(తెలుగు తాత్పర్యంతో) 


తాత్పర్య రచన 
దా॥ నల్లందిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు 
ఆంధ్రోనన్యానకులు 
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 
గజ్వేల్‌ (మెదక్‌ జిల్లా) 


తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆర్థిక నహాయంవల్ల ముద్రింవబడింది 


- MANUSMRUTHI 


With Telugu Commentory 
By. 
Dr. N.L. NARASIMHA CHARYA 
READER IN TELGUGU 


క్ర థో 
మనుస్యృతి' 
తెలుగు తాత్తర్వంతో 

డొ యన్‌. యల్‌. నరసింహాచార్య 


గాయత్రీ ప్రచురణలు 
ప్రథమ ముద్రణ - 1000 ప్రతులు 
ఫిబ్రవరి - 2000 


సర్వ స్వామ్యుములు రచయితవి 
బొండు ప్రతి వెలరూ. |16ం0లు 


సాధారణ ప్రతి వెలరూ. 120 లు 


ప్రతులకు : 
యన్‌. రంగనాయకమ్మ 


7-1-110 రెడ్డి ఎన్‌క్లేవ్‌, దేవుని అల్వాల, హైదరాబాదు - 500 010. ఫోన్‌ 7862038 


ముఖపత్రాలంకరణ : యన్‌. వేణుగోపాలాచార్యులు, అల్వాల్‌ 


5ఎ, అర్చనా ఆర్కేడ్‌, రామకృష్ణ హోటల్‌ ప్రక్కన, సికింద్రాబాద్‌ - 025. ఫోన్‌ : 7821733 
ముద్రణ : 
శ్రీ దత్త సాయి గ్రాఫిక్స్‌ 


1-8-702/105, నల్ల కుంట, హైదరాబాద్‌, ఫోన్‌ : 3020719, ఆఫీస్‌ : 7633275 


Prof. H. SIVA KUMAR 
DEAN. FACULTY OF ARTS 
KAKATIYA UNIVERSITY 
WARANGAL - 506 009 - A.P. 

(బి; 77101, 77701, Ext. 243 


ఇది మనున్కృతి అంటే ధర్మశాస్త్రం 


“ధరతిలోకానితి ధర్మః” - లోకములను ధరించేది ధర్మము అని అర్థము. “త్రియతే జనైరితి 
ధర్మః” - జనులచేత ధరింపబడేది ధర్మము అని మరొక సమన్వయంచేస్తే - ధర్మాచరణ 
వల్లనే ఈ లోకం నిలిచి ఉన్నదని, అట్లాగే మానవుల స్థితి గతులకు ధర్మమే మూలమని 
స్పష్టమవుతుంది. అలాంటి ధర్మానికి మూలం వేదం. అందుకే “వేదో ధర్మమూలమ్‌ అని 
చెప్పబడింది. “అస్‌” శబ్దానికి జ్ఞానమని అర్థం. ధర్మాధర్మ పరిజ్ఞానము కల్గించేది కనుకనే 
“వేదమని, ధర్మాధర్మాదులు దీని ద్వారా తెలియ బడతాయి కనుకనే “శుతి' అని, ఆ 
ధర్మములు తరతరాలుగా అభ్యసింపబడుతున్నాయి కనుక “ఆమ్నాయ'మని వేదానికి పేర్లు. 
ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించేది వేదమన్నమాట. అదే విషయాన్ని మనుస్మృతి 
కూడా - “వేదో౭ఖిలో ధర్మమూలమ్‌” (2-6) “సర్వో౭భిహితో వేదే” (2-7) “ధర్మఎవహతో 
హంతి, ధర్మో రక్షతి రక్షితః (8-15) - అని పలుచోట్ల వివరించింది. 


మనిషి మనిషిగా బ్రతకటానికి, మనిషిగా ఎదగటానికి చాలా ముఖ్యమైన ధర్మాన్ని 
ప్రబోధించినవాటిలో వేదం తరువాత, మొదట చెప్పదగినవి, ధర్మ శాస్త్రాలు. ఆధర్మశాస్రాలలో 
అగ్రగణ్యమైనది మనుస్మృతి. ఒకసారి ధ్యాన నిమగ్నుడైన మనువును, బ్రహ్మదేవుని సమస్త 


సృష్టి ధర్మాలు తెలుఫవలసిందిగా ప్రార్థించిన బుషిగణానికి, భృగుమహర్షిద్వారా వాటిని 
చెప్పించాడు. అదే ఈ మనుస్మృతి. 


“అల్పజ్ఞాత్‌ బిభ్యతివేదః ఎష మాం ప్రతిరిష్యతే ఇతి తస్మాద్మనురవదత్‌ 
తద్భేషజమ్‌” - అల్పజ్ఞులైన వారు అపార్థకల్పనలు చేస్తారని వేదము భయపడుతుందని, 
దానికి మందును మనువు చెప్పాడని ప్రతీతి. అందుకే ధర్మ శాస్త్రగ్రంధాలన్నింటిలోనూ 
మనుస్కృతికి అగ్రస్థానం ఉన్నది. అయితే యుగయగంలోను ధర్మాలు మారుతూవచ్చాయి. 
అట్లాగే ధర్మశాస్త్రాలు కూడా మారుతూవచ్చినాయి. 


VI 
“కృతేతు మానవాః ప్రోకాః 
(త్రేతాయాం గౌతమ స్మృతిః 
_ ద్యావరే శంఖలిఖితౌ 
కలౌ పారాళర న్మృతిః 


అన్నశ్లోకం అదే విషయాన్ని చెబుతోంది. కృతయుగంలో మనుస్మృతి పరమ ప్రామాణికంగా 
పరిగణింపబడింది. అట్లాగే తేతాయుగంలో గౌతమ ధర్మశాస్త్రం, ద్వాపరయుగంలో శంఖ 
లిఖిత స్మృతి ప్రామాణికములు. ఈ కలియుగంలో పరాశరస్కృతి ప్రామాణికంగా ఉన్నదని 
అర్ధము. ఈ శ్లోకము మనుస్మృతి ప్రామాణికతనే కాక, ప్రాచీనత్వాన్ని కూడా తెలుపుతున్నది. 
పితృశ్రద్ధాలలో మాంసభక్షణము, దేవరన్యాయమున పిల్లలను కనటం వంటివాటిని 
మనుస్మృతి సమర్థిస్తూండగా పరాశరస్మృతి కలియుగంలో అవి నిషిద్ధములని చెప్పింది. 
అట్లాగే - నామకరణము శిశువునకు 10 లేక 12వ రోజున చెయ్యవలెనని మనుస్మృతి (2- 
30) చెబుతూ ఉంటే, 11వదినంలో చెయ్యవలెనని శంఖవచనము. ఇవన్నీ, ఆచారాలు, 
ధర్మాలు ఎట్టా మారుతూ వచ్చాయో తెలుపుతాయి. మొత్తం మీద - ఈనాడు మనం 
ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలన్నిటికీ మూలం ధర్మశాస్తాలే ! 


ఈనాడు మనం ఆచరిస్తున్న జాతకర్మ ఉపనయనము, వివాహము వంటి పోడశ 
సంస్కారములు, శ్రాద్ధవిధి, జాతాశౌచ మృతాశౌచములు స్తీ ధర్మాలు వంటి సదాచారములు; 
అప్పు తీసుకొనటం, క్రయవిక్రయాలలో తలెత్తే వివాదాలు, స్వామి-సేవకుల మధ్య వివాదాలు, 
భూమి ఎల్లలు, స్తీ పురుష వివాదాలు, ఆస్తిపంపకం, జూదం, వ్యభిచారం వంటి అష్టాదశ 
వ్యవహారాలు; సకాలంలో కర్మలు చేయకపోవటం వలన కలిగే అనర్థాలకు చేస్తుకోవలసిన 
బ్రాయశ్చిత్తాలు; అన్యాయం చేసినవారికి రాజు విధించవలసిన వివిధ శిక్షలు - వంటి ఎన్నో 
విషయాలు ఈ ధర్మశాస్త్ర గ్రంధాలలో వివరించబడినాయి. అంటే వేల సంవత్సరాలుగా నిలిచి 
ఉన్నది, తరతరాలుగా వస్తున్నది అయిన మన సంస్కృతిని నిలబెట్టినవి మన ధర్మశాస్త్ర గ్రంథాల. 
అందుకే వాటినీ మనం అధ్యయనం చేసి, మన సంస్కృతిని అర్ధంచేసుకొని, మన జీవితాన్ని 
ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకోవాలి. అలాంటి వాటిలో అగ్రగణ్యమైనది మనుస్మృతి. కొన్ని వేల 


సంవత్సరాలక్రితం అందులో చెప్పిన ఆచార వ్యవహారాలే ఈనాటికీ అమలు చేస్తున్నామంటే, 
అవి మనకు ఎంత ఆదరణీయమో గ్రహించవచ్చు 


VI 


శ్రాద్ధ విధి ( 3-122....), అశౌచవిధానము ( 5-58 ....), రాజసేవకులను పరీక్టించటం, 


రాజువాడే వస్తువులను పరీక్షించటం (7-219,220), రాజుకొజికు వంటవాళ్ళు చేసిన అహారాన్ని 


పరీక్షించటం ( 7-217), తూనికలు - కొలతలు వంటి వాటిని తరచు పరీక్షించటం (8- 


403), తండ్రి తాను సంపాదించిన ద్రవ్యాన్ని ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవటం (9-209), 


అన్నదమ్ములు తండ్రి ఆస్తి పంచుకున్నప్పుడు ముందుగా తండ్రి చేసిన అప్పులను తీర్చటం 
(9-218) - ఇవన్నీ ఈనాటికీ ఆచరిస్తున్నవే ! 


1. 


ఇక మనస్మృతిలో చెప్పిన ఈ క్రింది విషయాలు అందరూ తెలుసుకోవాలసినవి: 
ఆచమన జలవరిమూణ ఎంత ఉండాలి -( 2-62) 


నమస్కార విధానము - తన కుడిచేతితో గురువు ఎడమ పాదాన్లి తన ఎడమ చేతిలో 
కుడిపాదాన్ని ముట్టుకొని నమస్కరించాలి. 


బుగ్యజుస్సామ వేదములనుండి అకార ఊకార మకార రూపమైన వ్రణ మును, 
భూః భువః సువః అనే వ్యాహ్యతి త్రయమును బ్రహ్మ ఎర్చరబినాడు. అట్లాగే ఆమూడు 
వేదాలనుండీ గాయత్రీ మంత్రానికి సంబంధించిన “తత్సవితుర్వరేణీయం, భర్గో దేవన్య 
ధీమహి, ధియో యోనః వ బోదయాల్‌” అన్హపాదత్రయాన్సి ఆకర్షించాడట, కనుక 
ఓంకారంతో, వ్యావృతిత్రయ సహితంగా, త్రిపొది అయిన గాయత్రీ మంత్రాన్చి 
జపీంచాలని, అట్ల్టాచేస్తే పరబవ్మాను పాందగలుగుతాడని మనుస్ఫృతి .(2-76 నుండి 
82) కాని, నేడు గాయత్రీ మంత్రం 24 అక్షరాలతోనే ఉన్హది కనుక వ్యాహృతులను 
వదిలి వేస్తూ ఉంటారు. అది వద్దతి కాదని మనువు ! 


ఓంకారమే పరబ్రహ్మము. ఆ ఓంకార జపం యజ్ఞాదులకంటె వదిరెట్టు శ్రేష్టం దానిని 
ప్రక్కవాడికి వినవడకుండాచేస్తే 100 రెట్లు శ్రేష్టం. మానసికంగా చేస్తే వెయ్యిరెట్లు 
(శ్రేష్టం. ( 2-8385) అది తెలియక చాలా మంది ఓంకారం ఎంత గట్టిగా చెబితే 
అంత గొవ్సు అని భావిస్తూ సాధనబేస్తున్నారు. 


కామము ఉపభోగమువలన ఉవళమిస్తుందని నేటివారి అభిప్రాయము. జాతున 
కామః కొమనాం ఉవభోగేన శామ్యతి' అని మనువు. పైగా అది నెయ్యి పోస్తే 
ప్రజ్వరిల్లే అగ్మిలాగా పెరుగుతూ పోతుందే కాని తగదు అని మనువు'. (2-94) 


10. 


16. 


17. 


18. 


19. 


VII 


వరుల భార్యను, తనకు దగ్గరి నంబంధంలేని స్రీని గౌరవనీయురాలని, సోదరి అని 
వీలవాలి (2-29). 


కన్యాదానం చేసి తండ్రి వరుని నుండి ధనం తీనుకుంటో, అతనికి కన్యాదాన ఫలం 
దక్కదు. పైగా తన నంతానాన్ని అమ్ముకున్హవాడౌతాడు. 3-57) 


ఇంటికి వచ్చిన అతిథుల కుల గోత్రాలను అడగటం, వాంతిచేనుకొన్స అన్నమును 
పెట్టటంతో సమానము ( 3-109). 


దేవకార్యంకంటిె వీతృకార్యం ముఖ్యము (3- 203). 

సంధ్యావందనాన్సి సరియైన సమయాలలో ఎక్కువ సేపు చెయ్యటంవల్లనే బుములు 
దీర్భాయున్సు, యశన్సు, బ్రహ్మవర్చన్సు, వ్రజ్ఞలను పొందగలిగినారు. ( 4-94) 
వరస్తీ వ్యామోహం ఆయుక్షీణాన్సి కల్లిన్తుంది. ( 4-134) 

తవన్సు వల్లనే పూర్వ జన్మ న్మరణ కలుగుతుంది (4-148) 


సదాచారము వల్లనే దీర్భాయువు, ధనము, నత్సంతానము కలుగుతాయి. (4-156) 


శ్రద్దగా ఇయ్యకపోతే శ్రోత్రియుని అన్హమైన తినరాదు . ( 4-225) 
చేసిన దానాన్హి ఇతరులకు చెప్పకూడదు. ( 4-236) 


ప్రణవంతో చేసే ప్రాణాయామం చాలా గొవృది. అది ఇంద్రియ దోషాలను 
పోగొడుతుంది. ( 6-70) 


జలగలు, దూడలు, తేనెటీగలు ఏవిధంగా కొద్ది కొద్దిగా ఆహారం తీనుకుంటాయో, 
రాజుకూడ ప్రజలను కష్ట పెట్టక కొద్ది కొద్దిగా వను తీనుకోవాలి ( 7-129) 


దోపిడీ, ఇళ్ళు తగుల బెట్టటం వంటి నేరాలను కఠినంగా శిక్షించాలి ( 8-345) . 


మేనరికం చేసుకుంటే చెల్లిలిని వివాహమాడిన పాపం వస్తుంది ( 11-171) 


IX 
20. వాలభిల్యాదులు ఆజన్మ బహ్మచారులై మోక్షాన్సి పొందారు. కనుక వుత్రులుంటేనే 


మోక్షమని భావించనక్కరలేదు ( 5-160) ఇవికాక ఆచమనం ఎట్టా చెయ్యాలి. (2- 
60,617), శ్రాద్ధం ఎట్లా చెయ్యాలి ( 3-122- 157), గురువు - ఉపాధ్యాయుడు - 
ఆచార్యుల మధ్య తేడా ఎమిటి (2-140...142), భోజనం చేసేటప్పుడు ఎ దిక్కునకు 
తిరిగి కూర్చోవాలి ( 2-52), మితాహారం ఎందుకు సేవించాలి (2-57), చదువు 
బెవృటానికి యోగ్యులెవరు ( 2-109), పెద్దలు వచ్చినవుడు ఎందుకులేచి 
నమస్కరించాలి 2-120), ఎలాంటివారిని మంత్రులుగా చేనుకోవాలి ( 7-60,61) - 
- వంటి ఎనో విషయాలు ఈ మనుస్మృతిలో చక్కగా వివరింపబడినాయి. ఇన్ఫీ 
అవూర్ల విషయాలను, కొన్సి వేల నంవత్సరాలకు వూర్గమే ప్రవచించిన మనుస్మృతి 
ఈనాడు వనికిరాని వున్తకం ఎట్లా అవుతుంది ? 


అలాంటి మనుస్మృతి ఈనాడు అనేక విమర్శలకు గురి కావటానికి ప్రధానకారణాలు 
రెండు మూడు కన్పిస్తున్నాయి. అవి. 


1. బ్రాహ్మణజాతిని చాలా గొప్పదిగా చెప్పటం - వారికి అన్ని రాయితీలు కల్పించటం. 
2. శూద్రజాతిని దూషించటం. 
3. స్రీలను అబలలని, అస్వతంత్రులని కించపరచటం. 

ఈ విషయాలు కొంచెం పరిశిలించవలసివే ! 


1. మనుస్మృతిలో చాలాచోట్ల బ్రాహ్మణుల ప్రసక్తి కన్పిస్తుంది. ఆయాచోట్లలో ఉన్న 
విషయాలను పరిశీలిస్తే, మనువు ఎలాంటి బ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకొని వ్రాశాడో 
విశదమవుతోంది. బ్రాహ్మణుడు ధర్మ రక్షణకై పుట్టినాడు. ధర్మ రక్షణ చేస్తూ ప్రపంచాన్ని 
రక్షించటానికి బ్రాహ్మణుడు సృష్టించబడినాడు ( 1-93,94). అధ్యయనము, 
అధ్యాపనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహణము - అనే షట్కర్మలను 
అతడు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ( 1-98, 10-75) అతడు సదాచార సంపన్నుడు 
కావాలి. అది లేకపోతే వేదాధ్యయనం చేసినా ఫలితం ఉండదు (1-109). ఇతరులను 
మోసం చెయ్యక, చక్కని మార్గంలో నడవాలి (4-11). అన్యాయంగా ధనం 
సంపాదించకూడదు. వేదోదితకర్మలనే చెయ్యాలి. ఇంద్రియనిగ్రహంకలవాడై ఉండాలి * 


X 


(4-14..17). అలాంటి శ్రోత్రియుడు ఆకలితో బాధపడకుండా చూడటం రాజు బాధ్యత. 
ఎలాంటి పరిస్థితిలోనూ అతని నుంచి పన్ను వసూలు చెయ్యకూడదు (7-133) ఇక 
అటువంటివాణ్లి చంపటం మహపాపం ( 8-381). స 


బ్రాహ్మణులకు కోపం వస్తే శపించి రాజును సమైక్యంగా నాశనం చెయ్యగలరు. 
అగ్నిని సర్వభక్షకుని చేసినది, చంద్రుని క్షయ రోగిగా చేసినది, సముద్రంలోని నీటిని 
క్షారమయంచేసి త్రాగటానికి వీలు లేకుండా చేసినది బ్రాహ్మణ శక్తే ( 9-313,314). 
బ్రాహ్మణుడు తన బ్రహ్మం తేజస్సుచేతనే తనకు కీడు చేసిన వారిని శిక్షించాలి. 
తనకు కీడు చేనిన వారిని అధర్వ వేదంలో ఆంగీరనవువార్ని తెల్పిన 
అభిచారమంత్రములచేతనే నిగ్రహించాలి. అతనివాక్కే శస్త్రము వంటిది ( 11-32,33) 
వీటన్నింటినీ పరిశీలిస్తే మనుస్మృతిలో నిర్దేశించిన బ్రాహ్మణులు ఎలాంటివారో 
అర్థంచేసుకోవచ్చును. వాళ్ళు బ్రాహ్మణబ్రువులూ కారు. నిగ్రహానుగ్రహసమర్భలైన 
తపస్సంపన్నులు. మరి అలాంటి వారు నేటికీ పూజింపబడుతూనే ఉన్నారుకదా! 
మనువు చెప్పినదానిలో అతిశయోక్తి ఎమున్నది ? 


శూద్రులను అణగద్రొక్కారనేది - శూద్రులను గురించి మనువు అభిప్రాయాలని 
చూద్దాము. “శోచంతి ఖిద్యన్త ఇతి శూద్రాః' కష్టపడేవారని అమరము. బ్రాహ్మణులు 
విరాట్పురుషుని ముఖంనుంచి. శూద్రులు పాదాలనుంచి పుట్టారని మనుస్మృతి (1- 
31). శరీరంలో ముఖం ఎంత ముఖ్యమో పాదాలు అంతే ముఖ్యము. ఛందస్సు 
వేదపురుషునికి పాదాల వంటిది అన్నదాని భావం కూడా అంతే. మనిషి 
సర్వాంగములతో కూడిన వాడైనప్పటికీ, కాళ్ళు లేకపోతే ఎంత కష్టమో, అట్లాగే కష్టపడి 
పంటలు పండించి, సేవలుచేసే వాళ్లు లేక పోతే కూడా అంతే కష్టము. అదే మనువు 
భావంగా కన్పిస్తుంది అట్టాకాకపోతే అంటరానివాడైన శూద్రుడు కూడా ఆ 
విరాట్పురుషునినుంచే పుట్టినట్లుగా ఎందుకు వర్ణిస్తాడు? కనుక పై కులాల వారందరికీ 
నం ఆధారభూతుడని అర్థం చేసుకోవాలి. 


అదీకాక - పౌండ్రకులు, ఓడ్రులు, డ్రవిడులు, కాంభోజులు, యవనులు, శకులు, 
పారదులు, పహవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖశులు మొదలైనవారు 
సంస్కార రాహిత్యం వల్లనే శూద్రులయినారని చెప్పబడింది. (10-43...45) కనుక 


X] 


సంస్కారదూరులైన వారంతా ఆ రోజులలో శూదులుగా పరిగణింపబడే వారని 


తెలుస్తుంది. 


అంతేకాదు - 90 సం॥ల పై బడిన శూద్రుడు బ్రాహ్మణునికి గౌరవింపదగినవాడేనట. 
(2-137). ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు శూద్రునికంటె తక్కువ వారి ఇంటకూడా 
భోజనం తినవచ్చును. అందుకు విశ్వామిత్రుడు, భరద్వాజుడు వంటివారే నిదర్శనము. 
( 10-107, 108). 


కనుక వీటన్నింటిని బట్టీ ఆలోచిస్తే ఆనాటి శూద్రులు, మనమనుకొనే శూద్రులు 
కోరనిపిస్తోంది. అయితే - శూద్రుడు తాకితే అతని నాలుక కోసి వెయ్యాలని ( 8- 
270,271), ఎ అంగంతో హింసిస్తే ఆ అంగాన్ని ఖండించాలని (8-280), శూద్రుడు 
ఉన్నత జాతి స్రీతో రమిస్తే లింగచ్చేదం చెయ్యాలని ( 8-374) - మనుస్మృతిలో 
కన్పిస్తోంది. అది తీవ్రమైన నాటి శిక్షావిధానానికి నిదర్శనం - ఎందుకంటే దొంగతనం 
చేస్తే శిరచ్చేదం చెయ్యమని మనువే చెప్పాడు. ( 9-277) 


ఎమైనప్పటికీ అంత క్రూరమైన శిక్షలు సమర్థనీయములు కావు. 


ఇక స్రీ విషయకమైన అభిప్రాయాలను చూద్దాం. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే 
తత్ర దేవతాః” - ప్రీలు పూజింపబడేచోట దేవతలుకూడా సంతోషిస్తారు. వారికి గౌరవము 
లేని చోట జరిగే దేవతాపూజలు, క్రతువులూ అన్నీ నిష్టలములే ( 3-56) - అని 
మనువు చెప్పాడు. అయనే “న భజేత్‌ ప్రీ స్వతంత్రతామ్‌” (5-148), న ప్రీస్వాతంత్ర్య 
మర్హతి” (9-3) అనీ చెప్పాడు. “స్వతంత్ర శబ్దానికి “ప్రధానమైనది కాదని భావము. 
అంటే ఎప్పుడూ రక్షణీయమైన వస్తువే అని తాత్పర్యము. చిన్న తనంలో తండ్రి 
రక్షిస్తాడని, యవ్వనంలో భర్త రక్షిస్తాడని, వృద్ధాప్యంలో పుత్రులు రక్షిస్తారని ఆ 
శ్లోకభావము. అంతేకాని స్వతంత్రంలెనిదని కాదు. అందుకే స్త్రీలపట్ల అసభ్యంగా 
ప్రవర్తించిన వారిని విచారించకుండానే శిక్షించమన్నాడు మనువు (8-72) 


స్త్రీలకు కావలి పెట్టి ఎప్పుడూ రక్షించటం కష్టం కనుక, తమకు తామే కాపాడు కొనే 
స్థితిలో ఉండాలంటాడు మనువు. ( 9-12) 


తండ్రి తన కుమార్తెకు యోగ్యుడైన వానితో వివాహం చెయ్యకపోతే స్వతంత్రించి 


Xl 
తానే పెళ్ళి చేసుకోవచ్చునని ఆనాడే మనువు చెప్పాడు. (9-91) స్త్రీ ధనాన్ని 


వివరించాడు. 
వీటన్నింటిని బట్టి ఆనాటి స్రీలకున్న ఉన్నతస్థానాన్ని, గౌరవాన్ని ఊహించవచ్చును. 


“స్తీ రత్నందుష్కలాదపి” (2-238) - అని స్తీ రత్నాన్ని దుష్కలంనుంచి అయినా 
వివాహమాడవచ్చునంటాడు మనువు. 


అంతేకాదు - పురుషుల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, తన తల్లి - చెల్లెలు - 
కూతురుతో కూడా పురుషుడు ఒంటరిగా ఉండరాదని శాసించాడు. “ 2-215). 


ఇలాంటి పరిస్థితులు నేడు కూడా లచ్చటచ్చట కన్సిస్తూనే ఉన్నాయి. అందువలననే 
స్తీ అన్ని విధాలా రక్షణీయవస్తువే అనే ఉద్దేశ్యంతోనే “న స్తీ స్వాతంత్ర్యమర్హతి” అని 
చెప్పినాడు మనువు. 


ఇవన్నీ అట్లా ఉంచి - ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కూడా ఆలోచించవలసి ఉంటుంది. 
నిన్న మొన్నటి వరకూ ఈనాడు కూడా నిమ్నజాతి వారు పొందుతున్న కష్టాలే ఇందుకు 
నిదర్శనం. అట్లాగే స్రీలు ఒంటరిగా నిర్భయంగా వెళ్లగలిగిన మంచి రోజులు ఈనాటికీ 
లేవుకదా! ఇక ఆనాటి వ్యవస్థ ఎట్లా ఉండిందో ఎమో, మనువు ఆ విధంగా 
వ్రాయటానికి 


కనుక ఇలాంటివ్రాతలున్నాయని మనుస్మృతిని బహిష్కరించనక్కరలేదు! దానిని 
తగులబెట్టనవసరమూలేదు. ఈనాటికైనా మనువు హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని 
సమాజస్థితిగతులను చక్కదిద్దుకోవాలి ! 


ఇటీవలికాలంలో అందరి దృష్టి మనుస్మృతి వైపు ఆకర్షింపబడుతున్నది. ఇన్ని వేల 
సంవత్సరాలైనా దానిని చదువకూడని పుస్తకంగా ఎవరూ తీసి పారవేయ్యలేరు. 
అంతేకాక అనేక ముద్రణలతో అది ఇంకా అమ్ముడు పోతూనే ఉంది. ఇన్నీ ఆటు- 


పోటులకు తట్టుకొని, ఇంతకాలం నిలిచి ఉండటమే దాని గొప్పతనానికి ప్రబల 
నిదర్శనము |! 


చివరన ఒక సందేహం మనుస్మృతి ఎన్నోసార్లు, ఎన్నో భాషలలోకి అనువదింపబడి 


ముద్రింపబడిందికదా! మళ్ళీ ఈ అనువాదం ఎందుకు ? అనేది. ఒక విషయం 
అందరికీ అర్థమయ్యే విధానము - అది చెప్పబడే తీరులోను, చెప్పేవారి సామర్ధ్యం 
మీదను ఆధారపడి ఉంటుంది. అందుకే డా॥ నరసింహాచార్యులుగారు పాఠకులకు 
ఎంతవరకు అవసరమో అంతే చెప్పారు. అందరికీ అర్ధమయ్యేతీరులో ప్రబోధించారు. 
అంతేకాదు. శూద్రులు భగవంతుని పాదాలనుంచిపుట్టారు. (పుట-5), నామకరణలో 
(పుట-21), 'నభజేత్‌ స్రీ స్వతంత్రతామ్‌' (పుట-140), 'నస్తీ స్వాతంత్ర్యమర్హతి' (పుట- 
240) - మొదలైనచోట్ల ఆచార్యులవారి వ్యాఖ్య చక్కగా సాగింది. గంధంలోని అనేక 
విషయాలను సుబోధకంగా వివరించారు. 


ఈ శాస్త్ర అధ్యయన ప్రయోజనాన్ని మనువే ఇట్లా చెప్పాడు - దీనిని అర్థం 
చెసుకొన్నవాడు మనోవాక్కాయములతో పాపములు చేయలేడు తనతోపాటు 
పదిహేను తరములవారిని, ఈ భూమినీ పవిత్రం చేయగలుగుతాడు. అలాంటి 
యోగ్యునికి ఈ భూమినంతటినీ దానం చెయ్యవచ్చును, సర్వశ్రేష్టమైన ఈశాస్తం 
జ్ఞానాన్ని పెంచటమేకాక, కీర్తిని కలిగిస్తుంది. అయుస్సును పెంచుతుంది; మోక్షానికి 
కూడా కారణమవుతూంది. అందువలన ఈ మనుస్మృతి అందరూ చదవవలసినదే ! 
అలాంటి గ్రంధాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్లు వ్రాసిన నరసింహాచార్యులు 
గారు ధన్యులు. 


ఆయుష్మాన్‌ భవ సౌమ్మళ్చీ నరసింహా ! శుభం భూయత్‌ ! 


ఆచార్వ హరి శివకుమార్‌ 
డీన్‌, ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్‌ 
కాకతీయ విళ్లవిద్యాలయము 
వరంగల్‌ - 506 009. 


వరంగల్‌ 
1-3-2000 


XIV 
అత కలన కల న్‌్‌ 
శో న్‌్‌ 
a 
భా వక ల 
కృతజ్ఞతలు చెవ్పుకొనేముందు ఒకటి రెండు మాటలు. 24-3-99న వార్త 
దినవత్రికలో ఒక వార్త వచ్చింది చచ్చి సాధించిన మనువు” అనేది దాని శీర్షిక ముంబాయిలో 
సంగారే అనే వ్యక్తి మార్చి 20 తేదీన మనున్వృతి ప్రతిని తగల బెట్టబోయి తాను కాలిపోయాడు 
అనేది అందలి సారాంళం. 


నేను మనున్మృతిని రేడియోవ్రనంగంనిమిత్తం చాలా నంవత్సరాల (క్రితం 
చదివినాను కాబట్టి పై వార్త నన్ను కలచి వేసింది. నిజంగానే ఆ వ్యక్తి మనున్మృతిని చదివి, 
నచ్చక ఆ వని శననాడా? లేక ఎవరో చెప్పిన దానిని ఎదో ఊహించుకొని చేసినాడా అన్నవి 
నాముందుండిన ప్రళ్ళలు. 


మేధావి వర్గం న్వయంగా ఆలోచించి మంచి చెడులను నిర్హయించాలే తప్ప 
వూర్తిగా ఇతరులపై ఆధారవడికాదు అనేది నా భావన. అందువల్ల తెలుగులో మనుస్మృతి 
గురించి ప్రయత్తిస్తే నాకు మార్కెట్లో రెండు కాపీలు దొరికినాయి. ఒకటి కుల్లూకభట్టు 
వ్యాఖ్యానంతో, నరస్వతి వెంకట నుబ్బరామశాస్తిగారి తెలుగు తాత్సర్యంతో 1928 లో 
వావిళ్ళ రామస్వామి శాస్తులు అండ్‌ నన్స వాళ్ళు ముద్రించిన వ్రతి. దానిని బాల నరన్వతి 
బుక్‌ డిపో వారు ఇటీవలే తిరిగి ముద్రించినారు. శ్రీ వెంకట నుబ్బరామశాస్తీ గారు వ్రతి 
శ్లోకానికి విడివిడిగా చక్కని తెలుగు తాత్పర్యం రాసీనారు. కాని నుమారు 80 నంవత్సరాల 
క్రతం రాసిన భాషకు ఇప్పటి వ్యవహారభాషకు చాలా అంతరం ఉంది. పైగా 700 పేజీలతో 
రాయల్‌ సైజులో ముద్రింవబడ్డ ఆ పుస్తకం వెల రూ. 300 లు. ఈ ధర చాలామందికి 
అందుబాటులో లేదు. అందువల్ల వున్తకం చాలామందికి చేరువకాలేదు. 


ఇక రెండవది శ్రీ పొనుగోటి కృష్ణారెడ్జిగారు రాసిన మనుస్మృతి పరిచయం. దాని 
వెల భాష అందరికీ అందుబాటులోనే ఉన్నా వారన్సట్లు అది వరిచయవున్తకం మాత్రమే. 
మూలం ఆ వున్తకంలో చేర్చబడలేదు. పైగా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినందువల్ల 
ఈ విషయం కనీనం ఎ అధ్యాయంలో ఉందో కూడ నరిగ్గా చెప్పలేం. 

అందువల్ల పై రెండు వున్తకాలను చూచిన తరువాత మూలళ్లోకాలతో కలిపి 
కొద్దిగా అందరికీ అందుబాటులో ఉండే భాషలో సాధారణ పాఠకుడికీ అందుబాటులో 
ఉండే ధరలో మనుస్మృతి తాత్సర్యం రాయాలనిపిం చింది. 

ఇదీ నా ప్రయత్తానికి వూర్వూ రంగం. 


ఇక తాత్పర్యం రాసేటవటవ్చుడు కొన్ని బోట్ల కొద్ది మార్పు చేసినాను. అట్లే 
బిషయానుక్రమణ్‌కలో ఇంచుమించు ప్రతి ళ్లోకంలో ప్రత్యేక విషయం ఉంది. కావున 


AV 
ప్రధానమైన విషయాలనే దానిలో చూవించినాను. దీనిని పాఠకులుమన్చిస్తారని తలుస్తాను. 


నేను తాత్సర్యం మాత్రం రానినాను. ఎక్కడా దేన్సీ వ్యాఖ్యానించదలుచుకోలేదు. 
ఎవరి వ్యాఖ్యానం వారిది. దాని మంచిబెడులూ వారివే. కాని మనున్మ్యృతి బక్కగా 
భదువకదాన్సి వ్యాఖ్యానించడం మాత్రం కూడదంటాను. చారి(త్రకాంశాన్ని కూడా దృష్టిలో 
పెట్టుకొంటే మంబిదంటాను. నా వ్రయత్త్సమంతా వారికి ముడినరుకును న్వబ్బంగా 
. అందించేవరకే. 

నౌ వ్రయత్తానికి ధైర్యవచనాలతో తమ ఆమోదం తెలువుతూ మంగళా శాననం 
తెల్సిన శ్రీ శ్రీ శ్రీ తైదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామివారికి 
దాసోహములు. 

వున్తక ముద్రణ అధిక ఆర్థిక భారంతో కూడుకున్సువని. అందులోనూ 400 
పేజీలున్స ఈ పుస్తకం ప్రింటు చేయాలంటే మరీకష్టం. దీనికి ధార్మిక (గ్రంథ వ్రచురణ 
(కింద 20 వేల రూపాయల ఆర్థిక సహాయ మందించిన తిరుమల తిరువతి దేవస్థానం 
కార్య నిర్వహణాధికారి డా/ ఐ.వి. నుబ్బారావుగారు ఐ.ఎ.ఎస్‌ గారికి నా రృతజ్ఞతాభివందనలు. 

ఈ గ్రంధానికి ముందు మాట బ్రాస్తూ మనున్మృతిని అందలి విశేషాలను 
పాఠకులకు పరిచయం చేసిన అన్మద్గురువరేణ్యులు కాకతీయ విశ్వావిద్యాలయం ఆర్ట్‌ శాఖ 
డీన్‌ ఆచార్య హరి శివకుమార్‌ గారికి నా వృదయవూర్వక కృతజ్ఞతాంజలులు. 

మనున్మృతి తాత్పర్య రబన మొదలు పెట్టినవ్వృుటొనుండ అన్నివిధాల 
నవాకారవుందిన్తున్లు నంగారెడ్డ (వవభుత్వకలాళాల తెలుగుశాఖ అధ్యక్షులు 
డా/ ౩. నరసింహోచార్యు లగారికి 

నా అన్ని రచనలలోను చేదోడు వాదోడుగా ఉన్ల నా శ్రీమతి రంగనాయకమ్మకు 

నా వున్తకాలకన్చిటికి అందంగా ఆలోచనాత్మకంగా ముఖవత్రాలందిస్తున్చబ్లే దీనికీ 
చక్కగా ముఖవత్రాన్సి అందించిన సోదరుడు యన. వేణుగోపాలబార్యులకు 

ఓపికతో చక్కగా డి.టి.పి పనిచేసి పెట్టిన డీ.బి. గ్రాఫిక్స్‌ అధినేత జి. భూపాల్‌లెడ్డిగారికి 

సరియైన నలహాలందిస్తూ అందంగా తీర్చి దిద్రి సకాలంలో ఈ వ్రస్తకాన్సి అందించిన 
దత్తసాయి గ్రాఫిక్స్‌ నిర్వాహకులు శ్రీమతి జి.ఎన్‌. లక్ష్మిగారికి 

ఇంకా ఎందరో మహానుభావులు 

అందరికీ నా హృదయవూర్వక వందనములు. 


మీ 
యన్‌. యల్‌. నరసింహాచార్య 


అలువాల 
21-2-2000 వ 


10. 


11. 


మునుల ప్రశ్న 
మనువు సమాధానం 
సృష్టిక్రమం 
మనుస్కృతి ప్రచారం 
కొల ప్రమాణం 
యుగధర్మాలు 
వర్ణధర్మాలు 


ఇందలి విషయాలు 


ధర్మ లక్షణం 
ధర్మ ప్రమాణాలు 
అధికారి 
బ్రహ్మర్షి దేశం 
మధ్య దేశం 
ఆర్యావర్తదేశం 
యజ్జీయదేశం 
వర్ణధర్మాలు 
జాతకర్మ 
నామకరణం 


అన్న ప్రాశం 


XVI 


విషయానుక్రమణిక 


ప్రథమాధ్యాయం 
శోకం 


ద్వితీయాధ్యాయం 


3౩౦ 


3 


21 


21 


బొళం 

ఉపనయనం 
ఉత్తరీయం, మేఖల 
యజ్ఞోపవితం 
దండములు 


భిక్షాటనం 


భోజన విధీ 

బ్రహ్మదితీర్థ లక్షణము 
ఆచమన విధి 

ఉపనీతుడు చేయవలసిన పనులు 
శిష్యభేదములు 

నమస్కార పద్ధతి 
ఆచార్యుడు 

ఉవాధ్యాయుడు 

గురువు 

బుతక్కు 
గౌరవించతగినవారు 
శిష్యునితో ఉండవలసిన రీతి 
వేదాభ్యాసం 


బ్రహ్మచారినియమాలు 


మూడవ అధ్యాయం 


గృహన్థాశ్రమవాసం 


వివాహమాడదగిన కన్యలు 


XVII 


OE 


22 
22 
23 
23 
24 


24 


25 
26 
26 
27 
33 
35 
37 
37 
37 
38 
38 
40 
40 


42 


52 


52 


10. 


11. 


వివాహ భేదాలు 

భార్యతో కూడు సమయం 
కన్యా విక్రయం 

కన్యా గౌరవం 
పంచమహాయజ్ఞాలు 
నిత్యశ్రాద్ధం 

భిక్షనిచ్చుట 

అతిథి పూజ 
అన్వాహార్యశ్రాద్ధం 

శ్రాద్ధ విషయం 

పార్వణ శ్రాద్ధ నియమాలు 


తర్పణ ఫలం 


జీవించు పద్ధతులు 
వాగ్యాగం 


జ్ఞానయాగం 


అన్నశ్రాద్దాలు చేయనప్పుడు 


ప్రీగమన నిషేధం కాలం 


XVI 


చతుర్జాధ్యాయం 


మార్గములందు మలమూత్ర నిషేధం 


సంధ్యాకాలభోజన నిషేధం 


నీటిలో మల మూత్ర నిషేధం 


పాడుపడ్డ ఇంటిలో నిద్ర నిషేధం 


ధార్మికులు లేని గ్రామంలో ఉండవద్దు 


అతిభోజనం కూడదు 


౨0 


ఇ 


=e) 


౬౨ 


55 


58 


59 


59 


60 


62 


64 


64 


67 


69 


77 


87 


88 


91 


91 


91 


93 


94 


95 


95 


95 


95 


96 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24, 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


XIX 
ఇతరులు ధరించిన యజ్ఞోపవితం ధరించరాదు. 
దొడ్డి త్రోవలలో ఇంటిలోనికి పోరాదు 
జూదం, పడుకొని భుజించుట తగదు 
తడికాళ్ళతోనే భుజించాలి 
కోపంతోనైన తలపై కొట్టుట, జుట్టు పట్టుకొనుట తగదు. 
దానము స్వీకరింపకూడదు 
ఇరువది యొక్క నరకాలు 
ఉదయాన చేయాల్సిన పనులు 
శ్రావణీయందు చేయకూడని పనులు 
వేదాధ్యయనం చేయతగని సమయాలు (అనధ్యాయనాలు) 
వ్యర్థవాదం చేయరాదు 
అవిటివానిని తిట్టరాదు 
స్నాన జపాదులు చేయవలసిన సమయం 
దేవతలు మొ॥ వారిని దర్శించు సమయం 
పెద్దలను గౌరవించుట 
ఆచరించవలసిన కర్మలు 
శిష్యాదుల శిక్షించుట 
కులాచారం 
బైడాల ప్రతుడు 
బక ప్రతుడు 
కపటంతో వ్రతం చేయరాదు 
అనుమతి లేక ఇతరుల వస్తువులనుపయోగింపరాదు 
యమనియమాలు 


దానఫలములు 


an 


౭3 


౭ 


2౭ 


౮౩ 


లో 


౮౮ 


డా 


ta) 


౯౨౬ 


03౮ 


149) 


(౨21.౨ 


O23 


SPR 


Sra) 


Sry 


sre 


౧౯౩ 


SI 


౧౯౯ 


౨౦.౨ 


౨౦౪ 


౨౨౭ 


96 


97 


97 


97 


98 


98 


99 


99 


100 


100 


106 


106 


107 


107 


108 


110 


110 


110 


112 


112 


113 


113 


114 


116 


ధర్మ ప్రశంస 


భిక్ష తీసికొనుట 


XX 


కుటుంబ భారాన్ని తగిన పుత్రునిపై మోపాలి 


పరబ్రహ్మ ధ్యానం 


మృత్యు మార్గం 
తినతగనివి 
తినతగినవి 
అశౌచం 

వద్ధి 


ఆచమనవిధి 


ప్రీ ధర్మాలు 


వాన ప్రస్థాశ్రమము 
సన్యానాశ్రమము 
గృహస్తుని గొప్పతనం 


దశవిధ ధర్మాలు 


పరివాలకుని ధర్మాలు 
దండము 
వ్యసనములు 
సచివులు 
దూతలక్షణం 


దురములు 


a 


పంచమాధ్యాయం 


షమ్రాధ్యాయం 


౮౯ 


డై 


119 


120 


121 


121 


122 


122 


124 


129 


136 


141 


141 


145 


149 


156 


156 


157 


159 


163 


164 


165 


166 


XX 
రాజగృహం 
పురోహితాదులు 
అధ్యక్షులు 
యుద్దము 
రాజలక్షణం 
గామాధికౌరులు 
నగరాధికారి 
ఉద్యోగులకు వృత్తి 
కప్పము 
రహస్యాలోచన 
దండయాత్ర 
సేనా ప్యూహములు 
రాజ భోజనం 
రాజు నిత్యకృత్యాలు 
రాజు అస్వస్థుడై నప్పుడు 


రాజ్యభారము నప్పగించుట 


అష్టమాధ్యాయము | 


వ్యవహారములు 

రాజసభ 

తప్పుడు తీర్పు చెప్పినచో 

బాలల ధనమును రక్షించుట 

పుత్రులు లేని వారి ధనమును తీసికొన్నచో 
దిక్కులేనివారి ధనమును కాపాడవలసిన సమయము 


ధనము పోగొట్టుకొన్న వారినడుగవలసిన రీతి 


౬ 


౭౮ 


౮౧ 


౮ 


13] 


COA 


(౨౯ 


OIA 


అ 


౧% 


M౧౮౨ 


౧౮౭ 


౨0 


ఎవి 


౨౨కు 


3౦ 


3౧ 


167 


167 


167 


168 


171 


172 


173 


173 


173 


176 


180 


181 


185 


186 


186 


187 


188 


189 


190 


190 


190 


190 


30. 


31. 


XA 


పోగొట్టుకొన్న ధనాన్ని రాజు ఇప్పిస్తే 
ఇతరుల నిధి 

వ్యవహారముల తీర్చు పద్దతి 
సాక్షులు 

నాణెములు 

ప్రథమ మధ్యమోత్తమసాహసాలు 
అప్పతీసుకొన్నప్పుడు 
కుదువబెట్టుట కొన్నప్పుడు 

వడ్డీ 


ప్రయాజీకులనుండి తీసికోవలసిన సుంకం (చార్జీలు) 


జామీను పడుట 

విక్రయించుట 

కమీషన్‌ 

కల్తీచేసి వస్తువుల నమ్ముట 
బత్తెము, కూలీ 

యజమాని సేవకులమధ్య వివాదం 
ఎల్లల తగాదా 

తిట్టినచో 

కొట్టినచో 

వాహనములు తోలుటలో నిబంధనలు 
దొంగతనం చేయుట 

సరప్రీగమనం 

గనులు 


చాకలి వాడు 


౨౩ 


3౫ 


౩౯ 


౩౯ 


12 


13. 


సాలవాడు 


విదేశ విక్రయం 


XXII 


వస్తువుల విలువ నిర్ణయించుట 


తూనికల పరీక్ష 


ఓడ ప్రయాణీకుల సుంకము (చార్జీ) 


ఆదాయ వ్యయ పరీక్ష 


స్తీ పురుష ధర్మాలు 


నియోగం 


ద్యూత సమహ్వాయాలు 
దొంగలు 

నకిలీ వైద్యుడు 
విత్తనాలు కల్తీ చేస్తే 
కంసాలి తప్పుచేస్తే 
రాజప్రశంస 

వైశ్య ధర్మాలు 


శూద్రధర్మాలు 


సజాతీయులు 


వర్ణసంకరులు 


బీజ క్షేత్రముల బలాబలము 


నవమాధ్యాయం 


దశమాధ్యాయం 


003 


C౧౯ 


౨౨౩ 


Ae 


ఎలా 


౨౯ 


౨౯౨ 


౨౨౯౯ 


అవకు 


౬౭౪ 


23/ 


238 


238 


238 


238 


240 


241 


248 


253 


254 


265 


269 


273 


277 


278 


278 


279 


282 


283 


284 


285 


292 


10. 


గగ. 


XXIV 


ఆపద్ధర్మాలు ౮౧ 
విక్రయింపదగనిఐ ౮౬ 
వైశ్యుల ఆపద్ధర్మాలు ౯౮ 
రాజుల ఆపద్గర్మాలు ౧౧౮ 
శూద్రుల ఆపద్ధర్మాలు ౧2 
ఎకాదశాధ్యాయం 
స్నాతక ప్రకారములు ౧ 
దానార్హ త ౬ 
యజ్ఞానికై యాచించుట ౧౧ 
ప్రాయశ్చిత్తాలు ణం 
ద్వాదశాధ్యాయం 
శుభాశుభ కర్మలు ౧ 
మనోవాక్కాయ కర్మలు గ 
జీవాత్మ పరిచయం ౧౩ 
పరలోకంలో పంచభూత శరీరం ౧౬ 
త్రవిధగతులు అఆ 
ఆత్మజ్ఞాన ప్రాధాన్యం ౮౫ 
వేదప్రశంస ౯౭ 
ధర్మజ్ఞాని లక్షణం ౧౦౬ 
ధర్మనిర్ణయము ౧౧౦ 
ఆత్మజ్ఞాననము ౧౧౮ 
శాస్త్రఫలము ౧౨౬ 


294 


294 


296 


298 


298 


300 


300 


301 


305 


334 


334 


335 


335 


339 


344 


345 


346 


347 


348 


349 


శ్లో! మనీ మేకాగ్ర మాసీన మభిగమ్య మహర్షయః, 
ప్రతివ్రూజః యథాన్వాయ మిదం వభనమ్మబువన్‌. 1. 
ఒకప్పుడు మనువు ఎకాంతస్గలంలోఉండి ధ్యానము చేసికొనే సమయంలొ 
బుషులందరు అతని దగ్గరకు పోయి అతనిని భక్తి శ్రద్ధలతో గౌరవించి ఈ విధంగా పలికిరి - 
భగవన్‌ నర్వువర్ణానాం యథావదనువూర్వళః 
అంతర ప్రభవాణాం చ ధర్మాన్నో వక్తు మర్లసి. 2 
త్వమేకో వ్యాన్వ నర్వన్య విధానన్య న్వయంభువః, 
అచింత్యస్వావ్రమేయన్వ కార్యతత్తార్ధవిత్రుభో. ౩ 
ఓ పరమ పూజ్యుడా సమస్తవర్గాలు, ఆయా వర్ణాలకు సంబంధించిన తెగలవారు 
అనుష్టింపవలసిన ధర్మాలన్నటిని మాకు తెలుపుము. నీ వొక్కడవే బ్రహ్మదేవుని యొక్క 
నమస్తనృష్టి ధర్మాలనెరిగినవాడవు. ఆట్లే మానవులు చేయవలసిన కార్యాలు, 
తెలిసికొనవలసిన తత్వాన్ని గుర్తించిన వాడవు నీనొకడవే. అందువలన మానవులు 
అనుష్టింపవలసిన ధర్మములను మాకు తెలుపుమని కోరినారు. 
న తైఃవృష్టస్తథా నమ్యగమితౌజా మహాత్మభిః 
వ్రత్యువాబార్భు తా నృర్వాన్మహర్షించ్రూయతామితి. 4 
ఈ విధముగా నా మహాత్ములు మనువును ప్రశ్నింపగా అతడు వారిని గౌరవించుచు 
ఇట్లు పలికెను. 
సృష్బక్రమము :- 
ఆసీదిధం తమోభూతమప్రజ్ఞాతమ లక్షణం, 
అప్రతర్శ్యమదిజ్ఞేయం వ్రనుప్త మివ నర్వతః 5 
ప్రళయానంతరం ఈ ప్రపంచ నంతా తమోయుయమై గుర్తించుటకు విలులేని 
్థతలో నిద్రాణమైనట్ల్టుండెను. 
తతః న్వయంభూర్భగవానవ్యక్తో వ్యంజయన్నిదం 
మవోభూతాది వృత్తౌజూః ప్రాదురాసీ త్రమోనుదః 6 
యోz సావతీందియగ్రాహ్యూ:ః నూక్షో2 వ్యక్త నృనాతనః, 
నర్వభూతమయో౭ చింత్యః న వివ న్వయముదృభౌ.7 
ఆ ప్రళయకాలానంతరం బాహ్యాంద్రియాలకు కనిపించని స్వయంవ్యక్తమైన ఆ 
భగవంతుడు వ్రవంచవముందలి చీకట్లను తొలిగించుచు ఆకాశము మొదలగు 


మనుస్మృతి 
పంచమహాభూతములు మొదలగువాటిని సృష్టిచేయదలచి తనంతటతానే ప్రత్యక్షమయ్యెను. 
ఆ పరమాత్మ మనస్సునకు మాత్రమే కనిపిస్తాడు. అతడు సూక్ష్మరూపుడు, వ్యక్తముకానివాడు, 
సనాతనుడు అచింత్యుడు. అట్టి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించెను. 
సోzభిధ్యాయ శరీరత్‌స్వాత్‌ సీన్నక్షు ర్వివిధాః ప్రజా : 
ఆవ ఎవ ననర్హాదౌ తాను బీజమవానృజుత్‌. 8 
తదండనుభవధ్ధమం సనవానాంచసమవభం 
తస్మిన్‌ జజ్ఞో నయం బ్రహ్మో నర్వలోకపీతామవాః 9 
ఆ పరమాత్మ తన శరీరమునుండి వివిధప్రాణికోట్టను సృష్టింపదలచి, తొలుత 
జలమును సృష్టించెను. తరువాత ఆజలమున మహదాదిస్నష్టికి కారణభూతమైన తన 
బీజమును ఉంచెను. ఆ బీజమే పరమాత్మయొక్క ఇచ్చాశక్తి ననుసరించి మిక్కిలి 
పరిశుద్ధమైన బ్రహ్మండమయ్యెను. ఆ బ్రహ్మాండమున సమస్తలోక సృష్టికి కారణుడైన 
బ్రహ్మదేవుడుదయించెను. 
ప్రస్తుతము సమస్తపురాణ ప్రసిద్ధమైన నారాయణ శబ్దార్థమును చెప్పుచు పైన తాను 
పేర్కొన్నదానికి సమన్వయము చేయుచున్నాడు. 
ఆవో నారా ఇతి వోక్తా ఆవో నై నరనూనవః, 
తా యదన్వాయనం వూర్వం తేన నారాయణః స్మృతః 10 
నీటిని నారలని అంటారు ఈ నీరు నరుడని ప్రసిద్ధిగాంచిన పరమాత్మచే 
సృష్టింపబడ్డాయి. అవి ఆతని యొక్క సంతానంవంటివి. అట్టి నారములు (నీరు) 
నిలయముగా గల పరమాత్ముని నారాయణుడని పిలుస్తారు. 
యత్తత్సా రణమవ్వ్యక్తం నిత్యం నదనదాత్మకం, 
తద్వినృష్టః న వురుషో లోకే బ్రహ్మేతి కీర్తుతే. 77 
తస్మిన్నండే న భగవానుషిత్వా వరివత్సరం, 
స్వాయమేవాత్మనో ధ్వానాత్రదండమకరోత్‌ ద్విధా. 12 
తాభ్యాం నళకలాభ్యాం చదవంభూమించనిర్హమే, 
మద్యావ్వోమ దిళక్సావావపాం స్థానం చ శాళ్వుతం . 13 
ఉదృబర్హా తృనశ్హైవ మనన్సదనదాత్మకమ్‌, 
మననళ్చావ్యహంకార మభిమంతారమీశ్యరమ్‌. 14 
అట్టి పరమాత్మ సమస్త చరాచరస్నష్టికి కారణభూతుడు. నిత్యుడు సదసత్‌ 
స్వరూపుడు. అట్టి పరమాత్మచే సృష్టింపబడ్డ పురుషుడినే బ్రహ్మదేవుడని పిలుస్తున్నాము. 
ఆ బ్రహ్మదేవుడు ఇంతకుముందు చెప్పబడిన బ్రహ్మాండమున ఒక సంవత్సరముండి తన 
ధ్యానశక్తిచే ఆ అండమును రెండు భాగములు చేసినాడు. ఆ హేమాండముయొక్క 
రెండు భాగములలో పై భాగమును స్వర్గముగా క్రింది భాగమును భూమిగా చేసెను. 
అట్లే రెండిటి యొక్క మధ్యనున్న భాగమున ఆకాశమును, అష్టదిక్కులను, నీటికి 


2 


ప్రథమాధ్యాయం 
శాశ్వతస్థానమైన సముద్రమును సృష్టించెను. అట్లే తన యొక్క ఆత్మనుండి (సత్‌ అసత్‌) 
సదసద్రూపమైన మనస్సును, ఆ మనస్సుకు ముందు అహంకారమును సృష్టించెను. 
మవాంతమేవ బాత్మానం నర్వాణి త్రిగుబాని చ, 
విషయాణాం గ్రహీత్తొణి శనైః వంబేంద్రియాణి చ. 15 
తేషాం త్వవయవాన్సూక్షా న్‌ షణ్తామవ్వమితౌజసామ్‌, 
నన్ని వేళ్వాత్మ మాత్రను నర్వభూతాని నిర్మమే. 16 


మహత్తత్వాన్ని, 'సత్వరజస్తమోగుణా'లను త్రిగుణాలను, శబ్దస్సర్శరూప రస 

గంధాలను, వాటి తత్వాలను గ్రహించే శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియాలను, వాగాది 
పంచకర్మింద్రియాల సూక్ష్మరూపములను సృష్టించెను. ఇంకా అనంతమైన శక్తిగల 
అహంకారాన్ని పంచేంద్రియాలయొక్క సూక్షావయవాలను ఆయా ఆత్మవికారములలో 
చేర్చి చరాచరసమస్త సృష్టిని చేసెను. 

యన్నూర్థవయవాన్తూక్షా స్త స్వేమాన్వాభయంతి వషట్‌, 

తస్మా చృరర మిత్యొవు న్తన్య మూర్తిం మనీషిణః 17 

తదా విశంతి భూతాని మహాంతి నవా కర్మభిః, 

మనశళ్సావయపైన్నూక్షై నృర్వభూతకృదవ్వాయమ్‌. 18 


అహంకారం మరియు పంచేంద్రియాలకు ఆశ్రయమైయున్నందువల్ల దీనిని 
శరీరమంటారు. శబ్బాది పంచతన్మాతలరూపంలోఉన్న ఆకాశాదిపంచమహాభూతాలు తమ 
తమ కర్మలతో ఆత్మను ఆశ్రయిస్తున్నవి. అల్లే మనస్సు తన సూక్ష్మకర్మలతో ఆత్మను 
ఆశ్రయించింది. 
తేషా మిదం తు నప్తానాం వురుషాణాం మహౌజసామ్‌, 
నూక్షాభ్యో మూర్తిమాత్రాభ్య నృంభవత్యవుయాద్యూాయమ్‌ 19 
ఆద్వాద్యన్వ గుణం త్వేషా మవాప్నోతి వరః వరః 
యో యో యావతిథ్హ్రైషాం న న తావద్దుణః స్మృతః 20 
నాశనములేని మహదహంకార పంచేంద్రియాలయొక్క సూక్ష్మతత్వాలనుండి 
నశించునటువంటి శరీరమెర్పడుతున్నది. అట్లే ఆకాశ వాయ్యగ్ని,జల,పృథివీ తత్వాలైన 
శబ్దస్పర్శ,రూప,రస గంధాలనే పంచభూతాల గుణాలు ఒకదానికంటె మరియొక దానికి 
ఎక్కువగా నున్నవి. అది ఎట్లనగా ఆకాశం శబ్దమాత్రగుణకం కాగా వాయువులో తన గుణమైన 
స్పర్శతో పాటు ఆకాశగుణమైన శబ్దంకూడ ఉంది. అగ్నిలో శబ్ద స్పర్శరూపగుణాలున్నవి. 
నీటిలో శబ్దస్సర్శరూపరసగుణాలున్నవి. గంధతత్వముగల పృధివి శబ్దస్సర్శరూపరస 
గుణములను కల్లివున్నది. ఈ విధంగా పూర్వ భూతముల గుణాలు తరువాతి 
పంచమహాభూతాలకు సంక్రమిస్తున్నవి. 
నర్వేషాం తు న నామాని కర్మాణి చ వృథక్‌ పృథక్‌, 
వేదశభోభ్య ఎవాదౌ పృథక్‌ నంస్తాళ్ళు నిర్మమే. 21 


3 


ఆల పలా రపు” 


ఈ విధంగా హిరణ్యగర్భుడను పేరున్న ఆ బ్రహ్మదేవుడు సమస్త జీవకోటిని సృష్టించి 
ఆయాజీవులకు ప్రత్యేకమైన పేర్లను పెట్టి, ఆయా జీవకోటి చేయదగు కర్మను కూడ 
ప్రత్యేకంగా ఏర్పాటుచేసెను. ఆయా జీవుల పేర్లు అవి చేయాల్సిన కార్యాలతనికి వేదంనుండే 
తెలిసినవి. వేదాలు అపౌరుషేయాలు కావున తనకన్న పూర్వమే ఉండిన వేదాలను 
బ్రహ్మదేవుడు పరమాత్మనుండి పొంది ఆ వేదాలననుసరించి సృష్టి తదితర కార్యాలను 
చేసినాడు 

కర్మాత్మనాం చ దేవానాం నో 2 నృజత్రాణినాం ప్రభుః 
సాధ్యానాం చ గణం నూక్షం యజ్ఞం బైన ననాతనమ్‌. 22 
అగ్ని వాయురవిభ్వన్తు త్రయం బహుననాతనమ్‌, 

దుదోహ యజ్ఞనిద్ధార్థన్భుగ్యాజున్సా మలక్షణమ్‌. 23 

బ్రహ్మ కర్మాత్మలైన దేవతలను, సాధ్యులను ఇతర దేవతావిశేషమును సనాతనమైన 
జ్యోతిష్టోమాదియజ్ఞాలను సృష్టించెను. అగ్నివాయు రవి దేవతలనుండి సనాతనములైన వేదాలను 
గ్రహించినాడు. ఈ వేదాలవల్ల సనాతనాలైన యజ్ఞాలొనరించుటకు వీలైనది. 

కొలం కొలవిభక్తీళ్ళ నక్షత్రాణి గ్రహాం న్తథా, 

నరిత స్నాగరాన్‌.శైలాన్‌ నమాని విషమాణి చ. 24 

తపో వాచం రతిం చైవ కొమం చ క్రోధమేవ చ, 

నృష్టిం ననర్ధ బైవేమాం న్రష్టు మిచ్చన్నిమాః ప్రజాః 25 

అట్లే సంవత్సరం ఆయనం బుతువు, మాసం మొదలైన కాల విశేషాన్ని, అశ్విన్యాది 
నక్షత్రాలను, సూర్యాదిగ్రహాలను, నదులను, సముద్రాలను, పర్వతాలననన్నిటిని అతడు సృష్టించెను. 
అదే విధముగా తపస్సు, మంచి మాటలు, కామము, కోపము మొదలగువాటిని తాను సృష్టించిన 
దేవ మానవాదులకొరకు సృష్టించెను. 

కర్మణాం చ వివేకార్థం ధర్మాధర్మౌ వ్యవేచయత్‌, 
ద్వాంద్వైరయోజయపబ్చేమాః నుఖదుఃఖాదిభిః ప్రజాః. 26 

మంచి చెడుపనులను, వివేకంతో తెలిసి కొనుటకు ధర్మాధర్మములనేర్పరచెను. 
దీనివలన ప్రాణులకు సుఖదుఃఖాది ద్వంద్వములు కలుగునట్లు చేసెను. 

అణ్యో్యూమాత్రా వినాళిన్వో దళార్థానాం తు యాః స్మృతాః, 
తౌభి స్సార్ధ మిదం నర్వం సనంభవత్వనువూర్వళు 27 


పంచతన్మాత్రలు వాటి పరిణామరూపాలైన పంచమహాభూతాలవల్ల ఈ సృష్టియంతయు 
ఎర్పడుచున్నది. 
యంతు కర్మణి యస్మిన్‌ న న్యయుంక్త ప్రథమం ప్రభుః, 
న తదేవ స్వయం భేజో నృజ్యమానః వునః వునణ 28 
హిం్రాహింసే మృదుక్రూరే ధర్మాధర్మావృతానృతే 
యద్యన్యనో 2 దథాత్సర్లే తత్తన్వ్య స్వాయమావిశత్‌, ॥ 29 


4 


ప్రథమాధ్యాయం 


యథుర్హులింగాన్వుతవః న్వయమేవర్తువర్వయే, , 
స్వాని న్వాన్వభివద్యంతే తథా కర్మాణి దోహినః.30 
బ్రహ్మదేవుడు తన సృష్టి ప్రారంభంలో ఆయా జాతులకనుమతించినకర్మలే 
తరువాతి కాలంలోని ఆయాజాతులు చేయునట్లు చేసినాడు. సింహవ్యాఘాదిజంతువులను 
హింస్రములుగను, లేడి గోవు మొదలగు వాటిని సాధుజంతువులుగా, బ్రాహ్మణాదులను 
దయా ప్రధానులుగా, క్షత్రియాదులను కఠోర న్వభావులుగా బహ్మచర్యాదులు 
గురుశుశ్రూషాదులు ధర్మములుగా, హింసచేయుట ఇతరుల దూషించుట మొదలగువాటిని 
అధర్మములుగా, సత్యాసత్యములు చెప్పుట మొదలగువాటిని సృష్ట్యాదియందు ఎర్పరచినట్లే 
తరువాతి కాలమున కూడ ఎర్పరచెను. అట్టే వసంతాది బుతుచిహ్నములు ఆయా 
బుతువులకు కలుగుచున్నట్దే హింస్రాది గుణములు మానవులకబ్బు చున్నవి. 


లోకొనాం తు వివృద్ధూర్థం ముఖబాహూరుపాదతః, 
(బ్రాహ్మణం క్షత్రియం వైళ్ళం చూదం చ నిరవర్తయత్‌.31 
లోకములు అభివృద్ధి చెందుటకు తన ముఖము, బాహువులు, ఊరువులు, 

పాదములనుండి వరుసగా బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్ర వర్ణములనేర్పరచెను. (దీనిని 
కులమను సామాన్య దృష్టితో కాక నేటి సాంఫిక దృష్టితో చూచినా ఈ నాలుగు 
వర్గములెచ్చటనైనను ఎప్పుడైనను ఉండక తప్పవు. ఎ సంఘమునందైనను మేధావులు, 
కార్యనిర్వాహకులు, వారికి సహాయకులైన ఉద్యోగులు, నాలుగవ తరగతి యుద్యోగులు 
అను వర్గము ఉండకతప్పదు కదా. కాని నాటి సంఘ పద్ధతి ననుసరించి అది 
వంశక్రమముగా ఉండేది. కాని నేడు ఆ ఆచారము సమసిపోవుచున్నది. నిన్న మొన్నటివరకు 
రెడ్డికము (పటేల్‌గిరి) పట్వారీతనం వంశపారంపర్యంగా వచ్చుట అందరెరిగిందే). 

ద్విధా కృత్వాత్డునో దేవా మర్టేన వురుషో 2 భవత్‌, 

అర్జేన నారీ తస్యాం న విరాజమనృజత్రుభుః 32 

తవన్తస్తాః2 నృజద్వూంతు నన్వాయం వురువోవిరాట్‌ 

తం మాం వఐత్తొన్వ నర్వన్వ నవ్రారం ద్వాజనత్తమాః ౩౩ 

వతీనజానామనృజుం మవార్షీనాదితో దళ 

మరీచిమత్రుంగిరనొ వులన్త్వ్వం వులవాం క్రతుం. 34 

అహం ప్రజాన్సీనృక్షున్తు తవన్తవ్వా నుదుళ్ళరమ్‌, 

వ్రచేతనం వనీష్టం చ భృగుం నారదమేవ చ. 35 

ఆ బ్రహ్మదేవుడు తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒక భాగమును. స్రీ 

స్వరూపంగా రెండవభాగమును పురుషుడుగా ఏర్పరచుకొని ఆ స్రీయందు విరాట్‌ సృంజ్ఞగల 
పురుషునికి జన్మనిచ్చినాడు. ఆ విరాట్సురుషుడు చాలాకాలము తపస్సుచేసి ఈ 'సమస్త 
సృష్టికి మూల పురుషుడగు నన్ను (మనువును) సృష్టించెను. నేను కూడ ప్రజలను 
సృష్టింపదలచి దుష్కరమైన తపస్సు చేసినాను. ఆ తప ప్రభావం వల్ల ప్రజాపతులైన 


5 


మనుస్కృతి 
మహర్షులను తొలుత సృష్టిచేసినాను. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, 
పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వసిష్టుడు, భృగు, నారదుడు అనెవారు. 
ఐతే మనూంస్తు నప్తాన్వా నన్ఫజున్‌ భూరితేజనః 
దేవాన్‌ దేవనికాయాంళ్ళ మవార్షీంశ్చామితౌజనః. 36 


ఈ మరీచి మొదలగు ప్రజాపతులు, గొప్ప తేజస్సుగల సప్త్రమనువులను, 
బ్రహ్మదేవుడు సృష్టించని ఇతర దేవతలను, దేవతలు నివసించు స్వర్గాదిస్థానములను 
అధికతేజోవిరాజితులైన మహర్షులను సృష్టించినారు. 

యక్షరక్షఃపిశాబాంళ్ళ గంధరాంవృ రనో నురాన్‌, 

నాగాన్‌ నర్సాన్సువర్హాంళ్ళు పితృణాం చ వృథగ్గణాన్‌. ౩7 
విద్యుతో౭ శనిమేఘాంళ్ళ రోహితేంద్రధభనూంషిచ, 

డల్భా నిర్హాత కేతూంళ్ళ జ్య్వోతీంమ్యుచ్సావచాని చ. 38 
కిన్నరాన్వాన రాన్మత్వ్యాన్‌ వివిధాంళ్ళ విహంగమాన్‌, 
వచాన్కగాన్మనువ్వాంళ్ళ వ్వాళలాంశోభయతోదత:. 39 
క్రీిమికీటవతంగాంళ్ళు మూకొమక్షీక మత్కుణమ్‌, 

నర్వుం చద దంళమళకం స్థావరం చ వృథగ్విధమ్‌. 40 
ఎవమేతైరిదంనర్వుం మన్ని యోగాన్మవాత్మభిః 

యధాకర్శ తపోయోగాత్‌ నృష్టం స్థావరజుంగమం 41 

అదేవిధంగా యక్షులు, రాక్షసులు, పిశాచులు, గంధర్వులు, అప్పరసలు, 
అసురులు, వాసుకి మొదలైన శ్రేష్టమైన నాగులను, అలగర్దుడు మొదలైన సాధారణ 
సర్పాలను, గరుత్మంతుడు మొదలైన పక్షులను, పితృగణము వేరు వేరుగాసృష్టిచేసినారు. 
అట్లే మేఘాలను అందుకనిపించే మెరుపులను, ఉరుములను, ఇంద్రధనుస్సులను, 
పిడుగులను, తోకచుక్కలు మొదలైన వాటిని వారు సృష్టిచేసినారు. ఇంకా కిన్నరులనే 
దేవతాగణాన్ని, వానరులను, చేపలను, వివిధములైన పక్షులను, పశువులను, మృగములను, 
మనుష్యులను, సింహం మొదలైన మృగరాజులను ఉభయదంతములు కల ప్రాణికోటిని 
సృష్టించిరి. క్రిమికీటకములను ఉసిళ్ళు మొదలగువాటిని, యూకములు, ఈగలు, నల్లులు 


మొదలైన జీవ జంతువులను,వృక్షములు మొదలగు స్థావరములనన్నిటిని ఆ (ప్రజాపతులు 
సృష్టిచేసిరి. 


ఈ విధముగా నా యొక్క పేరేపణవలన మరీచ్యాది ప్రజాపతులు తపమాచరించి 
తత్రభావంవలన చరాచరసృష్టిని చేసినారు. 


యేషాం తు యాదృశం కర్మ భూతానా మిహాకీర్తితమ్‌, 
తత్తథా వోz భిధాస్వామి క్రమయోగం చ జన్మని. 42 


ప్రస్తుతము ఆయా ప్రాణులు చేయాల్సిన కర్మలు వాటి జన్మాదిక్రమము మొదలైన 
విశేషాలన్నిటిని మీకు చెప్పెదను” అని మనువు చెప్పసాగెను. 


6 


ప్రథమాధ్యాయం 

వశవళ్తు మృగ్గాళ్తైవ వ్వాళాళోభయతోదతు, 

రక్షాంసి చ విశౌొచాళ్ళ మనుష్యా జరాయుజాన 43 

అండజాొః వక్షిణన్సర్సా నక్రా మత్య్యాళ్ళ కోచ్చపాః 

యాని బైవంవ్రకారాణి న్థలజాన్యౌదకొని చ. 44 

స్వేదజుం దంళమళకం యూకొమక్షీళక మత్కుణమ్‌, _ + 

ఉఊవ్మణశోవజూయంతే యచ్వాన్యత్కించిదీదృళమ్‌. 45 

పశువులు, మృగములు, రాక్షసులు, పిశాచములు, మనుష్యులు మొదలగు వారు 

గర్భమునుండి పుట్టుదురు. పక్షులు, సర్పములు, మొసళ్ళు మొదలైనవి చేపలు, తాబేళ్ళు 
మొదలైన జలచరాలు, స్థలచరాలు అండములనుండి పుట్టును. దోమలు, ఈగలు, నల్లులు 
మొదలగునవి ఉష్ణము వల్ల పుట్టును. 

ఉద్భజ్ఞాన్సావరాన్స ర్వే బీజకాండద్రరోహిణః, 

ఓవధ్యః వలపాకాంతా బవువువృఫలోవగాః 46 

అవువ్తాః ఫలవంతో యే తే నననతయః న తాః, 

వుప్పిణ ఫలిన్హ్య్రైవ వృక్షాన్తూభయతః న్మృతౌః 47 

గుచ్చగుల్మం తు వివిధం తధైవ తృణజాతయః, 

బీజకొండరుహాణ్యోవ వ్రతానా వల్ల ఎవ చ. 48 

తమసా బహులూపేణ వేష్టీతాః కర్మ హేతునా, 

అంతసన్స ంజ్ఞా భవంతోతే నుఖదుఃఖనమనితాః. 49 

చెట్లు రెండు విధములుగా నున్నవి. కొన్ని చెట్లు బీజాల వల్ల అంకురించి పెరుగగా 

మరికొన్ని ఆ చెట్టు కొమ్మనే భూమిలో నాటినందువల్ల చెబ్లె పెరుగుతున్నాయి. కొన్ని చెట్లు 
ఫలమునిచ్చే వరకు ఉండగా మరికొన్ని చెట్లు అనేక పుష్పములు, ఫలములతో చాలాకాలము 
బ్రతుకుతున్నాయి. పువ్వులు లేక ఫలించువానిని వనస్పతులందురు. తక్కినవి పూవులు 
పూసిన తరువాత ఫలిస్తాయి. ఇంకను తీగచెట్లు కొన్ని, పొదగా ఉండు చెట్లుకొన్ని 
కన్పిస్తున్నాయి. అల్లే తృణజాతులు కూడ కన్పిస్తున్నాయి. ఈ వృక్షజాతియంతా విచిత్ర 
దుఃఖఫలము అధర్మరూపకర్మకారణమైన తమోగుణంతో కూడుకొన్నందువల్ల వాటికి 
అంతృ్మశ్చెతన్యం మాత్రముంది. అనగా వృక్షాలకు కూడ సుఖదుఃఖములున్నా మానవులు 
ఇతర జంతువులవలె వాటిని బాహ్యముగా ప్రకటించు సామర్థ్యము మాత్రము వాటికి 
లేదు. 


ఎతదంతాన్తు గతయో (బహ్మాద్వాన్సు ము దాహృతాః, 
ఘోరేz స్మిన్‌ భూతనంసారే నిత్యం నతతయాయిని. 50 


ఈ విధంగా ఈ ప్రపంచమున కనిపించు జీవజాతుల యొక్క బ్రహ్మమొదలుకొని 
వృక్షాదిస్థావరాల యొక్క సృష్టిక్రమాన్ని మీకు వివరించితిని. 


మనుస్మృతి 


ఎవం నర్వం న నృ ష్ట్రేదం మాం చాబింత్యవరాశక్రమః, 
ఆత్మన్యంతర్రధే భూయః కొలం కాలేన పీఠయన్‌, 57 
బ్రహ్మదేవుడీ విధంగా సమస్త చరాచర ప్రపంచమును సృష్టించి కొంతకాలమైన 
తరువాత దానిని నశింపజేయుచు తాను కూడ శరీరత్యాగము చేయును. 
యదా న దేనో జాగర్తి తదోదం బేష్టతే జగత్‌, 
యదా న్వపీతి శాంతాత్తా తదా నర్వం నిమోలతి. 52 
తన్మీన్‌ స్వవతి నుస్ధె తు కర్మాత్మానళ్ళ రీరిణః 
న్వకర్శభ్యో నివర్తంతే మనళ్ళ గ్లానిమృచ్చతి. 53 
యుగవత్తు వ్రలియంతో యదా తస్మిన్‌ మదోత్యని, 
తదాయం పర్వమాతాత్నా నుఖం న్వవితి నిర్వుతవ 54 
ఆ బ్రహ్మదేవుడు మేలుకొని యున్నంతవరకు ఈ ప్రపంచం మేల్కొనియుంటుంది. 
శాంతస్వరూపుడైన ఆ దేవుడు నిద్రపోయినపుడు ఈ జగమంతా లయం చెందుతున్నది. 
ఆతడు నిత్య వ్యవహారాలను వదిలిపెట్టి నిద్రపోవు సమయాన తమ తమ కర్మలననుసరించి 
జన్మలనెత్తిన ఈ ప్రాణులన్నీ లయము చెంది తమతమ కర్మలకు దూరమై మనః ప్రవృత్తిని 
సహితము కోల్పోవుచున్నవి. అదే ప్రభయకాలము. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సహితము 
తన కర్మకు దూరమై మనఃప్రవృత్తిని కోల్పోయి శరీరత్యాగము చేయుచున్నాడు. ఈ 


చరాచరస్నష్టి యంతయు పరమాత్మ యందే విలీనమగుచున్నది. దీనినే మహాప్రళయమని 
అంటారు. 


మరణము :- 
తమో౭ యంతు నమాశ్రిత్య చిరం తివ్లతి సేంద్రియ: 
నచన్వం కురుతే కర్మ తదో త్రామతి మూర్తితః 55 
జీవుడు జ్ఞానరహితుడై ఇంద్రియములతో ఉన్నప్పటికీ ఉచ్చ్వాసనిశ్వాసముల 
నిర్వర్తించలేని స్థితిలో నున్నప్పుడు మరణము జరుగుతున్నది. 
యదాణుమాత్రికో భూత్వా బీజం నాన్ను బరిమ చ, 
నమావిళతి నంనృష్టన్తదా మూర్తిం విముంచతి. 56 
జీవుడు సూక్ష్మరూపమున నుండి స్థావరము లేక జంగమమైన బీజమున ప్రవేశించి 
స్టూలశరీరాన్ని గ్రహిస్తున్నాడు. 
ఎవం నజాగ్రత్సూఃప్నాభ్యామిదం నర్వం చరాచరమ్‌, 
సంజీవయతి బాజన్రం వ్రమావయతి చావ్వయ:ః 57 
-బ్రహ్మదేవుడీ విధంగా తాను మేల్కొని యున్నప్పుడు ఈ చరాచరజీవసృష్టినంతయు 


చేయుచున్నాడు. అట్టే నిదురపోతున్నపుడు ఈ జంతుజాలమునంతయు లయము 
చేయుచున్నాడు. 


ప్రథమాధ్యాయం 
ఇదం శాస్తం తు కృత్వానొ మామేవ న్వాయమాదితః, 
విధివద్రాహాయామాన మరీబ్యాదీంన్లహం మునీన్‌. 58 
ఎతద్యోయం భృగు శాస్తం శ్రావయివ్యత్యశేషః 
ఎతద్ధి మత్తోధిజగే నర్వమేషో 2 ఖిలం మునిః 59 
బ్రహ్మ మానవులనుష్టించవలసిన ధర్మములకు సంబంధించిన ఈ శాస్త్రాన్ని 
నిర్మించి తొలుత నాకుపదేశించెను. ఈ మానవ ధర్మశాస్త్రమును మరీచి మొదలగు 
మహర్షులకు నేను ఉపదేశించితిని. దీనిని మీకు భృగుమహర్షి ఉపదేశము చేయును. 
తతన్తథా న తేనోక్తో మహర్షి ర్మనునా భృగు: 
తాన బ్రబీదృషీన్‌ నర్వాన్‌ వ్రీతాత్తా శ్రూయతామితి. 60 
ఈ విధముగా మనువు అచ్చటనున్న మునులతో చెప్పగా భృగుమహర్షి 
సంతోషముతో వారికిట్లు చెప్పసాగెను. 
నస్యాయంభువస్వొన్వ మనో: షడ్వంళ్వా మనవో 2 వరే, 
నృష్టవంతః ప్రజాః స్వాస్వా మహాత్మానో మవొజనః 617 
స్వారోచివళోత్తమళ్ళు తొమనో రైవత న్తథా, 
బాక్తువళ్ళ మహాతేజా వివన్వత్సుత ఎవ చ. 62 
స్వాయంభువాద్యా స్ప ప్రెతే మనవో భూరితేజనః 
స్వే స్వేం 2 తరే నర్వమిదముత్సాద్వావుళ్ళురాచరం. 63 
బ్రహ్మదేవుని పుత్రుడైన ఈ స్వాయంభువ మనువు వంశంలో ఆరుగురు మనువులు 
పుట్టిరి. వారు ఆయా కాలములలో ప్రజాసృష్టి చేసినారు. స్వారోచిషుడు, ఉత్తముడు, 
తామసుడు, రైవతుడు, చాకుషుడు, వైవస్వతుడనునవి ఆ మనువుల పర్లు. స్వాయంభువ 


మనువు మొదలైన ఈ ఏడుగురు మనువులు వారివారి కాలములలో ఈ సృష్టినంతయు 
చేసి పరిపాలించినారు. 


కాలప్రమాణము :- 

నిమేషా దళ బాబ్భావకొష్టా త్రింళత్తు తాః కలా : 

(తంశత్సా లా మువహూర్తస్సాదహోరాత్రం తు తొనతః 64 

అహోరాకత్రే విభజతే నూర మానుషదైఎకే, 

ర్యాతిన్వువ్మాయ భూతానాం బేవ్టాయై కర్మణామహః 65 

పదునెనిమిది నిమిషములను (రెప్పపాటుకాలాన్ని) కాష్టయని అంటారు. ముప్పై 

కాష్టములు కళయౌతుంది. ముఫ్పై కళలు ముహూర్తమను పేర ప్రసిద్ది చెందింది. ఇట్లే 
రాత్రిపగలు ఎర్పడుచున్నవి. వీటిలో పగలు దేవగణమునకు రాత్రి పితృగణమునకు 
సంబంధించినవి. సూర్యుడు ఈ రాత్రింబగళ్లను కల్పిస్తున్నాడు. పగటి కాలమున 
భూతగణమంతా తమతమ కార్యాలను చేసికొనుచు రాత్రికాలమున నిద్రబోతున్నది. 


9 


మనుస్కృతి 


విత్రే ర్యాత్తహనీ మానః వ్రవిభాగన్తు వక్షయోః, 
కర్శబేవ్దాన్వవాః కృష్ణః చుక్సన్వువ్నాయ శర్వరీ. 66 
దైవే రాత్రవానీవర్షం వ్రవిభాగన్తయోః వున: 
అవాన్తత్రో దగయనం రాత్రి; న్వాదక్షిణాయనం॥ 67 


మానవుల యొక్క నెల పితృలదేవతలకు ఒక దినము (రాత్రి, పగలు) ఈ 
మాసమును రెండు పక్షములుగా విభజించుచున్నారు. వీటిలో కృష్ణ పక్షము పితృదేవతలకు 
పగలు కాగా శుక్టపక్షము రాత్రియగుచున్నది. మానవులయొక్క సంవత్సరకాలము దేవతలకు 
ఒక దినము (రాత్రి, పగలు) అగుచున్నది. దీనియందు ఉత్తరాయణకాలము పగలు 
కాగా దక్షిణాయన కాలము రాత్రిగా పరిగణింపబడుతున్నది. 

(బ్రావ్మాన్య తు క్షపాహన్య యత్రమాణం నమానత్వ 
ఏకైక శోయుగానాంతు క్రమశన్తన్ని బోథత 68 . 
ఇక బ్రహ్మదేవుని యొక్క దినమెట్లుండుననే విషయం ఒక్కొక్క యుగమున ఎన్ని 
సంవత్సరములుండుననే విషయమునంతయు మీకు ఎరిగింతును. అని భృగుమహర్షి చెప్పసాగెను. 
చత్వార్వాహున్స వాస్రాఖి వర్దాణాం తు కృతం యుగమ్‌, 
తన్య తావచృతీ నంధ్వా నంధ్వాంళళ్ళు తథావిధః 69 
ఇతరేమ ననంధ్లోమ ననంధ్వాంజేమ చ త్రిమ, 
ఏకాపాయేన వర్తంతే నవాస్రాణి శతాని చ 70 

దివ్యములైన నాలుగువేల సంవత్సరములవరకు కృత యుగముండును. ఆ 
యుగ ప్రారంభమున నుండు సంధ్యాకాలము నాలుగు వందల దేవ వర్షములుండును. 
అట్లే కృతయుగం చివర కలుగు సంధ్యాంశము కూడ నాలుగు వందల దేవ 
వర్షములుంటుంది. ఇట్లే త్రేతాయుగం మూడు వేల దివ్య సంవత్సరాలు కాగా అ యుగము 
యొక్క సంధ్య, సంధ్యాంశలు మూడేసి వందల దివ్య నంవత్సరాలుంటాయి. 
ద్వాపరయుగం రెండువేల దివ్య సంవత్సరాలు కాగా ఆ యుగము యొక్క సంధ్య, 
సంధ్యాంశలు రెండేసి వందల దివ్య వర్షాలుంటాయి. చివరిదైన కలియుగం ఒక వేయి 


దేవ వర్షముల వరకుంటుంది. దాని సంధ్య, సంధ్యాంశలు రెండును వంద 
దివ్యసంవత్సరములుంటాయి. 


యదోతత్సరినంఖాంతమాదావేవ చతుర్యుగమ్‌, 
వతద్దాదళ సావాన్రం దేవానాం యుగముబ్వత్తే,. 77 


దెఐికౌానాం యుగానాం తు నవానం వరినంఖ్యుయా, 
(బ్రాహ్మ మేక మహః జ్ఞేయం తావతీ రొత్రి రేవ చ, 72 


తద? యుగనవాసాంతం బ్రాహ్మం వుణ్య మవార్వాదు, 
రాత్రంచ తావతీమేవ తే 2 హోర్మాతవిదో జనాః 73 


10 


ప్రథమాధ్యాయం 


ఈ విధంగా మానవులకు సంబంధించిన నాలుగు యుగాలు పన్నెండు వేల 
దెివ్యవరాలుంటాయి. మానవులయొక్క నాలుగు యుగాలు దేవతలకొక యుగమౌతుంది. 
దేవతాయుగాలు వేయి గడిస్తే బ్రహ్మదేవునికొక పగలౌతుంది. అట్లే వేయి దేవతాయుగాలు 
బ్రహ్మదేవునికి ఒక రాత్రియౌతుంది. బ్రహ్మ యొక్క రాత్రింబగళ్ళ కాలమును చక్కగా 
తెలిసిన వానిని అహోరాత్రవిదుడని పండితులంటారు. 

తన్య నో౭ హర్నిళస్యాంతో వ్రనువ్తః వ్రతిబుధ్వతే, 
వ్రతి బుద్ధళ్ళు నృజతి మనన్సదనదాత్మకమ్‌.. 74 

పైన పేర్కొనబడ్డ బ్రహ్మదేవుని యొక్క రాత్రి గడిస్తే బ్రహ్మదేవుడు మేల్కొంటున్నాడు. 
పగలు గడిచినప్పుడు ఆతడు నిద్రబోతున్నాడు. ఆ దేవుడు నిద్రనుండి లేచిన తరువాత తొలుత 
మనస్సును సృష్టించినాడు. 

మనన్సృుష్టిం ఏకురుతే బోద్వమానం నీన్ఫక్షయా, 
ఆకాశం జాయతే తస్మా త్తన్వ శబ్ధం గుణం విదుః: 75 
ఆకొశాత్తు ఎకుర్వాణాత్సు ర్వగంధవవాళ్ళు దిః, 

బలవాన్‌ జాయతే వాయు నృవై నృర్శగుణో మతః 76 
వాయోరసి వికుర్వాణా ద్వారోచిమ్ణ తమోనుదమ్‌, 

జ్యోతి రుతృద్యతే భాన్వ త్తదూవగుణముబ్వతే. 77 
జ్యోతిషళ్ళ్చు ఐకుర్వాణాదావో రనగుణాః? నృతాా 

అద్భ్య్యో గంధగుణా భూమి రిత్వేషా నృష్టిరాదితః 78 

సృష్టికై ప్రయత్నించు మనస్సునుండి ఆకాశం ఉద్భవించింది. దానిగుణం శబ్దం. 
ఆకాశంనుండి పవిత్రమైంది, మిక్కిలి బలముకలదియైన వాయువు ఆవిర్భవించింది. ఆ 
వాయువు యొక్క గుణము స్పర్శ. వాయువునుండి అగ్ని పుట్టింది. దాని గుణం రూపం. 
అగ్నినుండి రస గుణకమైన నీరు, నీటినుండి గంధగుణకమైన భూమి పుట్టింది. 

ఇదీ సృష్టిక్రమం. 
యత్‌ ప్రాగ్ధాదళ సావాన ముదితం దైవికం యుగము, 
తదేకనప్తతిగుణం మన్వంతర మిహోచ్యతే. 79 
మన్వంతరాణ్యనంఖ్యాని నర్గ నృంహార ఎవ చ, 
క్రీడన్నివైతత్కురుతే వరమేష్టీ వునఃవునః 80 

పన్నెండువేల దివ్య సంవత్సరాలు గల దివ్యమైన యుగాలు డెబ్బెఒకటి గడచినచో 
అది ఒక మన్వంతరకాలమౌతుంది. అట్టి మన్వంతరములు అసంఖ్యాకములు. అట్టే 
సృవ్చ సంహారములసంఖ్యాకములు. బ్రహ్మ దేవుడు ఆడుకొనుచున్నట్లు వీటినన్నిటిని 
మాటిమాటికి చేయుచున్నాడు. 


11 


మనుస్మృతి 

యుగధర్మములు :- 

చత్వువ్వా తృకలో ధర్మః నత్యం బైన కృతే యుగే, 

నాధర్మేణాగమః తళ్చి న్మునుషాూన్‌ వతి వర్తతే, 81 

ఇతరేష్వాగమా ద్దర్థః పాదశస్తంవరోవితః, 

బొరికొన్స తమాయాభిర్ధర్శశాా పై తి పాదశళః. 82 

అరోగా న్పర్వనీద్ధార్థాళ్లతు ర్యర్షకతాయువః, 

కృతక్రేతాదిము హేషామాయు న్తనతి పాదళః. 83 

వేదోక్త మాయు ర్మర్మానా మాళిష్ర్రావ కర్శణామ్‌, 

ఫలంత్వనుయుగం లోకో వ్రభావళ్ళు శరీరిణామ్‌. 84 

అన్యే కృతయుగే ధర్మా (స్తేతాయాం ద్వావరే వరే, 

అన్నే కలియుగే నాణాం యుగహాసానురూవతః. 85 

కృతయుగంలో సమస్త ధర్మాలు నాలుగు పాదాలతోనుంటాయి. అట్లె ఆ కాలంలో 

మానవులు న్యాయమైన సంపాదన కలిగియుంటారు. మిగిలిన (తేత, ద్వాపర, 
కలియుగాలలో ధర్మం ఒక్కొక్క పాదం తగ్గియుంటుంది. ఆ యుగాలలో దొంగతనం, 
అబద్ధం, మోసాలవల్ల ధర్మం నష్టమౌతుంది. కృతయుగమందలి ప్రజలు రోగాదిబాధలు 
లేక తమ కోరికలనన్నిటిని న్యాయమైన పద్దతిలో తీర్చుకొంటారు. వారు నాలుగువందల 
సంవత్సరములు బ్రతుకుతారు. త్రేత, ద్వాపర, కలియుగాలలోనుండే మానవులు, మూడు, 
రండు ఒక వంద సంవత్సరాలు బ్రతుకుతారు. ఈ విధంగా ఒక్కొక్క యుగంలో మానవుల 
వయస్సు క్షిణిస్తూ ఉంటుంది. వేదాలందు పేర్కొనబడ్డ ఆయుస్సు, ఆశీర్వచనాలు, 
బ్రాహ్మణాదులకు గల సామర్థ్యం మొదలైన ధర్మాలన్ని ఒక్కొక్కయుగంలో ఒక్కొక్క విధంగా 
ఉంటాయి. 

తపః వరం కృతయుగే త్రోతాయాం జ్ఞాన ముచ్యతే, 

ద్వావరే యజ్ఞమేవాహు ర్షానమేకం కలౌ యుగే. 86 

కృతయుగంలో జనులు త పోనిష్టకలిగియయుండగా త్రేతాయుగంలో 


జ్ఞాననిష్ణులైయుంటారు. ద్వాపరయుగంలో యజ్ఞపరులైయుండగా కలియుగంలో 
దానపరులు కావలెను. 


నర్వస్యాన్య తు నర్గన్య గువ్తర్థం న మవోద్యుూతిః, 
ముఖబాహూరువజ్ఞానాం వృథక్ళ ర్మాణ్యకల్చయత్‌: 87 
ఈ సమస్త లోకాలను రక్షించుటకై మహాతేజస్సంపన్నుడైన బ్రహ్మదేవుడు బ్రాహ్మణ, 

క్షత్రియాదులు అనుష్టింపవలసిన ధర్మాలను వేరు వేరుగా నిర్దేశించెను. 
వర్ణ ధర్మములు : 

అధ్వావనం బాధ్యయనం యజనం యాజనం తథా 

దానం వ్రతిగ్రవాం బైన (బ్రాహ్మణానా మకల్పయత్‌. 88 

12 


ప్రథమాధ్యాయం 


ప్రజానాం రక్షణం దాన మిజాధ్యయన మేవ చ, 
విషయే వ్యుప్రనక్తిళ క్షత్రియన్వ నమాసతః 89 
వచానాం రక్షణం దాన మిజ్యాధ్యయన మేవ చ, 
వణికృథం కుసీదం చ వైళ్వన్వ కృషిమేవ చ. 90 
ఎక మేవ తు జూదన్వ ప్రభుః కర్మ ననూదిశక్‌, 
ఎతేషా మేవ వర్ణానాం జుత్రూషామననూయయా. 91 


బ్రాహ్మణులు అధ్యయనము, అధ్యాపనము, యాగము చేయుట, చేయించుట, 
దానమిచ్చుట, దానము స్వీకరించుట అను విధులు నిర్వర్తించాలి. క్షత్రియులు ప్రజలను 
రక్షించుట, దానము, యాగము అధ్యయనములు చేయుట, విషయలోలురు కాకుండుట 
అను విధులను ఆచరించాలి. వైశ్యుని యొక్క ధర్మాలు పశు రక్షణం, దానం, యాగం, 
అధ్యయనం చేయుట, వర్తకము చేయుట, అప్పులిచ్చుట, భూమి దున్ని వ్యవసాయము 
చేయుట అనేవి. శూద్రుడు వీరినందరను అసూయలేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు 
నిర్దేశించి నాడు. 
పోర్టుం నాభోర్మేధ్యతరః వురువః వరికీర్తితః 
తస్మా న్మేధ్యతమం త్వన్వ ముఖముక్తం స్వయంభువా. 92 
మానవుని శరీరంలో నాభికి పై భాగం పవిత్రమైంది. దానిలోను ముఖం చాల 
పవిత్రమైంది. 
ఉత్తమాంగోదృవా జ్రైవ్వా ద్రహ్మణక్రెవ ధారణాత్‌, 
నర్వ స్పైవాన్వ నర్ధన్య భర్మతో బ్రావ్మాణః ప్రభుః 93 
తం హీ న్వయంభూః న్వాదాస్వా త్తవ న్తప్వాదితో౭ నృజుత్‌, 
వావ్యకవ్వాభివావ్వాయ నర్వన్వాన్య చ గువ్తయే. 94 
యస్వా స్వేన నదాళ్ళంతి వావ్వాని త్రిదవౌకళన,, 
కప్వాని బైన వితరః కిం భూతమధికం తతః 95 
బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని ముఖమునుండి అన్ని వర్ణములకంటె ముందు 
పుట్టినాడు. వేదములనధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ ధర్మమును రక్షిస్తున్నందువల్ల 
ఈ లోకానికి బ్రాహ్మణుడు పూజ్యుడైనాడు. అతనిని బ్రహ్మదేవుడు యజ్ఞయాగాదులను 
రక్షించుటకై, ధర్మరక్షణ చేయుచు ప్రపంచమునంతా రక్షింపవలెనని తాను తపస్సు చేసి 
ప్రత్యేకంగా సృష్టించెను. ఈ బ్రాహ్మణుని వల్లనే దేవతలు హవిస్సును, పితృదేవతలు 
కవ్యమును భుజింపగలుగుచున్నారు. 
భూతానాం ప్రాణినః గ్రేష్షాః ప్రాణినాం బుద్దిజీవినః, 
బుద్ధిమత్సు నరాః డ్రేవ్లా నరేమ బ్రావ్మాణాః స్మృతాః 96 
బ్రావ్మాణోమ చ విద్వాంనో విద్వత్సు కృతబుద్ధయః, 
కృతబుద్ధిమ ఠర్తారః కర్చను (బ్రహ్మవేదినవ 97 
13 


మనుస్మృతి 

ఉత్పత్తిరేవ వివ్రన్య మూర్తిర్థర్మన్య శాళ్వుతి, 

న పా ధర్మార్థముతృన్నో బ్రహ్మభూయాయ కల్పతే. 98 

బ్రాహ్మణో జాయమానో హి పృధథివ్యామధి జాయతే, 

ఈళ్వరన్సు ర్యభూతానాం ధర్శకోశన్వ గువ్రయే. 99 

నర్వం న్వం బ్రాహ్మణ స్వేదం యత్సించి జ్ఞగతీగతం ! 

శై ష్రునాభిజనేనేదం నర్వుంవైబ్రావ్తా బోzర్లతి. 700 

ఈ సృష్టియందు ప్రాణులు గొప్పవి. ప్రాణులయందు బుద్దివల్ల జీవించు జీవులు 

గొప్పవారు. ఆ జీవులయందు మానవులు మిక్కిలి గొప్పవారు. వారిలో బ్రాహ్మణులు 
గొప్పవారు. ఆ బ్రాహ్మణులలో విద్వాంసులు శ్రేష్ణులు. ఆ విద్వాంసులయందు 
యుక్తాయుక్త్షవిచక్షణ కలవారు శ్రేష్టులు కాగా వారికంటె బ్రహ్మజ్ఞానం కలవారు మిక్కిలి 
గొప్పవారు. ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినాడు. ధర్మాన్ని ఆచరిస్తున్నందువల్లనె 
ఆతడు బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. అతడు సర్వశ్రేష్ణుడు. అందరకు సమీపస్సుడు 
కావున ఈ ప్రపంచమంతయు ఆతని సొత్తుగానే పరిగణింపబడుచున్నది. 

న్వమేవ బ్రాహ్మణో భుజ న్వం వస్తే న్వం దదాతి చ, 

ఆన్ఫళంస్వా ద్రావ్నాణన్వ భుంజతే హీతరే జనాః 707 

అందువలన బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించుచున్నాడు. తన 

వస్త్రములను తానే ధరించుచున్నాడు. తన వస్తువులనే దానము చేయుచున్నాడు పైగా 
ఆతని దయాదాక్షిణ్యములవలన ఇతరులు బ్రాహ్మణుని సొత్తు ననుభవించుచున్నారు. 
శాస్త్ర ప్రశంస :- 

తన్వ కర్మవివేకొర్ధం శేషాణామనువూర్యకః, 

స్వాయంభువో మనుర్ధీమానిదం శాన్రమకల్పయత్‌. 102 

విదుషా బ్రావ్మాణోనేదమధ్యేతవ్యం ప్రయత్నతః, 

శిషేభ్యళ్ళ వ్రవక్తవ్యం నమ్యజ్నాన్వోన కేనచిత్‌. 103 

ఇదం శాస్త మధీయానో బ్రాహ్మణళ్ళ ంనీతవ్రతః, . 

మనోవాగేహజైర్ని త్యం కర్మదోషైర్న లివ్వతే. 104 

వునాతి వంక్తిం వంళొంళ్ళ సప్తనప్త వరావరాన్‌, 

వృధివీమపి బైవేమాం కృత్నామేకో 2పీ సో౭ర్లతి. 105 

ఇదం న్వన్త్యయనం శ్రేష్టమిదం బుద్ధివివర్ధనమ్‌, 

ఇదం యళన్యమాయువ్యమిదం నిశ్రేయనం వరమ్‌. 106 

అస్మిన్‌ ధర్మోz ఖిలేనోక్తో గుణదోషా చ కర్మణామ్‌, 

బభతుర్గొమవ వర్ణానామాచార్లైవ శాళతః. 107 


14 


ప్రథమాధ్యాయం 

బ్రాహ్మణులు, తదితర జాతులవారు అనుష్టంపవలసిన కర్మలను తెలుపుటకై 
బ్రహ్మ సంతతివాడగు మనువు ఈ శాస్త్రాన్ని రచించినాడు. సర్వ విద్యాపారంగతుడైన 
బ్రాహ్మణుడీ శాస్త్రాన్ని నియమంతో అభ్యసించాలి. గురుముఖతః, తన ధీశక్తివలన అభ్యసించి 
తన శిష్యులకు దీనిని చక్కగా బోధింపవలెను. ఈ శాస్త్రమును చక్కగా అధ్యయనము 
చేసి అర్ధము చేసికొని తన ధర్మాలను నిర్వర్తించినప్పుడు అతడు మనోవాక్కాయములచే 
పాపములు చేయలేడు. ఆతడు తన పదునేను తరముల వారిని, ఈ భూమిని, పవిత్రము 
చేయగలుగును. అట్టివాడు ధర్మజ్ఞుడు కావున యోగ్యుడగును. అట్టి యోగ్యునకు 
భూమినంతయు దానం చేయవచ్చును. ఈ శాస్త్రం మేలును కలిగిస్తుంది. సర్వశ్రేష్టమైంది. 
జ్ఞానాన్ని పెంచుతుంది. కీర్తిని కలిగిస్తుంది. ఆయుస్సును పెంచుతుంది. మోక్షానికి 
కూడా కారణమౌతుంది. 


ఈ శాస్త్రంలో సమస్త ధర్మాలు, కర్మలలోని మంచి చెడులు చాతుర్వర్థ్యాలవారు 
ఎల్లప్పుడు ఆచరించాల్సిన ధర్మాలు చెప్పబడ్డాయి. 
ఆబారః వరమో ధర్మజు త్యుక్తస్మార్తవిన చ, 
తస్మాధన్మీ న్‌ నదా యుక్తో నిత్యం న్వాదాత్మవాన్‌ ద్వుజః 108 
వేదాలు, స్మృతులలో చెప్పబడ్డ ధర్మాలు మిక్కిలి శ్రేష్టమైనవి. ఈ శాస్త్రంలో 
శృతి, సృతులకు సంబంధించిన ధర్మములే చెప్పబడ్డాయి. అందువల్ల ఈ శాస్త్రాన్ని 
నియమంతో అభ్యసించాలి. 
ఆచారాద్విచ్యుతో విప్రో న వేదధల మచ్చ కే, 
ఆబారేణ తు నంయుక్తన్సంవూర్ణవలభాగృవేత్‌. 109 
ఎవ మాచారతో దృష్ట్యా ధర్శన్వ మునయో గతిమ్‌, 
నర్వన్వ తవనో మూల మాచారం జగ్భవాుః వరమ్‌. 110 
సదాచారాన్ని పాటించని బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసినా ఫలితం మాత్రం 
పొందలేడు. సదాచారసంపన్నుడు సమస్త వేదాధ్యయనం చెసిన ఫలితాన్ని పొందుతాడు. 


సదాచారాన్ని అనుష్టించుట ధర్మ ప్రాప్తికి మూలమని తలచిన మహర్షులు అది 
తపస్సునకు కూడ కారణమని చెప్పినారు. 


ఇందలి విషయాలు :- 
జగతళ్ళ నముత్పత్తిం నంస్కారవిధిమేవ చ, 
వ్రతచర్వోవబారం చ స్నానన్వ చ వరం ఐధిమ్‌. 111 
దారాధిగమనం బైన ఎవాహానాం చ లక్షణం, 
మవోయజ్ఞవిధానం చ గ్రొద్ధకోల్పం చ ళాళ్ళుతమ్‌. 112 
వృత్తీనాం లక్షణం బైవ స్నాతళన్య వ్రతాని చ, 
భక్ష్రాభక్షం చ శౌచం చ ద్రన్యాణాం బుద్ధి మేవచ, 113 
ప్రీథర్మయోగం తావన్యం మోక్షం నన్న్యాన మేవ చ, 


15 


మనుస్మృతి 
జగత్సృష్టి క్రమం, జాతకర్మాది సంస్కారవిధి, బ్రహ్మచారి అనుష్టంపవలసిన పద్దతి, 
గురుకులంనుండి ఇంటికి తిరిగివచ్చిన బ్రహ్మచారి చేయవలసిన స్నాతక సంస్కార వివరణ, 
వివాహం, వాటి భేదాలు, వైశ్వదేవాది పంచయజ్ఞాలు చేయవలసిన పద్ధతి, శ్రాద్ధము 
నాచరింఎఎలసస పద్ధత, జివనోపోయాలైన వృత్తుల లక్షణము, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు 
చేయాల్సిన వ్రత నియమాలు, తినుటకు యోగ్యాయోగ్యములైన వస్తు వివరణ, 
జాతాశౌచమృతాశౌచాలు, ద్రవ్యములను శుద్ధి చేయవలసిన పద్ధతి, ప్రీ ధర్మాలు, 
వానప్రస్థాశ్రమమునకు వెళ్ళువాడు ఆచరించాల్సిన ధర్మాలు, సన్యాస ధర్మాలు ఇందు 
చెప్పబడ్డాయి. 
రాజ్జ్ఞళ్ల ధర్మ మఖిలం కొర్వాణాం చ దినిర్హ్ధయమ్‌. 114 
సాక్షి ప్రశ్న విధానం చ ధర్మం (్తేవుంనయోరవి, 
ఎభాగధర్శం ద్యూతం చ కంటకానాం చ శోధనమ్‌. 115 
వైళ్యజాద్రావబారం చ నంకీర్ణానాం చ నంభనం 
ఆపద్ధర్మం చ వర్ణానాం ప్రాయభిత్తనిధిం తథా, 116 
నంసౌరగమనం బైవ త్రివిధం కర్మనంభవమ్‌, 
నిశ్రేోయనం కర్మణాం చ గుణదోషవరీక్షణమ్‌. 117 
దేళధర్మాన్‌ జాతిధర్మాన్‌ కులధర్మాంళ శాళ్వుతాన్‌, 
పాషండగణధర్మాంళ శ్యాస్తే 2 స్మిన్నుక్తవాన్‌ మనుః. 118 
అదే విధంగా రాజులు ఆచరించాల్సిన ధర్మాలు, బుణాదులు ఇచ్చి 
పుచ్చుకొనేటప్పుడు చేయాల్సిన పనులు, వ్యవహారాల్లో సాక్షిని ప్రశ్నించు పద్ధతి, భార్యాభర్తల 
ధర్మాలు, అన్నదమ్ముల ఆస్తి పంపకంలో అనుష్టించాల్సిన న్యాయం, దొంగలు మొదలైన 
ప్రజాపీడకులను వెదుకు రీతి, వైశ్యులు, శూద్రులు చేయు అపచారాలు, సంకీర్ణ జాతుల 
పుట్టుక, అపద్ధర్మాలు, ఆయా జాతులవారు తప్పు చేసినపుడు చేసికొనవలసిన ప్రాయశ్చిత్తాలు, 
ఉత్తమ, మధ్యమాధమములని మూడు విధాలైన శుభాశుభకర్మలకు కారణమైన సంస్కారం 
చేయుట, ఆత్మజ్ఞానవిషయం, మానవుడు చేయు కర్మలయందలి మంచి చెడులను 
పరీక్టించుట మొదలైనవన్ని ఈ గ్రంథంలో కనిపిస్తాయి. ఇంకా ఆయా దేశవాసులు 
ఆచరించాల్సిన ధర్మాలు, ఆయా జాతుఐనారు అనుష్టించాల్సిన ధర్మాలు, ఆయా 
కులాలవారు చేయాల్సిన ధర్మాలు, వేదబాహ్యులైన పాషండులు ఆచరించాల్సిన ధర్మాలు, 
గణములుగా తిరిగేవారు చేయాల్సిన ధర్మాలన్ని ఈ శాస్త్రంలో మనువుచే వివరింపసబగ్డాలు. 
యథేదముక్తవాన్‌ శాస్తం వురా వృష్ణో మనుర్శ్మయా 
తధేదం యూయమవ్యద్య మత్పకాశాన్నిబోధత. 119 
పూర్వం నేను మనువును ప్రశ్నింపగా చెప్పిన విషయాలనన్నిటిని ఇప్పుడుమీకు 
బోధింతునని మహర్షులతో భృగు మహర్షి పలికెను. 


16 


ద్వితీయాధ్యాయం 
ఇతి మానవే ధర్మశాగ్రే భృగుప్రోకాయాం, సంహితాయాం 
ప్రథమోధ్యాయః 
భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మశాస్తమనే సంహితయందు ప్రథమాధ్యాయము 
సమాప్తము. 
ద్వితీయాధ్యాయం 
ధర్మలక్షణము :- 
ఎద్వూద్భి సేవితం నద్భిర్నిత్తమద్వేషరాగిభివ 
హృదయేనాభ్యనుజ్ఞాతో యో ధర్శన్తం నిబోధత. 1 
వేదవేదాంగ తత్వజ్ఞులైన విద్వాంసులు సదా అనుష్టించేది, రాగ ద్వేషాదిగుణాలు 
లేని సత్పురుషులు కూడా హృదయపూర్వకంగా అనుష్టించేది ధర్మం. అట్టి ధర్మాన్ని 
తెలుసుకొమ్మని భృగుమహర్షి మహర్షులతో పలికినాడు. 
కామాత్మతా న వళస్తా న బైవేహాన్తఃకామత్తా, 
కొమోం పౌ వేదాధిగమ: కర్శయోగళ్తు వైదికః. 2 
మానవుడు ఎల్లప్పుడు కోరికలకు వశమైయుండుట తగనిది. అట్లే కోరికలేమాత్రం 
లేని మానవుడు సహితము కనిపించడు. అందువల్ల వేదజ్ఞానం పొంది వేద సమ్మతమైన 
కర్మలను చేయవలెను. 
నంళల్పమూల: కామో వై యజ్ఞాః నంకల్పనంభవాః, 
తాని యమధర్నాళ్ళు నర్వే నంకల్పజాః న్మృతాః ౩ 
మానవుడు తన కోరికలను మొదట మనస్సులో సంకల్పించుకొని తరువాత 
తదనుగుణంగా ప్రయత్నం చేస్తాడు. అందువల్ల వేద సమ్మతాలైన యజ్ఞాలనాచరించుట, 
వ్రతనియమాద్యనుష్టానం మొదలైనదంతా మానవుని సంకల్పానుసారంగా జరుగుతున్నది 
అకామన్వ క్రియా కాబిద్ధళ్వతే నేహ కర్ణి చిత్‌, 
యద్యద్ధి కురుతే కించి త్తత్తత్మామన్య బేస్టితమ్‌. 4 
ఏమాత్రం కోరికలు లేనివాడు కర్మలనాచరించుట అనెది ఎచ్చటా కనిపించదు. 
అందువల్ల మానవులు చేయు కర్మలన్నియు అతని కోరికననునరించి మాతవా 
జరుగుతున్నాయి. 
తేమ నమ్మగ్వర్తమానో గచృత్వమరలోకతామ్‌, 
యధథాసంకల్సి తాంశ్చేహ నర్వాన్‌ కామాన్‌ నమచ్నుతే. 5 


మానవుడు సద్భావంతో సత్కర్మలనాచరించి ఊర్థ్వలోకాలను పొందుతున్నాడు. 
అతడు తన సంకల్పాన్ననుసరించి ప్రయత్నించి తన కోరికలనన్నింటిని తీర్చుకొంటున్నాడు. 


17 


మనుస్మృతి 
ధర్మప్రమాణాలు :- 
వేదోz భిలో ధర్శమూలం న్కృతిళీలే చతద్విదామ్‌, 
ఆబార్లక్రైన సాధూనా మాత్మన న్తుష్టి రేవచ. 6 
ధర్మానికి వేదాలు ప్రమాణాలు. వేదానికి విరుద్ధంకాని స్మృతులు, వేదవేదాంగాలు 
తెలిసిన, సత్పురుషుల ప్రవర్తన సైతం ధర్మ విషయంలో ప్రమాణమౌతున్నవి. ఇంకా 
ధర్మాధర్మ విచక్షణ కలిగినప్పుడు సత్పురుషుల మనస్సు కూడా (వారు ఆలోచించి తగిన 
నిర్ణయాన్ని చేస్తారు కావున) ప్రమాణమౌతున్నది. 
యః కళ్చిత్మన్వబి ద్ధర్మో మనునా వరికీర్తితః, 
న నర్వో౭ భిహితో వేదో నర్వజ్ఞానమయో హా నః 7 
నర్వుం తు నమవేక్షేదం నిఖిలం జ్ఞాన చక్షుషా, 
ట్రతివామాణ్యతో ఎఐద్వొాన్‌ న్వధర్చే నిఎశేత వై. 8 
మనువు నిర్దేశించిన మానవధర్మాలు సకల వేదసమ్మతాలైనవి. అతడు సమస్త 
జ్ఞానాలు కలవాడు. తన జ్ఞాననేత్రంచే సమస్తం దర్శించుకొని ఇతరులకు ధర్మోపదేశాన్ని 
చేసే వేదవేదాంగశాస్తవేత్తయెన విద్వాంసుడు కూడ వేదప్రామాణ్యాన్ననుసరించే ఇతరులకు 
ధర్మాన్ని తెలుపుతాడు. 
(్రుతిన్సత్యుదితం ధర్మమనుతిన్ష న్‌ హి మానవః 
ఇవా కీర్తీ మవాప్కోతి (పేత్య చానుత్రమం నుఖమ్‌. 9 
వేదం, స్మృతులు ప్రతిపాదించిన ధర్మములననుష్టించినవాడు ఇహపరలోకాల్లో 
కీర్తిని, సుఖాన్ని పొందుతాడు. 
ట్రతిన్తు వేదో విజ్లేయో ధర్మశాాన్రం తు వై స్మృతికి 
తే నర్యార్ధేషుమోిమాం సే తాభ్యాం ధర్మో హి నిర్పభా. 10 
వేదాన్ని శ్రుతియని అంటారు. న్మృతిని ధర్మశాస్తమనియే చెప్పుతారు. 
ధర్మబోధకాలైన వేదస్కృతుల గూర్చి wo సమయంలో ఎదురు ప్రశ్న వేయుట 
తగని పని. 
యో? వమన్యేత తే మూలే హేతుశాస్తాశ్రయాద్ధింజః, 
న సాధుభిర్భహిష్మా రోం నాస్తీకో వేదనిందకః. 11 
ధర్మానికి పరమప్రమాణమైన వేదాన్ని, స్మృతిని హేతు శాస్త్రమైన తర్కాన్ననుసరించి 
అవమానపరిచే వాణ్ణి సాధుపురుషులందరు తిరస్కరించాలి. వేదనిందచేయు వాడు నాస్తికుడే 
బెతాడు. 
వేదః నృతిః నదాబారః న్వన్వ చ వ్రీయమాత్మనః 
ఎతచ్చతుర్విధం (ప్రాహుః సాక్షాద్ధర్శన్య లక్షణం. 12 


18 


ద్వితీయాధ్యాయం 
ఎల స్మృతి, సదాచారం, తన (సత్పురుషుని) ఆత్మ అంగీకరించు విషయం ఈ 

నాలుగు ధర్మాలను బోధిస్తాయని పెద్దలంటారు. 

అర్ధకామేవ్వునక్తానాం కర్మజ్ఞానం విధీయతే, 

ధర్మం జిజ్ఞానమానానాం ప్రమాణం వరమం శ్రుతిః 13 

శ్రతిద్వైధం తు యత్ర స్వాత్తత్ర ధర్మావుభౌ న్మృతౌ, 

ఉభావపి హితౌ ధర్మౌ నమ్యూగుకౌ మనీషిభిః 14 

ఉదితోశైనుదితే బైవ సమయాధ్యుషితే తధా, 

సర్వధా వర్తతే యజ్ఞ ఇతీయం వైదికీ శ్రుతిః 15 

ధనంపైన, కోరికలపైన ఆసక్తి లేక కర్మను ఆచరించే మహాత్ములకు ధర్మ 

విషయంలో తన ఆత్మ ప్రమాణమౌతున్నది. ధర్మాన్ని తెలుసుకోవాలనే సామాన్యులకు 
వేదమే పరమ ప్రమాణమౌతున్నది. అట్టే వేదం పరస్పర విరుద్ధంగా రెండు ధర్మాలనంగీకరిస్తే 
సమానబలం కల ఆ రెండు ధర్మాల్లో దేనినైనా ఆచరింపవచ్చునని పండితులు చెప్పుచున్నారు. 
ఎట్లనగా “ఉదితేహోతవ్యం” అను శ్రుతి సూర్యోదయకాలంలో హోమం చేయాలి అని 
చెప్పుతున్నది. అబ్బే ఇంకొక చోట సూర్యోదయానికి ముందు నక్షత్రాలున్నప్పుడే హోమం 
చేయాలి అని చెప్పుతున్నది. ఇంకొక చోట సమయాధ్యుషితకాలంలో హోమం చేయవలెనని 
చెప్పుచున్నది. సమయాధ్యుషితమనగా నక్షత్రాలస్తమించిన తరువాత సూర్యోదయానికి 
ముందున్న ఉష:కాలము. ఈ విధంగా మూడు చోట్ల మూడు విధములుగా శ్రుతి కనిపించినా 
వాటిలో దేనినాచరించాలి అని నంళయింవక అన్ని కాలములందును 
యజ్ఞమునాచరింపవచ్చును. 


అధికొరి ;- 
నిషెకాదిళ్ణశానాంతో మంగతైర్థుస్ఫోదితో ఎధిః, 
తన్య శా(స్తే౭ ధికారో ౭ స్మీన్‌ జయో నాన్యన్య కన్యచిత్‌. 16 
గర్భాదానం మొదలు చనిపోయే వరకు ఉన్న కర్మలన్నిటిని మంత్రపూర్వకంగా 
అనుష్టించే వారికే ఈ మానవ ధర్మశాస్త్రం పై అధికారముంది. 
నరన్వతదృషద్వత్తోర్లేవన ద్వోర్వదంతరమ్‌, 
తం దోవనిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే. 17 
తస్మిన్‌ దేశే య ఆచారః పారంవర్యక్రమాగతః, 
వర్ణానాం సాంతరాలానాం న వదాచార డచ్యతే. 18 
దేవనదులగు సరస్వతీ, దృషద్వతీ నదుల మధ్యనుండు ప్రదేశమును బ్రహ్మావర్త 
మందురు. ఈ ప్రదేశము దేవతలచే నిర్మింపబడినదందురు. ఆ ప్రదేశమున జన్మించిన 
వారి యొక్క పరంపరాగతమైన ధర్మమే సదాచారమనబడుతుంది. 
కురుక్షోత్రం చ మత్య్యాళ్ళ పంబాలాకూ రసేనకాః, 
ఎవ బ్రహ్మార్షిదోళో బై బహ్మోవర్ణాదనంతరః 19 


19 


మనుస్మృతి 
కురుక్షేత్రం, మత్స్యదేశం, పాంచాలదేశం, మధురాపట్టణం గల శూరసేనదేశం 
వీటినన్నిటిని బ్రహ్మర్షి దేశములని పిలుస్తారు. ఈ ప్రదేశములు బ్రహ్మావర్తంకంటె తక్కువ 
గౌరవం కలవి. 
వతద్దేశ వ్రనూతన్వ నకాశాదగ్రజున్మనః, 
న్వం న్వం చరిత్రం ళిక్షేరన్‌ వృథివ్వాం నర్వమానవాః 20 
పైన పేర్కొన్న బ్రహ్మావర్తాడి దేశములందు జన్మించిన బ్రాహ్మణులననుసరించి 
ఈ భూమిపై నున్న సమస్తమానవులు తమ తమ ఆచారాలను అనుష్టించాలి. 
హొమవద్వంధ్యయోర్శధ్యం యత్రాగ్వినళనాదని, 
ప్రత్యగేవ వ్రయాగాచ్చ మధ్భదేళః ప్రకీర్తితః 27 
వింధ్య హిమాలయ పర్వతముల యొక్క మధ్య సరస్వతీనదికి తూర్పున 
ప్రయాగకు పడమరగా నున్న భూభాగమును మధ్యదేశమంటారు. 
ఆ నముదాత్తు వై వూర్వాదా నముబద్రాత్తు వళ్చిమాత్‌, 
తయోరేవాంతరం గిర్వోరార్వావర్తం విదుర్వుధాః 22 
తూర్పు, పడమర దిక్కులందు సముద్రము, దక్షిణోత్తరములలో వింధ్య 
హిమాలయములుండు ప్రాంతమును ఆర్యావర్తమని పిలుస్తారు. 
కృష్ణనారన్తు చరతి మృగో యత్ర న్వభావతః, 
న జ్లేయో యజ్ఞియో దోళో మ్లేచ్చ దేళ న్య్యతః వరః 23 
లేళ్ళు ఎ ప్రాంతమున ప్రకృతి సిద్ధంగా నివసిస్తాయో ఆ భూభాగం యజ్ఞం 
చేయుటకు అనువైంది. మిగిలిన భూభాగం యజ్ఞం చేయుటకు తగింది కాదు కావున 
దానిని మ్లెచ్చదేశమంటారు. 
ఏతాన్‌ ద్వాజాతయో దేశాన్‌ నంశ్రయేరన్‌ ప్రయత్నతః, 
చూద్రన్తు యన్మీన్‌ కన్మిన్‌ వా నివ సేద్దుత్తికర్సితః. 24 
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పై దేశములందే ఎటైననూ ఉండుటకు 
ప్రయత్నించాలి. శూద్రులు మాత్రం తమ బ్రతుకు కొరకు ఎచ్చటనైనా ఉండవచ్చును. 
ఎషా ధర్మన్య వో యోనిః నమాసేన వక్తీర్తితా, 
నంభవళ్ళాన్య నర్వన్వ వర్ణధర్మాన్ని బోధత. 25 
ఓ మునులారా! ధర్మముండు ప్రదేశాన్ని మీకు మిక్కిలి సంక్షిప్తంగా చెప్పినాను. 
ఇక మీకు ఆయా వర్ణాలవారు ఆచరింపదగిన ధర్మాలను చెప్పెదను. శ్రద్ధగా వినుడని 
భృగుమహర్షి పలికెను. 
వైదిక్రెః కర్మభిః వుజ్వ్యైర్ని షేకాదిర్హైజన్మనామ్‌ 
కొర్యళ్ళరీరసంస్కా రః పావనః (పేత్వ బేవా చ. 26 


20 


ద్వితీయాధ్యాయం 


గార్భెర్లో మై ర్జాతకర్శబొళమౌంజీనిబంధనైః, 
బైజికం గార్భికం బైనో ద్విజానామవమృజ్వుతే. 27 
ద్విజాతులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు గర్భాదానం మొదలైన శరీర 
సంస్కారాలన్నిటిని వేదమంత్రాలచే తన్నిర్దిష్టములైన వైదిక కార్యాలచే చేయవలెను. 
దానివలన అతడు ఇహపరలోకములందు పవిత్రుడౌతాడు. గర్భాధానము, జాతకర్మ, 
చూడాకరణము, ఉపనయనము అనునవి మాతృగర్భమున నివసించుట మొదలగు 
పాపాలను పోగొట్టుతాయి- | 


సాధ్యాయేన వ్రతైర్లో మై (సై విద్వోనేజుయా నుతైః, 
మవాయజ్ఞైశ్ళ యజైచ్చు బ్రాహ్మీయం క్రియతే తను: 28 
వేదమునభ్యనించినందువలన, మధుమాంసాదులను వినర్జించి వ్రత 
నియమములతో ఉండుటవల్ల, ప్రాతః:సాయంకాలములందు చేయు హోమముల వల్ల, 
బ్రహ్మచారిగా ఉండునప్పుడు చేయు దేవ, బుషి, పితృతర్పణాల వల్ల, గృహస్థాశ్రమమును 
స్వీకరించిన పిదప ధర్మాన్ని ఆచరించుటకై సంతానం పొందుట, బ్రహ్మ యజ్ఞాది 
మహాయజ్ఞాలు జ్యోతిష్టోమాది యజ్ఞాలవల్ల మానవుడు పరబ్రహ్మను పొందగలుగుచున్నాడు. 
ప్రాజ్ఞా భివర్ధనాత్సుంనో జాతకర్శ విధీయతే, 
మంత్రవత్రాళనం చాన హిరణ్యమధునర్సిషామ్‌. 29 
మగశిశువునకు బొడ్డు కోయకముందే జాతకర్మ చేయవలెను. అప్పుడే ఆ శిశువుకు 
మంత్రపూర్వకంగా తేనె, నెయ్యి తినిపించవలెను. 
నామకరణము :- 
నామధేయం దళమ్వాం తు ద్వాదళ్వాం వా ౭ న్య కారయేత్‌, 
వుజ్వా తిథౌ ముహూర్తే వా నక్షత్రే వాగుణాన్వుతే.. 30 
ఆ శిశువునకు పది లేక పన్నెండవ దినము లేనిచో మంచి తిథి, నక్షత్రము, 
ముహూర్తము కల దినాన నామకరణం చేయవలెను. ఇచ్చట పదియవనాడు జాతాశౌచము 
తీరదు కావున పదవదినము దాటిన తరువాత పదకొండవ దినమున నామకరణము 
వీయవలతెనను శంఖ వచనముననుసరించి నామకరణము చేయాలి. 
మంగళ్ళాుం బ్రాహ్మణన్య న్వాత్‌ క్షత్రియన్వ బలాన్వతమ్‌, 
వైళ్ళున్యు ధననంయుక్రం బాద్రన్య తు జూగుప్పితమ్‌. 37 
శర్శవదచ్రాహ్మణన్యు స్యా ద్రాజ్ఞో రక్షానమన్వుతమ్‌, 
వైళ్ళున్య వుష్టినంయుక్తం శూద్రన్వ (పైవ్యసంయుతమ్‌. 32 
బ్రాహ్మణ శిశువుకు మాంగళ్యాన్ని తెలిపే పదంతో, క్షత్రియునికి బలాన్ని తెలిపే 
పదంతో, వైశ్యునికి ధనాన్ని తెలిపే పదంతో, శూద్రునికి దాస్యభావం సూచించే పదంతో 
పేరు పెట్టవలెను. అందువల్ల బ్రాహ్మణ శిశువునకు శర్మ శబ్దం, క్షత్రియునకు వర్మ, 


21 


మనుస్మృతి 
వైశ్యునకు వసు, శూద్రునకు దాస శబ్దములుండునట్లు రామశర్మ, దేవవర్మ, విశ్వావసు, 
లక్ష్మణ దాస వంటి పేర్లు పెట్టవలెను. 
స్రేణాం నుఖోద్యమశత్రూరం విన్పష్టార్ధం మనోవారమ్‌, 
మంగళ్యం ధీర్ణ వర్ణాంత మాళీర్వాదాభిధానవత్‌. ౩౩ 
స్త్రీల పేర్లు తేలికగా ఉచ్చరించుటకు వీలగునట్లుండవలెను. ఆ పదములలో 
క్రూరార్థము గోచరింపరాదు. ఆ పదముల యొక్క అర్థం అందరికి తెలిసింది కావలెను. 
అట్టే మంగళార్థాన్ని ఆశీర్వచనాన్ని తెలిపే ఆ పదాలు దీర్జాంతంగా నుండవలెను. 
ఉదాహరణమునకు 'యశోదా' అనేది. 
చతుర్జే మాసి కర్తవ్యం ళిళోర్నిషృమణం గృవాల్‌, 
వష్టే? న్నప్రాళనం మానీ యద్వేష్టం మంగళం కులే. ౩4 
నాలుగవ నెలలో శిశువును పుట్టినింటినుండి బయటకు తీసికొని వెళ్ళవలెను. 
ఆరవనెలలో అన్న ప్రాశనము చేయవలెను. లేదా ఆయా కులాచారాలననుసరించి వీటిని 
ఆ నదించవచ్చును. 
ఉపనయనకాలము :- 
చూడాకర్శ ద్వాజాతీనాం నరేంపామేవ భకర, 
ప్రథమేz భో తృతీయే వా కర్తవ్యం జుతిబోదనాత్‌. 35 


ల్ఫాజ్ఞణండి ద గ సో 0p బ్రావ్మాణస్తోవనాయనమ్‌, 


Ao ames రాజ్ఞో గర్భాత్తు ద్వాదశే వళ ౩6 

బ్రహ్మవర్పసకామస్య కార్యం విప్రస్య పంచమే, 

రాజ్ఞో బలార్థానవ్ష షై వైళ్చు స్యవార్థినో 2 ష్టమే. ౩7 

ఆవోడశాద్రాహ్మణన్వు సావిత్రినాతివర్తతే 

ఆద్వావంశాతక్షత్రబంధొరాబతుర్వింశతేర్విళు. 38 

అత డోర్ణుం త్రయో 2 ప్వేతే యథాకాలమనంన్కృతాః, 

సావిత్రీవతితా వ్రాత్వా భవంత్వార్వవిగర్థి తాః 39 

నైజైరవూతైర్విధివదావద్యవీ హి కర్ణి బిల్‌, 

టబ్రావ్వాస్వానాంళ్ళ నంబంధాన్నా చరేద్రావ్మాణన్సహ. 40 

చూడాకర్మ లేక చౌలమనే సంస్కారాన్ని శిశువుయొక్క మొదటి సంవత్సరంలో 

లేగా మూడవ సంవత్సరంలో చేయవలెను. ఇల్లే ఉపనయన సంస్కారాన్ని బ్రాహ్మణ 
కుమారునకు గర్భాష్టమమున (శిశువు గర్భమున పడినప్పటినుండి ఎనిమిదవ సంవత్సరంలో) 
రాజగునూరునకు గర్భైకాదశమున. వైశ్యునకు గర్భద్వాదశసంవత్సరంలో చేయవలెను. 
ఇంకను బ్రహ్మ వర్చస్సు కావలెనన్నచో బ్రాహ్మణునకు గర్భ పంచమ సంవత్సరంలోనే 
ఉపనయనము చేయవలెను. అదే విధంగా అధికబలసంపదకై రాకుమారునకు గర్భషష్టాన, 
అధిక ధనసంపద నర్జించినచో వెశ్యునకు గర్భాష్టమున ఉపనయనము చేయవలెను. పై 


22 


ద్వితీయాధ్యాయం 


విధంగా సకాలంలో ఉపనయనం చేయుటకు వీలుకానిచో బ్రాహ్మణునకు గర్భషోడశ 
సంవత్సరములోపల (గర్భమున పడినప్పటినుండి పదహారు సంవత్సరములలోపల) 
ఉపనయనం చేయవచ్చును. అడే విధంగా రాకుమారునకు గర్భద్వావింశత్సంవత్సరము 
లోపల, వైశ్యునకు గర్భచతుర్వింశతి సంవత్సరము లోపల ఉపనయనం చేయవచ్చును. 
అంతకు మించినచో వీరిని వ్రాత్యులని పెద్దలు దూషిస్తారు. ఇట్టి వ్రాత్యులు శాస్త ప్రకారంగా 
(ప్రాయశ్చిత్తము నాచరింపక బ్రాహ్మణులకు సంబంధించిన అధ్యయన, యజన, దానకరణాది 
యోగ్యతలకు అన్య సంబంధములకు అర్హతను కోల్పోవుదురు. 


ఉత్తరీయము, మేఖల 

కొర్‌ష్ణ రౌరవబాన్తాని చర్మాణి బ్రవ్మాబారిణ* 

వసీరన్నానువూర్వేణ శాణక్రౌమావికాని చ. 47 

మౌంజీ తివృత్త్సమా శ్లకా కొర్వా వప్రన్వ మేఖలా, 

క్షత్రియన్వు తు మౌర్వీ జ్యూ వైళ్ళున్వ శణతాంతవి. 42 

ముంజాలాభో తు కర్తవ్వాః కుళశాళ్ళుంతకబల్వడజై,, 

(వృతా గ్రంధినై కేన త్రిభిః వంచభి రేవ వా 43 

ఉపనయనం చేసికొన్ని బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు తమకు ఉత్తరీయములుగా 

కృష్ణమృగమనే లేడి, రురువనే లేడి, మేక యొక్క చర్మములను లేక జనుప నారతో, 
పట్టుతో మెక ఉన్నితో చేయబడిన వస్త్రాలను ధరింపవలెను. అట్లే నడుమునకు మూడు 
పారలతో సమానంగానున్న ముంజ అను గడ్డితో చేయబడిన మొలత్రాడును బ్రాహ్మణ 
వటువు ధరింపలెను. క్షత్రియుడు మూర్వయను గడ్డిచే చేయబడిన మొలత్రాడును, వైశ్యుడు 
జనపనారతో చేయబడిన మొలత్రాడును (మేఖలను) ధరింపవలెను. ఆపైన పేర్కొనబడ్డ 
ముంజం మొదలైనవి లభించనిచో దర్భ, అశ్మంతకము, బల్వజము అనుగడ్డిచే చేయబడిన 
మొలత్రాడును మూడు సమానమైన వరుసలతో ఒకటి, మూడు లేక ఐదు ముళ్ళు వెసి 
ధరింపవలెను. 


యజ్ఞో పవితము : 
కొర్పానమువనీతం స్యాద్వివ్రన్యోర్గవృతం (తివృత్‌, 
శణనూతమయం రాజ్ఞో వైళ్ళన్వావికనొత్రికమ్‌. 44 


బ్రాహ్మణునకు యజ్ఞోపవీతము నూలుతో చేసిందైయుం౦డవలెను. అది మూడు 
వరుసలతో ఊర్థ్యముఖమైయుండవలెను. రాజు జనపనారతో చేసిన యజ్ఞోపవీతము 
వైశ్యుడు మేక ఉన్నితో చేసిన యజ్ఞోపవీతము ధరించాలి. 


దండము : 


మనుస్మృతి 


(బ్రాహ్మణో బైల్యపాలాళౌ క్షత్రియో వాటఖాదిరౌ, 

పై లపౌదుంబరౌ వైళ్ళో దండానర్లంతి ధర్మతః. 45 

కేకాంతికో బ్రాహ్మణన్య దండు కొర్వః ప్రమాణతః, 

లలాటనంమితో రాజ్ఞః స్వాత్తు నాసాంతికో విశ 46 

బుజవస్తే తు నర్వే న్యూరవణాః సౌమ్యుదర్శనాః, 

అనుద్వేగళరా నాణాం నత్వబో నాగ్నిదూషితాః. 47 

వ్రతిగ్భ హేవ్సితం దండమువస్థాయ చ భాన్మ రమ్‌, 

ప్రదక్షిణం వరీత్వాగ్నిం చరేద్రైక్షం యధాదిధి. 48 

బ్రాహ్మణుడు మారెడు లేదా మోదుగవృక్షాలకు చెందిన దండాన్ని ,క్షత్రియుడు 

మర్రి లేదా చండ్ర వృక్షము యొక్క దండాన్ని , వైశ్యుడు పైలవరా లేకి జెదుంబరా వృక్ష 
దండాన్ని ధరించాలి. బ్రాహ్మణుడు ధరించుదండము అతని వెండ్రుకలకొనలకు 
తగులునంత ఎత్తుగా ఉండాలి. క్షత్రియవటువు ధరించుదండము అతని నొసలునకు 
తగులునట్టుండవలెను. వైశ్యుడు ధరించుదండము అతని ముక్కునకు తగులునంత 
ఎత్తున వుండవలెను. అట్లే ఆ దండములు చక్కగా, దెబ్బలు లేకుండ నిప్పులో కాలినవి 
కాక, పై బెరడు కలిగి ఇతర ప్రాణులకు బాధ కలిగించకుండ ఉండాలి. అట్టి 


దండౌలనావటువులు ధరించి సూర్యునకు అభిముఖంగా ఉండి అగ్నికి ప్రదక్షిణం చేసి ఆ 
తరువాత యధావిధిగా భిక్షాటన చేయాలి. 


భికొటనము : - 

ఫవప్పూర్వం బరేద్రైక్ర మువనీతో ద్వాజోత్తమః 

భవన్మధ్యం తు రాజున్వో వైళ్వన్తు భవదుత్తరమ్‌. 49 

మాతరం వా న్వసారం వా మాతుర్వా భగినీం నిజామ్‌, 

భిక్షేత భిక్షాం ప్రథమం యా వైనం నావమానయేత్‌. 50 

సమాహృత్య తు తద్భైక్షం యావదర్ధమమాయయా, 

నివేద్య గురవే౭ శ్నీయాదాచమ్య ప్రాజ్మిఖజ్ళు చి: 57 

భికాటనము చేయునప్పుడు బ్రాహ్మణవటువు భవచ్చబ్బాన్ని తొలుత ఉచ్చరించి 

భిక్షవేడుకోవలెను. ఎట్లనగా బ్రాహ్మణుడు “భవతి! భిక్షాందేహి, భవాన్‌ భిక్షాందదాతు 
అనవలెను. క్షత్రియుడు భవచ్చబ్దమును పదముల మధ్యనుంచి “భిక్షాంభవతిదేహి, 
భిక్షాంభవాన్‌ దదాతు అని బిక్షను యాచింపవలెను. వైశ్యుడు భవచ్చబ్దాంతముగా భిక్షాందేహి 
భవతి ! భిక్షాం దదాతు భవాన్‌ అని భిక్షను అడుగవలెను. ఉపనయనం జరిగిన తరువాత 
వటువు తన తల్లినో, సోదరినో, తల్లియొక్క సోదరినో తొలుత భిక్ష అడుగవలయును. అప్పుడా 
స్తీ బ్రహ్మచారిని అవమానింపక అతనికి భిక్ష నొసగవలెను. ఈ విధంగా సమీకరించిన 


భిక్షను కపటం లేక గురువునకు సమర్పించి అతని అనుజ్ఞ పొంది పరిశుద్భుడై తూర్పున 
కభిముఖముగా కూర్చుండి ఆచమనం చేసి భుజించాలి. 


24 


ద్వితీయాధ్యాయం 
భోజన విధి : 
ఆయువ్యం ప్రాజ్ముఖో భుం క్రో యశస్వం దక్షిణాముఖః, 
శ్రియం ప్రత్యజ్బుఖో భుంక్తే బుతం భుంక్తే హ్యూదజ్బుఖః 52 
దీర్భాయుస్సు కావలెనను కొనువాడు. తూర్పుముఖంగా కూర్చొని భుజించాలి. 
కీర్తిని కోరువాడు దక్షిణాభిముఖంగా కూర్చొని తినాలి. సంపదలు కోరుకొనువాడు 


పశ్చిమాభిముఖంగా భుజించాలి. సత్యఫలమును కోరుకొనువాడు ఉత్తర దిక్కునకు కూర్చొని 
భోజనము చేయాలి. 


ఉవన్వృళ్ళు ద్విజో నిత్వమన్నమద్వాత్స మాహితః, 
భుక్త్వా బోవన్నృ శేతృమ్యగద్భి: ఖాని చ నంన్పృ శత. 53 
వూజయేదళనం నిత్వ మద్యాబైతదకుత్సయన్‌, 
దృష్టా హృ షేత్రసీదోచ్చ వ్రతినందేచ్చ నర్వళః. 54 
వూజితం హ్యశనం నిత్యం బలమూరం చయచ్చతి, 
అవూజితం తు యద్భుక్తముభయం నాశయేదిదమ్‌. 55 
నోచ్చిష్టం కన్య బిధ్రద్యాన్నాద్యాబ్రైవ తథాంతరా, 
న చైవాత(శనం కుర్వాను చోచివ* ఇ బిద్రజోత్‌. 56 
వటువు ఆచమనం చేసిన తరువాత నియమంతో కూర్చొని ఆహారాన్ని 
తీసికొనవలెను. భోజనానంతరం కూడ ఆచమనం చేసి నోటితో ఘాణాదీంద్రియములను 
స్పృశింపవలెను. అన్నమును ప్రతిదినం గౌరవించాలి. దానినెట్టి స్థితిలోను తిట్టరాదు. 
తాను తినే ఆహారాన్ని చూచి సంతోషపడాలి. ఇంకా వండినవారిని అభినందించాలి. తాను 
తినబోవు అన్నాన్ని గౌరవించినచో అది బలాన్ని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. లేనిచో అది 
ఆ రెంటిని నాశనం చేస్తుంది. తినగా మిగిలిపోయిన (ఎంగిలి) అన్నాన్ని ఇతరులకవ్వరికి 
పెట్టవద్దు. అట్లే సాయం ప్రాతఃకాలములందు తప్ప మధ్య మధ్య తినకూడదు. అతిగా 
భోజనం చేయకూడదు. ఇంకను భోజనం మధ్యలో ఎక్కడికిని పోకూడదు. 
అనారోగామనాయువ్య మన్వర్థుం చాతిభోజనమ్‌, 
అవుణ్యం లోకవిద్విష్టం తస్మాత్తత్సరివర్ధయేత్‌. 57 
అతిగా భోజనము చేసినందువలన అనారోగ్యము కలుగుతుంది. ఆయుస్సు 
తరిగిపోతుంది. అనారోగ్యం వల్ల స్వర్గకారణమైన యాగాదులను చేయలేకపోవుటచే స్వర్గ 
దూరుడౌతాడు. పుణ్యహీనుడౌతాడు. అతిగా భుజించువానిని లోకులందరు దూషింతురు. 
కావున అతి భోజనాన్ని వదలి పెట్టాలి. 
బ్రాహ్మేణ విప్రస్తీరేన నిత్యకొలమవః న్పృశేత్‌, 
కొయతై దోశికాభ్యాం వా న వీత్రేంణ కదాచన. 58 
బ్రాహ్మమైన తీర్ధంతో ప్రతిదినం ఆచనమనం చేయాలి. లేదా ప్రాజాపత్యం కానిచో 


మనుస్మృతి 


దైవతీర్లంతోనైనా ఆచమనం చేయవలెనే కాని పితృసంబంధమైన నీటితో ఎప్పుడు కూడ 
ఆచమనం చేయకూడదు. 
బ్రాహ్మాది తీర్థ అక్షణము :- 

అంగుష్లమూలన్య తలే బ్రాహ్మం తీర్థం ప్రచక్షతే, 

కొయమంగుళిమూలేz (గ్రే దైవం విత్తం తయోరధః 539 

అంగుష్టమూలము వరకుండు తీర్ధం బ్రాహ్మతీర్ణం. చిటికెన వ్రేలు వరకుండు 

నీటిని కాయతీర్థం లేక ప్రాజాపత్య తీర్ధమంటారు. వ్రేళ్ళపై భాగము వరకుండు నీటిని 
దైవ తీర్థమని పిలుస్తారు. బొటనవేలు చూపుడు వేళ్ళ క్రిందనుండు నీటిని పిత్యమంటారు. 


ఆచమనం చేయవలసినపద్ధతి :- 
(రాచామేదవ: వ్రూర్యం ద్వ: ప్రమృజ్వాత్తతో ముఖమ్‌. 
ఖాని బైవ న్పృకేదద్పిరాత్తానం శిర ఏవ చ, 60 
అనుష్ణాభిరపెనాభి రద్భిస్తీర్థేన ధర్మవిత్‌, 
శౌబోవ్సున్సర్వదా బామేదేకాంతే ప్రాగుదబ్బుఖ: 67 


బ్రాహ్మం మొదలైన తీర్థంతో మూడు పర్యాయాలు ఆచమనం చేయవలెను. 
తరువాత అంగుష్టంతో ముఖమును (పెదవులను) రెండుమార్లు తుడుచుకొనవతెను. అటు 
పిమ్మట నీటిచే తన కండ్లను, చెవులను, ముక్కును, హృదయాన్ని. శిరస్సును స్పృశించాలి. 
ఆచమనం చేసే తీర్ధం వేడిగా ఉండకూడదు. నురుగుతో ఉండవద్దు. అట్టి నీటితో 
శుదిగా నుండగోరువాడు తూర్పుముఖంగా, లేక ఉత్తరాభిముఖంగా కూర్చుండి ఎకాంతంలో 
ఆచమనాన్ని చేయాలి. 


ఆచమన జలపరిమాణము :- 
హృద్దాభిః వూయతే నివ్రః కంఠగాభిన్తు భూమివః, 
వైళ్వో౭ ద్భిః ప్రాళితాభిన్తు జాద్రః నృృష్ణాభిరంతత:ః 62 
బ్రాహ్మణుడు హృదయమునకు చేరునంత నీటితో ఆచమనం చేయాలి. క్షత్రియుడు 
కంఠం వరకు పోయే నీళ్ళతో, వైశ్యుడు ఆస్యగతమగు నీటితో ఆచమనం చేయాలి. శూద్రుడు 
నీటిని స్పృశించినంతమాత్రాన ఆచమనం చేసినట్లాతుంది. 
ఉపవిత్యాది లక్షణము :- 
ఉద్ధృతే దక్తీణో పాణావువవిత్యుద్వతే ద్వాజుః 
నవ్వే ప్రాచీన అవీతీ నివీతీ కంఠనజ్డినే 63 - 
కుడిచేయి ఎత్తినప్పుడు ఎడమ భుజంపై యజ్ఞోపవీతముంటే ఉపవీతియంటాము. 


కుడిభుజం పై యజ్ఞోపవీతముంటే ప్రాచీనావీతియంటాము. కంఠం పై వ్రేలాడుతూ ఉన్నచో 
నిబితి యంటాము. 


26 


ద్వితీయాధ్యాయం 
మేఖలా మజినం దండమువవీతం కమండలుమ్‌, 
అవ్వు టప్రాన్య వినష్టాని గృహ్హీతాన్వాని మంత్రవత్‌. 64 
మేఖల, (నడుముచుట్టు ఉండేది) అజినం, యజ్ఞోపవీతం, కమండలువు 
భిన్నమైనా, తెగిపోయినా వాటిని నీటిలో (తొక్కుడు వడని (ప్రదేశంలో) వేని 
మంత్రపూర్వకరంగా క్రొత్తవాటిని స్వీకరించాలి. 
కేశాంతః పోడళే వర్షే బ్రాహ్మణన్య విధీయతే, 
రాజన్యబంభోర్దావింకే వైశ్ళున్వా దగాధికే తతః 65 
గృవ్యానరాతములందు చెవ్పబడిన కేశనంస్కారాన్ని బావ్మాణఖుడం 
గర్భషోడశవర్షంలో చేసికొనవలెను. క్షత్రియుడు గర్భద్వావింశతిసంవత్సరంలో వైశ్యుడు 
గర్భచతుర్వింశతి సంవత్సరంలో చేసికొనవలెను. 
అమంత్రికొ తు కార్వేయం స్రీ ణామావృదళేషత,, 
సంస్కారార్ధం శరీరన్వ యథాకొలం యథాతక్రమం.66 
వైవాహీకో విధిః స్త్రీణాం నంస్కారో వై దికన్సుతః, 
పతిసేవా గురౌ వాసో గృవార్ణో౭ గ్నివరిక్రియా.67 
స్రీలకు జాతకర్మాది కర్మకాండాన్నంత ఆయా సమయములందు మంత్రరహితంగా 
చేయాలి. ఈ కర్మకాండమంతా శరీర సంస్కారమునకు సంబంధించింది కావున స్ర్తీలకు 
సైతము దీనిని చేయాలి. కాని వివాహసంస్కారం మాత్రం వేదమంత్రాలచేతనే చేయాలి. 
వారికి వివాహ సంస్కారమే ఉపనయనం వంటిది. అందలి పతిసేవయే గురుకులవాసం. 
ఆమె చేయు ఇంటి పని సాయంప్రాతః కాలములందు చేయు హోమముల వంటిది. 
ఎవ ప్రోకో దజాతీనామౌవనాయనికో విధిః, 
డతృత్తివ్యంజకః వుఖ్యకర్శయోగం నిబోధత. 68 
ఓ మునులారా ! ఇంతవరకు బ్రాహ్మణాది ద్విజాతులకు చేయు ఉపనయన 
విధానము గూర్చి తెల్పినాను. ఈ విధానము ద్విజాతుల రెండవ జన్మకు సంబంధించింది. 
పరమ పవిత్రమైంది. ఇక ఉపనయనము చేసికొన్న ద్విజాతులు చేయాల్సిన కర్మలను 
తెలుపుదునని భృగుమహర్షి పలికినాడు. 


ఉపవీతుడు చేయవలసిన పనులు :- 


ఉవనీయ గురుళ్ళివ్యం శిక్ష యేబ్బాచమాదితః, 
ఆచారమగ్నికొర్వం చ నంధ్యోపానన మేవ చ. 69 
అధ్యష్యమాణస్తాంచాంతోz యధాళొన్రముదజ్ముఖః 
(బబ్రహ్మంజలికృతోధ్వావ్వో లమువాసా జితేంద్రియః 70 
బ్రహ్మారంభే2వసానే చ పాదౌ (గ్రావ్వొ గురోన్సదా, 


నంవాత్వ హస్తావధ్యేయం న హి బహ్మోంజలి: న్మృతః 77 


27 


మనుస్మృతి 


వ్యూత్యస్తపాణినా కొర్యమువనంగ్రహణం గురోః, 

నవ్వేన నవ్వః న్రుష్టవ్వో దక్షీణోన చ దక్షిణః 72 

అధ్వేవ్యమాణం తు గురుర్నిత్వ కొాలమతందితః 

అధీష్వ భో ఇతి బూయాద్దిరామోz స్తితి చారమేత్‌. 73 

(బ్రహ్మణః ప్రణవం కుర్వాదాదావంతే చ నర్వదా, 

(్రవత్వ్యనోంకృతం వ్రూర్యం వరస్తాచ్చు ఐిళీర్వుతే. 74 

(ప్రాక్కూ లా నృర్వుపాసీనః వవిశ్రెశ్సైవ పానితః, 

ప్రాణాయామైన్తీభిః వూత న్తత ఓంకొరమర్హ తి. 75 

ఉపనయనము చేసికొన్న శిష్యుని గురువు తన ఆశ్రమానికి తీసికొనిపోయి అతనికి 

మొట్టమొదట శౌచవిధానాన్ని తెలుపాలి. తరువాత స్నానం చేయుట ఆచమనం 
చేయుటవంటి ఆచారాలను నేర్పించాలి. అటు పిమ్మట సాయం ప్రాతఃకాలము లందు 
చేయాల్సిన హోమాదికాన్ని సంధ్యావందనాది కార్యాలను నేర్పాలి. శిష్యుడు ప్రతిదినం 
యథావిధిగా ఆచమనం చేసి ఉత్తరాభిముఖంగా కూర్చొని బ్రహ్మాంజలి పట్టుకొని అధ్యయనం 
చేయాలి. అతడు జితేంద్రియుడై యుండాలి. తాను ధరించే వస్త్రాలు చిన్నగా పరిశుద్ధంగా 
ఉండాలి. వేదాధ్యయనం ప్రారంభం చేస్తున్నప్పుడు, సమాప్తం చేస్తున్నప్పుడు గురువు 
యొక్క పాదాలు పట్టుకొని నమస్కరించి చేతులు కట్టుకొని వేదాధ్యయనం చేయాలి. 
దానిని బ్రహ్మాంజలియని యంటారు. గురువుయొక్క పాదాలను వ్యత్యస్తకరములచే 
స్పృశించి నమస్కరించాలి. ఎట్లనగా శిష్యుడు తన కుడిచేతిచే గురువు యొక్క కుడి 
పాదాన్ని, ఎడమ చేతిచే ఎడమపాదాన్ని పట్టుకొనవతెను. శిష్యుడు వేదాధ్యయనం 
చేస్తున్నప్పుడు ప్రారంభంలో గురువాతనితో నీవు వేదాధ్యయనం చేయాలి అని అనవలెను. 
అల్లే అధ్యయన పరిసమాప్తి దశయందు నీవు విరమింపుమని కూడ అనవలెను. అట్లే 
శిష్యుడు వేదాధ్యయన ప్రారంభంలో మరియు అవసానంలో ఓంకారమునుచ్చరిం చాలి. 
వేదాధ్యయన ప్రారంభసమయంలో ఓంకారమునుచ్చరింపనిచో ఆతడు నేర్చుకొన్న వేదం 
క్రమంగా క్షీణిస్తుంది. అట్లే అధ్యయనావసానంలో ఓంకారాన్ని ఉచ్చరించనిచో అతనికి 
వేదం అసలే రాదు. వేదాధ్యయనము చేయుటకు ముందు ప్రాగగ్రమగు దర్భల పై కూర్చొని 


రెండు చేతులతో దర్భలు పట్టుకొని మూడు ప్రాణాయామాలు చేసి పవిత్రుడైన తరువాత 
ఓంకారమునుచ్చరింపవలెను. 


అకొరం బా వ్యుకొరం చ మకొరం చ ప్రజావతిః;, 
వేదతయాన్ని రదు హద్ఫూర్భనన్స్యరితీతి చ. 76 
జైభ్య వవతు వేదేోభ్యః పాదం పాదమదూదువాల్‌ 
తదిత్వ్రబో౭ స్యాస్ఫావిత్రా:ః వరమేష్టీ ప్రజాపతి: 77 
ఎతదక్షరమేతాం చ జవన్‌ వ్వావృతి వూర్వికామ్‌, 
నంధ్యయోర్వేదవద్వవో వేదప్రుజ్యోన యుజ్వాతే. 78 


28 


ద్వితీయాధ్యాయం 

నవానకృత్వన్త్రభ్వన్వ బహిరేతత్రికం ద్వూజుః 

మవాతో 2 ప్వేననో మాసాత్త( బేవాహిర్విముచ్వుతే. 79 

వతయర్సా వినంయుక్తః కాలో చక్రియయా న్వయా, 

(బ్రవ్నాక్షత్రియవిడ్తోనిరర్ల జాం యాతి సాధుమ. 80 

ఓంకొరవూర్వికొ స్తినో మవోవ్వావృతయో 2 వ్యయాః, 

(వదా బైవ సావిత్రీ విజయం బ్రహ్మణో ముఖమ్‌. 81 

యో౭ ధీతే౭ హన్యవానేతాం త్రీణి వర్షాణ్యతందితః 

న బ్రవ్మావదమభఖ్వేతి వాయుభూతః ఖమూర్తిమాన్‌ 82 

బుగ్యజుస్సామవేదములనుండి అకార ఉకారమకార రూపమగు ప్రణవమును 

భూఃభువఃసువః అను వ్యాహృతి త్రయమును బ్రహ్మ ఎర్పరచెను. అబ్బే మూడు 
వేదములనుండి గాయత్రీ మంత్రమునకు సంబంధించిన “తతృవితుర్వరేణియం, 
భర్లోదేవస్యధీమహి, ధియోయోనః ప్రచోదయాత్‌' అను పాదములను ఆకర్షించెను. 
అందువల్ల ఓంకారాన్ని, త్రిపదయమైన గాయత్రీమంత్రాన్ని వ్యాహృతి త్రయపూర్వకంగా 
సంధ్యాకాలములందు జపించే వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసిన పుణ్యాన్ని 
పొందుతాడు. ప్రణవ వ్యాహృతులతో నున్న త్రిపదయైన గాయత్రిని వేయి పర్యాయములు 
జపించినచో సర్పము కుబుసమును వదలివేసినట్లు గొప్ప పాపమునుండి విముక్తుడౌతాడు. 
అట్లే ఈ గాయత్రీమంత్రాన్ని జపించనివారిని, సాయంప్రాతఃకాలాలలో చేయదగిన 
హోమాలనాచరింపని ద్విజాతులను సజ్జనులు నిందిస్తారు. అందువల్ల సావిత్రీ జపాన్ని 
జపహోమాది క్రియలను తప్పక నిర్వర్తించాలి. ఓంకారం మూడు వ్యాహృతులు త్రిపదయగు 
గాయత్రీమంత్రం పరబ్రహ్మ ప్రాప్తికి కారణాలౌతున్నవి. వీటిని మూడు సంవత్సరాలు 
ప్రతిదినము జపిస్తై అతడు పరబ్రహ్మాన్ని తప్పక పొందుతాడు. అతడు వాయువువలె 
స్వేచ్చగా సంచరింపగలుగుతాడు. 

ఎకొక్షరం వరం (బ్రహ్మ ప్రాణాయామాః వరం తవః 

సావిత్రాన్తు వరం నాస్తి మౌనాతృత్యం విశిష్యతే. 83 

క్షరంతి నర్వ వైదికోో జాహోతియజతి క్రియాః 

అక్షరం దువ్బరం జ్లోయం బ్రహ్మో బైవ వ్రజావతిః 84 

ఎకాక్షరమైన ఓంకారమే పరబ్రహ్మము. ప్రాణాయామాలను మించిన తపస్సు 

లేదు. అట్లే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం కానరాదు. మౌనం కంటె సత్యం 
పలుకుట చాలా శ్రేష్టమైంది. వేదవిహితమైన యజ్ఞయాగాదిక్రియలు నంచి పోతాయి 
కాని ఓంకారం మాత్రం ఎన్నడూ నశించిపోదు. అది పరబ్రహ్మ స్వరూపము, టబ్రజాపతి 
స్వరూపము కావున దానికి నాశనము కలుగదు. 

ఎధియణజ్గాజవయజ్డో ఎళివ్లో దశభిర్గుణైః 

ఉవాంనుః న్వాచృతగుణ: నావానో మాననున్ముతః 85 


29 


మనుస్మృతి 
వేదవిపొతమైన దర్శపౌర్ణమాని మొదలగు యుజ్ఞాలకంటె ఓంకారం 
మొదలగువాటిని జపించుట పదిరెట్లు శ్రేష్టం. దీనిని ఉపాంశువుగా అనగా ప్రక్కవానికి 
వినిపించకుండ చేయు జపం నూరురెట్టు గొప్పది. ఇంకను మానసిక జపం వేయిరెట్లు 
గొప్పది. 
యే పాక యజ్ఞాళ్ళత్వారో విధియజ్ఞ నమన్వుతాః, 
సర్వే తే జవయజ్ఞన్య కలాం నార్ల ంతి షోడళీమ్‌. 86 
జప్యేనైవ తు నంసిధ్వేద్వావ్నాణో నాత్ర నంశయ, 
కుర్వొాదన్యన్న వా కుర్యాన్మాత్రో బ్రాహ్మణ ఉచ్యతే, 87 
పంచమహాయజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం కాక మిగిలిన వైశ్వదేవహోమ, బలికర్క 
నిత్యశ్రాద్ధ, అతిథి భోజనాత్మకములైన నాలుగు పాకయజ్ఞాలు, దర్శము, పౌర్ణమాసి మొదలైన 
వేదవిహితమైన యజ్ఞాలన్నియు జపయజ్ఞంలో పదునారవవంతైన కాజాలవు. బ్రాహ్మణునికి 
జపం వల్లనే సమస్త సిద్ధులు కలుగుతాయి. జపసిద్ధి పడసినచో వైదికమైన యాగాది 
కార్యకలాపములు చేసినా, చేయకపోయినా పరబ్రహ్మాన్ని పొందుతాడు 
ఇందియాణాం ఎచరతాం విషయేవ్వువవారిమ, 
సంయమే యత్నమాతి పేద్వాద్వాన్‌ యంతేవ వాజినామ్‌ 88 
జ్ఞానం కలవాడు తన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అవి నానా 
విషయములలో ప్రవర్తిస్తూ ఉంటాయి. అందువల్ల రధికుడు తన రథానికి కట్టబడ్డ 
గుజ్ఞాలను తన ఆజ్ఞలో ఉంచుకొన్నట్లు విద్వాంసుడు కూడ తన యొక్క ఇంద్రియాలను 
తన అధీనంలో ఉంచుకోవాలి. 
ఎకొదశేంద్రియాణ్యాహుర్యాని వూర్వే మనీషిణః, 
తాని నమ్యుక్రృవక్షామి యధథావదనుష్రూరశః 89 
ఐద్యాంసులు ఇంద్రియాలు పదకొండని విభజించి చెప్పిరి. వాటిని క్రమముగా 
మీకు చెప్పుదునని మహర్షులతో భృగుమహర్షి అనెను. 
శ్రోత్రం త్యకృక్షుషీ జివ నానికా బైవ పంచమీ, 
వాయూవన్ధం వాన్తవొదం వాక్‌ బైవ దశమీ న్మృతా 90 
బుద్ధీంద్రియాణి నంబేషాం శ్రోత్రాదీన్వనువూర్వళః 
కర్మేంద్రియాణి వంబైషాం పాయా(దీని వ్రచక్షతే. 97 
ఎకొదళం మనో జ్లోయం స్వాగుణోనోభయాత్మకమ్‌, 
యస్మిన్‌ జాతే జితావేతౌ భవతః నంచకౌ గణొ. 92 
ఇంద్రియాణాం ప్రనంగేన దోవమృచ్చత్యనంళయమ్‌, 
నన్నియమ్య తు తాన్యేవ తతన్సిద్ధిం నియచ్చతి 93 
చెవులు. కండ్లు, నాలుక, ముక్కు, త్వగింద్రియము అను నవి ఐదు. పాయువు, 
ఉపస్థ, చేతులు, పాదములు, వాక్కు అనునవి ఐదు ఇంద్రియములు. వీటిలో (శోత్రము 


ద్వితీయాధ్యాయం 
మొదలగు ఐదు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు, పాయువు మొదలగు ఐదు 
కర్మేంద్రియములు. ఇవి కాక మనస్సు అనునది పదకొండవ ఇంద్రియమగుచున్నది. 
ఇది దానియొక్క న్వభావముననునరించి బుద్దీం[దియముగా కర్మేంద్రియముగా 
మారుతున్నది. మనస్సును జయిస్తే తక్కిన జ్ఞాన కర్మేంద్రియాలను జయించినట్లే. 
ఈ ఇంద్రియాలు విషయాలపై తగులుకున్నందువలన తప్పక దోషము కలుగుతున్నది. 
అందువల్ల పదకొండు ఇంద్రియాలను నిగ్రహిస్తే తప్పక సిద్ధి కలుగుతుంది. 


న జాతు కొమః కొమానామువభోగేన శామ్యతి, 
హవిషా కృవ్ణవర్తేన భూయ ఎవాఖివర్ధతే 94 
కోరికలను తీర్చుకొనినచో అవి ఎన్నటికిని తగ్గిపోవు. పైగా నేయి పోసినచో ఇంకను 
ప్రజ్యరిల్లు అగ్నీ వలె ఆ కోరికలు పెరిగిపోవుచునేయుండును. 
యకౌతాన్‌ ప్రావ్నయాత్సర్యాన్‌ యశ్రైతాన్‌ కేవలాం స్త్యజోత్‌, 
ప్రావణా తృర్యకొమానాం వరిత్వాగో ఐళివ్యతే. 95 
ఈ కోరికలను తీర్చుకొనుచు పోవుట కంటె విషయలోలుడు కాకుండ కోరికలకు 
దూరంగా ఉండుట మిక్కిలి ప్రశస్తమైంది. 
న తధైతాని శక్ణంతే నన్నియంతుమ సేవయా, 
ఎవయేమ వ్రజుష్పాని యథా జ్ఞానేన నిత్యశః. 96 
వేదాస్తాంగళ్ళ యజ్ఞాళ్ల నియమాళ్ళ తపాంసీ చ, 
న వవ్రదుష్టభావన్వ' నిద్దిం గచ్చంతి కర్ణి చిత్‌ 97 
విషయాలందు ఆసక్తమైన ఇంద్రియాలను విషయాలకు దూరంగా నుంచి 
నిగ్రహింపవచ్చును. అల్లే విషయాలందున్న దోషాలను గ్రహించే జ్ఞానంవల్ల ఇంద్రియాలను 
నిగ్రహింపవచ్చును. వేదాలు, దానం, యజ్ఞాలు, యమనియమాలు, తపస్సు ఇవన్నియు 
భోగాది విషయాలను అనుభవించాలనే చెడు తలపు ఉన్నవానికి ఫలసెద్దిని కలిగింపవు. 
అత్య న్చువ్ణాః చ దృష్దాః చ భుక్తం భూతో చ యో నరః, 
న వాష్టుతి గ్లాయతి వా న ఏఎకేయో జితేంద్రియః 98 
ఇందియాణాం తు నర్వేషాం యవ్వేళం క్షరతింద్రియమ్‌, 
తేనాన్య క్షరతి వ్రజ్ఞా దృతేః పాదాదివోదకమ్‌. 99 
వలే కృతోంందియగ్రామం నంయమ్య చ మనన్తథా, 
నర్వాన్‌ నంసాధయేదర్హానక్షిబ్వన్‌ యోగత న్తనుమ 100 
విషయాలను చూచి విని, స్పృశించి, భుజించి, ఆఘ్రాణించి, రాగవిరాగములను 
పొందనివాడు జితేంద్రియుడు. సర్వేంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియం విషయాసక్తమైనా 


మనుస్మృతి 
రంధ్రం పడ్డ పాత్రలో నుండి నీరంతా జారిపోయినట్ట్లు అతని జ్ఞానమంతా నశిస్తుంది. 
అందువల్ల జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను మనస్సును అన్నిటిని నిగ్రహించి సమస్త 
పురుషార్థములను సాధించుకొనవచ్చును. యోగమార్గంలో ఉండి తన శరీరాన్ని బాధపెట్టక 
కార్యాలను సాధించుకొనవచ్చు. 


సంధ్యావందన వఐధి :- 
వూర్వాం నంధ్వాం జవం స్తి షే తృావిత్రీిమార్శ దర్భ నాత్‌, 
వళ్చిమాం తు నమాసీనః నమ్యగృక్ష విభావనాత్‌ 101 
వూర్వాం నంధ్యాం జవంస్తి షై న్నైశమేనో వ్యపోవాతి, 
" వభ్చిమాంతు నమాసీనో మలం హంతి దివాకృతమ్‌ 702 
న తిష్షతి తు యః వూర్వాం నోపాస్తే యళ్ళు వళ్చిమామ్‌, 
న జాదవదృహివ్శా ర్యః నర్వన్నాద్ధాజకర్శణ: 103 
ప్రాతఃసంధ్యాకాలంలో గాయత్రీమంత్రాన్ని నూర్యోదయం వరకు నిలబడి 
జపించాలి. అట్లే సాయంసంధ్యయందు గాయత్రీమంత్రాన్ని నక్షత్రాలు కనిపించే వరకు 
కూర్చొని జపించాలి. ప్రాత:స్సంధ్యను సాయంసంధ్యను ఉపాసించని ద్విజన్ముడు 
శూద్రునివంటివాడు. అతనిని సమస్త ద్విజకర్మలనుండి బహిష్కరించాలి. 
అపాం నమీపే నియతో నైత్యకం బిధిమాస్థితః, 
సావిత్రీ మవ్యధీయీత గతొరణ్యం నమాహితః. 104 
అనేకంగా ఉన్న వేదాలను అధ్యయనం చేయలేనివాడు అరణ్యానికి పోయి 
నదీతీరంలో నిత్యకార్యమైన బ్రహ్మయజ్ఞాన్ని చేయుటకు ప్రణవ వ్యాహృతి త్రయోపేతమైన 
గాయత్రీమంత్రాన్ని అధ్యయనం చేయాలి. 
వేదోపకరణో బైన స్వాధ్యాయే బైవ నైత్వకే, 
నానురోధోన్త్రవధ్వాయే హోమమంత్రేమ బైవ హి 105 
నైత్యకే నాస్త్రనధ్వాయో బ్రహ్మనత్రం హీ తత్‌ నృతమ్‌, 
చ్రైహ్మోవొతివొతం వుణ్య మనధ్వాయవషట్‌ కృతమ్‌. 106 
వేదాంగాలైన శిక్షావ్యాకరణాదులను అధ్యయనం చేసే విషయుంలో 
అనధ్యయనమును పాటింపకూడదు. అట్లె నిత్య కార్యమైన జపయజ్ఞాదులు బ్రహ్మసత్రం 
కావున తద్విషయంలోను అనధ్యయగనంలేదు. వేదమంత్రములచే చేయు హోమములు 
పుణ్యకార్యములు కావున వాటి విషయమునను అనధ్యాయము లేదు. 


యస్వాధ్వాయమధీతే౭ైభబ్రం విధినా నియతచ్ళుదిః 
తన్య నిత్యం క్షరత్వేష వయో దధి ఘృతం మధు 707 


32 


ద్విఆయాధ్యాయం 
వేదాన్ని ప్రతిదినం శుచియై నియమంతో సంవత్సరకాలమధ్యయనం చేస్తే 
దేవతలను పాలు, పెరుగు, నేయి తేనెలతో సంతోషపెట్టినవాడౌతాడు. 


ఆఅగ్నీంధనం భైక్షచర్వామధళ్ళయ్యాం గురోర్షి.తమ్‌, 
ఆనమావర్తనాత్కు రాత్‌ కృతోవనయనో ద్వాజః 108 
ఉపనయనం చెసికొన్ని బ్రహ్మచారి ప్రతిదినం సాయంప్రాతః కాలాలలో యజ్ఞ 
సమిధలను తెచ్చి హోమము చేయుట, భిక్షాచరణం, భూతలశయ్య, గురుశుశూష మొదలైన 
కార్యాలను స్నాతకం వరకు అనుష్టించవలెను. 


శిష్య వేదము? 

ఆవార్వవుతచ్చు వామర్‌జ్ఞానదో ధార్మికళ్ళు చి, 

ఆస్తళ్ళ క్రో౭రదస్సాధువ్వుధ్వాప్వా దశ ధర్మతః 109 

గురుపుత్రుడు, తనకు శుశ్రూష చేయువాడు, వేరొక విద్య నేర్చేవాడు, ధార్మికుడు, 

శుచిగా ఉండేవాడు, ఆప్పుడు, బోధించినదానిని చక్కగా గ్రహించేవాడు, ధనాన్ని ఇచ్చువాడు, 
మంచివాడు, తన జ్ఞాతి అను ఈ పదిమందికి సాధారణంగా చదువు చెప్పవలెను. 

నావృష్టః కన్య చిద్ఫూయాన్న చాన్వాయేన వృబృతః 

జానన్నపి హి మేధావీ జడవల్లోక ఆచరేత్‌ 110 

అధర్మేణ చయః ప్రాహ యశ్సాధర్మేణ వృచృతి, 

తయోరన్యతరః (పైతి విద్వేషం వా౭ ధిగచ్చతి. 777 

థర్మార్థా యత న న్వాతాం చ(శ్రాషా వావీ తద్వధా, 

తత విద్య న వవ్తవ్వా వభం బీజమివోషరే. 112 

అట్లె అడుగనిదే ఎవ్వరికిని చదువు చెప్పరాదు. ప్రశ్నవేయువాని ధర్మమగు భక్తి 

శ్రద్ధలు లేనిచో అడిగినప్పటికీ చదువు చెప్పరాదు. జ్ఞానవంతుడు తనకు విషయం తెలిసినా 
జడుని వలె ప్రవర్తించాలి. కాని వాచాలుని వలె చెప్పరాదు. ప్రశ్నవేయువానికి, 
చదువుకొనువానికి ఉండవలసిన ధర్మమగు భక్తి శ్రద్దలు లేక అడిగితే అతనికి విద్యనేర్పిన 
వాడు లెక అడిగినవాడు ఈ ఇద్దరిలో ఒకరు తప్పక మరణింతురు లేనిచో ఇద్దరిమధ్య 
ద్వేషమేర్పడుతుంది. అదే విధంగా ఎవరివద్ద ధర్మంగాని అర్థంగాని లేక గురుశుశ్రూషణా 
పరాయణత్వంగాని ఉండవో అతనికి విద్యనేర్చకూడదు. ఆ విధంగా విద్య నేర్పినచో అది 
చవిటినేలలో పడ్డ విత్తనం వలె వ్యర్థమౌతుంది. 

ఎద్యయైవ నమం కామం మర్తవ్యం (బ్రహ్మవాదిన్నా 

ఆవద్యవి హి ఘోరాయాం న త్వేనామిరిశో వపేత్‌ 113 

విద్యా బ్రాహ్మణమేత్యావా శేవధి స్తే ౭న్మి రక్ష మామ్‌, 

అనూయకాయ మాం మాదాన్తథా స్యాం వీర్వవత్తమా 774 

యమేవ తు జుచిం విద్వ్యాన్నియతంటబవ్మాచారిణమ్‌ 

తస్మై మాం బ్రూహి విప్రాయ నిధిపాయావమాదినే 115 

33 


మనుస్మృతి 
వేదాధ్యయనపరుడు తనకు సరియైన శిష్యుడు లభించకపోతే తన దగ్గర ఉన్న 
విద్యను ఎవ్వరికి నేర్పించక తానా విద్యతో చనిపోయినా తప్పులేదు కాని ఎంత గొప్ప 
ఆపద కలిగినా ఆ విద్యను వ్యర్ణునకు మాత్రం ఉపదేశింపకూడదు. విద్య బ్రహ్మజ్ఞానితో 
“నేను నీకు నిధివంటి దాన్ని. నన్ను రక్షించుము. నీవు నన్ను అసూయ కలవానికి 
ఇవ్వబోకుము. అందువలన నేను మిక్కిలి బలము కలిగియుంటాను. నీవు పవిత్రునికి 
చక్కగా బ్రహ్మచర్య ప్రతాన్ని పరిపాలించే వానికి మాత్రమే నన్ను (విద్యను) చెప్పుము. 
అట్టి శిష్యుడు నిధివంటి నన్ను రక్షిస్తాడు. అల్లే నాకు ప్రమాదాన్ని కలిగించడని పలికింది. 
బ్రవ్మా యస్త్వననుజ్ఞాత మధీయానాదవాన్ను యాత్‌ 
న బ్రహ్మ స్తేయనంయుక్తో నరకం ప్రతివద్యతే 116 
గురువు యొక్క అనుజ్ఞ తీసికొనక అతని శిష్యుని దగ్గరో, ఇతర శిష్యులకు 
అధ్యయనము చేయిన్తున్నవ్పుడుం విని వేదాన్ని అబ్యోనిస్తాడో అతడు 
వెదమునపహరించినవాడౌతాడు. కావున నరకానికి తప్పకపోతాడు. 


లౌకికం వైదికం వావి తథాధ్యాత్మికమేవ చ, 
ఆదదీత యతో జ్ఞానం తం వూర్వుమభివాదయేత్‌ 117 
గురువు దగ్గర లౌకిక విద్యలనో, వైదిక విద్యలనో, అధ్యాత్మ విద్యలనో అభ్యసించే 
శిష్యుడు తన గురువునకు మొదలు నమస్కరింపవలెను. 
సావిత్రీమాత్రసారోప్‌ వరం విప్రన్ఫుయంత్రితః 
నాయంత్రితస్తివేదో 7 పి నర్వాళీ నర్వవిక్రయీ 118 
శాస్త్రజ్ఞానంగల విప్రుడు వేదాలనభ్యసింపక పోయినా, గాయత్రీ జపపరాయణుడైతే 
శ్రేష్ణుడౌతాడు. అట్టే శాస్తమర్యాదనుసరింపనివాడు మూడు వెదములనభ్యసించిన 
నూనిందాపాత్రుడొతాడు. 


శయ్యాననే౭ధ్వాచరితే శ్రేయసౌ న నమావిశేజ్‌, 

శయ్యాననన్థశెవైనం ప్రత్యుత్తాయాభివాదయేత్‌ 119 

పోర్దం ప్రాణా వ్యూత్ర మంతి యూనః స్థవిర ఆయతి, 

ప్రత్యుత్సానాభివాదాభ్యాం వునస్తాన్‌ ప్రతివద్యతే. 120 

అభివాదనళీలన్వ నిత్యం వృద్ధోవ సేవినః, 

చత్వారి తన్వ వర్ధంత ఆఅయుర్విద్వా యళో బలమ్‌ 121 

పెద్దవారు పడుకొనియున్నప్పుడు, ఆసనముపై కూర్చొనియున్నప్పుడు వారితో 

సమానంగా కూర్చొనకూడదు. అట్లే తాను శయ్యపై నున్నప్పుడు ఆసనముపై నున్నప్పుడు 
పెద్దలు వస్తే లేచి నమస్కరించాలి. పెద్దలు వచ్చినప్పుడు భయంతో చిన్నవారి ప్రాణాలు 
పోవుటకు సిద్దముగా నుంటాయి కావున వెంటనే. లేచి వారికి నమస్కరిస్తే ఆ ప్రాణాలు 
పైకి పోకుండ స్థిరంగా ఉంటాయి. పెద్దలకు నమస్కరించే తత్వం గలవారికి, వారిని 
సేవించే వారికి ఆయుస్సు, విద్య, కీర్తి, బలం అనేవి అభివృద్ధి చెందుతాయి. 


? |? 


ద్వితీయాధ్యాయం 
అభివాదాత్సరం విప్రో జ్యాయాంనమభివాదయన్‌; 
అసౌ నామావామస్మీతి న్వం నామ వరికీర్తయేత్‌ 122 
నామధోయన్య యే కేచిధభివాదం న జానతే, 
తాన్‌ ప్రాజ్ఞో 2 వామితి బ్రూయాత్‌ న్రీయః నర్యాన్తభైన చ. 123 
భో ళృబ్రం కీర్తయేదంతే న్వన్య నామ్నో ౭ భివాదనే, 
నామ్నాం న్వరూవభావో హి భోభావ బుుషిభిః స్మృతః 124 
బ్రాహ్మణుడు తనకంటె పెద్దవారికి నమస్కారం చేస్తున్నప్పుడు “అసౌనామాహమస్మి 
అని తన పేరు చెప్పుకొనవలెను. అట్లే అభివాదనప్రత్యభివాదన పద్ధతిని తెలియనివారితో 
అహం అభివాదయే అని మాత్రము చెప్పవలెను. పెద్దలగు స్రీలకు సహితమిట్లే 
నమస్కరింపవలెను. అట్లే “భోః అను పదాన్ని నమస్కారము చేయునపుడు చివరకు 
ఉచ్చరించాలి. ఎట్లనగా అభివాదయే రామశర్మా హమస్మి భోః అనునట్లు నమస్కరించాలి. 
ఆయుష్మాన్‌ భవ సౌమేేతి వాబ్యో ఎవో 7 భివాదనే, 
అరొౌరశ్తాన్వ నామ్మ్నోంతే వాద్య: వూర్వాక్షరః భ్లతః 125 
బ్రాహ్మణుడు తనకంటె పెద్దలకు నమస్కరిస్తున్నప్పుడు వారు ఆయుష్మాన్‌ 
భవసౌమ్య అని ఆశీర్వచనము నొసగాలి. నమస్కరించే వాని పేరు యొక్క చివర ఉండు 
అకారమును పృతముగా ఉచ్చరించాలి. ఆయుష్మాన్‌ భవసౌమ్య నరసింహా అను విధంగా 
ఆశీర్వదించాలి. 
యో న వేత్త్యభివాదన్య విప్రః వ్రత్యభివాదనమ్‌, 
నాభివాద్వన్సు విదువా యథా జూద న్రధైవన నః 126 
విప్రుడు అభివాదం చేస్తున్నప్పుడు ప్రత్యభివాదము చేయు పద్ధతి తెలియని 
విప్రునకు ప్రాజ్ఞుడు నమస్కరింపకుండుటయే మేలు. 
బ్రాహ్మణం కుళలం పృబ్బేత్‌ క్షత్రబంధుమనామయమ్‌, 
వైళ్ళం క్షేమం నమాగమ్య జూద్రమారోగ్యమేన చ. 127 
బ్రాహ్మణులు కనిపించినపుడు వారిని కుశలమడుగవలయును. క్షత్రియుడు 
కనిపించినచో అనామయమడుగవలెను. వైశ్యుని క్షేమమును, శూద్రుని ఆరోగ్యముగా 
నున్నావా అని అడుగవలెను. కుశలము, అనామయము, క్షేమము, ఆరోగ్యము 
సమానార్ధకములెయైనను ఆయా జాతులవారిని ఆయా పదములతో కేమమడుగవలయునని 
మనుస్మృతికారుడు భావించినట్లున్నాడు. 


అవాబ్యో దీక్షీతో నామ్నా యవియానపి యో భవేత్‌, 
భోభవతూర్వకం త్వేనమభిభాషేత ధర్శవిత్‌ 728 


ప్రత్యభివాదము చేయునపుడు తనకు నమస్కరించినవాడు వయస్సులో 
చిన్నవాడైనను, యాగాదులందు దీక్షవహించియున్నచో అతనిని పేరు పెట్టి పిలువరాదు. 


35 


మనుస్మృతి 

అందువలన ధర్మము తెలిసినవాడు “భోః 'భవాన్‌ పదములతో ఆ దీక్షితునితో 
మాట్లాడవలెను. 

వరవత్నీ తు యా స్తీ సొదనంబంధా చ యోనితః, 

తాం బ్రూయాదృవతీత్యేవం నుభగే భగినీతి చ. 129 

మాతులాంళ్ళు వీతృవ్యాంళ్స శ్వచురానృత్సిజో గురూన్‌; 

అసావహమితి బ్రూయాత్‌ వ్రత్యుత్తాయ యవియనః 130 

మాతృవ్వసా మాతులానీ శృశ్రూరవీ వితృవ్వసా, 

నంవూజ్వా గురువత్నీవత్‌ నమాస్తా గురుభార్యయా 131 

భ్రాతుర్శార్శ్మోవనంగ్రాహ్యో నవర్థా వాన్యవాన్యపి, 

ఎనవ్రోవ్వ తూవనంగ్రాహ్యో జ్ఞాతి నంబంధియోషితః 132 

వితుర్భగిన్వాం మాతుళ్ళ జాయన్వొం చ న్వనర్యవి, 

మాతృవద్వూత్తమాతి షైన్మాతా తాభ్యో గరీయసీ. 133 

పరులభార్యను, తనకు దగ్గరి సంబంధము లేని స్ర్తీని గౌరవనీయురాలని, 

సోదరియని పిలువవలెను. మేనమామలతో, తండ్రియొక్క సోదరులతో, మామలతో, 
బుత్విక్కులతో గురువులతో మాట్లాడేటప్పుడు వారు తనకంటె వయస్సులో చిన్నవారైనా 
వారికి తన పేరు చెప్పుకొని లేచి గౌరవించాలి. అల్లే తల్లియొక్క అక్కా చెల్లెండ్లను, మెనత్తను, 
అత్తను, మేనమామ భార్యను, గురుభార్యతో సమానంగా గౌరవించాలి. సోదరుల భార్యలను 
ప్రతిదినం నమస్కరించాలి. తల్లిదండ్రులకు సంబంధించిన మేనమామ పినతండ్రి 
పెద్దతండ్రియొక్క భార్యలు ఊరినుండి వచ్చినప్పుడు వారికి పాదాభివందనం చేయాలి. 
మేనత్తను, తల్లియొక్క అక్కను తల్లితో సమానంగా గౌరవించాలి. ఐనా తల్లి వారందరికంటె 
శ్రేష్టురాలు. 

దశాబ్తాఖ్యం వొరనఖ్యం వంచాబ్దాఖ్యం కలాభృతామ్‌, 

(త్యభివూర్వం శ్రోత్రియాణాం న్వల్సేనావి న్వయోనిమ 134 

బ్రాహ్మణం దళవర్షం తు శతవర్షం తు భూమివమ్‌, 

వితా పుత్రా బిజానీయాబ్రాహ్మణన్తు తయోః పీతా 135 

ఒకే చోట నివసించువారు పది సంవత్సరాలు పెద్దవారైనప్పటికీ వారితో స్నేహం 

చేయవచ్చును. అంతకంటె వయస్సున పెద్దవారైనచో గౌరవించాలి. గీతవాద్యాదికళలనెరింగిన 
వారు ఐదు సంవత్సరములు పెద్దవారైనా వారితో స్నేహం చేయాలి. అట్లే శ్రోత్రియులు 
మూడు సంవత్సరములు పెద్దయైనా 'స్నేహానికర్కులౌతారు. కాని ఒకే వంశంలో పుట్టినవారు 
తనకంటే వయసులో కొద్దిగా పెద్దయైనా గౌరవింపదగినవారే. పది సంవత్సరముల 
బ్రాహ్మణుడు వంద సంవత్సరముల క్షత్రియునకు తండ్రివలె గౌరవింపదగిన వాడౌతాడు. 

విత్తం బంధుర్వయః: కర్మ విద్యా భవతి వంచమి, 

ఎతాని మాన్యస్థానాని గరీయో యద్య దుత్తరమ్‌ 136 


36 


ద్వితీయాధ్యాయం 
వంచానాం త్రిమ వర్లేమ భూయాంసి గుణవంతి చ, 
యత న్యునోఇత్ర మానార్ల:ః జూద్రో2వి దశమం గతః 137 
న్యాయంంగా నంపాదించిన ధనం, బంధుత్వం, వయంన్సు, 
రులాచారములనాచరించుట, విద్య అనునవి ఒకదాని కంటె ఇంకొకటి మిక్కిలి గౌరవాన్ని 
కలిగిస్తాయి. ఇవి అధికంగా ఉన్నవాడు మిక్కిలి గౌరవింపదగినవాడు. అట్లే 
తొంభైసంవత్సరములు పైబడిన శూద్రుడు బ్రాహ్మణునకు కూడ గౌరవింపదగినవాడే. 
బక్రీటో దశమీన్థన్య రోగిణో భారిణ: ప్రీయాః, 
నస్నాతకష్టు చ రాజ్జ్ఞళ్ల్ళ వంథా దేయో వరన్వ చ. 138 
తేషాం తు నమవేతానాం మానా స్నాతక పార్టివా, 
రాజన్నాతక యోళ్లైవ న్నాతకో నృవమానభాక్‌ 139 
రథముపై నున్న వానికి, తొంభై సంవత్సరములు దాటిన వానికి, రోగికి, 
బరువునెత్తుకున్నవానికి, స్త్రీకి, విద్యను పూర్తిచేసికొని స్నాతకవ్రతము చేసికొన్నవానికి, రాజుకు, 
వివాహమునకై బయలుదేరినవానికి అడ్డురాక త్రోవనాసగాలి. వీరందరు కలిసి పోతున్నప్పుడు 
వారిలో రాజుకు, స్నాతకునకు ప్రాధాన్యమియ్యాలి. వీరిలోను రాజుకంటెను విద్యా పరిసమాప్తి 
చేసి కొన్న స్నాతకునకు అత్యధిక ప్రాధాన్యమీయవలెను. అతడు రాజుకు సహితం 
గౌరవార్హుడౌతున్నాడు. 
ఆచార్వుడు :- 
ఉవనీయ తు యళ్ళివ్యం వేదమధ్వావయేద్ధిజ, 
నకల్పం నరహన్వం చ తమాబార్యం ప్రచక్షతే. 140 
ఉపనయనం చేసికొన్న శిష్యునకు, కల్పము, రహస్య సహితమైన వేదాన్ని 
సాంగోపాంగంగా నేర్పించే వానిని ఆచార్యుడని అంటారు. 
ఉపాధ్యాయులు వ్‌ 
ఎక దోశం తు వేదన్వ వేదాంగాన్యపి వా వున, 
యో౭ధ్వ్యావయతి వృత్త్యరముపాధ్యాయన్సు ఉచ్యతే 141 
వేదభాగమైన మంత్రాన్నో బ్రాహ్మణాన్నో వేదాంగములైన శిక్షా, వ్యాకరణాదులలో 
దేనినైనా తన వృత్తి ధర్మాన్ననుసరించి శిష్యునకుపదేశించువానిని ఉపాధ్యాయుడని అంటారు. 
గురువు :- 
నిషేకాదీని కర్మాణి యః కరోతి యథావిధి, 
నంభావయతి బాన్నేన న విప్రో గురురుచ్యతే 142 


గర్భాదానం మొదలైన కర్మలను యధావిధిగా చేయించువానిని, అన్నం పెట్టి 
పోషించువానిని గురువని అంటారు. 


37 


మనుస్మృతి 


బుత్విక్‌ :- 
అగ్స్యిధోయం పాకయజ్ఞానగ్ని వ్లోమాదికొన్‌ మఖాన్‌, 
యః కరోతి వృతో యన న తన్వర్హిగివోచ్వతే. 143 
అగ్నాధేయం, అష్టకం మొదలైన పాకయజ్ఞాలను, అగ్నిష్టోమాదిక్రతువులను 
ఇతరుల కోరికపై చేసే వానిని “బుత్విక్‌' అని అంటారు. 
య ఆవృణోత్వవితథం బ్రహ్మణా శ్రవణావుభౌ, 
న మాతా న వీతా జ్లేయన్తం న ధ్రుహేత్స దాచన 144 
సుస్వరంతో చక్కగా వేదం చటుజుడాడు తల్లి, తండ్రివంటివాడు. అట్టి 
వేదవెత్తకెప్పుడును ద్రోహము చేయరాదు. 
ఉవొధ్వాయన్‌ దశాచార్వ ఆబార్వాణాం శతం పితా, 
నవానం తు విత్సాన్మాతొ గౌరవేణాతిరచ్యతే. 145 
ఉత్సాదళ ([బ్రహ్మదాతోర్ధరీయన్‌ బ్రహ్మద* వితా, 
బ్రహ్మా జన్మ హి ఐవన్వ హేతం బేహ చ శాశుతమ్‌ 146 
కొమాన్మాతా పితా వైనం యదుత్సాదయతో మిథః, 
సంభూతిం తన్య తాం విద్యాద్యద్యోోనావభిజాయతో 147 
ఆచార్యన్తఃన్ల యాం జాతిం ఏధివదోందపారగః, 
ఉత్సాదయతి నావిత్ర్వా సా నత్వా సాఇజరామరా 148 
ఆచార్యుడు పదిమంది ఉపాధ్యాయులకంటె గొప్పవాడు. నూరుగురు ఆచార్యుల 
కంటెను జన్మనిచ్చిన తండ్రి మిక్కిలి శ్రేష్టుడు. అట్లె తల్లి వేయిమంది తండ్రులకంటె మిన్నగా 
గౌరవింపదగింది. అదే విధముగా బ్రహ్మోపదేశము లభించినవాడు ఇహ పరలోకములందు 
శాశ్వత కీర్తిని పొందుతాడు కావున జన్మనిచ్చిన తండ్రికంటె ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం 
చేసిన వాడు అధికపూజ్యూడు. తల్లిదండ్రులు మోహంతో కలుసుకొన్నందువలన పశువులవలె 
సంతానాన్ని పొందుతున్నారు. కాని వేదములన్నీ అధ్యయనం చేసిన ఆచార్యుడు శాస్త్రప్రకారం 
ఉపనయనం చేసి అందు గాయత్రీమంత్రమునుపదేశించి ఆ బాలునికి అజరామరము 
శాశ్వతమునైన జన్మనిస్తున్నందువల్ల తండ్రికంటె అతడు పరమపూజ్యుడు. 
అల్పం వా బహు వా యన్య శ్రుతస్యొవకరోతి యః, 
తమపీవా గురుం విద్యాభ్భుతోవక్రియయా తయా. 149 
(టావ్మాన్య జన్మనః కర్తా న్వూధర్శన్వ బ శానితా, 
బాలో౭ వీ విప్రో వృద్ధన్య పితా భవతి ధర్మతః 150 
ఆధ్యావయామాస వత్సాన్‌ ఇవ రాంగిరనః కవిః 
వుత్రకా ఇతి హోవాచ జ్ఞానేన వరిగృవ్వా తాన్‌. 151 
తే తమర్ధ మవృచ్చంత దేవానాగతమన్యవః, 
దేవాక్సెతాన్‌ నమేత్వోచుర్నాయం వళ్సిచురుళ్తవాన్‌ 152 


ద్వితియాధ్యాయం 
వేదములను గాని వ్యాకరణాది శాస్త్రాలను గాని అభ్యసించుటకు ఏమాత్రం 
సహాయం చేసిన వాడు కూడ గురువని చెప్పబడుచున్నాడు. ఉపనయనం చేసినవాడు, 
స్వధర్మాలైన వేదార్థాలను చక్కగా వివరించినవాడు వయస్సులో చిన్నవాడైనా అతనిని వృద్దుడు 
సహితం తండ్రిని గొరవించినట్లు గౌరవించాలి. పూర్వం విద్వాంసుడైన అంగిరసుని పుత్రుడు 
తన పినతండ్రికి, అతని పుత్రులకు జ్ఞానోపదేశము చేస్తూ పుత్రులారా అని పిలిచెనట. 
అప్పుడతని పినతండ్రి మరియు అతని పుత్రులు, అంగీరసుని పుత్రుడు వయస్సులో 
తమకంటె చిన్నవాడు కావున చిన్నవాడు తమను పుత్రులారా అని అగౌరవం చేసినాడనికోపిస్తూ 
దేవతల దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్నంతయు తెలిపినారు. అప్పుడా దేవతలు అంగిరసుని 
పుత్రుడు న్యాయంగానే మిమ్ముల పుత్రులుగా పిలిచినట్లు సమాధానమిచ్చినారు. 
అజ్ఞో భవతి వై బాలః పీతా భవతి మం(త్రదః 
అజ్జం హి బాలమిత్వావాు: వీతేత్యేవ తు మంత్రదమ్‌ 153 
న వాయనైర్న వలితైర్న విత్రేన న బంధుభిః, 
బుషయళ్ళక్రిరే ధర్మం యో౭నూచానన్స నో మవోన్‌ 154 
విప్రాణాం జ్ఞానతో జ్రైష్ట్యం క్షత్రియాణాం తు వీర్వతః 
వైళ్వౌనాం ధాన్గుధథనతజూ) ద్రాణామేవ జన్మతః 155 
న తేన వృద్ధో భవతి యేనాన్య వలితం శిరః, 
యో వై యువా౭వ్యధీయానన్తం దేవాన్థ్రవిరం విదుః 156 
జ్ఞానంలేని వాడు బాలుడు. వేదమంత్రాలనుపదేశించువాడు తండ్రితో సమానుడు. 
వయస్సువల్ల గాని, గడ్డములు మీసములు తెల్లబడినందువల్లగాని, ధనము వల్లగాని, 
బంధువులవల్లగాని గౌరవము కలుగదు. చదువుచెప్పి జ్ఞానోపదేశము చేయువాడు 
అందరికంటె మిన్నయని బుషులు చెప్పినారు. బ్రాహ్మణులలో అధిక జ్ఞానం కలవాడు 
గొప్పవాడు. క్షత్రియులలో అధిక బలం కలవాడు, వైశ్యులలో అధిక ధనధాన్యాలు కలవాడు, 
శూద్రులలో మిక్కిలి వయస్సు గలవాడు శ్రేష్టుడు. తల నెరిసినంతమాత్రమున మానవుడు 
గొప్పవాడు కాదని వయసులో చిన్నవాడైనా అధ్యయనము చేసిన వాడే గొప్పవాడని దేవతలు 
పల్కిరి. 
యథా కొష్టమయో హస్తే యథా చర్మమయో మృగ 
యళ్ళు ఐప్రోః నధీయానన్తయ స్తే నామ బిభ్రతి. 157 
యథా వంఢో ఫలః స్రీష యథా గౌధవి చాఫలా, 
యథా చాజ్జేఫలం దానం తథా ఎఐ్రోశ్రన్ఫబో ఫలః 158 
కట్టెతో చేయబడ్డ ఎనుగు, లోపల గడ్డిగాదముంచి పైన తోలుతో రూపాందించబడ్డ 
మృగము, అధ్యయనము చేయని మానవుడు వీరు ముగ్గురు పేరుకు మాత్రమున్నవా 


39 


మనుస్మృతి 
తప్ప వారివల్ల ఎట్టి ప్రయోజనం లేదు. స్త్రీల దగ్గర నపుంసకుని వలె, మరియొక ఆవు 
దగ్గర ఆవువలె, అయోగ్యునకు దానము చేసినట్లు వెదాధ్యయనము చేయని బ్రాహ్మణుడు 
వ్యర్ణుడు. 
అహింనయైవ భూతానాం కార్యం శ్రేయో ను శాననమ్‌, 
వాక్ష్రైవ మధురా శ్లక్ష్‌ణా వ్రయోజ్వా ధర్మ మిచృతా 159 
యన్య వాజ్మనసీ జుద్దే నమ్యురు స్తే చ నర్వుదా 
న వై నర్వామవాప్నోతి వేదాంతోవగతం ఫలమ్‌ 160 
ధర్మం తెలిసిన ఆచార్యుడు శిష్యులను క్రూరంగా హింసించకూడదు. అహింసతోనే 
వారిని స్వాధీనానికి తెచ్చుకొనవలెను. అట్లే వారితో కఠినంగా మాట్లాడక ఇంపైన మాటలనే 
పలుకవలెను. అందువలన ఆచార్యుడు తన శిష్యులను కఠినముగా దండింపక మంచి 
మాటలతోనే వారిని మంచి త్రోవకు తేవలెను. ఇంకను మధురమైనమాటలతో విద్యార్థుల 
మనస్సునాకర్షింపవలెను. అట్లే తన వాక్కును, మనస్సును నిగ్రహించుకొని పరిశుద్ధంగా ఉంచుకొనే 
ఆచార్యుడు వేదాంతమున చెప్పబడ్డ సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ రూప ఫలితాలను పొందుతాడు. 
నారుంతుదన్య్యాదార్లో పీ న వరద్రోహకర్శధీః, 
యయాస్యోద్వజతే వాచా నాలోక్వొాం తాముదీరయేత్‌ 161 
మానవుడు తాను బాధపడ్డా ఇతరులను సూటిపోటి మాటలతో బాధపెట్టకూడదు. 
అదే విధంగా ఇతరులకు ద్రోహం చేయవలెనని కూడ తలంపరాదు. ఇతరులకు 
ఉద్వేగమును కలిగించు మాటలనెప్పుడును మాట్లాడకూడదు. 
నమ్మానాద్రావ్మాణోనిత్వముద్విజోత నిషాదివ, 
అమృత స్వేవ బాకొంక్షేదవమానన్య నర్వదా. 162 
నుఖం హ్యవమతళేతే నుఖం చ వతిబుధ్వతే, 
సుఖం చరతి లోకే2 న్మిన్నవమంతా వినశ్యతి .163 
అనేన క్రమయోగేన నంన్కతాత్తా ద్వాజళ్ళనైః, 
గురౌ వనన్‌ నంచినుయాద్రవ్మోధిగమికం తవః .164 
బ్రాహ్మణుడు తనకు చేయు సన్మానమును చూచి విషమును చూచి భయపడినట్లు 
భయపడవలెను. అట్లే తనకు జరుగు అవమానమును ఓర్పుతో సహింపవలెనే కాని 
బాధపడకూడదు. అనగానతడు మానావమానములను సమానముగా స్వీకరింపవలెనని 
చెప్పబడినది. తనకు జరిగిన అవమానమున బదులుగా పగతీర్చుకొనవలెనని భావించని 
ఆలోచనాపరుడు తనకు అవమానము జరిగినా బాధపడక సుఖంగా నిద్రపోతాడు. సుఖంగా 
నిద్రనుండి లేస్తాడు. బాధపడనందువల్ల అతడు ఈ లోకమున సుఖముగా తిరుగుతాడు. 
కాని ఆ పుణ్యాత్ముని అవమానపరచినవాడు తాను చేసిన పాపపు పని వల్ల నరకం పాలౌతాడు. 
ద్విజుడు ఈ విధంగా తన మనస్సును తాను క్రమముగా సంస్కరించుకొంటూ గురువు 
యొక్క ఇంటిలో ఉండి నియమాలనన్నిటిని పాటిస్తూ వేదాన్ని అధ్యయనం చేయవలెను. 


40 


ద్వితీయాధ్యాయం 


తపోవిశేషైర్వివిభై[ర్రుతైశ్చు ఎధిబోదితై:, 

వేదః కృత్నో౭ ధిగంతవ్యన్సరవాస్తో ద్వాజన్ననా. 165 

వేదమేవ నదాభ్య స్యేత్తవ న్తవ్వున్‌ ద్విజోత్తనుః, 

వేదాభ్యాసో హి విప్రన్వ తవః వరమి హోచ్య తే. 166 

ఆ హైవ న నఖాగ్రేభ్యః వరమం తవ్యతే తపః, 

యః (నగ్వూవి ద్వాజో 2 ధీతే స్వాధ్యాయం శక్తితో 2 న్యహమ్‌.167 

యో2నధీత్వ ద్వాజో వేదమన్యత్ర కురుతే శ్రమమ్‌, 

న జీవన్నేవ బాదత్యమాజు గచ్చతి సాన్వయః168 

ద్విజుడు వివిధములైన నియమాలతో, శాస్త్రంలో చెప్పబడిన నానా విధాలైన 

వ్రతాలనాచరిస్తూ వ్యాకరణాద్యంగ సహితమైన వేదాన్నంతా అర్థపూర్వకంగా అధ్యయనం 
చేయవలెను. ద్విజుడు తపస్సు చేస్తూ వేదాన్ని ఎల్లప్పుడు అధ్యయనం చేయాలి. 
బ్రాహ్మణునికి వేదాధ్యయనమే అధికమైన తపస్సు. బ్రహ్మచర్యనియమాలను అన్నిటిని 
అనుష్టింపకపోయినా అతడు ప్రతిదినం తన శక్తి కొలది వేదాభ్యాసం చేస్తే అది కూడా గొప్ప 
తపస్సే బెతుంది. వేదాధ్యయనం చేయక బ్రాహ్మణుడు ఇతర శాస్త్రము లనెన్ని అభ్యసించినా 
అతడు తన పూర్వ పరవంశముల వారితో కలిసి శూద్రుడగుచున్నాడు. అందువల్ల తమ 
పుత్రుడు సక్రమంగా వేదమునభ్యసించునట్లు చూడవలసిన బాధ్యత వారి తల్లిదండ్రుల పై 
కలదు. 


మాతురగ్రే2 ధి జననం ద్వితీయం మౌంజిబంధనే, 
తృతీయం యజ్ఞదీక్రాయాం ద్విజన్య శ్రుతిబోదనాత్‌. 169 
తత్ర యద్రహ్మజన్మాన్ల మౌంజీబంధన చిహ్నితమ్‌, 
తాన్య మాతా సావిత్రీ పితా త్వాబార్వ ఉచ్యతే.?70 
వేదప్రదానాదాచార్భం పితరం వరిచక్త్షతే, 

నహ్యూన్మీన్‌ యుజ్వతే కర్మ కించిదామౌంజిబంధనాత్‌. 171 


ద్విజుడు మూడు జన్మలనెత్తుచున్నాడని వేదములు చెప్పుచున్నవి. ఆతని తొలిజన్మ 
తల్లికడుపున పుట్టినందువలన కలుగుచున్నది. మలిజన్మ ఉపనయనసంస్కారమువల్ల 
కలుగుచున్నది. మూడవ జన్మ ఎదేని యజ్ఞము చేయుటవలన కలుగుచున్నది. ఉపనయన 
సంస్కారము వలన కలుగు జన్మకు మౌంజీబంధనమే గుర్తు. ఆ జన్మయందు సావిత్రీదేవియే 
తల్లి, గాయత్రీ మంత్రోపదేశము చేయు ఆచార్యుడు తండ్రి యగుచున్నాడు. ఉపనయనం 
చేసి వేద వేదాంగములను నేర్పి బ్రహ్మచారికి సంస్కారాన్ని కలిగిస్తున్నందువలన ఆచార్యుడే 
తండ్రి అని మనువు మొదలగు వారు పేర్కొనుచున్నారు. ద్విజునకు ఉపనయనసంస్కారం 
వల్లనే శ్రేతస్మార్త కర్మలు చేయు అధికారము కలుగుచున్నది. అట్లు శ్రౌతస్మార్త కర్మలు 
చేయుటకు ఉపయోగపడే ఉపనయన సంస్కారాన్ని చేసిన ఆచార్యుడే తండ్రియగుచున్నాడు. 


41 


మనుస్మృతి 

నాభివ్యాహారయేద్రహ్మ న్వధానినయనాదృత్తే, 

శూద్రేణ హీ నమస్తావద్వావద్వేదే న జాయతే 172 

వృతోవనయన స్యాన్య వ్రతాదేశనమివ్వతే, 

(బ్రవ్మాణో గ్రహణం బైన క్రమేణ ఎఐధివూర్వుకమ్‌ 173 

యద్యన్య విహితం చర్శ యత్ఫూత్రం యా చ మేఖలా, 

యో దండో యచ్చ వననం తత్తదన్వ వ్రతేవ్యపి. 174 

ఉపనయనమగునంతవరకు శ్రాద్ధకాలమున చెప్పవలసిన మంత్రములను తప్ప మిగిలిన 

వేదమంత్రములనుచ్చరింపకూడదు. ఉపనయనము చేసికొన్న ద్విజుడు నియమపూర్వకంగా 
యజ్ఞమునకై సమిధాదానం మొదలగు వ్రతాలను, వేదాధ్యయనాన్ని శాస్త్ర ప్రకారంగా చేయవలెను. 
బ్రహ్మచారికి ఉపనయన సమయంలో విధింపబడిన మృగచర్మం, యజ్ఞోపవీతం, మొలతాడు, 
దండం, వస్తములనే కొత్తవాటిని గోదానాది వ్రతాలు చేస్తున్నప్పుడు అతడు ధరింపవలెను. 


సేవేతేమాంస్తు నియమాన్‌ బ్రహ్మచారీ గురౌ వనన్‌, 
నన్నియమ్యేంద్రియగ్రామం తపోవృద్ధ్యరమాత్మనః 175 
బ్రహ్మచారి గురుకులమున నివసిస్తూ తన పంచేంద్రియాలను నియమించుకొని 
తపోభివృద్ధికై ఈ క్రింది నియమాలను తప్పక పాటించాలి. 
నిత్యం స్నాత్వా జీచిః కుర్వొద్దేవర్షివితృతర్పణమ్‌, 
దేవతాభ్యర్థనం బైన నమిదాధానమేవ చ 176 
వరయేన్మధుమాంనం చ గంధం మాల్యం రసాన్‌ స్త్రియః, 
జుకొని యాని నర్వాణి ప్రాణినాం దైవ హింననమ్‌ 177 
అభ్వాంగమం జనం బాక్టోరుపాన చృత్రధారణమ్‌, 
కొమం క్రోధం చ లోభం బ నర్తనం గీతవాదనమ్‌ 178 


ద్యూతం చ జనవాదం చ వరివాదం తథానృతమ్‌, 

స్రేణాం చ (పేక్షణాలంభ మువఘాతం వరన్వ చ 179 

ఎకళ్ళయీత నర్వత్ర న రేతః నస్కృందయేత్కచిత్‌, 

కామార్ధీ నృందయన్‌ రేతో హినస్తీ వ్రతమాత్మనః 180 

న్వుప్పే సిక్తా బ్రహ్మచారీ ద్వింజళ్ళు క్రమకొమతః, 

న్నాత్వార్శమర్పుయిత్వా త్రిః వునర్శామిత్వచం జపేత్‌ 181 
బ్రహ్మచారి ప్రతిదినము స్నానం చేసి శుచియై దేవ, బుషి, పితృ తర్పణాలను 
చేసి తన ఇష్టదేవతను అర్చించి సమిధా ధానము చేయవలెను. అతడు తేనె, మాంసము, 
సుగంధ ద్రవ్యాలు అనుభవింపరాదు. మాలలు ధరింపకూడదు. స్త్రీ సంపర్కము చేయరాదు. 
పులిసిన పదార్థముల స్వీకరింపరాదు. అట్లే ఇతర (ప్రాణిహింస చేయకూడదు. ఇంకను 
అభ్యంగన స్నానం చేయకూడదు. కళ్ళకు కాటుక పెట్టుకొనకూడదు. చెప్పులు తొడగరాదు. 


42 


ద్వితీయాధ్యాయం 


గొడుగు వేసికొనకూడదు. కామ, క్రోధ, లోభాలను వదలిపెట్టవలెను. నాట్యం చేయుట, 
పాటపాడుట, వాద్యములు మోగించుట తగనిది. అట్లే జూదమాడుట, ఇతరులతో 
వ్యర్థముగా కలహమునకు దిగుట, ఇతరుల నిందించుట, అబద్ధము చెప్పుట; స్త్రీలను 
కామేచ్చతో చూచుట, వారిని కౌగలించుకొనుట, ఇతరులకు అపకారము చేయుట అనునవి 
ఎంతమాత్రమును తగినవి కావు. అట్లే అతడు ఎచ్చటనైనను ఒంటరిగానే పండుకొనవలెను. 
కామముతో తన రేతఃస్థలనము చేయరాదు. అట్లు చేసినచో తన బ్రహ్మచర్య వ్రతాన్ని 
పోగొట్టుకొన్నవాడగును. కావున బ్రహ్మచర్యపవ్రతలోపప్రాయశ్స్చిత్తాన్ని చేసికొనవలెను. 


అతడు కోరికలేకుండనే స్వప్నంలో రేతస్థలనం చేసికొంటే ఉదయమే లేచి స్నానం 
చేసి సూర్యుని ప్రార్థించి పునర్మామైత్వింద్రియం అనే మంత్రాన్ని మూడుసార్లు చదువవలెను. 
ఉదకుంభం నుమననో గోళకృన్కత్తికాకుళాన్‌ 
. , ఆహారేద్యొవదర్గాని భైక్షం బావరవాళ్ళరేత్‌. 182 
వేదయజైరహీనానాం ప్రశస్తానాం న్వకర్శను, 
బ్రవ్మబార్యాహరేద్రైక్రం గృ హేభ్యః ప్రయతో న్వవామ్‌ 183 
గురోః కులే న భిక్షేత న జ్ఞాతకులబంధుము, 
అలాభో త్వన్వగేహానాం వూర్వం వూర్వం వినర్హయేత్‌ 184 
సర్వం వాపి చరేద్రామం వూర్యోక్తానామనంభవే, 
నియమ్య ప్రయతో వాచమభి+స్తాంన్తు వరయేత్‌ 185 
అతడు ప్రతిదినం దేవతాపూజకై ఉదకంతో నిండిన కుంభాన్ని తీసికొనిపోయి 
దేవతార్చనకై పూలను కోయవలెను. అట్లే గురువు కొరకు ఆవు పేడను, మట్టిని, దర్భలు 
మొదలగువానిని తెచ్చియిచ్చి ప్రతిదినము భిక్షాటనము చేయవలెను. అతడు పరిశుద్భడై 
వేదాధ్యయనం, పంచయజ్ఞాలు చేస్తూ తమ వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వహించే 
గృహస్థులనుండి భిక్షను స్వీకరింపవలెను. బ్రహ్మచారి తన గురువుగారి ఇంటికి భిక్షకై 
పోరాదు. అట్లె తన దాయాదులు బంధువుల ఇంటికి భిక్షకొరకు పోకూడదు. అతనికి 
ఎచ్చట కూడ భిక్ష లభింపకపోయినచో తొలుత బంధువుల ఇండ్లకు అటుపిమ్మట 
దాయాదుల ఇండ్లకు వారి ఇంటిలోకూడా భిక్ష దొరకని సమయమున మాత్రమే గురువు 
యొక్క ఇంటికి భిక్షకు పోవలెను. అట్టె పైన చెప్పిన సదాచారసంపన్నులెవ్వరు 
లభించనప్పుడు జితేంద్రియుడై, పరిశుద్దుడై మౌనంతో ఆ గ్రామంలో ఉన్న బ్రాహ్మణుల 
ఇంటికి భిక్షకై పోవచ్చును. కాని దుష్టుల ఇండ్లకు మాత్రము భిక్షకై పోరాదు. 
దూరాదాహృత్వ నమిధః నన్నిదధ్యాద్వోవోయసి, 
సాయం ప్రాతళశ్చు జాహపుయాత్రాభిరగ్నిమతంద్రితః 186 
బ్రహ్మచారి దూరమునుండి దర్భలను, సమిధలను తెచ్చి వానిని నేలపై కాకుండ 
ఎత్తైన ప్రదేశంలో ఎండబెట్టి ఆ దర్భలు, సమిధలతో సాయంప్రాతర్శొమాలను నియమంతో 


43 


మనుస్మృతి 


చేయవలెను. ఎత్తెన ప్రదేశము పాదస్పర్శ రహితము కావున పాదముద్రలతో అపవిత్రముకాని 
ప్రదేశమున దర్భలను, సమిధలను ఎండబెట్టవలెను. 


అకృత్వా బైక్ష చరణ నమునమిధ్య చపావకమ్‌, 
అనాతురన్సప్త రాత్రమవకీరి వ్రతం చరేత్‌ 187 


అనారోగ్యముచే బాధపడుచున్నప్పుడు తప్ప మిగిలిన సమయములందు 
భికాచరణము సమిధాదానము చేయక ఏడు రాత్రులు గడిపినచో వతభంగము జరుగును 
కాన అతడు అవకీర్ణి ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. 
ఖైక్షేణ వర్తయేన్ని త్యం నైకాన్నాదీ భవేద్వతీ, 
ఖైక్షేణ వ్రతినో వృత్తిరువవాన నమా నృతా 188 
బ్రతవధ్ధేవదైవత్తేం పిత్రే కర్మణ్యథర్షివత్‌, 
కొమమభ్యర్థితో? శ్నీయాద్రుతమన్య న లున్యతే 189 
బ్రహ్మచారి ప్రతిదినము భిక్షాచరణము చేయవలెను దానికై ఒకరి ఇంటికి మాత్రమే 
వెళ్ళక అనేక గృహస్థుల ఇంటికి వెళ్ళి భిక్ష చేయవలెను. ఆ విధంగా ప్రతిదినము అనేకుల 
ఇండ్లకు తిరిగి భిక్షను సంపాదించుకొని బ్రహ్మచర్యాశ్రమాన్ని గడిపేవాడు ప్రతిదినోపవాస 
వ్రతమును చేయు ఫలాన్ని పొందగలడు. ఎప్పుడైనను దేవతా కార్యమున పాల్గొనమని 
బ్రహ్మచారి నభ్యర్థించినచో వ్రతమునాచరించుచున్నట్లు మధుమాంసాదులను వర్ణించి ఒక్కని 
ఇంటిలోనే భుజింపవలెను. అట్లే శ్రాద్దాది కార్యమున నిమంత్రితుడైనచో బుషి వలె 
మద్యమాంసరహితముగా భోజనము చేయవచ్చును. ఈ సమయములందు మాత్రము 
ఒకే ఇంటిలో తిన్నను ఆ బ్రహ్మచారికి వ్రతలోపము జరుగదు. 
(బ్రాహ్మణ 'సైైవ కర్మైతదువదిష్టం మనీషిభిః, 
రాజన్య వైళ్ళుయో స్తేవం నైతత్కర్శ విధీయతే. 190 
ద్విజులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో దేవతా, పితృసంబంధకార్యక్రమంలో 
బ్రాహ్మణుని మాత్రమే ఆమంత్ర నిమంత్రణములు చేయుదురు కావున పైన పేర్కొన్న ఏక 
గృహ భోజనం బ్రాహ్మణులకు మాత్రం పరిమితమైంది. వైశ్య క్షత్రియులకు పై నియమము 
వర్తింపదు. 
బోదితో గురుణా నిత్యమప్రబోదిత ఏవ వా 
కుర్వాదధ్యయనే యత్నమావబార్వన్వ హితేమ చ. 191 
గురువు చెప్పినా చెప్పకున్నను బ్రహ్మచారి ప్రతిదినము వేదాధ్యయనాన్ని 
చేయవలెను. అట్లే గురువు యొక్క శుష్రూషణాదికాన్ని తప్పక చేయవలెను. 
శరీరం బైవ వాచం చ బుద్దీంద్రియమనాంని చ. . 
నియమ్యు ప్రాంజలి స్తే షే ద్వక్షమాణో గురోర్ముఖమ్‌. 192 
నిత్వముద్ధృత హస్త సాత్సా ధ్యాబారన్సు నంయతః 
ఆన్యతామితి బోక్త నృన్నాసీతాభిముఖం గురోః 193 
44 


దితీయాధ్యాయం' 


హీనాన్న వస్త్ర వేవస్సాాత్సర్వదా గురునన్ని ధా, 
డీతిష్లేత్రుథమం చాన చరమం బైవ నంబికేత్‌ 194 
ప్రతిశ్రవణంనంభాషే శయానో న నమాచరేల్‌, 
నాసీనో న చభుంజానో న తిష్టన్న వరాజ్బుఖః 195 
ఆనీనన్వ స్థితః కుర్యాదభిగచ్చంన్తు తిష్షతః 
వ్రత్యుద్ధమ్వూ త్వావజతః వళ్చాద్దావన్తు ధావతః 196 
వరాజ్నుఖన్వాభిముఖో దూరస్థ స్కైత్య చొంతికమ్‌, 
వ్రణమ్య తు ళయానన్వ ఎఐదేశే దైవ తిష్టతః 197 
నీచశయ్యాననం బాన్య సర్వదా గురునన్ని ధౌ, 
గురోస్తు చక్షుర్విషయే న యధేష్ణాననో భవేత్‌ 198 
నోదాహరేదన్య నామ పరోక్షమపి కేవలమ్‌, 

న వైవాస్వానుకుర్వుత గతిభాషిత బేష్టీతమ్‌ 199 


గురోర్యత్ర వరీవాదో నిందా వాపి ప్రవర్తతే, 
కరౌ తత్రపిధాతవ్వౌ గంతవ్యం వా తతో౭ న్యతః 200 


వరీవాదాళ్టరో భవతి శ్వా వై భవతి నిందకః 
వరిభోక్షా క్రిమిర్భవతి కీటో భవతి మత్సరీ 201 


గురువు ఎ వేళ తనకేమి ఉపదేశించునో యని భావిస్తూ బ్రహ్మచారి తన 
ఇంద్రియాలనన్నింటిని నిగ్రహించుకొని గురువుముఖంవైపే చూస్తూ సదానిలుచుండవలెను. 
అట్లే తన కుడి భుజం మాత్రం కన్పించునట్లు ఉత్తరీయాన్ని కప్పుకొని, గురువు తనను 
కూర్చుండుమని నియమించినపుడు మాత్రమే ఆతనికి ఎదురుగా కూర్చొనవలెను. గురువు 
దగ్గర శిష్యుడెల్లప్పుడు అతనికన్న హీనమైన వస్త్రములను ధరించి, భోజనం చేస్తూ 
ఉండవలెను. శిష్యుడు గురువుకంటె ముందుగానే మేల్కొనవలెను. అతడు పడుకొని 
కాని, కూర్చుండికాని, తినుచుండికాని, పెడముఖంతో కాని గురువుతో ముచ్చటలాడకూడదు. 
గురువు కూర్చున్నప్పుడు తాను నిలబడి, గురువు నిలబడియున్నప్పుడు తానెదురెగి, గురువు 
ఎదురుగా వచ్చునపుడు 'తాను వారినెదుర్కొని, గురువు పోవుచున్నప్పుడు వారివెంటపోవుచు 
శిష్యుడు గురువుతో మాట్లాడవలెను. అట్లే అతని యాజ్ఞను స్వీకరింపవలెను. అట్లే గురువు 
పెడముఖము పెట్టినపుడు తాను గురువునకెదురేగి, గురువు దూరంగా ఉన్నప్పుడు తానతనిని 
నమీపించి, గురువు వడుకొని యున్నప్పుడు తానతనికి నమస్కరించి, గురువు 
నిలబడియున్నప్పుడు తానతనికి దగ్గర నిలబడి గురువు యొక్క ఆజ్ఞను స్వీకరింపవలెను. 
అదే విధంగా గురువు కంటె తక్కువ ఎత్తులో కూర్చుండవలెను. నిద్రపోవలెను. గురువు 
ముందుకాళ్ళు చాపుకొని కూర్చొనరాదు. అట్టె గురువు యొక్క మాటలను, చేష్టలను 
అనుకరించరాదు. గురువును నిందించే సమయంలో ఆ ప్రాంతంలో ఉండరాదు. విధిలేక 
ఉండవలసి వస్తే తన రెండు చెవులను మూసికొనవలెను. గురువుపై అపవాదము 


45 


మనుస్మృతి 


వేయరాదు. ఇట్లు అపవాదము చేసినచో శిష్యుడు గాడిద జన్మనెత్తుతాడు. గురువును 
నిందిస్తే శునకమై పుట్టుతాడు. గురువుయొక్క ధనాన్ని అనుభవిస్తే, అతనిని ద్వేషిస్తే 
శిష్యుడు క్రిమి కీటకముగా జన్మనెత్తుతాడు. 

దూరస్థో నార్బయేదోనం న క్రుద్ధో నాంతికే స్రియాః, 

యానాననస్థ శ్రైవైన మవరుహ్యోభివాదయేత్‌ 202 

వ్రతివాతే౭? నువాతే చ నాసీత గురుణా నహ, 

అనంశ్రవే బైవ గురో ర్న కించిదపి కీర్తయేత్‌ 203 

గో శోగప్రయానప్రాసాద వ్రన్తరేమ కటేమ చ, 

ఆసీత గురుణా సార్ధం శిలాఫలకనౌమ చ. 204 


శిష్యుడు దూరముననుండి గాని, తాను కోపముననున్నప్పుడుగాని, గురువు తన 

భార్యతోనేకాంతమున నున్నప్పుడుగాని అతనిని పూజింపరాదు. అట్లే శిష్యుడు రధాదులపై 
నున్నప్పుడు గురువు భూమిపై నిలబడియున్నచో తాను రథము మొదలగువాటినుండి 
క్రిందికి దిగి నమస్కరింపవలెను. గురువు తన ఇంటికి వచ్చి నప్పుడు తాను గురువు 
ఇంటికిపోయినప్పుడు గురువుతో సమానంగా కూర్చొనరాదు. అదే విధంగా గురువు 
విననప్పుడు అతనిని గూర్చి తప్పుగా ఎమియు మాట్లాడరాదు. కాని గురువుతో కలిసి 
ప్రయాణము చేస్తున్నప్పుడు, మేడ, బండ, చాప , శిలాఫలకము మొదలగు వాటిపై శిష్యుడు 
గురువుతో సమానముగా కూర్చొనవచ్చును. 

గురో ర్గురౌ నన్నిహితే గురువద్వృత్తిమాచరేత్‌ 

న చానినృవ్లో గురుణా సోన్‌ గురూనభివాదయేత్‌ 205 

విద్యాగురు షతదేవ నిత్వా వృత్తిః న్వయోనిమ, 

ప్రతి షేధత్సు బాధర్శొన్లి తం బోపదిళత్తుపి. 206 

జ్రేయన్సు గురువద్వుత్తిం నిత్య మేవ నమాచరేత్‌, 

గురువత్రేమ బార్వేమ గురోఖెవ న్వబంధుమ 207 

బాలిస్సమానజున్నా వా శిష్వో వా యజ్ఞకర్శణి, 

అధ్యావయన్‌ గురునుతో గురువన్మానమర్హ తి 208 


గురువు దగ్గరకు అతని గురువు వచ్చినప్పుడు తన గురువును గౌరవించినట్టతనిని 
గౌరవింపవలెను. అల్లే గురువు దగ్గరకు తన తలిదండ్రులు వచ్చినప్పుటికీ గురువు యొక్క 
ఆజ్ఞలేక వారికి నమస్కరింపకూడదు. ఆచార్యుడు కాక ఇతర విద్యలను నేర్పు విద్యా 
గురువులను, పెత్తండ్రి, పినతండ్రి మొదలగు తన బంధువులను, అధర్మమార్గమునుండి 
తొలగించుచు న్యాయమార్గమునువదేశించే పెద్దలను ఆచార్యుని గౌరవించినట్టే 
గౌరవించవలెను. విద్యాదులయెందు తనకంటె గొవ్చవారిని తనకంటె 


ద్వితీయాధ్యాయం 

పెద్దవారైన గురువుయొక్క పుత్రులను, గురు బంధువులను గురువును గౌరవించినట్లె 
గౌరవింపవతలెను. తన గురువు యొక్క శిష్యుడు తనతో సమానమైనను, తనకంటె 
చిన్నవాడైనను, వేదాన్ని నేర్పింపగలుగు గురుపుత్రుని యాగ సమయంలో గురువును 
గౌరవించినట్లు గౌరవించ వలెను. 

ఉత్సాదనం చ గొత్రాణాం స్నావనోచ్చిష్టభోజునే, 

న కుర్వా ద్దురువుత్రన్ల పాదయోళ్చావ సేచనమ్‌ 209 

కాని గురుపుత్రునికి నలుగుపెట్టుట, స్నానము చేయించుట, అతని ఎంగిలితినుట, 

అతని పాదములు వత్తుట కడుగుట మొదలగు కార్యములను మాత్రము చేయరాదు. 

గురువత్రుతివూజ్యూ: న్యు సృవర్ణా గురుయోషిత;, 

అనవర్గాన్తు నంవూజ్వాః ప్రత్యుత్తానాభివాదనైః: 210 

అభ్యంజనం స్నావనం చ గాత్రోతాదన మేవ చ, 

గురువత్న్యా న కార్యాణి కేశానాం చ వ్రసాధనం 211 

గురువత్నీ తు యువతి ర్నాభివాద్యేహ పాదయోః, 

వూర్ణవింశతివర్షేణ గుణదోషౌ విజానతా 272 

సవర్ణలైన గురు భార్యలను గురువువలెనే గౌరవింపవలెను. అసవర్ణలైనచో 

ఎదుర్కొనుట, నమస్కరించుట అను వానిచే మాత్రము వారిని గౌరవింపవలెను. కాని 
గురు భార్యకు గూడ తలంటుట, నలుగుపెట్టుట, స్నానము చేయించుట, తల దువ్వుట 
వంటి పనులు చేయరాదు. గురుపత్ని యౌవనవతి యైనచో ఇరవై ఎండ్లు మించిన శిష్యుడు 
ఆమెకు పాదాభివందనము చేయరాదు. 


న్వభావ ఎవ నారీణాం నరాణా మిహ దూషణం, 

అతో౭ ర్జాన్న వ్రమాద్యంతి ప్రమదాను వివళ్సితః 213 

అనిద్యాంనమలం లోకే విద్యాంనమపివా వున, 

ప్రమదా వ్యూత్తథం నేతుం కొమక్రోధవశానుగం 214 

మాత్రా న్వస్రా దుహిత్రా వా న వివిక్తాననో భవేత్‌, 

బలవానిందియగ్రామో వఐిద్ధాంన మపి కర్షతి 215 

పురుషులను మోహింపచేయు గుణము స్త్రీలకు సహజసిద్ధమైంది. కావున 

వివేకవంతులు ప్రీలదగ్గర జాగ్రత్తగా నుందురు. పురుషుడు వివేకహీనుడైనను 
వివేకవంతుడైనను కామ క్రోధాలకు వశమైనచో స్రీ అతనిని తప్పుడు త్రోవకు తీసికొని 
పోతుంది. మిక్కిలి బలము గల ఇంద్రియములు వివేకిని సైతం చెడుత్రోవ తొక్కిస్తాయి. 
కావున మానవుడు తన తల్లితోనైనను, చెల్లితోనైనను, కూతురుతోనైనను ఒంటరిగా 
నుండకూడదు. 


మనుస్మృతి 

కొమం తు గురువత్నీనాం యువతీనాం యువా భువి, 

విధివద్యందనం కుర్వా దసావహ మితి బ్రువన్‌ 216. 

వివోన్య వొదగ్రహణ మన్వవాం చాభివాధనం, 

గురుదారేను కుర్వీత నతాం ధర్మ మనున్మరన్‌ 217 

యువతియైన గురుపత్నికి తన పేరు చెప్పుకొని ఆమె పాదములు పట్టుకొనక 

నమస్కారము చేయవలెను. దేశాంతరమునుండి వచ్చినప్పుడు మాత్రం గురుపత్ని 
వయస్సుతో నిమిత్తము పెట్టుకొనక ఆమె పాదములనంటి నమస్కారం చేయవలెను. 


యథా ఖనన్‌ ఖనిత్రేణ నరో వార్వధిగచృతి, 
తధా గురుగతాం విద్యాం జుశ్రూమరధిగచ్చతి. 218 
భూమిని తవ్వుచూ పోతే నీరెట్లు పడుతుందో అట్లే గురుశుశ్రూష చేస్తూ పోతే ఆ 
గురువు దగ్గరున్న విద్య లభిస్తుంది. 
ముండో వా జటిలో వా స్వాదథ వా స్యాచ్చిఖాజటః, 
నైనం గ్రామేz భినిమోబే త్ఫూర్యో నాభ్యుదియాత్‌ క్వచిత్‌ 219 
తం బేదభ్యుదియా త్ఫూర్యః శయానం కొమబచారతః, 
నిమ్లోబేద్వావ్యవిజ్ఞానా జ్ఞవన్నువవ సేద్ధినమ్‌ 220 
నూర్వేణ హూభినిర్ముక్తః శయానో౭భ్యుదితశ్తు యః 
(ప్రాయ బ్చిత్తమకుర్వాణో యుక్తః స్వా న్మహతైనసా 221 
బ్రహ్మచారి బోడితలతోనైన, జడలతోనైన, శిఖతోనైన ఉండవచ్చును. ఆతడు 
సూర్యోదయ, నూర్యాస్తమన నమయములందెన్నడును నిద్రపోకూడదు. అట్లు 
నిద్రపోయినచో పగటిపూట అంతా గాయత్రీ జపం చేస్తూ ఉపవాసం చేయవలెను. ఈ 
విధంగా ప్రాయశ్చిత్తం చేసికొననిచో ఆ బ్రహ్మచారి మహాపాపాన్ని పొందుతాడు. 
ఆచమ్య ప్రయతో నిత్య ముఖే నంధ్వే నమాహితః, 
శుబౌ దోశే జవన్‌ జవ్య ముపాసీత యథానిధి 222 
యది స్రీ యద్యవరజః శ్రేయః కించి తృమాచరేత్‌, 
తత్త ర్షుమాబరేద్యుకో యత్ర చాన్వ రమేన్మనః 223 
ధర్మార్ధావుచ్యూతే శ్రేయః కామార్గౌ ధర్మ ఎవ చ, 
అర్థ ఎవేహ వా శ్రేయ స్తీవర్గ ఇతి తు స్థీతిః 224 
బ్రహ్మచారి ప్రతిదినం ఆచమనం చేసి పరిశుద్దుడై సాయం ప్రాతః సంధ్యలయందు 
వరిశుద్ధమ్రైన (వదేళశంలో కూర్చుండి శాన్త వుర్యాదననునరించి న రథో 


వందనమాచరింపవలెను. స్రీయైనను, శూద్రుడైనను నియమముతో ఏదేని మంచి 
కార్యమును చేసినచో దానిని కూడ నియమము తో చేయవచ్చును. శాస్త్రవిరుద్ధము కాని 


ద్వితియాధ్యాయం 

ఎ పనియందైనను అతని మనస్సు లగ్నమైతే దానిని కూడ చేయవచ్చును. ధర్మార్థములు 
శ్రేష్టమైనవని కొందరు, కామార్థములు శ్రేష్టమైనవని కొందరు, ధర్మమే శ్రేష్టమని, అర్ధమే 
శ్రేష్టమని కొందరు చెప్పుచున్నారు. కాని ధర్మార్ధ్థకామములు మూడు కూడా శ్రేష్టమైనవే. 

ఆబార్వో బ్రహ్మణో మూర్తిః పీతా మూర్తిః వ్రజావతేః, 

మాతా పృథివ్యా మూర్తిన్తు భ్రాతా సో మూర్తిరాత్మనః 225 

అబార్వళ్ళు వీతా బైన నూతా భ్రాతా చ వూర్యజః 

నార్తేనావ్యవమంతవా(ః బ్రావ్మజోన విశేషతః 226 

యం మాతావీతరౌ క్లోళం న హేతో నంభవే నృణాం, 

స తన్య నివుతిళ్ళక్యా కర్తుం వర్షశతైరవీ 227 

తయోర్నిత్యం ప్రియం కుర్వా దాచార్వన్వ చ నర్వదా, 

తేప్పేవ త్రిమ తుష్టేమ తవ నృర్యం నమావ్వతే 228 

తేషాం త్రయాణాం వుక్రూషా పరమం తవ డచ్యతో, 

న తైరభ్యననుజ్ఞాతో ధర్మ మన్యం నమాచరేత్‌ 229 

త వవ పొ త్రయో లోకొ స్త ఏవ త్రయ ఆశ్రమాః, 

త ఎవ హి త్రయో వేదా స్త ఎవోక్తా స్త్రయోగ్నయః 230 

పితా వై గార్హవత్యోగ్ని ర్మాతాగ్ని ర్థక్షిణః న్మృతః 

గురురాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసీ. 237 

ఆచార్యుడు పరమాత్మ స్వరూపుడు. తండ్రి ప్రజాపతిరూపుడు. తల్లి భూదేవి 

వంటిది. అన్న ఆత్మ స్వరూపుడు. ఈ విధముగా వీరందరు దెవతాస్వరూపులు. బ్రాహ్మణుడు 
వీరిని ఎట్ట పరిస్థితిలోను అవమానపరచకూడదు. ఇతరులు సహితము పై వారిని 
అవమానింపకూడదు. తలిదండ్రులు బిడ్డల పుట్టుకకై అధికమైన కష్టము ననుభవిస్తారు. 
వారి శ్రమకు పరిహారం ఎన్ని జన్మలకైనా తీరదు. అందువల్ల తల్లిదండ్రులకు ఆచార్యునకు 
సదా ప్రతిని కలుగజేయవలెను. ఆ ముగ్గురు తృప్తి చెందుటయే సంపూర్ణ తపస్సనబడును. 
వారి యొక్క అనుమతిలేక ఎట్టి పుణ్యకార్యక్రమము ప్రారంభింపరాదు. తల్లి,తండ్రి, 
ఆచార్యుడు అను ముగ్గురే త్రిలోకములు, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములను మూడు 
ఆశ్రమములు. బుగ్యజుస్సామములను మూడు వేదములు. దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని 
ఆహవనీయాగ్ని అను మూడగ్నులు. వీరిలో తల్లి దక్షిణాగ్ని తండ్రి గార్హపత్యాగ్ని ఆచార్యుడు 
ఆహవనీయాగ్ని. అందువలన అగ్నిత్రయ రూపమైన వీరు మిక్కిలి శ్రేష్టులు. 

జ్రైషువ్రమాద్యన్నే తేమ త్రీన్‌ లోకాన్‌ విజయేధృహీ, 

దీవ్యమానః న్వవవుషా దోవవధిది మోదతే 232 

ఇమం లోకం మాతృభక్త్యా పితృభక్తా తు మధ్యమమ్‌, 

గురువుక్రూషయా త్వేవ బ్రహ్మలోకం నమచ్నీతే 233 


49 


మనుస్మృతి 


నర్వే తస్వాదృతా ధర్మా య స్రైతే త్రయ ఆదృతాః 

అనాదృతా న్తుయ స్రైతే నర్వా న్రస్యాఫలాః క్రియాః 234 

యావత్రయ స్తే జీవేయు స్తావన్నాన్యం సమాచరేత్‌, 

తేప్వేవ నిత్యం చశ్రూషాం కుర్వాత్‌ వ్రీయపాొతే రతః 235 

తేషామనువరోధేన పారత్రుం యద్యదాబరేత్‌, 

తత్తన్ని వేదయే తేభ్యో మనోవచనకర్శభిః 236 

(ఈ ప్వేతేష్వాతి కృత్యం హి వురుషన్య నమావ్యతెే, 

ఎవ ధర్మః వరస్సాక్షాదువధర్శో౭న్య ఉచ్యతే. 237 

పై ముగ్గురిని చక్కగా సేవిస్తూ బ్రహ్మచారి ముల్లోకాల్లో కీర్తిని పొందుతాడు. 

ఆతడు స్వర్గలోకంలో దివ్యశరీరంతో ప్రకాశిస్తాడు. మాతృభక్తి కలవాడు ఈలోకాన్ని, పితృభక్తి 
కలవాడు అంతరిక్షాన్ని, ఆచార్యభక్తి కలవాడు బ్రహ్మలోకాన్ని పొందుతున్నాడు. వీరిని 
గౌరవిస్తే సర్వ ధర్మాలు నిర్వర్తించినవాడౌతాడు. వీరిని అగౌరవపరిస్తే ఆతడు చేయు 
ధర్మకార్యాలెట్టివైనా ఫలరహితాలౌతాయి. తల్లితండ్రి, ఆచార్యుడు బ్రతియున్నంతవరకు 
(బ్రహ్మచారి వారిని సేవిస్తూ వారి యనుమతి లేనిదే ఇతరులనెవ్వరిని సేవింపకూడదు. ఈ 
ముగ్గురికి శుక్రూష చేయుటయే మానవునకు ప్రధాన ధర్మము. తక్కిన ధర్మకార్యములన్ని 
అప్రధానములే. 

ఢశ్రథ్రభానజ్బు భాం విద్వామాదదీ తావరాదపి, 

అంత్వాదపి వరం ధర్మం స్రీ రత్నం దుమ్మలాదపి. 238 

ఎవిదవ్యుమృతం గ్రాహ్యం బాలాదవీ నుభాషితమ్‌, 

అముశత్రాదవీ నద్వుత్తమమేధ్వాదవీ కొంచనమ్‌ 239 

స్త్రియో రత్నాన్యభో ఎద్వా ధర్మ శౌచం నుభాషితమ్‌ 

ఎఎఐధాని చ శిల్పాని నమాదేయాని నర్వతః 240 

మంచి విద్య తనకంటె చిన్నవాని దగ్గరనున్నప్పటికిని శ్రద్ధతో దానిని గ్రహించవలెను. 

అల్లే ఉత్తమ ధర్మాన్ని చండాలుని దగ్గరనుండి సైతం పొందవలెను. స్త్రీ రత్నం తనకంటె 
తక్కువ కులంలో పుట్టినా ఆమెను భార్యగా చేసికొనవతెను. అమృతము విషములోనున్నా 
దానిని పైకి తీసి గ్రహించాలి. అట్లే మంచి మాటలు వినాలి. శత్రువైనా, సదాచారాన్ని 
బోధిస్తే వినాలి. అట్లే బంగారం ఎచ్చట లభించినా తీసికొనవలెను. సుగుణవంతురాలగు 
స్త్రీలు, రత్నాలు, సద్విద్య, ధర్మం, శౌచం, సుభాషితం, నానావిధ శిల్పాలు ఎచ్చట నున్నా 
వాటిని స్వీకరించాలి. 

అబ్రాహ్మృణాదధ్యాయనమనత్కాలే విధీయతే, 

అనువ్రజ్యూ చ చశూషా యావదధ్యయనం గురోః 241 


50 


తృతీయాధ్యాయం 


నా బ్రావ్హాతో గురౌ ళిప్తో వానమాత్వంతికం వ సేల్‌ 
(బావా శో బాననూబానే కొంక్షన్‌ గతిమనుత్తమామ్‌ 242 
అవసరము వచ్చినప్పుడు బ్రాహ్మణుడు వైశ్య, క్షత్రియులనుండి సహితము 
వేదాధ్యయనము చేయవచ్చును. అప్పుడు గురువును వెంబడించుట మొదలగు శుశ్రూష 
మాత్రము గురువునకు చేయవచ్చును కాని పాదప్రక్షాళనము వంటి శుశ్రూషలు చేయరాదు. 
ఉత్తమగతి కోరు బ్రాహ్మణుడు సాంగవేదాధ్యయనం చేయని బ్రాహ్మణుని దగ్గర, 
బ్రాహ్మణేతరుడగు గురువు దగ్గర చాలాకాలముండుట తగదు. 


యది త్వాత్వంతిళం వానం రోచయేత గురో కులే 
యుక్తః వరిచరేదేనమాళరీరఐమోక్షణాత్‌ 243 
ఆ నమాప్తేళ్ళరీరన్వ యన్తు వశ్రూషతే గురుమ్‌, 
న గచృత్యంజసా విప్రో బ్రహ్మణస్సద్మ శాళుతమ్‌ 244 
గంరుకులంలో నైష్టికబ్రహ్మచర్య రూవవుగు వ్రతాన్ని అనుష్టిన్తున్నచో 
నియమనిష్టలతో తన జీవిత పర్యంతమాగురువునకు శుశ్రూష చేయవలెను. తన శరీరము 


నశించు వరకు గురు శుశ్రూష చేయు బ్రాహ్మణుడు తప్పక పరబ్రహ్మ లోకమును 


చేరుకుంటాడు. 


న వూర్వం గురవే కించబిదువకుర్వీత ధర్మవిత్‌, 
స్నాన్యంన్తు గురుణా 22జ్ఞు ప్తళ్ళక్యా గుర్వురమావారేత్‌ 245 
క్షేత్రం పారణ్వం గాదుళ్వం భత్రోపానహమాననమ్‌, 
ధాన్యం శాకం చ వాసాంసి గురవే ప్రీతిమావ హేత్‌ 246 
వెదాధ్యయనం ప్రారంభించే సమయాన గురువునకేమియు దక్షిణ నాసగరాదు. 
అట్లే చదువుకొన్న తర్వాత స్నాతక వ్రతాన్ని అనుష్టించి గురువు యొక్క అనుజ్ఞ తీసికొని 
గురుదక్షిణను ఈయవలెను. భూమి, బంగారము, గోవు, గుజ్జము, ఛత్రము, పాదుకలు, 
ఆసనం, ధాన్యం, కూరగాయలు, బట్టలు మొదలగు వానిని గురువునకు సంతోషం కలుగుట 
కొరకు గురు దక్షిణగా నీయవలెను. 
ఆబార్వే తు ఖలు (పేతే గురువుత్రే గుణాన్వితే, 
గురుదారే నపిండే వా గురువద్వుత్తిమాచరేజ్‌ 247 
ఎతేవష్యవిద్యమానేమ న్లానాననవిహారవాన్‌, 
వ్రయుంజాన్న్తోగ్ని జీత్రూషాం సాధయేద్ధేహ మాత్మనః 248 
నైష్ణిక బ్రహ్మచారి తన గురువు చనిపోయినప్పుడు మంచి గుణములు కల 
గురుపుత్రుడు, గురువు భార్య, గురువు యొక్క సపిండులైన చిన్నాయన, పెదనాయన 
మొదలగువారికి గురువు వలె శుశ్రూష చేయవలెను. పై వారెవ్వరు బ్రతికియుండనప్పుడు 
హోమ కుండ సమీపమున కూర్చొని హోమాల ద్వారా అగ్ని శుశ్రూష చేస్తూ జీవితం 
గడపవలెను. 


మనుస్మృతి 


ఐవం చరతి యో ఎవో బ్రహ్మ చర్వమవివ్లుతః 
న గచ్చత్యుత్తమం స్థానం న బేవా జాయతే వునః 249 
ఈ విధంగా బ్రహ్మచర్యాశ్రమమును నియమనిష్టలతో గడిపే బ్రాహ్మణుడు ఉత్తమ 
స్థానాన్ని తప్పకపోందుతాడు. అతనికి పునర్జన్మ అనునది లేనే లేదు. 


ఇతి మానవే ధర్మశాగ్రే భృగు ప్రోకాయాం సంహితాయాం ద్వితీయోధ్యాయః 


భృగుమహర్షి చెప్పిన మానవధర్మశాస్తమను సంహితయందు రెండవ అధ్యాయము 
సమాప్తము. 


తృతీయాధ్యాయం 


షట్‌ త్రివశదాభ్ధికం చర్వం గురౌ తైవేదికం వ్రతమ్‌, 
తదర్థికం పాదికం వా గ్రహణాంతిక మేవ వా. 7 


వేదొనధీత్వ వేదౌ వా వేదం వాపీ యధాౌశ్రమమ్‌, 
అవివ్లత బ్రహ్మ చర్వో గృహస్థాశ్రమమావ సేత్‌ 2 


బ్రహ్మచారి గురుకులంలో ముప్పదియారు సంవత్సరములుండి మూడు వేదాలను 
సంపూర్ణంగా నేర్చుకొనవలెను. దానిని (తైవేదికవ్రతమందురు. ముప్పదియారు 
సంవత్సరములు గురుకులంలో ఉండలేనిచో పదునెనిమిది సంవత్సరములైనా, కానిచో 
తొమ్మిది సంవత్సరములైనా, కనీసము విద్యను నేర్చుకొనునంత వరకైనా ఉండవలెను. 
బ్రహ్మచారి గురుకులంలో ఉండి వేదాలనన్నిటిని సాంగోపాంగంగా అధ్యయనం చేయవలెను. 
లేనిచో రెండు వేదాలనైనా, అదికూడ వీలుకానిచో తన శాఖా వేదాన్నైనా సంపూర్ణంగా 
అధ్యయనం చేయాలి. ఆ తరువాత గృహస్థాశ్రమానికి వెళ్ళవలెను. 
తం ప్రతీతం న్వధర్శేణ బ్రహ్మదాయహరం పితు, 
న్రగ్విణం తల్ప ఆసీనమర్హయే త్రథమం గవా 3 
తండ్రి దగ్గరగాని ఆచార్యుని దగ్గరగాని వేదాధ్యయనం చెసీన బ్రహ్మచారిని తండ్రి 
లేక ఆచార్యుడు పుష్పమాలలచే అలంకరించి, వరం పై కూర్చుండబెట్టి గోదానవ్రతమును 
చేయింపవలెను. 


గుణా2నుమతః న్నాత్వా నమావృత్తో యథావిధి, 
ఉద్య హేత ద్వాజో భార్యాం నవర్ణాం లక్షణాన్వితామ్‌ 4 


ద్విజుడు గురువు యొక్క అనుజ్ఞ తీసికొని శాస్త ప్రకారముగా స్నాతక వ్రతమును, 
పూర్తిచేసికొని మంచి లక్షణములు కల సవర్ణ ప్రీని వివాహమాడవతెను. 


అనవిండా చ యా మాతురనగోత్రా చ యా వీతు,, 
నా ప్రళసా ద్విజాతీనాం దారకర్శణి మైథునే 5 


52 


తృతీయాధ్యాయం 
మహాంత్యపి నమృద్దాని గోజానిధనధాన్యతః, 
ప్రీ నంబంధో దై తాని కులాని వరివర్ధయేత్‌ 6 
ద్విజుడు వివాహం చేసికొనే కన్య ఆమెతల్లికి సపిండురాలు కాకూడదు. అనగా 

చిన్నమ్మను వివాహం చేసికొనకూడదు. అట్లే ఆ కన్య తండ్రి వంశమునకు చెందకూడదు. 
గోవులు, మేకలు, గొజ్జెలు, ధనధాన్యాలు అధికంగా నున్నా వివాహ విషయమున ఈ 
(క్రింది పది కులములకు చెందిన కన్యలను వివాహమాడరాదు. 

హీనక్రియం నిష్పురుషం నిశ్చందోరోమశార్శసమ్‌, 

క్షయ్యామయావ్యపస్మారిశ్విత్రికుష్టి కులాని చ 7 

నోద్వ హేత్కపీలాం కన్యాం నాధికాంగీం న రోగిణీమ్‌ 

నాౌలోమికొం నాతిలోమాం న వాచాటాం న నింగలామ్‌ 8 


నర్‌క్ష వృక్షనదీనామ్నీం నాంత్వవర్వత నామికామ్‌, 
న వక్ష్యహి (పేవష్యనామ్నీం న చ భీషణ నామికామ్‌ 9 
జాతకర్మాది క్రియలు లేనిది, పురుషసంతానము లేనిది, వేదాధ్యయనం లేనిది, 
పొడువైన వెంట్రుకలు కలది, మూలవ్యాధి గలది, క్షయ, అజీర్ణము, అపస్మారము, 
శ్వేతకుష్టము (బొల్లి), కుష్టువ్యాధులున్న వంశాలకు చెందిన కన్యను వివాహము 
చేసికొనకూడదు. ఇంకను కపిలవర్ణపు వెండ్రుకలు కలది, అధికాంగి, రోగములు కలది, 
వెండ్రుకలు లేనిది, అధికమైన వెండ్రుకలు కలది, అధికముగా మాట్లాడునది, పచ్చని 
కళ్ళు గల కన్యను వివాహమాడరాదు. అట్లే నక్షత్రాలు, వృక్షాలు, నదులపేర్లు కల కన్యను, 
పిరుయొక్క చివర పర్వతాల పేర్లు గలది, పక్షులు, సర్పములు, దాసులపేర్లు కలది, 
భయంకరమైన పేరు గల కన్యను వివాహమాడరాదు. 
అవ్యంగాంగీం నొమ్యునామ్నీం హంనవారణగామినీమ్‌, 
తనులోమ కేశదళనాం మృద్యంగీముద్య హేత్‌ ప్రియమ్‌ 70 
చక్కని అవయవాలు కలది, మంచిపేరు కలది, హంస, ఎనుగులవంటి 


నడకగలది, పలుచని వెండ్రుకలు, దంతములు గలది, మృదువగు అవయవాలు గల 
కన్యను వివాహమాడవలెను. 


యస్యాన్తు న భవేద్రాతా న విజ్ఞాయేత వా పితా 
నోనవయబ్చేత తాం ప్రాజ్ఞః వుత్రికాధర్మళంకయా 77 
తాను వివాహం చేసికొనబోవు కన్య యొక్క తండ్రి లేక సోదరుల విషయం 
తెలియనిచో ఆ స్త్రీ జ్ఞాతి వంశానికి కూడ చెందియుంటుంది కావున సోదరి యను భావనతో 
ఆమెను వివాహం చేసికొనరాదు. 
నవర్ణాగ్రే ద్వాజాతీనాం వ్రశస్తా దారకర్శణి, ' 
కొమతన్తు వ్రవృత్తానామమాాన్వు:ః క్రమళో వరాః 12 


మనుస్మృతి 


ద్విజులు తమ ప్రధమ వివాహాన్ని తమ వంశమునకు చెందిన కన్యతోనే వివాహం 

చేసికోవాలి. కామంచే తరువాత వివాహం చేసికొంటే ఈ క్రింది అనులోమ విధానాన్ని 
అనుసరించి వివాహం చేసికోవాలి. 

శూదైవ భార్యా జూద్రన్యనాచస్వా చ దిశః న్వతే, 

తేచ స్యా బైన రాజ్ఞళ్ళు తాళ్ళ స్వా చాగ్రజన్మనః 13 

న బ్రాహ్హ ణక్షతియయోరావద్యవి హీ తిష్టతో, 

కస్మింళ్చిదపి వృత్తాంతే జూద్రాభారోోవదిళ్ళతే 14 

హీనజాతి స్త్రియం మోహాదుద్యహంతో ద్విజాతయః, 

కులాన్వేవ నయంత్వాళు ననంతానాని జూద్రతామ్‌ 15 

శూద్రావేదీ వతత్య త్రేరుతథ్యతనయన్య చ, 

శౌనకన్య నుతోత్సత్తా తదవత్యతయా భృగోః 16 


శూద్రుడు తన వంశంలో పుట్టిన కన్యనే వివాహమాడాలి. వైశ్యుడు వైశ్య, శూద్ర 

కన్యలను వివాహం చేసికొనవచ్చును. క్షత్రియుడు క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహము 
చేసికొనవచ్చును. బ్రాహ్మణుడు నలుగురిని పెండ్లి చేసికొనవచ్చును. కాని బ్రాహ్మణ 
క్షత్రియులు ఎట్టి పరిస్థితిలోను శూద్రకన్యను వివాహమాడకూడదు. తన కంటె తక్కువ 
కులంలో పుట్టిన కన్యను వివాహం చేసికొంటే తమ కులాన్ని తమ సంతానాన్ని కూడ 
చెడగొట్టుతున్నాడు. ఈ విషయాన్ని అత్రిమహర్షి గౌతమమహర్షి శౌానకమహర్షి భృగుమహర్షి 
సైతము వివరించినారు. 

చూద్రాం శయనమారోవ్య బ్రాహ్మణో యాత్వధోగతిమ్‌, 

జనయిత్వౌ నుతం తన్వాం బ్రావ్మాణ్యాదేవ హీయతే 77 

దైవవిత్రాతిథేయాని తత్రోధానాని యన్వ తు, 

నౌళ్ళంతి వితృ దోవాన్తన్న చ న్వర్గం న గచ్చతి 18 

వృషలీ ఫేనఫీతన్య నిశ్వాసోపవతన్య చ, 

తస్యాం చైవ ప్రనూతన్వ నిష్ఫుతిర్న విధీయతో 19 

బ్రాహ్మణుడు శూద్రకన్యను వివాహం చేసికొంటే తాను చెడిపోతాడు. ఆ 

కన్యయందు సంతతిని కన్నచో అతడు బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు. శూద్రస్తీతో కలిసి దేవతలకు 
సంబంధించిన యజ్ఞయాగాలను, పితృసంబంధమైన శ్రాద్ధం మొదలగు వాటిని చేస్తే దేవతలు 
ఆ బ్రాహ్మణుడిచ్చిన హవ్య కవ్యాలను స్వీకరించరు. ఆస్ర్తీని వివాహం చేసికొని సంతానాన్ని 
కన్న బాహ్మణునికి ప్రాయశ్చిత్తం కూడాలేదు. 

చతుర్దామసీ వర్ణానాం (పేత్వ్య బేహ హితాహితాన్‌, 

అవ్షావిమాన్‌ నమాసేన స్రీవివాహాన్ని బోధత 20 


CA 


తృతీయాధ్యాయం 
(బావ్హోదైవన్త జై వార్షః ప్రాజావత్వ న్తథానురః 
గాంధరోం రాక్షనక్రైవ పైళశాచశ్చాష్టమో౭ధమ: 27 
బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం 
అనేవి నాలుగు వర్గాలవారు చేసికొనతగిన వివాహాలు. 
యో యన్య ధర్ఫో వర్ధన్వ గుణదోషొ చ యన్వ యా, 
తద్వాన్సర్వుం ప్రవక్ష్యామి వ్రనవే చ గుణాగుణాన్‌ 22 
షడానువూర్వ్యా ఐవ్రన్వ క్ష్లత్రన్వ చతురో౭వరాన్‌, 
ఎట్యూద్రయోన్తు తానేవ ఐద్వాద్దర్వాన్న రాక్షసాన్‌ 23 
చతురో బ్రావ్మాణస్వాద్వాన్‌ వళస్తాన్‌ కవయో ఐదు, 
రాక్షనం క్షత్రియ స్టైకమానురం వైళ్ళచూదయో:ః 24 
బ్రాహ్మణుడు మొదటి ఆరు విధములైన వివాహాలు చేసికొనవచ్చును. క్షత్రియుడు 
చివరి నాలుగు విధములైన వివాహములనే చేసికొనవలెను. వైశ్యుడు, శూద్రుడు రాక్షసము 
తప్ప ఆసుర, గాంధర్వ 'పెశాచ వివాహములు చేసికొనవచ్చునని చెప్పుతారు. వీటిలోను 
బ్రాహ్మణుడు బ్రాహ్మ దైవ, ఆర్హ ప్రాజాపత్యాలనే నాలుగు విధాలైన వివాహాలు 
చేసికొనుటయే సర్వశ్రేష్టమంటారు. క్షత్రియునకు రాక్షస వివాహం, వైశ్య, శూద్రులకు 
ఆసుర వివాహం సర్వశ్రేష్టమైందని పెద్దలు చెప్పుతారు. 
పంచానాం తు త్రయో ధర్వ్యా ద్వావధర్వా నృతావివా, 
పైశాచళ్తానుర్వళ్పైవ న కర్తవ్యో కదాచన. 25 
పృథక్‌ వృథగ్వా మిశ్రొ వా వివాహౌొ వూర్వబోదితౌ, 
గౌంధర్తో రాక్షన శ్రైన ధర్మ క్షత్రన్య తౌ నృతౌ 26 
పై అష్ట విధ వివాహములందు దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ధర్మసమ్మతమైనవి. 
గాంధర్య వివాహం; రాక్షసవివాహం ధర్మ విరుద్ధమైనవి. అట్లే ఆసుర, పైశాచ వివాహాలను 
ఎట్టి పరిస్థితియందు చేసికొనవద్దని పెద్దలు చెప్పుతారు. క్షత్రియుడు గాంధర్వ రాక్షస 
వివాహములను చేసికొనవచ్చని అంటారు. 
ఆచ్చాద్య బార్చయిత్వా చ శ్రుతిళీలవతే స్వయమ్‌, 
ఆహాయ దానం కన్వాయా బావో ధర్మః ప్రకీర్తితః 27 
యజోతు ఐతతే నమ్యగృత్వుజో కర్మ కుర్వతే, 
అలంకృత్య నుతాదొనం దైవం ధర్మం ప్రచక్షతే 28 
ఎకం గోమిధునం ద్వే వా వరాదాదాయ ధర్మతః, 
కన్వా ప్రదానం మసన ధర్మన్స ఉచ్యతే 29 (. 
నవోభౌ చరతార భర, మితి వాచ్యానుభావ్యషషు' 
తోన్యాం వ్రదానమభ్యర్వ్య 'ప్రాజావత్వో విధి: స్మృతః 30 


ర్‌5్‌ 


ఆర్షం వు 


ప్రాజపత్యం :- 


పైశాచం :- 


మనుస్మృతి 
జ్ఞాతిభో ద్రవిణం దత్వా కన్వాయై వైవ శక్రితు 
కన్వా ప్రదానం స్వాచృంద్వాదానురో ధర్మ ఉచ్యతే 31 
ఇచృ్భయా౭న్వోన్యనంయోగః కన్వాయాళ్ళ వరన్య చ, 
గాంధర్వన్సతు ఎఐజ్టోయో మైధున్యః కామ నంభవః 32 
హతాః భిత్వా చ భిత్త్వా చ క్రోశంతీం రుదతీం గృవాత్‌, 
వనవ్వూ కన్యాహరణం రాక్షసో ఐధిరుచ్యతే ౩౩ 


fs. 


నువ్తాం మత్తాం వ్రమత్తాం వా రహో యత్రోవగచ్చతి, 

న వాపిమ్షో వివాహానాం పైళశాచళ్వాష్టమో౭ధమ: 34 
చక్కని చదువు, మంచి నడవడిక కల పురుషుని మర్యాదతో పిలిచి గౌరవించి 
చేయు కన్యాదానాన్ని బ్రాహ్మ వివాహ మందురు. 
యజ్ఞయాగాది కర్మలందు బుత్విక్కుడై చక్కగా యాగకర్మ చేయు 
బ్రాహ్మణునకు తన కుమార్తెను చక్కగా అలంకరించి చేయు వివాహం 
దైవ వివాహం. 


వరుడు దానం చేసిన ఆవులను తీసికొని కన్యాదానం చేసినచో ఆ వివాహం 
ఆర్షవివాహము. 
కన్యయొక్క తలిదండ్రులు తన కుమార్తెకు అల్లునకు ధర్మమాచరింపుడని 
చెప్పుచు చేసిన వివాహము ప్రాజాపత్య వివాహము 
కన్యయొక్క చుట్టాలకు, కన్యకు తగిన ధనమిచ్చి చేసికొను వివాహము 
ఆసుర వివాహము. 
స్తీ పురుషులిద్దరు తమయొక్క అన్యోన్య సమ్మతిచే తామే చేసికొను వివాహం 
గాంధర్వం. (ఇచ్చట పెద్దవారి అనుమతి, వారి ప్రసక్తి యనునవి ఉండవు.) 
కన్యక యొక్క తలిదండ్రులు, ఆమె బంధువులు సమ్మతింపనప్పుడు వారిని 
తిట్టి కొట్టి, ఆకన్యకకు కూడ ఇష్టము లేనందువల్ల ఆమె ఎడుస్తూ ఉంటే 
ఆమెను బలవంతంగా ఎత్తుకొని వచ్చి చేసికొను వివాహం రాక్షస వివాహం. 
ఒళ్లు తెలియక పడుకొని యున్న కన్యను చెరిచి చేసికొనే వివాహం 
పైశాచము. దీనిని అన్ని విధాలుగా అందరు గర్భి స్తున్నారు. ఇది అధమమైన 
వివాహం. 

అద్భి రేవ ద్వాజాగ్రాణాం కన్యాదానం ఎళివ్యతే, 

ఇతరేషాం తు వర్ణానామితరేతరకొమ్యయా 35 


బ్రాహ్మణులకు జలధారాపూర్వకంగ కన్యాదానం చేయాలి. తక్కిన వారికా 
నియమం లేదు. కన్యావరుల యొక్క పరస్పరేష్టము, కన్యయొక్క తలిదండ్రులు 
అందరిముందు తమ కుమార్తెనిత్తుమను మాటయు సరిపడును. 


దగ్గ 


తృతీయాధ్యాయం 
యో య స్వైషాం బివాహానాం మనునా కీర్తితో గుణ, 
నర్వం ళృణుత తం విప్రాః నరం కీర్త్రయతో మమ 36 
దళ వూర్వాన్‌ వరాన్‌ వంశాంనాత్మానం బై కవింశకము, 
| (బ్రాహ్మీవు త్రను కృతకృన్నోచయేదేననః వీత్సాన్‌ ౩7 
దైవోఢాజన్సుత్తక్రెన నప్త నస్త వరావరాగ్‌, 
ఆర్లోఢాజన్సుతస్రీం స్రీన్‌ షట్‌ షట్‌ కాయోఢజన్సుతః 38 
(బాహ్మోదిమ పివాహేను చతుర్వేవానువూర్వళు, 
(టబ్రవ్మావర్పస్వానః వుత్రా జాయంతే ళిష్టనమ్మతాః 39 
రూవనత్తః గుణోపేతా ధనవంతో యశసీంనః 
పర్యాప్తభోగా ధర్మిష్టా జీవంతి చ శతం సమాః 40 
ఇతరేషుతు శిష్టేమ నృశంసానృతవాదినః, 
జాయంతే దుర్వివాహేమ బ్రహ్మధర్మ ద్వవన్సుతాః 47 
అనిందితై: స్తీ వివాహైరనింద్వా భవతి ప్రజా, 
నిందితైర్నిందితా నృాణాం తనస్మాన్నింద్వాన్‌ వివర్టయేత్‌ 42 
బ్రాహ్మ వివాహం వల్ల జన్మించినపుత్రుడు తనకు ముందున్న పది తరాలవారిని, 
తరువాత పుట్టబోవు పదితరాలవారిని, తనను, ఇట్లు ఇరువది ఒక్క తరాలవారిని ఉద్ధరిస్తాడు. 
దైవ వివాహం వల్ల పుట్టిన పుత్రుడు తనకుముందున్న ఏడు తరాలను, తరువాతి ఏడు 
తరాలను తనను ఇట్లు పదహేను తరముల వారిని ఉద్దరించును. ఆర్షవివాహం వల్ల 
పుట్టిన పుత్రుడు తనకు ముందు మూడు తరాలు తరువాత మూడు తరాలు తాను అనే 
ఎడు తరాలను, ప్రాజాపత్య వివాహం వల్ల పుట్టినవాడు పదమూడు తరముల వారిని 
నరకమునుండి రక్షిస్తాడు. అందువల్ల బ్రాహ్మాది నాలుగు వివాహాల వల్ల పుట్టిన వారు 
బ్రహ్మతేజో విరాజితులై, శిష్టసమ్మతులై రూపం, బలం, గుణసంపదకలవారై, ధనవంతులై 
కీర్తిగలవారై పరిపూర్ణాయుస్సు కలవారై ధర్మప్రవర్తనతో జీవిస్తారు. తక్కిన ఆసురాది వివాహాల 
వల్ల జన్మించిన పుత్రులు క్రూరులు, అసత్యవాదులు, వేదవిరోధులు, యజ్ఞయాగాది 
కార్యాలను ద్వేషించు వారౌతారు. అనిందితాలైన వివాహాల చేత మంచి సంతతి కలుగగా 
నిందితాలైన వివాహాలవల్ల దుష్ట సంతతి కలుగుతుంది. 
పాణిగ్రహణనంస్కా రః నవర్ణానూవదిళ్ళతే, 
అనవర్గాన్యయం జ్లోయో విధిరుద్యావాకర్మణి 43 
ఆపస్తంబుడు మొదలగు మునులు తెల్పిన పాణిగ్రహణ సంస్కారం ఒకే కులమున 
జల్లి న ధ్‌ అట లి క్ష్‌ 
పుట్టినవారికి జరుగును. అసవర్ణగ్రిలకు పాణిగ్రహణ సంస్కారము కాక ఈ క్రింది పద్ధతి 
నవలంబింపవలెను. 
శరః క్షత్రియయా గ్రావ్వాః వ్రతోదో వైశ్ళకన్వయా, 
వననన్య,దళా గ్రాహ్యో చూదయోత్కృవ్లవేదనే 44 


57 


మనుస్మృతి 
బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం చేసికొన్నప్పుడు ఆ క్షత్రియకన్య 

బ్రాహ్మణుని చేతిని కాక అతడు పట్టుకొన్న బాణం కొనను పట్టుకొనాలి. బ్రాహ్మణ క్షత్రియులు 
వైశ్యకన్యను వివాహం చేసికొనే సమయంలో ఆ వైశ్య కన్య వరుడు పట్టుకొన్న మునికోలను 
పట్టుకోవాలి. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు శూద్రకన్యను వివాహమాడే సమయాన ఆ కన్య 
వరుడు ధరించిన పై పంచె కొంగును పట్టుకోవాలి. 

బుతుకాలాభిగామీ స్యొత్సదారనిరతన్చ దా, 

వర్వవర్ధం వ్రజోబ్రైనాం తద్రుతో రతికామ్వయా 45 

బుితుస్వ్వాభావిళః స్రీణాం రొత్రయః వోడళ నృతాః 

చతుర్శిరిత రై స్పారమహోభిన్సద్విగర్లి తైః 46 

తాసామాద్యాళ్చతన్రస్తు నిందితైకొదళ్‌ చ యా, 

(తయోదళీ చ శేషాస్తు వ్రశస్తా దశ రాత్రయః 47 

యుగ్మాను వుతా జాయంతే స్రీయోz౭యుగ్మాను రాత్రిమ, 

తస్మాద్యుగ్మాను వుత్రార్ధీ నంవిళేదొర్తవే స్రీయం 48 

వుమాన్వుంసో౭ధికే చుడ ప్రీ భవత్యధికే న్రీయాః 

నమే౭వుమాన్‌ వుంన్రీయా వా క్షీణో౭ల్సే చ ఎవర్వయః. 49 

నింద్యాన్వషాను చాన్వాను స్రయో రాత్రిమ వర్ణయన్‌, 

(్రవ్మాచార్వేవ భవతి యత్ర తత్రాశ్రమే వనన్‌. 50 

మానవుడు తన భార్యను సంతోషపెట్టుటయే తన వ్రతమని భావించి, ఇతర 

స్త్రీలను మనస్సులోనైన కోరక పర్వదినములను, ఇతర నిషిద్ధ దినములను వదలిపెట్టి 
భార్యాసంగమము చేయవలెను. స్రీలకు స్వభావసిద్ధముగా పదహారు దినములు 
బుతుకాలము. ఆ బుతుకాలమున తొలి నాలుగు రాత్రులు, పదకొండవ పదమూడవ 
రాత్రులు తప్ప మిగిలిన పదిరాత్రులు భార్యాసంగమమునకు ప్రశస్తమైనవి. ఈ పదిరాత్రులలో 
సరి దినములందు పుత్రులు పుట్టుతారు. బేసి రాత్రులలో స్తీ సంతానము కలుగుతుంది. 
కావున ఆయా సంతానాన్ని కోరుకొనువారు ఆయా రాత్రులలో సంగమం చేయాలి. అట్లే 
శుక్రకణాలధికమైతే పురుషుడు పుడ్తాడు. స్రీ కణాలు అధికమైతే స్రీ పుట్టుతుంది. 
శుక్రశోణితములు సమానంగా ఉంటే నపుంసకుడుగాని స్తీ పురుషులిద్దరు గాని పుట్టుతారు. 
రెండు తక్కువగా నున్నచో గర్భస్రావం జరుగుతుంది. 


బుతుకాలంలో నింద్యాలైన మొదటి నాలుగురాత్రులు, పదకొండు, పదమూడవ 
రాత్రి అను రెండు దినములు, పర్వకాలమైన అమావాస్యా పున్నమి రాత్రులు ఈ ఎనిమిది 
రాత్రులు వదలి పెట్టి భార్యా సంగమం చేయువాడు గృహస్థాశ్రమందున్నను బ్రహ్మచర్య 
ప్రతమనుష్టిస్తున్న వానితో సమానుడగుచున్నాడు. 
న కన్యాయాః పితా విద్వాన్‌ గృహ్హీయాచ్చుల్క మబ్వపి, 
గృవ్హాంచ్చుల్కం హి లోభేన స్వాన్నరో౭వత్వ్యవిక్రయీ 51 


58 


తృతీయాధ్యాయం 
వివేకం కల తండ్రి తన కూతురునిస్తూ వరునినుండి ఎ మాత్రం ధనం 


తీసికోకూడదు. ఆశతో ఏమాత్రం ధనం తీసికొన్నా ఆ తండ్రికి కన్యాదాన ఫలం దక్కదు. 
పైగా అతడు తన సంతానాన్ని అమ్ముకొన్నవాడాతాడు. 


స్రీధనాని తు యే మోవోదువజీవంతి భాంధవాః, 

నారీ యానాని వస్త్రం వా తే పాపా యాంత్యధోగతిం 52 
ఆర్షే గోమిథునం చల్కం కోచిదాహుర్భు షైవ తత్‌, 
అల్ఫోz స్వేవం మహోన్‌ వా౭వీ విక్రయస్తావ దేవ నః 53 
యాసాం నాదదతే శుల్కం జ్ఞాతయో న న విక్రయః, 
అర్హ ఇం తత్కుమారీణామానృళంన్వం చ కేవలమ్‌ 54 


తన కూతురునకు పెండ్లి చేసిన తరువాత ఆ స్ర్తీకి సంబంధించిన ధనాన్ని, 

వాహనాలను, వస్త్రాలను తల్లిదండ్రులు లేక ఆ స్తీ యొక్క బంధువులు ఉపయోగించుకొంటే 
పాపం పొంది అధోగతికి చేరుతారు. ఆర్షవివాహంలో గో మిధునాన్ని (ఒక ఆవు ఒక ఎద్దు) 
పిల్ల తండ్రి తీసికొనవచ్చని కొందరంటారు. ఓలి తక్కువగా తీసికొన్నప్పటికీ తన కన్యను 
అమ్ముకొన్నల్లే జెతుంది. కాని కన్యాదానం చేసినట్లు కాదు. కన్యాబంధువులు, తల్లితండ్రి 
మొదలైన వారు కన్యాశుల్కం తీసికొనక వరుని పక్షం వారిచ్చిన ధనాన్ని తిరిగి తన కూతురికే 
ఇచ్చివేస్తే అది కన్యా విక్రయం కాజాలదు. 

వీతృభిర్రాతృభిక్రైతాః వతిభిరైవరైన్తథా, 

వూజ్వా భూషయితవ్వాళ్ళు బవుకల్వాణమీవ్లుభిః 55 

యత్ర నార్వన్తు వూజ్ఞాంతే రమంతే తత్ర దేవతాః, 

యతైతాన్తు న వూజ్వంతే నర్వా న్తత్రాఫలాః క్రియాః 56 

శోచంతి జామయో యత్ర ఐనళ్వుత్వాచ తత్కులమ్‌, 

న శోచంతి తు యత్రైతా వర్ధతే తద్ది నర్వదా 57 

జామయో యాని గేహాని ళవంత్యవతివూజితాః 

తాని కృత్వావాతానీవ ఐనళ్ళంతి నమంతతః 58 

తస్మాదేతాన్సదా వూజ్వా భూవణాచ్చాదనాళనై: 

భూతికొమైర్నరైర్నిత్వం నత్సా రేమాత్త్సవేమ చ, 59 

తమకు మేలు జరుగవలెనని కోరు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భర్త మరదులు 

మొదలగువారు స్రీలను గౌరవిస్తూ భూషణాదులచే అలంకరించి ఆమె యొక్క మెప్పును 
పొందాలి. స్రీలకు గౌరవమున్నచో దేవతలెల్లప్పుడు సంతోషిస్తారు. స్రీలకు గౌరవము 
లేనిచో అచ్చట జరుగు దేవతావపూజ, యజ్ఞయాగములు మున్నగు క్రియలన్నీ 
వ్యర్థమైపోతాయి. అట్లే స్రీలు దుఃఖించినచో వారి దుఃఖములకు కారణమైన వారి 
వంశమంతా నశించిపోతుంది. స్రీలు సదా సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం సదా 
కళకళలాడుతూ ఉంటుంది. ప్రీ అవమానాల పాలై తిట్టినచో ఆ కులమంతా నశిస్తుంది. 


వ. 59 


మనుస్మృతి 


అందువల్ల తమకు మేలు కలుగవలెనని కోరువారు స్త్రీలను సదా ఆభరణములు, వస్త్రములు, 
చక్కని భోజనము మొదలైనవాటిచే సంతోషపెట్టాలి. 


నంతువ్షో భార్యయా భర్తా భర్రా భార్వా తథైవ చ, 

యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వైధ్రువమ్‌ 60 

యది హి స్రీ న రోచేత వుమాంనం న వ్రమోదయేత్‌, 

అవమోదాత్సునః వుంనః వ్రజనం న ప్రవర్తతే 67 

స్రీయాం తు రోచమానాయాం నర్వం తదోచతే కులమ్‌, 

తన్వాం త్వరోచమానాయాం నర్వుమేవ న రోచతే. 62 

భర్త భార్యను, భార్య భర్తను సంతోషపెట్టుతూ ఉంటే ఆ ఇంట నిత్య కల్యాణం 

జరుగుతూ ఉంటుంది. స్తీ తన భర్తను సంతోషపెట్టకపోతే వారికి సంతానము కలుగుట 
దుర్లభం. అట్లే స్రీ సంతోషంతోఉంటే ఆమె వంశమంతా సంతోషంతో కళకళలాడుతూ 
ఉంటుంది. ఆమెకు సంతోషం లేకపోతే వంశాన్నంతా చెడగొట్టుతుంది. 

తుదివాహైః క్రియాలోపై ర్వేదానధ్యాయనోన చ, 

కులాన్వకులతాం యాంతి బ్రావ్మణాతిక్రమేణ చ. 63 

శిల్పేన వ్యవవారేణ చూద్రావత్రైశ్చు కేవలైః 

గోభిర్వ్వైశ్చు యానైళ్ళ కృష్వా రాజోవసేవయా 64 

అయాజ్యుయాజనైకెవ నాస్తిక్వేన చ కర్మణాం, 

కులాన్వాచఛు వినళ్ళుంతి యాని హీనాని మంత్రతః 65 

మం(త్రతన్తు నమృద్దాని కులాన్యల్పధనాన్యవీ, 

తంలనంఖ్యాం చ గెచ్చంతి కర్షంతి చ మవాద్యళు 66 

తమ తమ కులాలకు నిషిద్ధమైన వివాహాలచే, తమ తమ వంశాచారాలను 

అనుష్టింపకపోతే బ్రాహ్మణులను గౌరవింపకపోతే సత్కులములు కూడ హీనస్థితికి 
చేరుకుంటాయి. చిత్రలేఖనం మొదలైన శిర్పరచనవల్ల, ద్రవ్యం అధికంగా సంపాదించాలి 
అని చేయు వ్యవహారాల వల్ల, శూడ్రులయందు సంతతిని కన్నందువల్ల, గోవులు, గుజ్ఞాలు 
బండ్లు మొదలగు వాని క్రయవిక్రయాల వల్ల, సేద్యం చేయుటవల్ల, రాజును సేవించుట 
పల్ల యాగార్హత లేనివారిచే యాగాలు చేయించుట వల్ల, నాస్తిక్య బుద్దివల్ల వేదాధ్యయనం 
చేయనందువల్ల తమ కులం గౌరవాన్ని కోల్పోతుంది. వేద, వేదాంగములను చక్కగా 
అధ్యయనం చేసినవారు ధనహీనులైనను గొప్ప కీర్తిని పొందుతున్నారు. 

వైవాహికే౭ర్నా కుర్వీత గృవ్వాం కర్మ యథావిధి, 

వంచయజ్ఞు విధానం చ వంక్తిం చాన్యాహికీం గృహీ 67 

వంచ నూనా గృవాన్థన్య బుల్లీ పేషణ్యూవన్క రః, 

కొండనీ చోదకుంభళ్ళ బధ్యతో యాస్తు వావాయన్‌. 68 


60 


తృతియాధ్యాయం 


తాసాం క్రమేణ నర్వాసాం నివ్చుత్వర్థం మవార్షిభిః 

వంచక్ష్‌వ్తా మహాయజ్డాః ప్రత్యహం గృవామేధినాం 69 

అధ్యాసనం (బ్రహ్మయజ్ఞః వితృయజ్ఞన్తు తర్పణం, 

హోమో దైవో బలిర్ఫౌతో నయజ్జ్ఞో౭తిథివూజనమ్‌ 70 

వంబైతాన్‌ యో మహాయజ్ఞాన్‌ న వోవయతి శక్తీత* 

సగ్భ హే౭వీ వనన్నిత్యం నూనాదోషైర్న లివ్యతే. 71 

దేవతాతిథిభృత్వానాం వితాణామాత్మనశ్లు యః; 

న నిర్వవతి వంచానామువచ్చునన్న న జీవతి 72 

గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుష్టించువాడు గార్హపత్యాగ్ని యందు సాయంప్రాత 

సమయములలో జౌపసనాదిక్రియలను వైశ్య దేవాది క్రియలను, ప్రతిదినము చేయదగిన 
పాకక్రియ మొదలగు పంచ మహాయజ్ఞాలను చేయాలి. గృహస్థు తన ఇంటిలో నుంచుకొన్న 
పొయ్యి, రోలు, రోకలి, ఇంటిని అలుకుగుడ్డ, నీళ్ళ కడవ అను వాటిచే ఐదు విధాలైన 
హత్యాపాపాలు పొందుతున్నాడు. వాటిని పోగొట్టుకొనుటకై పంచమహాయజ్ఞాలను ప్రతిదినం 
చేయవలెను. బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞ, దైవయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞం అ 
పంచమహాయజ్ఞాలు. వేదాన్ని అధ్యయనం చేయుట, చేయించుట అనేది బ్రహ్మయజ్ఞం 
పితృదేవతలకిచ్చు తర్పణము పితృయజ్ఞం, యజ్ఞయాగాది కార్యం దైవ యజ్ఞం, భూతబలి 
భూతయజ్ఞం, ఇంటికి వచ్చు అతిధులను గౌరవించుట అనునది మనుష్య యజ్ఞం. ఈ 
పంచయజ్ఞములను యధాశక్తిగా నాచరించు గృహస్సుడు తానింటిలో ఉన్నా పంచహత్యా 
దోషములను పొందడు. దేవతలకు, అతిథులకు, సేవకులకు, పితృదేవతలకు, అన్నమును 
పెట్టనివాడు బ్రదికియున్నా చనిపోయినవానితో సమానుడౌతాడు. 


అహుతం చ హుతం బైన తథా ప్రహుతమేవ చ, 
బ్రాహ్మం వుతం ప్రాశితం చ వంచ యజ్ఞాన్‌ ప్రచక్షతే 73 
జవో౭వుతో హుతో వోమః వ్రహముతో భౌతికో బలికి 
(టబావ్మూం హుతం ద్వజాగ్రార్సా ప్రాళితం వితృతర్సణమ్‌ 74 
అహుతము, హుతము, ప్రహుతము, బ్రాహ్మహుతము, ప్రాశితము అనేవి 
పంచయజ్ఞాలు. అహుతమనగా జపం. హుతమనగా అగ్నిహోత్రంలో చేయబడు హోమం. 
భూతబలి ప్రహుతం. బ్రాహ్మణోత్తముని పూజ బ్రాహ్మహుతం. ప్రాశితమనగా పితృతర్పణం. 
స్వాధ్వాయే నిత్వయృక్తస్వ్వాత్‌ దైవే బైవేహ కర్మణి, 
దైవే కర్మణి యుక్తో హి బిభర్తీదం చరాచరమ్‌ 75 
అగ్నౌ ప్రాస్తాహుతి నృమ్యగాదిత్యమువతివతే, 
ఆదిత్వాజాయతే వృష్టి రృ ష్టేరన్నం తతః ప్రజాః 76 
దరిద్రం మొదలైన కారణాలవల్ల నిత్యం అతిధిపూజ చేయలేకపోయినా 
బ్రాహ్మణుడు ప్రతిదినం వేదాధ్యయనమందు దేవతార్చనయందు శ్రద్ద కలిగియున్నచో అతడు 


~~ a 


అంణుణ్ట్య్భిలఆ 
ఈ సమస్త ప్రపంచమును భరింపగలడు. అగ్నియందు చక్కగా వేల్చబడిన ఆహుతులు 
సూర్యుని చేరుతాయి. సూర్యుని వల్ల వర్షం కలుగుతుంది. వర్షం వల్ల అన్నం పుట్టుతుంది. 
సమృద్ధిగా ఆహారముంటే జనులు బాగా సుఖపడుతారు. 
యథా వాయుం నమాశ్రిత్య వర్తంతే నర్వాజంతవః 
తథా గృవాన్థమాశ్రిత్య వర్తంతే నర్వ ఆశ్రమాః 77 
యస్మాత్రయో౭ప్వాశ్రమిణో జ్ఞానేనాన్నేన చాన్వవామ్‌, 
గృవాస్థేనైవ ధార్వంతే తస్మాత్చైవ్రాశమో గృహీ 78 
న నంధార్యః ప్రయత్నేన న్వర్గమక్షయమిచ్చతా, 
నుఖం బే హేచృతా నిత్యం యో2ధార్యో దుర్పలేంద్రిరైః 79 
ప్రాణవాయువు నాశ్రయించి నమస్త జీవులు (బతుకుతున్నట్లు తక్కిన 
ఆశ్రమాలందున్నవారు (బ్రహ్మచారులు, వాన ప్రస్థులు, సన్యాసులు) గృహస్థునాశ్రయించుకొని 
జీవిస్తున్నారు. గృహస్థు తక్కిన యాశ్రమములవారిచే వేదాధ్యయనం చేయించి, అన్నం 
పెట్టుతున్నందువల్ల మిగిలిన ఆశ్రమాలవారికి అతడే ప్రధానమౌతున్నాడు. పరలోకంలో 
నాశనం లేని స్వర్గాన్ని, ఇహలోకంలో ప్రీ సంభోగాది సుఖములనపేక్షించే గృహస్తు 
ఇంద్రియని[గ్రహాన్ని పాటిస్తూ తన గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వర్తించాలి. 
బుషయః పితరో దేవా భూతాన్యతిథయన్త థా, 
ఆశానతే కుటుంబిభ్య స్తేభ్యః కార్ఫం విజానతా 80 
స్వాధ్వాయేనార్భయేతర్షన్‌ హోమైరేవాన్‌ యథావిధి, 
వీత్ఫాన్‌ శ్రాద్ధెళ్ళ నృానన్నైల్ఫూతాని బలికర్మణా 81 
కుర్వాదవారవాః శ్రాద్ధమన్నా ద్యౌనోదకేన వా, 
వయోమూలఫలైర్వావి పితృభ్య: ప్రీతిమావవాన్‌ 82 
బుషులు, పితరులు, దేవతలు, భూతాలు, అతిథులు మొదలగువారందరు 
గృహస్థులనుండి పలు విషయాలను కోరుకొంటారు. కావున గృహస్థ ధర్మంలో ఉన్నవాడు 
వారి వారికి కావలసిన వాటిని తెలుసుకొని ఇవ్వవలెను. ఎట్లనగా 
వేదాధ్యయనం చేత బుుషులను, యజ్ఞయాగాదం లచే దేవతలను, 
శ్రాద్దతర్బణములచే పితృదేవతలను, అన్నంచేత అతిథులను, బలికర్మచే జంతువులను 
శాస్త్రప్రకారంగా పూజించాలి. గృహస్ఫుడు ప్రతిదినం పితృదేవతలకు సంతృప్తి కలుగుటకై 
అన్నాదులచే, ఉదకదానముచే, పాలు, దుంపలు, ఫలములు దానం చేస్తూ శ్రాద్దాన్ని 
ఆచరించాలి, 
ఎక మప్వాళయే (ద్ర్వివ్రం విత్రర్థే పాంచయజ్ఞకే, 
న వైవాత్రాళయేత్కంచి ద్వైళ్చుదేవం వ్రతి ద్వజమ్‌ 83 
వైళ్ళుదేవన్యనీద్ధన్య గృ హే2గ్నా విధివూర్వళమ్‌, 
ఆభ్యః కుర్వాద్రేవతాభ్యో బాహ్మణో వోమమన్వవామ్‌ 84 


తృతియాధ్యాయం 


అగ్నేస్ఫోమన్య బైవాదౌ తయోశ్రెవ నమస్తయోః, 

వికేభ్యశ్రైవ దేవేభ్యో ధన్వంతరయ ఏవ చ, 85 

కు హ్వై బైవానుమతైం చవ్రజావతయ వవ చ, 

నవాద్వావావృథివ్వోళ్ళు తథా స్విష్టకృతే/౭తతః 86 

పంచమహాయజ్ఞాలందొకటెన పితృయజ్ఞంలో ఒక్క బ్రాహ్మణునికైనను ప్రతిదినము 

భోజనము పెట్టవలెను. వైశ్వదేవము లేక భూతయజ్ఞంలో బ్రాహ్మణునకు భోజనము 
పెట్టక బలిమాత్రము వేయాలి. వైశ్వదేవానికై ఉంచుకొన్న అన్నాన్ని హోమం చేస్తూ 
ఈ దేవతలకు ఆహుతులు ఇవ్వ వలెను. తొలుత అగ్నికి, సోమునకు విడివిడిగాను, 
తరువాత అగ్నీ షోములిద్దరికి కలిపి, ఆ తరువాత విశ్వే దేవతలకు ధన్వంతరికి 
ఆహుతులివ్వలెను. అటుపిమ్మట కుహూ దేవతకు అనుమతికి, ప్రజాపతికి, ద్యావా పృథివీ 
దేవతలకు ఆహుతులిస్తూ చివర స్విష్టకృద్ణామము చేయవలెను. 

ఎవరి నమ్యర్షవిర్లు త్వా నర్వదిక్షు వ్రదక్షీణమ్‌, 

ఇంద్రాంత కొప్పతీందుభ్య: సానుగేభ్యో బలిం హరేత్‌ 87 

మరుద్భ్య ఇతి తు ద్వారి క్షీ పేదవ్వుద్భ్యు ఇతి, 

వనన్పతిభ్య ఇత్యేవం మునలోలూఖలే హరేత్‌ 88 

ఉచ్చిర్షకే శ్రియె కుర్వాద్భద్రకాళ్తై చ పాదతకః, 

(బబ్రహ్మవాన్తోప్పుతిఖ్వాం తు వాస్తు మధ్యే బలిం వారేత్‌ 89 

వశ్వేభ్యక్సైవ దేవేభ్యో బలిమాకాళ డకత్‌క్లీ పేత్‌, 

దివాచరేబ్యో భూతేభ్యో నక్తంచారిభ్య ఎవ చ. 90 

వృష్ణవాన్తుని కుర్వీత బలిం నర్వాత్మ భూతయే, 

పితృభ్యో బలిశేషం తు నర్వం దక్షిణతో హరేత్‌. 97 

శూనాం చ వతితానాం చ ళ్వువచాం పావరోగిణామ్‌, 

వాయసాౌనాం కృమణాం చ శ+నకెర్నిర్వ పేద్భుఐ. 92 

ఎవం యన్సర్వాభూతాని బ్రాహ్మణో నిత్వమర్చతి, 

న గచ్భుతి వరం న్ధానం తేజోమూర్తి వథర్జునా 93 

ఈ విధంగా చక్కగా హోమం చేసి అన్ని దిక్కులలో ప్రదక్షిణ పద్ధతిలో అగ్ని 

యమవరుణ సోములకు వారి పరివార దేవతలకు బలిని ఇవ్వవలెను.“మరుద్భ్యఃస్వాహా” 
అని ద్వారదేశంలో మరుత్తులకు, 'అద్భ్యః స్వాహా అని నీటియందు జలాధిదేవతకు, 
“వనస్పతిభ్యః స్వాహా” అని రోలు రోకళ్ళున్న ప్రదేశంలో వన దేవతలకు బలి నుంచవలెను. 
''శ్రియైనమః” అను మంత్రంతో వాస్తు పురుషుని శిరోభాగమైన ఈశాన్యదిశయందు లక్ష్మీదేవికి, 
.“భద్రకాళ్యైనమః'అని వాస్తుపురుషుని పాదభాగమగు నైబుతి దిక్కున భద్రకాళికి, 
“దబ్రహ్మణేనమః” అను మంత్రంతో బ్రహ్మదేవునికి “వాస్తోష్తతయేనమః”' అను మంత్రం చే 
వాస్తు పురుషునకు గృహమధ్యభాగంలో బలిని పెట్టవలెను. “విశ్వేభ్యో దేవేభ్యోనమ:” 


63 


మనుస్మృతి 


అను మంత్రం చే విశ్వేదేవతలకు ఆకాశమున బలిని విసరివేయవలెను. అట్లే “దివాచరేభ్యో 
భూతేభ్యోనమః అని పగటిపూట తిరుగు భూతాలకు, “నక్తంచరేభ్యో భూతేభ్యోనమః” అని 
రాత్రిపూట సంచరించు భూతాలకు బలినీయవలెను. “సర్వాత్మ భూతయే స్వాహా” అని 
'సర్వాత్మభూతికై ఇంటి పైభాగాన, “పితృభ్యః స్వాహా అని మిగిలిపోయిన బల్యన్నాన్ని 
ఇంటికి దక్షిణభాగంలో పితృదేవతలకై వేయవలెను. అట్టె శునకములకు, పతితులకు, 
చండాలురకు, కుష్టు మొదలగు రోగబాధితులకు, కాకులకు, పురుగులకు మెల్లగా భూమిపై 
బలినొసంగవలెను. ఇట్లు బలిహరణంచే సమస్త భూతాలను ప్రతిదినము ఆరాధించే 
బ్రాహ్మణుడు తేజఃస్వరూపుడై బుజుమార్గమున పరబ్రహ్మను పొందుతున్నాడు. 

కృతైంతదృలికర్మైవమతిథిం వూర్వమాళయేత్‌, 

భిక్రొం చ భిక్షవే దద్వాద్విధివద్రృవ్శాచారీశో, 94 

యత్పుణ్యఫలమాప్మోతి గాం దత్వా బిధివద్దురోః, 

తత్పుణ్య వల మాప్మోతి భిక్షాం దత్వాద్వాజో గృహీ 95 

ఈ విధంగా బలికర్మను పూర్తి చేసిన తరువాత మొదట అతిథికి భోజనం 

పెట్టవలెను. తరువాత సన్యాసికి ఆటు పిమ్మట బ్రహ్మచారికి భిక్ష నీయవలెను. ఇట్లు 
భిక్షనిచ్చినందువల్ల గృహస్థుడు తన గురువుకు శాస్తమర్యాదననుసరించి గోదానం చేసినంత 
ఫలితమును పొందుతున్నాడు. 

భిక్రామవ్యుదవాత్రం వా నత్కత్య విధివ్రూర్యకమ్‌, 

వేదతత్తాంర్థవిదు షే బ్రాహ్మణాయోవపాదయేత్‌. 96 

నళ్ళంతి వావ్యకవ్వాని నరాణా మవిజానతామ్‌, 

భస్మీభూతేమ విపేమ మోవాద్రత్తాని దాతృభిః 97 

ఎద్వాతవన్సమృద్ధేమ హుతం ౨ఎన్రముఖాగ్నిమ, 

నిస్తారయతి దుర్గొచ్చ మహత్వశ్పైన కిల్సిషాల్‌. 98 

వేదార్జాన్ని వెదతత్వాన్ని బాగా తెలిసిన బ్రాహ్మణుని విధి పూర్వకంగా సత్కరించి 

తన శక్తి కొలది భిక్షను గాని అది కూడ ఇచ్చుటకు శక్తిలేనిచో త్రాగుటకు నీరు గల పాత్రను 
గాని దానంగా ఈయవలెను. యోగ్యత నెరుగక ఇచ్చిన దానం నిష్పలమౌతుంది. 
అధ్యయనం అధికమైన తపస్సు చేసిన బ్రాహ్మణునకిచ్చిన దానం అగ్నిహోత్రాన వేయబడ్డ 
ఆహుతులవలె ఇహ పర పాపములను పోగొట్టుంది. 

సంప్రాపాయ త్యధిథయే వ్రదద్వాదాననోదకే, 

అన్నం బైన యధాళక్తి నత్సృత్య విధివ్రూర్యకం 99 

శిలానవూంభతో నిత్యం వంచాగ్నీనవీ జువ్వూతః 

సర్వం నుకృతమాదక్తే బ్రావ్మాణో౭నర్పితో వనన్‌ 100 

తృణాని భూమిరుదకం వాక్‌ చతుర్ధీ చ నూనృతా, 

ఎతాన్యవీ నతాం గేహే నోబ్బిద్యంతో కదాచన 101 


64 


తృతీయాధ్యాయం 
ఇంటికి వచ్చిన అతిథిని శాస్త్ర పద్దతి ననుసరించి గౌరవించి అతనికి ఆసనాన్ని, 
కాళ్ళు చేతులు కడుగుకొనుటకు త్రాగుటకు నీరునిచ్చి తన శక్తి ననుసరించి అన్నాన్ని 
పెట్టవలెను. అతిథి సత్కారాన్ని చేయనివాడు శిలోంఛా వృత్తిచే (పాలమున రాలిన గింజలనేరి 
వాటితో) జీవిస్తున్నా పంచాగ్ని మధ్యలో తపస్సుచేసినా వాటి ఫలితాన్ని మాత్రం పొందజాలడు. 
సజ్జనుల ఇంటిలో అతిథులు పండుకొనుటకు గడ్డిపోచలు, విశ్రాంతి తీసికొనుటకు స్థలము, 
త్రాగుటకు మంచినీరు, ప్రియమైన మాటలు ఎల్లప్పుడు లభిస్తాయి. 
ఎకరొత్రం తు నివనన్నతిధి ర్రాహ్మణ:ః నృత 
అనిత్యం హీ స్థితో యస్మాత్తస్మాదతిధిరుచ్యతే 102 
నైకగ్రామిణమతిధిం విప్రం సౌంగతికం తథా, 
ఉవస్థితం గృహే విద్యాద్భార్యా యత్రాగ్నయోzసీ వా 103 
ఉపానతే యే గృవాస్థాః వరపాఠమబుద్ధయః, 
తేన తే (పేత్వ వజీతాం వ్రజంత్యన్నాదిదాయినామ్‌ 704 
అ(వ్రణోద్యో౭తిథిన్సాయం నూర్యోఢో గృవామేధినా, 
కొలో ప్రాప్త న్వకొలే వా నాస్వానళ్ళన్‌ గృహేవ సేత్‌. 105 
న వై నయం తదళ్నీయాదతిథిం యన్న భోజుయేత్‌, 
ధన్యం యశన్యమాయువ్యం న్వర్హుం చాతిథివూజనమ్‌, 706 
ఒక దినం మాత్రమే ఉంటే, వానిని అతిథియంటారు. అతిథి అంటే నిత్యము 
స్ధితి లేనివాడని యర్ధం. ఒక ఊరులో ఎల్లప్పుడు ఉండువానిని, వింత మాటలతో కాలం 
పుచ్చేవాణ్ణీ అతిథియని అనకూడదు. అతిథికి ఆదరసత్కారములు లభించునని ఎల్లప్పుడు 
తిరుగుచు ఇతరుల ఇంట భోజనం చేస్తూ కాలక్షేపం చేసే గృహస్థులు తరువాతి జన్మలో 
తనకు భోజనం పెట్టినవారి దగ్గర పశువులై పుట్టుతారు. సూర్యుడస్తమించిన తరువాత 
వచ్చిన అతిథి తిరిగి తన ఇంటికి చీకటిలో పోలేడు కావున అతనికి అతిథి సత్కారములు 
చేయవలెను. అట్లే భోజనసమయమునకు వచ్చినను, భోజనకాలమునతిక్రమించి వచ్చినను 
అతిధికి సత్కారము తప్పక చేయవలెను. అతిథికి పెట్టని పాలు, పెరుగు మొదలగు 
వస్తువులను గృహస్థు తినకూడదు. అతిథి పూజచేసినచో ధనము, కీర్తి ఆయుస్సు, 
పరలోకమున స్వర్గ సుఖాలు లభిస్తాయి. 
ఆననావనథౌ శయ్యా మునువ్రజ్యా ముపాననమ్‌, 
ఉత్తమేమాత్తమం కుర్వొద్ధీనే హీనం నమే నమమ్‌ 107 
వైళ్ళుదేవేతు నిర్వుత్తే యద్యన్వో౭ తభిరావ్రజేత్‌, 
తస్వావ్యన్నం యథాళక్త్‌ వ్రదద్వాన్న బలిం వారేత్‌. 108 
న భోజునార్ధం స్వే ఐవ్రః కులగోత్రే నివేదయేత్‌, 
భోజునార్థం హీ తే శంనన్‌ వాంతాళీత్యుచ్వతో బుధైః 109 
ఆసనం, విశ్రమస్థానం, పాన్పు, వీడ్కోలు, శుశ్రూష ఇట్టి ఉపచారాలు అతిథి 


65 


మనుస్మృతి 


యొక్క యోగ్యతననుసరించి చేయాలి. వైశ్వదేవయజ్ఞం చేసిన తరువాత ఇంకొక అతిథి 
ఇంటికి వచ్చినచో తన శక్తి కొద్ది అతనికి కూడ భోజనం పెట్టాలి. భోజనానికై వచ్చిన అతిథి 
తన కులగోత్రాలను చెప్పవలసిన పని లేదు. తన ఇంటికి వచ్చిన అతిథి యొక్క కుల 
గోత్రాలను అడిగితే అతనికి వాంతి చేసికొన్న అన్నమును పెట్టినవానితో సమానుడగునని 
పెద్దలంటారు. 


న బ్రాహ్మణస్య త్యతిధిగ్భ హే రాజన్వ డబచ్యతే, 

వైళశ్ళు జూద్రౌ నఖా చైవ జ్ఞాతయో గురు రేవ చ 770 

యది త్యతిధిధర్మేణ క్షత్రియో గృహ మావ్రడోల్‌, 

భుక్తవత్సు చ వి(పేషు కొనుం తమవి భోజుయేత్‌ 111 

వైశళ్యుళూద్రవవి ప్రావ్తొ కుటుంబేzతిధి ధర్మిణా, 

భోజయేత్సహ భృతైైస్తావానృశళంన్లం వ్రయోజయన్‌ 112 

ఇతరానపి నఖ్వాదీన్‌ నంప్రీత్యా గృవా మాగతాన్‌, 

నత్కత్వాన్నం యధాశక్తి భోజయేదవిచారయన్‌ 113 

నువానినీః కుమారీళ్ళ రోగిణో గర్భిణీ: స్త్రియః 

అతిధిఖ్య్వో౭గ్ర ఎవైతాన్‌ భోజయేదవిచారయన్‌. 114 

బ్రాహ్మణుని ఇంటికి రాజు మొదలగువారు అతిధిగా పోరాదు. అట్ల స్నేహితుడు, 

బంధువులు, తనతో సమానులు కావున వారు అతిథులు కాజాలరు. అదే విధంగా గురువు 
తనకంటె గొప్పవాడు, సదా గౌరవించతగినవాడు కావున అతడు కూడ అతిథి కాజాలడు. 
బ్రాహ్మణుని ఇంటికి క్షత్రియుడు అతిథిగా వస్తే బ్రాహ్మణ భోజనము తరువాత అతనికి 
భోజనము పెట్టవలెను. వైశ్యశూద్రులకు ఆ తరువాత భోజనము పెట్టవలెను. స్నేహితులు 
మొదలైనవారు తన ఇంటికి వచ్చినచో వారికి కూడ మర్యాదతో భోజనము పెట్టవలెను. 


అట్లే సువాసినులు, బాలికలు, రోగులు, గర్భిణీ స్రీలకు అధితుల కంటె ముందుగానే 
భోజనము పెట్టవలెను. 


అదత్వా తు య ఎతేభ్యః వూర్వుం భుత్త్ర విచక్షణః, 

న భుంజానో న జానాతి శ్వగ్భధైరగ్ధి మాత్మనః 115 

భుక్రవత్సంభ పేమ స్వేమ భృత్వేమ బైవ పొ, 

భుంజీయాతొం తతః వశ్ళాదవళిష్టం తు దంవతి 116 

సువాసినులు, బాలికలు, అతిథులు మొదలుకొని సేవకులవరకు భోజనము 

'పెట్టక తాను ముందె భోజనము చేసినచో అట్టి వాడు చనిపోయిన తరువాత అతని శరీరాన్ని 
కుక్కలు, గద్దలు తినును. అనగా అతనికి ప్రేతసంస్కారం చేసే వారెవ్వరు లేక అనాథశవంగా 
మారుతాడు. విప్రులు, అతిథులు, తన భృత్యులు మొదలగువారందరు భోజనం చేసిన 
తరువాత మిగిలిన శాకపాకాలను గృహయజమాని తన భార్యతో కలిసి భుజించాలి. 


66 


తృతీయాధ్యాయం 
దోవానృషీన్మనుష్వాంళ్ళ వీత్తాన్‌ గృవ్యోళ్ళ దోవతాః, 
వూజయిత్వా తతః వశ్సాధ్భవాస్థ శ్చేవభుగృవేత్‌ 117 
అఘం న కేవలం భుజ్సై యః వచత్వాత్మ కౌరణాత్‌, 
యజ్ఞళివాళశనం హేత్యత్స తామన్నం విధీయతే. 778 
దేవతలను, బుషులను, మనుష్యులను, పితృదెవతలను, గృ హమునందున్న 
దేవతలనందరిని భోజనాదులచే పూజించిన తరువాత మిగిలిన దానిని ఇంటి యజమాని 
తినవలెను. తన పాట్ట నింవుకొనుటకు మాతవేం తినువాడు పాపాన్ని 


సంపాదించుకొన్నవాడౌతాడు. పంచయజ్ఞాలు చేసిన తరువాత మిగిలిన అన్నాన్ని 
భుజించుటయే ఉత్తమమని పెద్దలంటారు. 


రాజుర్తిక్సా తకగురూన్‌ వ్రియళ్ళుచరమాతులాన్‌ 
అర్హ యేన్మధువర్శేణవరినంవత్త్సరాత్తునః 119 
రాజా చ క్రోత్రియ్ఞెవ యజ్ఞకర్శణ్యువస్థితౌ, 
మధువర్శేణ నంవూజ్యా న తృ్వయజ్ఞి ఇతి స్థీతిః 120 
రాజు, బుత్విక్కు, స్నాతకవ్రతం చేసికొన్నవాడు, గురువు, మామగారు, మేనమామ, 
వీరు సంవత్సరము తరువాత తిరిగివచ్చినచో వారికి మధుపర్కము మొదలగువాటినిచ్చి 
నత్కరించాలి. రాజు, బుత్విక్కు, వీరు తనుఇంటికి సంవత్సరము తరువాత 
యజ్ఞసమయమందు, వివాహసమయమున వచ్చినచో అప్పుడు మాత్రమే వీరిని 
మధుపర్క్మాదులచే పూజించాలి. తక్కినవారు యజ్ఞము చేయనపుడు వచ్చిననువారిని 
మధుపర్కాదులచి గౌరవించాలి. 
సాయం త్వన్నన్య నిద్ధన్య వత్సామంత్రం బలిం వారేల్‌, 
వైళ్ళుదేవం హి నామైతత్సాయం ప్రాతర్విధీయతే 121 
సాయంకాలమున గృహపత్ని మంత్రరహితముగా భూతబలిని చేయాలి. ఇట్లు 
ఉదయం ఇంటియజమాని, సాయంకాలం యజమానురాలు ఈ వైశ్వదేవహోమము 
చేయవలెను. 
వీత్సృయజం తు నిర్వర్తః చివ్రళ్రంద్రక్ర్షయే౭గ్ని మాన్‌, 
విండాన్వాహార్యుకం శ్రాద్ధం కుర్వాద్మానానుమానికమ్‌ 122 
వీత్సాణబాం మానసికం శ్రాద్ధ మనాఃవోర్యం విదుర్చుభాః, 
తచ్వామి షేణ కర్తవ్యం చళస్తేన ప్రయత్నతః 123 
అమావాస్యనాడు పితృయజ్ఞాన్ని (శ్రాద్ధము) చేసి తరువాత ప్రతినెల 
పిండాన్వాహార్యకమను శ్రాద్దము చేయవలెను. పితృదేవతలకు ప్రతినెల పెట్టు శ్రాద్ధమును 
అన్వాహార్యక మంటారు. ఆ శ్రాద్దమును ప్రశస్తమైన మాంసముతో చేయవలెను. 
తత్ర యే భోజనీయాన్సు ర్వే చ వర్ణా ద్విజోల్రమా. 
యావంత్తశ్రైవ యెశ్చానైై స్తాన్‌ ప్రవక్షామ్యశేవతః 124 


67 


మనుస్మృతి 
ద్వౌ దైవే వీతృకార్వే త్రీ నేకైక ముభయశత వా, 
భోజయేత్సు నమృద్ధోవి న వ్రనజ్జోత విస్తరే 125 
నత్రియాం దేశకొలౌ చ ళౌచం బ్రావ్మణ నంవదః, 
వందైతాన్విన్తరో వాంతి తస్మాన్నే హేత విస్తరమ్‌. 126 
ప్రథితా (పేతకృతైైషా పత్రం నామ విధుక్షయే, 
తస్మిన్‌ యుక్త స్కైతి నిత్యం (పేతకృత్తైవ లౌకికీ 127 


అన్వాహార్య శ్రాద్ధంలో భోజనమునకు నిమంత్రణ చేయదగిన వ్యక్తులు, అందు 
పెట్టే ఆహార వస్తువులివి . 


శాద్ధంలో విశ్వే దేవతాస్థానంలో ఇద్దరు బ్రాహ్మణులను, పితృదేవతా స్థానమున 
ముగ్గురు బ్రాహ్మణులను, లేక విశ్వే దేవతాస్థానమున ఒక బ్రాహ్మణుని, పితృదేవతాస్థానమున 
ఒక బ్రాహ్మణుని నిమంత్రింపవలెను. ఎంత ధనవంతుడైనను పై సంఖ్యకు మించిన 
బ్రాహ్మణులను శ్రాద్దానికై నిమింత్రించకూడదు. శ్రాద్ధంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణులను 
పిలిస్తే యజమాని చేసిన బ్రాహ్మణ సత్కారము దేశకాలాలు, కర్త, భోక్త, పరిచారకులు 
చేయు ఆచారము గుణవంతులగు బ్రాహ్మణులను సంపాదించుట అనునైదిటిని 
చెడగొట్టుతుంది. కావున బ్రాహ్మణులను పై సంఖ్యకంటె ఎక్కువమందిని భోక్తలుగా 
పిలువకూడదు. అమావాస్యయందు చేయబడు ఈ పితృకార్యము చాలా ప్రశస్తమైంది. 
ప్రతినెలలో చేయు ఈ పితృకార్యము సుపుత్రులు, ధనధాన్యము, మొదలగు శుభములను 


కలిగిస్తుంది. 


శ్రోతియాలైైవ దోయాని వావ్య్వకవ్యాని దాతృభిః 


. అర్లత్తమాయ ఎవ్రాయ తస్మై దత్తం మహాఫలమ్‌. 128 


ఎకైక మవీ విద్వాంనం దైవే పీక్రేచ భోజయేత్‌, 
ప్రష్ణలం వలమాప్మోతి నామంత్రజ్ఞాన్‌ బహూనవీ 129 
దూరాదోవ వరీక్షేత బ్రాహ్ల ణం వేదపారగమ్‌, 

తీర్థం తద్ధవ్యకవ్యానాం ప్రదానే సోzతిథిః న్మృతః 130 


_ నహాన్రం హి నహస్రాణామనవబాం యత్ర భుంజతే, 


ఎకస్తాన్‌ మంత్రవిత్రీతః నర్వానర్ల తి ధర్మతః 131 
జ్ఞానోత్సృవ్రాయ దోయాని కవ్వాని చ వావీంషి చ, 
నహీ వాస్తావనృగైగ్గా రుధిరేజ్రావ చుద్ద్యతః 132 
యావతో (గగ్రనతే గ్రాసౌన్‌ హవ్వకవ్వేవూమంటత్రవిత్‌, 
తావతో గ్రనతే(పేత్యః దీవచూలర్‌పష్ట్ర యోగుడాన్‌. 133 


దేవతా ప్రీతికై ఇచ్చు హవ్యమును, పితృప్రతికై ఇచ్చు కవ్యమును శ్రోత్రియుడు, 
మంచి యోగ్యత కలిగిన బ్రాహ్మణునకు మాత్రమియ్యవలెను. దైవ, పితృకార్యములందు 


68 


తృతీయాధ్యాయం 


వేద వేదాంగతత్వమెరిగిన బ్రాహ్మణుని ఒక్కనినైనా పిలుచుకొని హవ్య, కవ్యముల 
నొసగవలెను. వేదము ఎమాత్రము చదువుకొనని బ్రాహ్మణులనెందరిని భోక్తలుగా పిలిచినను 
ఫలితముండదు. వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణుని ముందుగనే పరీక్షించి అతనికే 
హవ్యకవ్యములనిచ్చుట శ్రేష్ణమైంది. వేద వేత్తయగు ఒక బ్రాహ్మణుడు మాత్రం 
హవ్యకవ్యాలను పరిగ్రహిస్తే వేదహీనులగు పదిలక్షలమంది బ్రాహ్మణులకు భోజనము 
పెట్టినంత ఫలితాన్ని ఈయగలదు. జ్ఞానోతృష్టుడైన వానికే హవ్య కవ్యా లిచ్చుట శ్రేష్టము. 
నెత్తుటిచేత తడిసిన చేతులను నెత్తుటిచే కడుగు కొనలేం కదా. అట్లే శ్రాద్ధకార్యమున 
జ్ఞానోతృష్టుని ఆహ్వానించినచో తన వంశము పవిత్రమగును. వేద మంత్రములు నేర్వని 
భోక్త శ్రాద్ధంలో ఎన్ని ముద్దలు తినునో శ్రాద్ధకర్త దేహాంతమున నరకములో శూలర్జులను 
మండుచున్న అన్ని ఇనుపగుండ్డను తినును. 

జ్ఞాననిష్తా ద్విజాః కేచిత్తపోనిష్తా న్తథా౭వరే, 

తవన్వ్యాధ్వాయనిష్తాళ్ళు కర్మనిప్పాస్తథా౭వరే. 134 

జ్ఞానని ష్టేము కవ్వాని వ్రతివాప్వాని యత్నతః, 

వావ్వాని తు యథాన్వాయం నర్వే ప్వేవ చతుర్వువి 135 

అథ్రోత్రియ: పితా యన్వ వుత్రః స్వాద్వేదపారగు 

అశ్రోతియో వావుతన్వ్యా తృితా స్వాద్వేదపారగః 136 

జ్యాయాంనమనయోర్సిద్యాద్యన్య న్వాబ్యోత్రియః పితా, 

మంత్రసంవ్రూజనార్థం తు నత్మారమితరో 2 ర్లతి. 137 

కొందరు బ్రాహ్మణులు ఆత్మజ్ఞానమందు నిష్ట కలిగి ఉంటారు. మరికొందరు 

తపస్సే తమ పరమావధి అని అనుకొంటారు. ఇంకను కొందరు తపస్సు, వేదాధ్యయనం 
రెండింటియందు నిష్ట కలిగియుంటారు. కొందరికి యజ్ఞయాగాది కర్మలయందు నిష్ట 
గలిగియుంటుంది. విరిలో జ్ఞాననిష్టులైన బ్రాహ్మణులను శ్రాద్దాది పితృకర్మలయందు 
తప్పక నియమించవలెను. దైవ కర్మలయందు యథాన్యాయంగా ఎవరినైనను 
నియమింపవచ్చును. కొన్ని సమయాలందు పుత్రుడు వేదవేదార్ధవేత్తయై ఉండగా అతవి 
తండ్రి వేదజ్ఞాన శూన్యుడు కావచ్చును. అలట్లె తండ్రి చక్కని శ్రోత్రియుడై ప్రసిద్ధినొందిన 
అతని పుత్రుడు వేదములు చదువనివాడూ కావచ్చును. విరిలో శ్రోత్రియుడైన తండ్రి 
గొప్పవాడు. వేదములను గౌరవించు సందర్భమున శ్రోత్రియుడైన పుత్రుడే శ్రేష్ణడిగా 
పరిగణించబడుతున్నాడు. 

న శ్రాద్ధే భోజయేన్గిత్రం ధనైః కార్యో 2 న్య నంగ్రహః 

నారిం న మిత్రం యం విద్యొత్తం శ్రాద్ధే భోజయేద్ధింజమ్‌ 138 

యన్య మిత్రవ్రధానాని శ్రాద్ధాని చ హవీంషీ చు. 

తన్య (పేత్య ఫలం నాస్తి శ్రాద్ధేషమ చ వావిమ్ష చ. 139 

యన్సంగతాని కురుతే మోహోభ్ర్రాద్దేన నమూననక 

న న్వర్హాచ్చువతే లోకొభ్రాద్ధమిత్రో ద్వాజాధమః 140 


మనుస్మృతి 

యధేరిణో బీజమువ్తా న వస్తా లభతే ఫలమ్‌, 

తధా 2 నృబే వావిరత్వా న దాతా లభతే ఫలమ్‌ 142 

దాత్ళ్ఫాన్‌ వ్రతిగ్రహీత్సాంళ్ళ కురుతే ఫల భాగినః 

విదుషే దక్షిణాం దత్వా విధివక్రేత్య చేహ చ 143 

కొమం శ్రాద్ధే 2 రృయేన్మిత్రం నాభిరూపమవి త్వరిమ్‌, 

ద్వొషతా హి వవిర్భుక్తం భవతి (పేత్య నివృలమ్‌ 144 

శ్రాద్దంలో మిత్రుని భోక్తగా పిలువకూడదు. భోక్త శత్రువు, మిత్రుడు కాక 

జ్ఞానవంతుడు మాత్రం కావలెను. దేవతా కార్యాలందు, పితృకార్యములందు స్నేహితులను 
భోక్తలుగా పిలుచుకొంటే కర్త ఆయా కార్యములు చేసినందువలన కలుగు ఫలితాన్ని 
పొందజాలడు. శ్రాద్ధంలో మిత్రులను భోక్తలుగా పిలుచుకున్నవాడు తాను చేసిన శ్రాద్ధ 
ఫలాన్ని పొందలేక స్వర్గభ్రష్ణుడగుచున్నాడు. మిత్రుని భోక్తగా పిలుచుకొని అతనికిచ్చిన 
దక్షిణను పైశాచదక్షిణ అని అంటారు. ఆ శ్రాద్ధం మిత్రుని సంతృప్తి పరచుటకు 
చేసినందువలన గుడ్డెద్దు ఆయా ప్రాంతములందె తిరుగాడుచున్నందువల్ల వ్యర్థమైనట్లు 
వ్యర్థమగును. చవిటి భూమిలో విత్తనం చల్లితే ఎట్లు వ్యర్థమౌతుందో అట్లే శ్రాద్ధంలో 
వేదాధ్యయనం చేయని వానిని భోక్తగా పెట్టుకున్నందు వలన శ్రాద్ధం వ్యర్థమౌతుంది. 
శ్రాద్ధంలో వేదాధ్యయనం చేసినవానికి విధి పూర్వకంగా దక్షిణ ఇచ్చినందువలన దాత, 
దానము, స్వీకరించిన భోక్త ఇద్దరు ఫలితాన్ని పొందుతున్నారు. గుణవంతులు ఎచ్చటను 
దొరకని సమయంలో మంచి మిత్రుని శ్రాద్ధమున భోక్తగా నియమింపవచ్చును. కాని ఎట్టి 
పరిస్థితులలోనూ ఎంత సుగుణవంతుడైనను శత్రువును భోక్తగా నియమింపరాదు. 

యత్నేన భోజుయేబ్రా ద్ద బహ్వచం వేదపారగమ్‌, 

శాఖాంతగమధాధ్వర్యుం చంధభోగం తు నమాప్రిగమ్‌ 145 

ఎషామన్యతమో యన్య భుంజీత శ్రాద్ధమర్శితః, 

పీతాణాం తన్య తృప్తిః స్వాచ్సాళ్ళుతీ సాప్తపౌరుషీ 146 

(శాద్ధమున బుగ్వేదమును చక్కగా అధ్యయనము చేనిన వానిని కాని 

పరిపూర్ణముగా యజూర్వేదమునధ్యయమును చేసిన వానిని గాని సంపూర్ణముగా 
సామవేదమునధ్యయనము చేసినవానిని గాని భోక్తగా నియమించాలి. వీరిలో ఎ ఒక్కరికైనను 
శ్రాద్ధంలో భోజనం పెట్టితే అది శ్రాద్ధకర్తయొక్క ఎడు తరముల వారిని సంతృప్తి పరుస్తుంది. 

ఎవ వై ప్రథమః కల్ప: వ్రదానే వావ్యకవ్యయోః 

అనుకల్పన్త్వయం జ్లోయః నదా నద్భిరనుష్టితః 147 

మాతామహం మాతులం చ న్వస్రీయం శ్యకురం గురుమ్‌, 

దౌహిత్రం దిట్సతిం బంధుమృతగ్యాజొూ చ భోజుయేత్‌ 148 

న బ్రాహ్మణం వరీక్షేత దైవే కర్మణి ధర్మవిత్‌, 

వీత్రే కర్మణి తు ప్రాప్తే వరీక్షేత వ్రయత్నతః 149 


7౧ 


తృతీయాధ్యాయం 
యే స్తేనవతితక్లేబా యే చ నాస్తికవృత్తయః, 
జటిలం చానథధీయానం దుర్పలం కితవం తధా, 
తాన్‌ హవ్యకన్వయోర్విప్రాననర్హా న్మను రబవీత్‌ 150 
జటిలం చానధీయానం దుర్పలం కితవం తథా, 
యాజయంతి చ యే వూగాం స్తాంళ్ళ శ్రాద్దే న భోజయేత్‌ 151 
చికిత్సకొన్‌ దేవలకాన్‌ మాంసవిక్రయిణ న్తథా, 
వివభేన చ జీవంతో వర్ణా: న్యుర్ల వ్యకవూయో:ః 152 
(పేష్వో గ్రామన్వ రాజ్జళ్ళు కునఖీ శ్యావదంతకః, 
వ్రతిరోద్దా గురోళ్సైవ త్యక్తాగ్నిర్వొర్థుషి స్తథా 153 
యక్ష్మీ చ వచపాలళ్ళ వరివేత్తా నిరాకృతిః 
(బ్రహ్మాద్వాట్‌ వరివిత్తిశ్చు గణాభ్యంతర ఎవ చ 154 
కుళీలవో౭వకీరీ చ వృషలీవతి రేవ చ, 
పౌనర్భవళ్ళ కొణశ్చ యన్య బోవవతిర్హ్ర హే. 155 
భృతకొధ్యాపకో యళ్ళ భృతకాధ్వాపితస్త థా, 
శూదళిప్తో గురుశ్రైవ వాడ్డుష్టః కుండగోళక్తౌ. 156 
అకారణవరిత్యక్షా మాతావీత్రోర్లురోస్త థా, 
(బా హ్మైర్వౌనైళు నంబంధై నృంయోగం వతిొతైధతః.157 

దేవతలకు పితృదేవతలకు సంబంధించిన హవ్యకవ్యములలో పై పద్దతి తొలుత 
అనుసరింప దగినది. తరువాత చేయదగిన కార్యమిది :- 


హవ్యకవ్యములందు జ్ఞానవంతులు ప్రత్యేకంగా దొరకనప్పుడు తల్లియొక్క 
తండ్రిని, మేనమామను, మేనల్లుని, పిల్లనిచ్చిన మామను, గురువును, తన కూతురు యొక్క 
పుత్రుని, అల్లుని, బంధువును, బుత్విక్కును, శిష్యుని భోక్తగా పిలుచుకొనవచ్చును. 
ధర్మశా(స్తాలనెరిగినవాడు దైవకార్యములందు బ్రాహ్మణుని కులగోత్రాదులను 
పరీక్షింపకూడదు. కాని పితృకార్యమందు మాత్రము భోక్తయగు బ్రాహ్మణుని కుల 
గోత్రాదులను తప్పక పరీక్షించవలెను. దొంగలు, పతితులు, నపుంసకులు, నాస్తికులు, 
వీరందరు హవ్యకవ్యములకు తగనివారని మనువు పేర్కొన్నాడు. అట్లే జడలు గలవానిని 
లేక బ్రహ్మచారిని వేదాధ్యయనం చేయనివానిని, దుర్చలుని, మోసగాడిని, అనేకమందిచే 
యాగము చేయించువానిని, హవ్య కవ్యాలకు పిలువరాదు. ఇంకను వైద్యులను జీతం 
తీసికొని గుడిపూజ చేయువారిని, మాంసము విక్రయించే బ్రాహ్మణులను, వర్తకము చేసే 
బ్రాహ్మణులను, జీతం తీనుకొని ఊరి వనులు, రాజుయొక్క వనిచేసేవారిని, 
పుచ్చుగోళ్ళుకలవానిని, నల్లని పండ్లున్న వానిని, గురువుయొక్క ఆజ్ఞకు విరుద్ధముగా 
నడుచుకొనే వానిని, అగ్ని హోత్రాలను వదలిపెట్టినవానిని, వడ్డి తీసికొని బ్రతుకుచున్న | 
బ్రాహ్మణుని, క్షయరోగము కలవానిని, బ్రతుకు దెరువునకై పశువులు మేపువానిని, అన్నకంటాః 


71 


మనుస్మృతి 

ముందు వివాహము చేసుకున్నవానిని, వివాహానంతరము పంచమహాయజ్ఞాలు 
చేయనివానిని, బ్రాహ్మణాదులను ద్వేషించువాని, తమ్మునకు వివాహమైనను, వివాహము 
చేసికొనని వానిని, ఇతరుల ధనముచే బదుకువానిని, నాట్యము చేయువానిని , 
బ్రహ్మచర్యము చెడగొట్టుకొన' వానిని, శూద్రస్రీని వివాహము చేసుకొన్న బ్రాహ్మణుని, రెండవ 
వివాహం వల్ల జన్మించిన నిని, మెల్లకన్ను కలవానిని, ఉపపతిని తన యింటిలో 
ఉంచుకొన్న వానిని, జీతము తీసికొని వేదము చెప్పువానిని, జీతమునిచ్చి చదువుకున్న 
వానిని, శూద్రుని శిష్యుని, శూద్రుని గురువును, కఠినంగా మాట్లాడేవానిని, కుండ, గోళకులను, 
తల్లిని, తండ్రిని, గురువును, కారణము లేక వదలిపెట్టినవానిని పతితులతో సంబంధం 
పెట్టుకున్న వానిని, హవ్యకవ్యాలకు పిలువరాదు. 

అగారదాహీ గరదః కుండాళీసోమవిక్రయీ, 

నముదయాయీ వందీ చ తైలికః కూటకొరకః. 158 

పీత్రా వివదమా నళ కితవో మద్యవన్తథా, 

పావరోగ్యభిళ న్తశ్ళు దాంభికో రసవిక్రయీ. 159 

ధనుళ్ళరాఖాం కర్తా చ యళా గ్రేదిధిమావతిః, 

మిత్రధు గ్లూతవృత్తిళ వుతాబార్వన్తటైవ చ.160 

(భ్రామరీ గండమాలీ చ శ్వొత్రథో వీవన స్తథా, 

ఉన్నత్తో౭ంధళ్తు వర్తాంః న్యుర్వేదనిందక ఎవ చ.161 

అట్లే ఇల్లు తగులబెట్టినవానిని, విషము పెట్టినవానిని, కుండ, గోళకుల అన్నము 

తిన్నవానిని, సోమలతను అమ్మినవానిని, సముద్ర ప్రయాణం చేసినవానిని, స్తోత్రాలు 
చేయువానిని, నూనె తీయువానిని, కూట సాక్ష్యాలు చెప్పువానిని, తండ్రితో కొట్టాడువానిని, 
జూదవమాడువానిని, కల్గుత్రాగువానిని, చెడు రోగాలు కలవానిని, డాబుగా 
నుండువానిని,రసవస్తువుల నమ్మువానిని, ధనుర్భాణములు చేయువానిని చనిపోయిన 
సోదరుని భార్యను కామించువానిని, (దిధిషూపతి) మిత్రద్రోహిని, జూదమే వృత్తిగా కలవానిని, 
కొడుకు దగ్గర వేదాధ్యయనం చేసినవానిని, అపస్మార రోగము కలవానిని, గండమాల 
రోగం కలవానిని, బొల్లి అను రోగమున్నవానిని, లోభం కలవానిని పిచ్చి వానిని, గుడ్డి 
వానిని, వేదములనిందించువానిని హవ్యకవ్యాలకై పిలువకూడదు. 

మా స్తిగోళ్ళూష్టదమకో నక్షత్ర ర్యళ్ల జీవతి, 

పక్టీణాం పోషకో యళ్చు యుద్దాబార్యన్తభైన చ. 162 

ప్రోతసోం భేదకో యళ తేషాం బావరశో రతః, 

గృహసంవేళకో దూతో వృక్షారోవక ఎవ చ.163 

శ్వుక్రీడీ కేనజీవీ చ కన్వాదూవక ఏవ చ, 

హీంస్రో వృషలవృత్తిళ గణానాం బైవ యాజుకః. 164 

ఆబారహీనః: క్లీబళ్ళు నిత్యం యాచనక్‌ న్తథా 

తృషిజీవీ శీపదీ చ నద్భిర్నిందిత ఎవ చ.165 

' 72 


తృతీయాధ్యాయం 
బొరభ్రికో మాహిషికః వరవూర్వావతిన్త ధా, 
(పేతనిర్యాతక్షకైవ వర్రనీయాః ప్రయత్నతః. 166 
ఎతాన్సిగర్ణి తాబారా నపాక్షై యాన్‌ దఃజాధథమాన్‌, 
ద్వోజాతిప్రవరో విద్వానుభయ్యత్ర వివరయేత్‌: 167 


అదే విధముగా ఏనుగు ఎద్దు గుజ్జం ఒంటెలను లొంగదీసుకొను వానిని, జోతిష్యం 
చెప్పి బ్రతుకువానిని, పక్షులను పెంచేవానిని, ఆయుధ విద్యలనుపదేశించేవానిని, చెటువుల 
యొక్క ఆనకట్టలను తెంపే వానిని, అట్లే ఆ చెజువులోనికి వచ్చు నీటికి అడ్డుకట్ట 
వేయువానిని, వాస్తు విద్య వలన బ్రతుకువానిని, రాజదూతను, వేతనం తీసుకొని వృక్షముల 
నాటువానిని, కుక్కలను, డేగలను పెంచి ఆడుకొనువానిని, కన్యలను చెడగొట్టు దుర్మార్లుని, 
హింసించువానిని, శూద్ర వృత్తిచే బ్రతుకువానిని, వినాయకుడు మొదలగు గణములను 
పూజించి బ్రదుకువానిని, ఆచారం లేనివానిని, నపుంసకుని, ప్రతిదినము యాచనచేసి 
జీవించువానిని, వ్యవసాయం చేయువానిని, బోదకాలు గలవానిని, నజ్ఞనులు 
నిందించువానిని, మేకలు, గేదెలచే బ్రదుకువానిని, విధవావివాహము చేసుకున్నవానిని, 
శవములమోయువానిని హవ్యకవ్యములకెప్పుడును పిలువకూడదు. వీరు ఆచార హీనులు, 
పంక్తిభోజనమునకు కూడా అనర్హులు. బ్రాహ్మణాధములు, కావున విజ్ఞానవంతుడగు 
బ్రాహ్మణుడు పైవారినెప్పుడును దేవకార్యములకు, పితృకార్యములకు పిలువకూడదు. 
ట్రాహ్మణన్తనధీయానన్త్రణాగ్ని రిన శామ్యతి, 
త స్మైహవ్యం న దాతవ్యం నహి భన్మని మూయతే. 168 
వేదాధ్యయనము చేయని బ్రాహ్మణుడు మండుచున్న గడ్డిపోచలవలె వెంటనే 
శమించును. అతని కొనగిన హవ్యకవ్యాలు బూడిదలో పోసిన ఆహుతుల వలె 
నిష్ణలమగును. 
అపాజ్మ్యదానే యో దాతుర్భవత్వూర్హ్రుం ఫలోదయః 
దైవే వావిషి విక్రో వా తత్‌ వ్రవక్రామ్వశేషతః 169 
అద్రతైర్య ద్ధింజౌర్భుక్రం వరివేత్రాదిభిస్త ధా, 
అపాక్తోయెర్యదనైంళ్ళతదైంరక్షొంసి భుజంతే, 170 
పంక్తియోగ్యుడు కానివానికి హవ్యకవ్యాలనిస్తే కలిగే ఫలితమెట్టుందో వివరిస్తాను. 
వేదగ్రహణమునకై చేయవలసిన బ్రహ్మచర్య వ్రతాలన్ని అనుష్టింపనివారు, పరివేత్తలు, 
పంక్తి బాహ్యులు మొదలైనవారు తిన్న హవ్యకవ్యాలు రాక్షసులకు చెందుతాయి. 
దారాగ్నివమోతనంయోగం కురుతే యో౭గ్రజో స్థితే, 
వరివేత్తానవిజేయః: వరివిత్తి స్తు వూర్యజుః 171 
వరివిత్తిః వరివేత్తా యయా చ వరివిద్వతే, 
నర్వే తే నరకం యాంతి దాతృయాజకపంచమాః 172 
అన్నకంటె ముందు వివాహం చేసుకున్నవానిని పరివేత్త అని అంటారు. ఆ 


73 


అంబటి 


అన్నను పరివిత్తి అంటారు. అన్నకంటె ముందు వివాహము చేసుకున్న తమ్ముడు ఆతని 
అన్నే తమ్ముని వివాహం చేసుకున్న స్తీ ఆ పిల్లనిచ్చినవాడు, ఆ వివాహం చేయించినవాడు 
వీరందరు నరకానికి పోతారు. 
భ్రాతుర్భుతన్య భార్యాయాం యో౭నురజ్వేత కొమతః 
ధర్శేణాపి నియుక్తాయాం నజ్ఞేయోదిధిమాపతి: 173 
సోదరుడు చనిపోయిన తరువాత అతని భార్యను కామించువానిని దిధిషూపతి 
అంటారు. 


వరదారేషు జాయేతే చ ద్వౌ నుతౌకుండగోళకౌ, 
వత్యొ జీవతి కుండః స్వాన్కతే భర్తరి గోళకు 174 
తౌ తు జాతౌ వరక్షేతే ప్రాణినౌ (పేత్వ బేహ చ, 
దత్తాని హవ్యకవ్యాని నాళయేతే వ్రదాయినామ్‌. 75 


భర్త బ్రతికియుండగా ఇతరుల వల్ల పుట్టినవాడు కుండుడు. భర్త చనిపోయిన 

తరువాత ఇంకొక పురుషుని వలన పుట్టినవాడు గోళకుడు. ఇట్లు పరుని వలన పుట్టిన 
కుండ, గోళకుల కిచ్చిన హవ్య కవ్యాలు సైతం దాతయొక్క పుణ్యాన్ని హరిస్తాయి. 

అపాజ్తో యావతః పొజ్బ్యాన్‌ భుంజానా ననువళ్వతి, 

తావతాం న ఫలం తత దాతా ప్రావ్నోతి బాలిళు 176. 

వికాంధో నవతేః కాణ : షష్టేః శింత్రీ శతన్య తు, 

పావరోగీ నహ్యనన్య దాతు ర్నాశయతే ఫలమ్‌. 177 

యావతన్సంన్పృశేదం గైర్రావ్మాజాన్‌ బూదయాజకః 

తావతాం న భవేద్దాతుః ఫలం దానన్య పౌర్తికమ. 178 

పంక్తి బాహ్యుడు భోజనం చేస్తూ తన పంక్తిలో నున్న వారినెందరిని చూస్తాడో 

దాత వారికి భోజనం పెట్టిన ఫలితాన్ని కోల్పోతాడు. గుడ్డివానిని పంక్తిలో కూర్చొనబెట్టి 
భోజనం పెట్టినందువల్ల తొంబదిమందికి భోజనం పెట్టిన ఫలాన్ని కోల్పోతాడు. ఒంటి 
కంటి వానికి పంక్తిలో భోజనం పెట్టిన అరవైమందికి భోజనం పెట్టిన ఫలితాన్ని, తెల్ల కుష్టు 
కలవానికి పంక్తిలో భోజనం పెట్టితే నూరుగురికి భోజనం పెట్టిన ఫలితాన్ని, క్షయవ్యాధి 
పీడితునికి పంక్తిలో భోజనం పెట్టితే వేయిమందికి భోజనం పెట్టిన పుణ్యాన్ని 
పోగొట్టుకుంటాడు. కావున వీరికి ప్రత్యేకంగా భోజనం పెట్టవలెను. శూద్రులకు పురోహితుడైన 
వాడు తన పంక్తి యందు కూర్చున్న బ్రాహ్మణులనెందరిని తగులుతాడో కర్త అంతమంది 
బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పలితాన్ని కోల్పోతాడు. 

వేదవిచ్వాపి ఐవో౭న్య లోభాత్సృతాః ప్రతి గ్రహెమ్‌. 

వినాశం వజతి క్షీపమాయవాత్రమివాంభని. 179. 

సోమవిక్రయిడో ఎప్పా భిషజే వూయళోణితమ్‌, 

నష్టం దేవలకే దత్రమనవ్రతిష్టం తు వార్గుషా. 180 


74 


తృతీయాధ్యాయం 
యత్తు వాణిజకే దత్తం నేహ నాముత్ర తదృ్భవేల్‌, 
భన్తునీవ హుతం వావ్వం తథా సొనర్భవే ద్విజో 181 
వేదవేత్తమైన బ్రాహ్మణుడు సైతం అత్యాశవల్ల దానం స్వీకరిస్తే పచ్చికుండ నీటిలో 

పడి నశించినట్లు వెంటనే నశిస్తాడు. సోమలతను అమ్మినవానికి దానంచేస్తే దాత పంది 
బౌతాడు. వైద్యునకు దానం చేస్తే దాత చీమురక్తము తిను పురుగౌతాడు. పూజారికిచ్చిన 
దానం వల్ల ఫలితముండదు. అట్లే వడ్డినిచ్చువానికి దానం చేస్తే అప్రతిష్ట కలుగుతుంది. 
వర్తకం చేయువానికి రెండవమారు పెండ్లి చేసుకున్న స్రీ యొక్క భర్తకు శ్రాద్ధంలో పెట్టిన 
భోజనం వల్ల ఇహపరలోకాలలో సుఖం లభించదు. పైగా అది బూడిదలో పోసిన ఆహుతి 
వలె నిషృలమౌతుంది. 

ఇతరేమత్వపాక్ష్యైమ యభోద్ధి ష్టేవుసాధుమ, 

మేదో సృజ్ఞాంనమజ్ఞాస్థి వదంత్యన్నం మనీషిణః 182 


దుష్టులు పంక్తి బాహ్యులైన ఇతరులకు పెట్టిన యన్నం వల్ల దాతకు మేధస్సు, 
రక్తమాంసములు, కొవ్వు, ఎముకలు పెట్టిన ఫలితం చేకూరుతుంది. 
అపాజ్వ్యో్బ్యోవవాతౌ వజ్ర : పొవ్యతే యెర్రింజోత్త మై: 
తాన్ని బోధత కొర్ల్న్న్వేన ద్వాజూగ్ర్రాన్‌ వజ్హ పావనాన్‌ 183. 


పంక్తి బాహ్యులవల్ల అపరిశుద్ధమైన బ్రాహ్మణ పంక్తిని పవిత్రం చేసే పంక్తి 
పావనులైన బ్రాహ్మణోత్తముల గూర్చి వివరిస్తాను. 
అ(గ్రాన్స ర్వేమవేదేమ నర్వవ్రవచనేమ చ, 
జోత్రయాన్యయజాకైన ఎక్టోయా: వజ్షీపావనాః 184 


సమస్త వేదాలను, వేదాంగాలను చక్కగా అధ్యయనం చేసి అధ్యాపనం 
చేయుశ్రోత్రియ వంశములలో పుట్టినవారు పంక్తి పావననులౌతారు. 
త్రిణాచికేతః వంబాగ్ని స్రీనువర్హషడంగవిల్‌, 
బ్రవ్మాదేయాత్మనంతానో జ్వోష్టసామగ ఎవచ 185 
వేదార్థవిత్రవకా చబ్రహ్మాచారీ నహన్రదః 
శతాయ్లుక్రైవ ఐజ్టోయా బ్రాహ్మణాః వజ్బి పావనాః 186 


అధ్యర్యు వేదభాగమైన త్రిణాచికేతవ్రతం తెలిసిన వాడు పంచవువో 
యజ్ఞాలొనర్చువాడు, బుగ్వేద భాగమైన త్రినువర్భము నెరిగినవాడు, శిక్షాది 
షడాంగాలనెరిగినవాడు, బ్రాహ్మ వివాహం చేసికొన్న ప్రీ యొక్క పుత్రుడు, జ్యేష్టసామం 
గానంచేసే వాడు అనే ఆరుగురు పంక్తి పావనులు. అట్లే వేదార్గవేత్త, వేదార ప్రవచనం 
చేసేవాడు, బ్రాహ్మచర్య వ్రతాన్ని అనుష్టించేవాడు, వేయి గోవులను దానం చేసినవాడు, 
శతాయుష్కుడైన శ్రోత్రియుడు వీరంతా పంక్తి పావనులు. 


75 


మనుస్మృతి 


లర లాన్నాకులు 
వూర్వేద్యు రవ రేద్యురాః ఢ్రాద్ధకర్మణ్యువస్థితే, 
నిమంత్రయేత త్ర్యవరాన్‌ నమ్యుగ్విప్రాన్‌ యథోదితాన్‌. 187 
శ్రాద్ధానికి ఒకటి లేక రెండు దినాలముందు ముగ్గురికి తగ్గకుండా సద్పాహ్మణులను 
నిమంత్రణ చేయవలెను. 
నిమంత్రితో ద్విజః పవిత్రే నియతాత్మా భవేత్సదా, 
న చ భందాంన్యధీయీత యస్య శ్రాద్ధం చ తద్భవేత్‌. 188 
నిమంత్రితాన్‌ పి వీతర ఉపతిష్టంతి తాన్‌ 'ద్విజాన్‌, 
వాయువబ్బానుగచ్చంతి తథాసీనానుపానతే, 189 
కోతితస్తు యథాన్యాయం వావ్వకవ్వే ద్వాజోత్తమః, 
కధంచిదవ్యతిక్రామన్‌ పాపన్ఫూకరతాం వ్రజోత్‌.190 
అఆమంత్రితస్తుయః శ్రాద్ధే వృషల్యా నవా మోదతే, 
దాతుర్యద్దుషృతం కించిత్తత్సర్గ్యం ప్రతివద్యతో. 191 
అక్రోధనా శౌ చవరాన్స తతం బ్రవ్మాచారిణః, 
న్యనస్తళన్తా మహాభాగాః వీతరః వ్రూర్యదోవతాః. 192 
శ్రాద్ధమందు నియుక్తులైన బ్రాహ్మణులు, శ్రాద్ధకర్త శ్రాద్ధ్దదినమున నిత్యం చేస్తున్న 
గాయత్రీ మంత్రం, తప్ప ఇతర వేద మంత్రాలను చదువరాదు. శాద్ధ దినాన నిమంత్రితులైన 
బ్రాహ్మణులను పితృదేవతలు ఎల్లప్పుడు అంటిపెట్టుకొని యుంటారు. అందువల్ల 
నిమంత్రితులాదినమున పరిశుద్దులై ఉండవలెను. శ్రాద్ధం లో భోక్తగా ఉండుటకు ఒప్పుకొని 
ఎదో కారణం వల్ల భోక్తగా రాకపోయినచో మహాపాపాన్ని పొందును. శ్రాద్ధమున 
నిమంత్రితుడైన బ్రాహ్మణుడు ఆ దినమున ప్రీ సంగమము చేసినచో శ్రాద్ధకర్త చేసిన 
పాపమునంతయు పొందును. పితృదెవతలు, పరమశాంతులు, ఆచారవంతులు ఎల్లప్పుడు 
వేదాధ్యయనం చేసేవారు, పరమశ్రేష్టులు కూడ. కావున శ్రాద్ధకర్త, శ్రాద్ధభోక్తలాదినమున 
పరమశాంతులై సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి. 
యన్మా దుత్పత్తిరేతేషాం నర్వేషామవ్వుకేషతః 
యే చ యైరువచర్వాన్స్యు ర్నియమైస్తాన్ని బోధత. 193 
ఈ పితృ దేవతలు ఎవరి వల్ల పుట్టిరి? వారిని ఏ యే నియమాలతో సేవించాలి 
మొదలైన విషయములను తెలుపుమని బుషులు భృగు మహర్షినడిగినారు. 
మనోర్హె రణ్యగర్భన్య యే మరీబ్యాదయః నుతాః 
తేషామృషీణాం నర్వేషాం వుత్రాః పితృగణాః న్మృతాః 194 
ఎరాట్సుతా నోమనదః సాధ్వానాం వీతరః న్హ్రతొః, 
అగ్నివ్వాత్తాళ్ళు దేవానాం మారీచా లోకవిశుతాః:. 195 


76 


తృతీయాధ్యాయం 
దై త్వదానవయక్షాణాం గంధర్యోరగరళ్షనామ్‌, 
నువర్హ కిన్నరాణాం చ న్మృతా బర్థి షదో౭త్రిజాః 196 
నోమవా నామ దిప్రాణాం క్షతాయాణాం వావర్భుజు, 
వైళ్యానా మాజ్ఞావా నామ జబాద్రాణాం తు నుకొలినః 197 


హిరణ్య గర్భునికి మనువు పుత్రుడు. అతని పుత్రులు మరిచి మొదలైన మహర్షులు. 

వారి సంతానమే పితృగణం. విరాట్పుత్రులైన సోమసదులనేవారు సాధ్యులనే వారియొక్క 
పితృ గణం. అదే విధంగా అగ్ని ష్వాత్తులు అనే మరీచి మహర్షియొక్క పుత్రులు దేవతలకు 
పితృగణంగా ప్రసిద్ధి చెందినారు. అత్రి మహర్షి పుత్రులైన బర్హిషదులనేవారు దైత్య దానవ 
యక్షులకు గంధర్వులకు, సర్పములకు, రాక్షసులకు గరుడ, కిన్నరులకు పితరులు. 
బ్రాహ్మణులకు సోమపులనెవారు క్షత్రియులకు హవిర్భుజులు, వైశ్యులకు ఆజ్యపులు, 
శూద్రులకు సుకాలినులనే వారు పితరులు. 

సోమపాన్తు కవేః వుతా హవివ్మంతోzంగిరన్సు తాః, 

వుల న్త్వృన్వాజువాః వుత్రా వసీన్లన్య నుకొలినః198 

అగ్ని దగ్గానగ్ని దగ్గాన్‌ కొవ్వాన్‌ బర్హి షదస్త ఢా, 

అగ్నిష్వాత్తాంళ్ళు సౌమ్యాంళ్ళ విప్రాణా మేవ నిరిళేత్‌.199 

య ఎతోతు గణా ముఖ్యాః వీతృణాం పరికీర్తితాః, 

తేషామపీవా ఐజ్టైయం వ్రత్రపౌత్ర మనంతకమ్‌.200 

బుషిభ్యః పీతరో జాతాః వీతృభ్యో దేవమానవాః 

దేవేభ్యన్తు జగత్సర్వం చరం న్థాణ్యనువ్రూర్యళః.201 

వీరిలో సోమపులనేవారు శుక్రుని యొక్క పుత్రులు. హవిష్మంతులు అంగిరస 

మహర్షి యొక్క పుత్రులు. ఆజ్యపులు పులస్త్య మహర్షి యొ పుత్రులు. సుకాలినులనే 
పితరులు వసిష్ట మహర్షి యొక్క పుత్రులు. ఇంకా అగ్ని దగ్గులు అనగ్ని దగ్గులు, కావ్యులు 
(శుక్రపుత్రులు) బర్హిషదులు, అగ్నిష్వాత్తులు సౌమ్యులు వీరందరుకూడ బ్రాహ్మణుల యొక్క 
పితృ దేవతల సంతానమే. ప్రస్తుతమున్న పితృగణమంతా పైపితృదేవతల యొక్క సంతానమే. 
బుషులవలన పితృదేవతలు పుట్టిరి. వారికి దేవ దానవులుద్భవించిరి. వారి వలన ఈ 
చరాచర సృష్టియంతా ఆవిర్భవించింది. 


వార్వణ శ్రాద్ధనియమము :- 
రాజతై ర్భాజనై రేషా మథోవా రాజతాన్వితైః 
వార్యవి శ్రద్ధయా దత్ర్తమక్షయాయోవకల్పతే.202 
దేవకార్యాద్ధింజాతీనాం పీతృఠార్వం ఎశిషతే, 
దైవం హీ పీతృకొర్యన్య వూర్వమావ్వాయనం న్మృతమ్‌.203 
తేషా మారక్షభూతం తు వూర్వుం దైవం నియోజయేత్‌, 
రక్షాంసి హి విలుంవంతి శ్రాద్దమారక్షవర్థితమ్‌.204 


77 


మనుస్మృతి 


దైవాద్వంతం తదీ హేత వీత్రాద్యంతం నతద్భవేత్‌, 
విత్రాద్వంతం త్వహమానః క్షిప్రం నళ్ళతి సాన్వయః.205 
శ్రాద్ధంలో భోక్తలు భోజనం చేయుటకు వెండి పళ్ళిరములు లేక వెండి పూసిన 
పాత్రలనుపయోగించాలి లేక శ్రద్ధతో ఇవ్వబడిన నీరైనను పితృదేవతలకు అక్షయ 
తృస్తినిస్తుంది. బ్రాహ్మణులకు దేవకార్యం కంటె పితృకార్యం చాలా ముఖ్యమైంది దేవకార్యం 
పితృకార్యం కంటే ముందున్నా పితృకార్యానికి అది అంగమని పేర్కొనబడింది. పితృ 
దేవతలను రక్షించుటకై తొలుత విశ్వే దేవరూప బ్రాహ్మణుని నియోగింపవలెను. రక్షణ 
రూపమైన విశ్వే దేవత లేనిచో పితృకార్యాన్ని రాక్షసులు నాశనం చేస్తారు. శ్రాద్ధమున పితరులకు 
ముందు విశ్వేదేవ స్వరూపుడైన బ్రాహ్మణుని చివర శ్రీమహావిష్ణు స్వరూపుడైన బ్రాహ్మణుని 
ఉంచవలెనే కాని దేవతాస్వరూపుడగు బ్రాహ్మణుని మధ్యన ఉంచి ఇటునటు 
పితృన్వరూవులైన బ్రాహ్మణులనుంచకూడదు. ఆ విధంగా శ్రాద్ధం చేస్తే శ్రాద్ధకర్త 
తనకుటుంబంతో సహ నశిస్తాడు. 
జుచిం దేశం వివిక్తం చ గోమయేనోవలేవయేత్‌, 
దక్షీణావవణం దైవ వ్రయత్నే నోవపాదయేత్‌.206 
శ్రాద్ద బ్రాహ్మణుల పాద ప్రక్షాళన కై పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎన్నుకొని ఆవు పెండతో 
ఆ స్టలము నలుకవలెను. పాదప్రక్షాళనకు ఉపయోగించే ప్రదేశం దక్షిణ దిక్కుకు కొద్దిగా 
వంపుతో నుండాలి. 


అవకాశేషు బోక్షేమ నదీతీరేమ చైవ పొ, 
వివిక్షేము చ తువ్యంతి దత్తేన వితరన్ఫదా.207 
పితృతర్పణాన్ని వస్తుతః పరిశుద్దమైన అరణ్యాలలో గాని, నదీ తీరాలలోగాని, 
నిర్జన ప్రదేశాలలో గాని చేస్తే పితృ దేవతలెల్లప్పుడు సంతోషము పొందుతారు. 207 
ఆననేషమావక్తు ప్రేమ బర్హి వ్మత్సు పృథక్సృథక్‌, 
ఉవన్పృష్ణోదకాన్‌ నమ్యగ్విప్రాంస్తానువ వేశయేత్‌.208 
ఉవవేళ్ళు తు తాన్‌ విప్రానాననేష్యజూగువ్పి తాన్‌, 
గంధమాల్రైన్సు రభిభిరర్భయే దేవ వూర్వకమ్‌.209 
తేషాముదకమానీయ నవవిత్రాంన్తి లానవి, 
అగ్భౌకుర్వాదనుజ్ఞాతో బ్రాహ్మణో బ్రాహ్మభణానృ్సహ.210 
శ్రాద్దంలో"నిమంత్రితులైన బ్రాహ్మణులు స్నానం చేసి పరిశుద్ధులై ఉండాలి. స్నానం 
చేసిన ఆ బ్రాహ్మణులను దర్భలు పరచి (ఉత్తరాగ్రాలుగా) ప్రత్యేకంగా కూర్చుండబెట్టవలెను. 
ఆ విధంగా వారిని కూర్చుండబెట్టి విశ్వేదేవతాస్వరూపుడైన బ్రాహ్మణునితో ప్రారంభించి 
గంధం, మాలలు, మొదలైన వాటితో వారిని పూజింపవలెను. తరువాత వారికి అర్భ్యాదకంతో 
పవిత్రమైన నువ్వులను సమర్పించి ఆ బ్రాహ్మణులయొక్క అనుజ్ఞను పొంది శ్రాద్ధకర్త అగ్ని 
యందు ఈ దేవతలకై హోమము చేయవలెను. 


తృతీయాధ్యాయం 

అగ్నేనోమయమాభ్యాం న కృత్యాప్యాయనమాది తః, 

వావర్ద్హానేన విధివత్పశ్వాత్స ంతర్పయత్పిత్తాన.277 

అగ్న్యభావే తు వివ్రన్వ పాణావేవోవపాదయేత్‌, 

యో వ్యాగ్నిన్సు ద్వజో వప్రెర్మంత్రదర్శిభిరుచ్వతే. 212 

అక్రోధనాన్‌ నువసాదాన్‌ వదంత్వేతాన్‌ వ్రరాతనాన్‌, 

లోకన్వావప్వాయనే యుక్తాన్‌ శ్రాద్ధదోవాన్‌ ద్వాజోత్రమాన్‌.273 

తొలుత అగ్నికి, సోమునకు, యమునకు శాస్త్ర ప్రకారంగా హవిస్సులు సమర్పించి 

తరువాత పితృదేవతలకు హనిస్సులనీయవలెను. బ్రహ్మచారి, స్నాతకుడు, భార్యారహితుడు 
ఈ ముగ్గురికి గార్హపత్యాగ్ని యుండదు. కావున వారు బ్రాహ్మణుని కుడిచేతిలోనే పై 
మూడాహుతులనివ్వవలెను. బ్రాహ్మణుడు అగ్ని హోత్ర స్వరూపుడని మంత్రతత్వవేత్తలగు 
బ్రాహ్మణులే పేర్కొనుచున్నారు. అట్లే శ్రాద్ధంలోనియుక్తులైన బ్రాహ్మణులు పరమశాంతులు, 
మిక్కిలి దయకలవారు, పెద్దవారు లోకానికి మేలు చేస్తారు. కావున వారి చేతిలో హోమం 
చేయవచ్చునని పెద్దలు చెప్పుతారు. 

అపనవ్యమగ్న కృత్యా నర్వమావృత్వ దిక్రమమ్‌, 

అవనవ్యోన హస్తేన నిర్వ పేదుదకం భుది.214 

(తంన్తు తస్మాద్ధవిళ్ళే షాత్పిండాన్‌ కృత్వా నమాహితః 

జొదకేనైవ వఐధీనా నిర్వ పేద్రక్షీణాముఖి:.275 

న్యువ్వ పిండాంన్త తస్తాంన్తు ప్రయతో ఎవిధివూర్వకమ్‌, 

తేమ దర్శేమ తం నాన్తం వివృజ్యాల్లేవభాగి నామ్‌.276 

ఆచమో(దక్స రావృత్వ త్రిరాయమ్యు ళనైరనూన్‌, 

షడృతూంళ్స నమన్ను ర్యా తతొ నేవ చ మంత్రనత్‌.217 

ఉదకం నినయేబ్బేషం శనై: పీండాంతికే వున, 

అవజబ్మిహేచృ తాన్‌ వీండాన్‌ యథా న్యుప్తాన్‌ నమాహితః.218 

వీండౌభ్యస్తంల్సికాం మాత్రాం నమాదాయానువ్రూర్యకళః, 

తేనోవ విప్రానాసీనాన్‌ విధివత్స్ఫూర్యమాశయేత్‌.219 

అగ్నియందు చేయాల్సిన హోమానుష్టానక్రమమంతా దక్షిణ దిక్కులోనే చేయాలి. 

అట్టే కుడిచేతితో పిండప్రదాన స్థలంలో దర్భలు పరచినచోట నూవుల నిళ్ళు వదలవలెను. 
తర్వాత హోమం తర్వాత మిగిలిన అన్నంనుండి మూడు పిండాలు చేసి శ్రాద్ధకర్త శ్రద్ధతో 
దక్షిణాభిముఖుడై నూవుల నిళ్ళు వదలిన ప్రదేశంలో ఆ పిండాలను పెట్టాలి. ఈ విధంగా 
తమ తమ సూత్రోక్త ప్రకారాన పిండాలను పెట్టి దర్భల మొదళ్లలో తన చేతిని రాచి తన 
చేతి కంటుకొన్న మెతుకులను లేపభాక్కులగు పితరులకు ఒసగవతెను. తరువాత అతడు 
ఉత్తరాభిముఖుడై ఆచమనం చేని వెల్లగా మూడు ప్రాణాయామాలను చేని 
“వసంతాయనమస్తుభ్యం” మొదలైన మంత్రాలతో ఆరు బుతువులకు నమస్కరించి 


79 


మనుస్మృతి 
అటుపిమ్మట పితృ దేవతలకు నమస్కరించాలి. తరువాత పిండాలు పెట్టిన స్థలమందున్న 
నీటిలో కొంతభాగాన్ని తీసికొని మెల్లగా పిండాల దగ్గర వదలవలయును. తరువాత ఆ 
పిండాలను వరుసగా తీసికొని వాటిని వాసన చూచి ఆ పిండాలలోనుండి కొద్ది భాగాన్ని 
తీసికొని వరుసగా కూర్చున్న భోక్తలు తినునట్లు పెట్టవలెను. 


ధ్రయమాశో తు పితరి వూర్వేషామేవ నిర్వ సేత్‌, 
ఎవ్రవద్వా౭వి తం శ్రాద్ధే న్వకం వితరమాశయేత్‌. 220 
పీతా యన్య తు వృత్త స్ఫాజ్జీవేచ్చావి పితామవాః 
సీతున్స నామ నంకీర్త కీర్త యేత్రవితామహమ్‌. 221 
వీతామ హో వా తబ్రాద్ధం భుంజీతేత్యబ్రవిన్మను,, 
కొమం వా నమనుజ్ఞాతః న్వ్యయమేవ నమాబరేత్‌. 222 
తేషాం దత్వా తు వాస్తేమ నవవిత్రం తిలోద్దకమ్‌,' 
తత్సిండాగ్రం వ్రయబ్బేత న్వదైవషామస్తాతి బ్రువన్‌ 223 


తండ్రిబ్రతికి యున్నప్పుడు శ్రాద్ధము పెట్టవలసి వచ్చినచో తండ్రిని వదలి 

తక్కినవారికి శ్రాద్ధము పెట్టవలయును. పితృస్థానమున తన తండ్రిని కూర్చుండబెట్టి 
భోజనము పెట్టవలెను. అప్పుడు పిండం మాత్రం పితామహప్రపితామహులకే ఉండును. 
లేక తండ్రి చనిపోయి పితామహుడు (తాత) బ్రతికి ఉంటే తండ్రికి, ప్రపితామహునికి 
మాత్రమే పిండప్రదానం చేయాలి. లేక బ్రతికి యున్న పితామహుని (తాతను) పితామహుని 
స్థానముననుంచి అతనికే భోజనం పెట్టాలి. ఈ విధంగా వితృ,వీతావువూ, 
ప్రపితామహులనావాహన చేసి బ్రాహ్మణుల చేతిలో తిలలు, దర్భలు కల నిటిని పోసి 
అంతకుముందు పిండాల నుండి తీసిన భాగములను పిత్రేస్వధాస్తు, పితామహాయస్వధాస్తు, 
ప్రపితామహాయ స్వధాస్తు అని వరుసగా వారిచేతులలో పెట్టాలి. 

పాణిభ్యాం తూవనసంగృవ్వా న్వయమన్నన్వ వర్థితమ్‌, 

ఎప్రాంతికో వీత్తూన్‌ ధ్వాయన్‌ శనకైరువనిక్లీ పేత్‌. 224 

ఉభయో ర్లన్తయోర్ముక్తం యదన్న మువనీయతే, 

తద్వవ్రలుంవంత్వనురా నృవాసా దుష్టబేతనః 225 

గుణాంళ్ళ నూవళాకాద్వాన్‌ వయో దధి ఘృతం మధు, 

విన్య సేత్రయతః వూర్వం భూమావేవ సమాహితః. 226 

భక్ష్యం భోజ్యం చ వివిధం మూలాని చ ఫలాని చ, 

వృద్వాని చైవ మాంసాని పానాని నురభీణి చ. 227 

అన్న పాత్రను రెండు చేతులతో పట్టుకొని పితృ దేవతలను స్మరిస్తూ మెల్లగా 

భోక్తల సమీపంలో పెట్టవలెను. అన్న పాత్రను రెండు చేతులతో పట్టుకొనక బ్రాహ్మణుల 
సమీపానికి తెస్తే ఆ అన్నాన్ని దుష్టబుద్ధిగల రాక్షసులు వెంటనే హరిస్తారు. శ్రాద్ధకర్త పప్పు, 
కూరగాయలు, పెరుగు, పాలు, తేనె మొదలగువానిని శ్రద్ధాభక్తులతో అన్నం కంటె ముందే 


vt hays 


80 


తృతీయాధ్యాయం 


వడ్డింపవలెను. వడలు మొదలైన భక్ష్యాలను, పాయసం మొదలైన భోజ్యములను 
ఫలమూలాలను, ఇష్టమైన మాంసాలను, సువాసనాభరితమైన పానీయాలను తెచ్చి 
ఉంచవలెను. 

ఉవనీయ తు తత్సర్వం శనకైన్సు నమాహితః, 

వరివేషయేత ప్రయతో గుణాన్సర్వాన్‌ ప్రబోదయన్‌. 228 

నాన్రమాపాతయేజ్ఞాతు న కు ప్యేన్నాన్సృతం వదేత్‌, 

న పొదేన న్సృళే దన్నం న బైతదవధూనయేత్‌ 229 

అ(స్రం గమయతి (పేతాన్‌ కోపోzరీననృతం చను 

పొదన్పర్ఫన్తు రక్షాంసి దువృుతీనవధూననమ్‌. 230 

యద్వదోబేత వ(పేభ్యన్త త్తధ్రద్వాదమత్త్స రః 

టబ హ్డోద్వాళ్ళు కథాః కుర్వాత్సిత్చృణా మేతదీప్పితమ్‌ 231 

స్వాధ్యాయం శ్రావయేత్తుత్రై ధర్మశాస్రాణి నైవ హీ, 

అఖ్వానానీతివోసాంళ్ళు వురాణాని ఖిలాని చ. 232 

హర్షయేద్రావ్మాణాం స్తుష్ణో భోజయేచ్చ శ+నైళ్ళనై, 

అన్నా దోోనానకృబ్రైతాన్‌ గుజ్రైళ్చు వరిబోదయేత్‌.233 

పై పదార్థాలనన్నిటిని శ్రద్దతో తెచ్చి వాటి గుణాలను వర్ణిస్తూ మెల్లగా భోక్తలకు 

వడ్డించవలెను. అట్లు వడ్డించు సమయాన చనిపోయిన వారిని తలచుకొని దుఃభింపరాదు. 
కోపమునకు రాకూడదు. అట్లే అబద్భాలాడకూడదు. ఇంకా అన్నాన్ని కాలితో తొక్కరాదు. 
అన్నం చెల్లాచెదరగునట్టు వడ్డింపరాదు. వడ్డిస్తున్నప్పుడు కన్నీరు విడిచినచో శ్రాద్దాన్నాన్ని 
డప్రైతలు తింటాయి. కోపంతో వడ్డించినచో శ్రాద్ధాన్నం తన శత్రువులజేరును. అన్నాన్ని 
కాలితో తొక్కినచో శ్రాద్దాన్నం రాక్షసుల జేరును. అన్నం చెల్లాచెదరగునట్లు వడ్డిస్తే ఆ 
అన్నాన్ని పాపాత్ములు తింటారు కావున శ్రద్ధతో మెల్లగా భోక్తలకు అన్నాదికమును వడ్డించాలి. 
భోక్తలుగా వచ్చిన బ్రాహ్మణులకు ఎది ఇష్టమో దానినే మాత్సర్యమును వదలి వడ్డించాలి. 
అల్లే బ్రాహ్మణులు భోజనంచేసే సమయాన బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే కథలను 
చెప్పవలెను. పితృదేవతలకి కథలే చాలా ఇష్టమైనవి. అట్లే బ్రాహ్మణభోజన సమయాన 
వేదాలను ఎధర్మశాస్తాలను, ఆఖ్యానాలను, ఇతిహాసాలు పురాణాలు మొదలైనవాటిని 
వినిపించవలెను. శ్రాద్దకర్తతాను సంతోషంతో ఉండి బ్రాహ్మణులను సంతోషపెట్టుచు 
పదార్థాలగుణాలను వర్ణిస్తూ వారికి చక్కగా భోజనం పెట్టవలెను. 

వ్రతస్థమవి దౌపొత్రం శ్రాద్ధ యత్నేన భోజయేత్‌, 

కుతవం బాననం దద్యాత్తిలైళ్ళ ఏకి రేన్మహీమ్‌.234 

(తీణీ శ్రాద్ధే వవిత్రాణి దొహ్యిత్రః కుతవస్తిలాః, 

ణీ బాత్ర వళంనంతి శౌాచమశ్రోధమత్వరామ్‌..2356 


81 


మనుస్మృతి 


అత్యున్షం నర్వమన్న౦ స్యా ద్భుంజీరంస్తె చ వాగ్యతాః, 

న చ ద్వజాతయో బూయు ర్హ్లాత్రా వృష్ణా వాబిర్లుణాన్‌.236 

యావదుష్టం భవత్యన్నం యావదళ్ళంతి వాగ్యతాం 

వీతరస్తావదళ్నంతి యావన్నోక్తా హఐర్గుణాః.237 

యద్వేష్టితళిరా భుజ యద్భుజ్చే దక్షిణాముఖః, 

నోవానత్కళ్ళ యద్భుజ్తే తదై? రక్షాంసి భుంజతే.238 

చాండాలళ్ళ వరావాళ్ళు కుక్కు టశ్సాః తథైవ చ, 

రజున్వలా చ షండళ్ళు నేక్షేరన్నళ్ళతో ద్విజాన్‌.239 

హోమ ప్రదానే భోజ్య చ యదేభిరభివిక్షుతే, 

దైవే కర్మణి పిత్రే వా తదచృత్యయథాతథమ్‌.240 

ఘ్రూణోన నూకరో హన్తి వక్షవాతేన కుక్కుట: 

శ్వాతు దృష్టినిపాతేన స్పర్శే నావరవర్దజః.241 

ఖంజో వా యది వా కొణో దాతుః (పేషో౭వీ వా భవేత్‌, 

హీనాతిరి క్రగాత్రో వా తమవ్య్వవనయేత్పున:242 

బ్రాహ్మణం భిక్షుకం వావీ భోజునార్థమువస్థీతమ్‌, 

(బ్రాహ్మణైరభ్యనుజ్ఞాతః శక్తి తః వ్రతివూజయత్‌.243 

బ్రహ్మచారిగా నున్నను కూతురు యొక్క కొడుకును (మనుమని) శ్రాద్ధంలో భోక్తగా 

నియోగించాలి. అల్లే శ్రాద్ధ బ్రాహ్మణులకు కంబళమును ఆసనంగా ఈయవలెను. 
శ్రాద్ధభూమియందు నువ్వులను చల్లవలెను. శ్రాద్దమున దౌహిత్రుడు, కంబళి, నువ్వులు 
అను మూడు ప్రధానమైనవి. అట్టె శుచిగా నుండుట, కోపము లేకుండుట, తొందరపాటు 
లేకుండుట అనునవి చాల శ్రేష్టమైనవని చెప్పుదురు. శ్రాద్దమున భోక్తులు మౌనంగా 
వేడియైన అన్నాన్ని తినవలెను. శ్రాద్ధకర్తకు భోక్తలు శాకపాకాల గుణములను అడిగినప్పటికి 
చెప్పకూడదు. భోక్తలు తిను వేడి వేడి అన్నమునే పితృదేవతలు భుజింతురు. అట్లే 
శాకాపాకాల గుణాలను భోక్తలు చెప్పనంతవరకే పితృదేవతలు భుజిస్తారు. భోక్తలు తలకుపాగా 
మొదలగునవి చుట్టుకొని, దక్షిణాభిముఖులై కాళ్ళకు పాదుకలు ధరించి భుజించినచో ఆ 
అన్నం రాక్షసుల వశమౌతుందే గాని పితృదేవతలు దానిని తినరు. అట్లే శ్రాద్ధభోక్తలైన 
బ్రాహ్మణులు భోజనం చేస్తున్నపుడు వారు తినే ఆహారాన్ని చండాలుడు, ఊరపంది, కుక్క, 
కోడి, రజస్వల, నపుంసకుడు మొదలైన వారు చూడకూడదు. హోమం చేస్తున్నపుడు, 
దానం చేస్తున్నప్పుడు, శ్రాద్దభోక్తలు తినునపుడు దర్శ, పౌర్ణమాసి మొదలైన కర్మలలో, 
పితృకర్మలలో భోజనాన్ని చండాలుడు మొదలగువారు చూస్తే ఆ కర్మలన్ని వ్యర్థమై పోతాయి. 
ఊరపంది వాసన చూచినంత మాత్రాన, కోడి యొక్కగాలి వీచినంత మాత్రాన, కుక్క 
చూచినంత మాత్రాన, శూద్రుడు తాకుటచే పవదార్థములన్ని అవవిత్రమౌతాయి. 
కుంటివాడుగాని, ఒంటికంటివాడుగాని, దాతయొక్క దాసుడుగాని, హీనగాత్రుడుగాని, 
అతిరిక్షగాత్రుడుగాని శ్రాద్దభోజన సమయమంలో పరిసరములందుండరాదు. శ్రాద్ద 


తృతయాధ్యాయం 


సమయమున వచ్చిన అతిథిని, సన్యాసిని, భోజనార్ధము వచ్చిన ఇతర బ్రాహ్మణులను 
శ్రాద్ధభోక్త్రల అనుమతితో యధాశక్తి పూజింపవలెను. 

సార్వవర్థికమన్నాద్యం నన్నీయాక్లాన్య వారిణా, 

నముత్సు జోద్భుక్తవతామ[గ్రతో వికిరన్‌ భువ.244 

అనంన్భృతప్రమోతానాం త్వాగినాం కులయోషితామ్‌, 

ఉచ్చిష్టం భాగధేయం స్వా ధ్రర్చేమ వికిరళ్ళు యః.245 

ఉబ్బేషణం భూమిగతమజిహ్మాస్యాశలన్య చ, 

దానవర్ధన్య తత్సిక్రే భాగధేయం వ్రచక్షతే.246 

భోక్తలందరు భోజనంచేసిన తరువాత మిగిలిన శాకపాకాలనన్నిటిని తీసికొని కొద్దిగా 

నీరుపోసి ఒక పిండాన్ని చేసి శ్రాద్ధభోక్తల యెదుట దర్భలు పరచిన ప్రదేశంలో వికిరపిండాన్ని 
వేయవలెను. ఈ వికిర పిండాలు అగ్ని సంస్కారమునకు అర్హతలేని బాలురకు ఇంటిని 
వదలిపోయిన కులస్రీలకు, పెద్దలను వదలివంటరిగా నుండేవారికి ఆహారంగా బెతాయి. 


భూమియందు పడి మిగిలిపోయిన అన్నాన్ని కపటం సోమరితనం లేని 

దాసదాసీవర్గానికి ఆహారంగా పెట్టవలెను. 

అనవీండక్రియా కర్మ ద్వజాతేన్సంస్థితన్య తు, 

అదైవం భోజయేన్వాద్ధం విండమేకం తు నిర్వపేత్‌ 247 

నవాపీండక్రీయాయాం తు కృతాయామన్వ ధర్మతః, 

అనయైవావృతా కొర్వం విండనిర్యవణం నుత్రైన 248 

చనిపోయిన బ్రాహ్మణునకు సపిండీకరణము జరిగే వరకు విశ్వేదేవబ్రాహ్మణుడు, 

మహావిష్ణు స్వరూప బ్రాహ్మణులకు వదలి ఒకే బ్రాహ్మణుని నియమించి ఒక పిండాన్ని 
పెట్టవలెను. తరువాత ఏకోద్దిష్ట విధానంతో శ్రాద్ధం చేయబడి సపిండీకరణం జరిగిన తరువాత 
విశ్వేదేవపూర్వకంగా నిష్టంతముగా (దేవపూర్వం దేవాంతం) శ్రాద్ధంచేసి మూడు పిండాలు 
పెట్టవలెను. 

(ొద్ధం కృత్వా య డఉచ్చిష్టం వృషలాయ వ్రయచ్చతి, 

నమూథఢో నరకం యాతి కాలనూత్రమవాక్స్‌రాః. 249 

శౌద్దభుగ్భాషలీతల్పం తదహర్వో౭ధిగచ్చతి, . 

తస్వాః వురీ షే తన్మానం వీతరన్తన్వ కేరతే.250 

వృష్ణాం న్వాదితమిత్వేవం తృపా నాచామయేత్తతః, 

ఆబాంతాంశ్సానుజానీయాదభిభో రమ్యుతా మితి.251 

న్వధాస్త్విత్యేవ తం బ్రూయుర్రాహ్మణా గ్రదనంతరమ్‌, 

న్వధాకొరః వరా వ్యాళః నర్వేమ పతృకర్శను.252 

తతో భుక్తవతాం తేషా మన్నశేషం నివేదయేత్‌, 

యథా బూయున్తథా కుర్వాదనుజ్ఞాత స్తతో దిజైః253 

83 


అంబ 
శ్రాద్ధం చేసిన తరువాత బ్రాహ్మణులు తిని పారవేసిన ఆహారాన్ని శూద్రున 
పెట్టకూడదు. అట్లే భోక్త ఆనాడు స్రీ సాంగత్యము చేయకూడదు. భోక్తలు చక్క 
భోజనం చేసిన తరువాత వారిని చక్కగా భోజనం చేసితిరా అని అడిగి వారు తృప్తి చెందిన! 
సమాధానం ఇచ్చిన తరువాతనే వారు చేతులు కడుక్కొనుటకు నీళ్ళు ఇవ్వవలెను. 
విధంగా వారు భోజనం చేసిన చేతులు కడుగుకున్న తరువాత పెద్దలారా కూర్చుండుడ 
వారిని సుఖప్రదేశమున కూర్చుండబెట్టవలెను. భోక్తలైన బ్రాహ్మణులు తాము చక్క 
భోజనం చేసి చేతులు కడుగుకొని కూర్చున్న తరువాత 'స్వధాస్తు' అని చెప్పవలెను. 'స్వధాస 
అనుమాటయే శ్రాద్ధమున గొప్పనైన ఆశీర్వచనము. అటుపిమ్మట శ్రాద్దకర్త భుక్తశేషవ 
నేమి చేయవలెనని భోక్తలనడిగి వారు చెప్పినట్లు చేయవలెను. 
| పీత్రై న్వదితమిత్వేవ వాచ్యం గోష్టే తు నుశ్రుతమ్‌, 
నంవన్న మిత్యభ్యుదయే దైవే రుచితమిత్యవీ.254 
అవరాహ్హా న్తథా దర్భావాన్తునంపాదనం తిలాః 
సృష్ణిర్శృష్టిర్లంజాళ్చా గ్రా: శ్రాద్దకర్మను నంవదః.255 
దర్భాః పవిత్రం వ్రూర్యాహ్లో వావిష్వాణి చ నర్వాళు, 
వదిత్రం యచ్చ ప్రూర్యోోక్తం ఎజ్ఞోయా హవ్యనంవదః.256 
మున్యన్నాని వయన్తోమో మాంనం యచ్వానువన్కుతమ్‌, 
అక్షారలవణం బైవ ప్రకృత్యా హవి రుచ్యతే.257 
పిత్రాదిశ్రాద్ధంలో స్వదితమని, గోష్టీశ్రాద్ధంలో సుశ్రుతమని, వృద్ది శ్రాద్ధం 
సంపన్నమని, దైవశ్రాద్ధంలో రుచితమని ప్రశ్న వేయవలెను. ఇందలి గోష్టీ శ్రాద్దాన్ని గూ! 
విశ్వామిత్రుడు తెలిపెను. దైవశ్రాద్ధం భవిష్యపురాణంలో చెప్పబడింది. అపరాహ్హకాల( 
దర్భలు, శ్రాద్దానికి తగిన ప్రదేశాన్ని ఎన్నుకొనుట, యాచనచేయకుండ సంపాదించి 
వస్తువులు, అన్నాదిపాకాలు, సద్పాహ్మణులు శ్రాద్దమున ప్రధానమైన సంపదలు. దర్భల 
మంత్రాలు, పూర్వాహ్లం, మునులు భుజించు వస్తువులు ఇంకా ఇంతకుముందు చెప్పబ 
పవిత్రమైన వస్తువులు మొదలైనవి దైవ శ్రాద్ధంలో ప్రధానమైనవి. పాలు, సోమరస( 
మంచిమాంసం, ఉప్పు,కారం లేని వస్తువులు వీటిని మునుల ఆహారపదార్థాలని అంటార 
ఎఐన్ఫజ్యా బ్రాహ్మణాం స్తాం న్తు నియతో వాగ్యతచ్ళుదిః 
దక్షిణాం దిళమాంకొంక్షన్‌ యాబేతేమాన్‌ వరాన్‌ విత్తూన్‌.258 
శ్రాద్ధం పూర్తియైన తరువాత నియమంతోనుండి పరిమితమైన మాటలాడు? 
శ్రాద్ధభోక్తలైన బ్రాహ్మణులను పంపించి దక్షిణదిక్కును జూచుచు పితృదేవతలనీ విధం: 
ప్రార్ధింపవలెను. 
దాతారొ నో౭భివర్ధంతాం వేదా నృంతతిరేవచ, 
శ్రద్దా బనో మావ్యగమదృహుదోయం చ నో౭స్తితి. 259 
మా కులమున దాతలగు పురుషులు అభివృద్ధి చెందుదురు గాక. వదమ 
నధ్యయనము చేయుట, వేదార్థములనెరుగుట, వేద ప్రాతిపాద్యములగు యాగవ 


2A 


తృతీయాధ్యాయం 

చేయుటవలన అభివృద్ది చెందుగాక. నా సంతతి అభివృద్ది చెందుగాక. మాకు వేదము 
యొక్క అర్ధము తెలిసికొనుటలో శ్రద్ద పెరుగు గాక. ఇతరులకు దానము చెయుటకై 
ధనము వర్ధిల్లుగాక అని ప్రార్థించవలెను. 

ఎవంనిర్వవణం కృత్వాపిండాం స్తాంస్తదనంతరమ్‌. 

గాం బివ్రమజమగ్సిం వా ప్రాళయేదవ్వు వాళకి పేత్‌.260 

వీండనిర్యవణం కేచిత్తరస్తాదేవకుర్వతే. 

వయోభిః ఖభాదయంత్యన్వే వక్షివంత్వనలే ౭వ్లు వా.267 

వతివతా ధర్మవత్నీ పితృవూజనతత్పరా. 

మధ్యమం తు తతః వీండమద్యాత్సమ్యక్‌ నుతార్ధినీ.262 

ఆయువ్మంతం నుతం నూతే యళోమధానమన్వుతమ్‌, 

ధనవంతం ప్రజావంతం నాతి(కం ధార్మిళం తథా. 263 


అన్నశేషాన్ని గురించి భోక్తలనడిగి వారి యనుజ్ఞపై పిండాన్ని గోవునకు గాని, 
బ్రాహ్మణునికి గాని, మేకకుగాని పెట్టవలెను. లేనిచో అగ్నిహోత్రములోగాని, నీటియందు 
గాని వేయవలెను. పిండ ప్రదానాన్ని కొందరు భోక్తలు భుజించిన తరువాత చేస్తారు. 
కొందరు ఆ పిండాలను పక్షులకు పెట్టుతారు. పతివ్రత పితృపూజా పరాయణయగు శ్రాద్ద 
కర్త ధర్మపత్ని పుత్ర సంపదకొరకు మధ్యమ పిండమైన పితామహ పిండాన్ని భక్షింపవలెను. 
ఆ విధంగా భక్షించుట వల్ల ఆమెకు అఆయుష్మంతుడు కీర్తి, బుద్ధిసమన్వితుడు, ధనవంతుడు, 
సంతానవంతుడు, సాత్వికుడు, ధార్మికుడు ఐన పుత్రుడు కలుగుతాడు. 
ప్రక్రొళ్ళ వాస్తావాచమ్య జ్ఞాతిప్రాయః వ్రకల్పయేత్‌, 
జ్ఞాతిభ్యన్స తృతం దత్వా బాంధవా నవీ భోజుయేత్‌ 264 
తరువాత శ్రాద్దకర్త హస్తప్రక్షాళనం, ఆచమనం చేసి జ్ఞాతులు బంధువులందరికి 
భోజనం పెట్టవలెను. 
తతో గృహబలిం కుర్వాదితి ధర్మోవ్యవస్థితః 
ఉబ్బేషణం తుతత్తి ప్టేద్వాన ద్వప్రావినర్థితాః 265 
శ్రాద్ధభోక్తలైన బ్రాహ్మణులనందరిని పంపిన తరువాత వారి యుచ్చిష్టాన్ని తీసి ఆ 
స్థలాన్ని పరిశుభ్రం చేసి వైశ్వదేవం, బలిహోమం, నిత్యశ్రాద్ధం, అతిథిభోజనం జరుపవలెను. 
హబవిర్యచ్సిర ర్మొత్రాయ యబ్బానంత్యొయ కల్వతే 
పితృభ్యోవిధివధ్రత్తం తత్‌ వ్రవక్షామ్యశేషతః 266 
పితృదేవతలకెట్టి హవిస్సులనిస్తే వారికి చాలాకాలంవరకు తృప్తి కలుగుతుందో 
ఆ విషయాలన్నిటిని చెప్పెదనని భృగు మహర్షి తెలిపెను. 
తిలైర్రీపీయవైర్మా షై రద్భిర్మూలఫలోన వా, 
దత్తేన మానం తృవ్యంతి విభివత్సితరో నృణామ్‌. 267 


85 


0 అుంణ్మఆి 


నూవులు, బియ్యం, యవలు, మినుములు, ఫలమూలాలు, మాంసం మొదలైన 

వానిని శాస్తప్రకారమిస్తే వారి పితృదేవతలు సంతోషపడతారు. 

ద్వౌ మాసౌ మత్వమాం సేన త్రీన్‌ మాసాొన్‌ హారిణోన తు, 

బొరభ్రేణాధ చతురః శోకునేనాధథ వంచ వై. 268 

షబ్బాసాం శాగమాం సేన పార్ష తేన చ నవ్ర వై, 

అప్పావేణన్వ మాం సేన రౌర వేణ నవైవతు 269 

దశమాసాంన్తు తృవ్వంతి వరాహమహివామి షై: 

శకశకూర్మయోస్తు మాం సేన మాసానేకాద్దఖైవ తు. 270 

సంవత్సరం తు గవ్వేన వయసా పాయ సేన చ, 

వార్ధీణనన్య మాం సేన తృప్తిర్ణాందళ వార్షికీ 271 

కొలశాకం మవోశల్హా: ఖడ్డలోహామిషం మధు, 

ఆనంత్వాయైవ కల్పంతే మున్యన్నాని చ నర్గ్వశః 272 

శ్రాద్దంలో మత్స్యాలను వండినచో రెండు నెలలు, లేడిమాంసం వల్ల 'మూడు 

నెలలు, గొట్టె మాంసంచే నాలుగు నెలలు, పక్షి మాంసంతో ఐదు నెలలు, మేకమాంసంతో 
ఆరు నెలలు, చారలున్న జింకమాంసంతో ఎడు నెలలు, కృష్ణమృగ మాంసంచే ఎనిమిది 
నెలలు, దుప్పి మాంసం చే తొమ్మిది నెలలు, ముళ్లపంది, అడవిదున్న వీటి మాంసములచే 
పదినెలలు, కుందేలు, తాబేలు వీని మాంసంచే పదకొండునెలలు, ఆవు పాల పాయసముతో 
సంవత్సరము వార్టిణసమను ముసలి మేకపోతు మాంసముచే పన్నెండు సంవత్సరములు 
పితృదేవతలు తృప్తి పొందుతారు. కాలశాకమనే శాకం, ముండ్లు గల చేపలు, ఖడ్గమృగము, 
ఎజ్జనిపొట్టెలు, నివ్వరి ధాన్యము, తేనె మొదలగు మున్యన్నములచే పితరులు అంతులేని 
కాలం తృప్తి పొందుతారు. : 

యత్కించిన్మధునా మిశ్రం వ్రదద్వాత్తు త్రయోదశీమ్‌, 

తదవ్యక్షయమేవ స్వాద్వర్దాను చ మఘాను చ 273 

ఆవీ నన్స కులే జాయాద్యోనో దద్వాత్రయోదళీమ్‌, 

పాయనం మధునర్పిర్భ్యాం (పప్రాక్సాయే కుంజరస్య చ 274 

యద్యద్దదాతి వధివత్సమ్యక్‌ శ్రద్దానమన్వితః 

తత్తత్సిత్సాణాం భవతి వరత్రానంతమక్షయమ్‌ 275 

కృష్ణవక్షే దళమ్వాదౌ వర్ధయిత్యా చతుర్రశీమ్‌, 

శ్రొద్దే వశస్తా స్తిథయో యభైతా న తథేతరాః 276 

యుక్తు కుర్వన్‌ దినర్షేమ నర్వాన్‌ కొమాన్‌ నమచ్నతే, 

అయుకు తు అల్ఫా నర్వాన్‌ వ్రజాం వ్రాప్మోతి వప, 277 

యథా వైవావరః వక్షః వూర్వవక్షాద్విశివ్యతే, 

తథా ర్థాద్ధన్య వ్రూర్యాహాదపరాహ్లో విళివ్యతే 278 


R6 


చతుర్గ్ణాధ్యాయం 
వర్ష బుతువునందు, మఖా నక్షత్రముతో నున్న త్రయోదశినాడు తేనెతో కూడిన 
ఏ పదార్థాన్నైనా శ్రాద్ధంలో ఇస్తే అది కూడా పితరులకు అక్షయతృప్తినిస్తుంది. మఖాయుక్త 
త్రయోదశి నాడు అపరాహ్లాకాలంలో (శ్రాద్ధదినమున) తేనె, నేయి గల పాయసం ఇచ్చేవాడు 
మాకులంలో పుట్టాలి అని పితృదేవతలు ఆశిస్తారు. శ్రద్ధాసక్తులతో శాస్త్ర పద్ధతిననుసరించి 
పితృదేవతలకు ఎ వస్తువును సమర్పించిన అది పితృదేవతలకు అనంతము, అక్షయమైన 
సంతోషాన్నిస్తుంది. కృష్ణ పక్షచతుర్దశి తప్ప కృష్ణ పక్షంలో దశమి నుండి అమావాస్య వరకున్న 
తిథులు శ్రాద్ధంలో శ్రేష్టమైనట్లు తక్కిన తిథులు కావు. సరిసంఖ్యగల తిథులు నక్షత్రాలలో 
శ్రాద్ధం చేసినవాడు సమస్తమైన కోరికలను పొందుతాడు. అట్లే బేసి సంఖ్యగల తిథులు, 
నక్షత్రములలో శ్రాద్ధం చేస్తే పుష్కలమైన సంతానాన్ని పొందుతాడు. శ్రాద్ధంలో శుక్లపక్షంకంటె 
కృష్ణపక్షం ్రేస్టమైనట్లే అపరాహ్హ్లం పూర్వాహ్ఞం కంటె శ్రేష్టమైనది. 
ప్రాబీనావీతినా నమ్వూగవనవ్వమతందిణా, 
పిత్రు మానిధనాత్కార్వం ఎిధివధర్భ వొణీనా 279 
రొత్రౌ శ్రాద్ధం న కుర్వంతి రాళ్లసీ కీర్తి తాహిసా 
నంధ్యయోరుభయోకెవ నూర్యంబైవాచిరోదితో 280 
శ్రాద్ధకర్త ప్రాచీనావీతియై (జందెమును కుడిభుజముపై వేసికొని) దర్భలు చేతిలో 
పట్టుకొని అపసవ్యంగా పితృకార్యాన్ని మృతుడైన దినంనుండి పితృకార్యాలన్ని పూర్తియగు 
వరకు చేయవలెను. ఎట్టి స్థితిలోను రాత్రిపూట శ్రాద్ధం పెట్టరాదు. రాత్రిని రాక్షసి అని 
పిలుస్తారు. అట్లే ఉభయ సంధ్యలలోను, సూర్యోదయమైన వెంటనే శ్రాద్దమాచరింపవద్దు. 
అనేన ఎధినా శ్రాద్ధం త్రిరభై స్వేవా నిర్వ సేత్‌, 
హేమంత గ్రీవ్మ వరాను పాంచయజ్ఞికమన్వవామ్‌. 281 
న పైతృయజ్ఞియో హోమో లొౌకికే౭గ్నా విధీయతే, 
న దర్శేన వినా శ్రాద్ధ మాహితొాగ్నేర్లిజన్మనః 282 
ఈ విధంగా శ్రాద్ధాన్ని సంవత్సరానికి మూడుమార్లు హేమంత, గ్రీష్మ వర్ష 
బుతువులలో చేయవలెను. అట్లె తమ తమ ఆచారాన్ననుసరించి కుంభ, వృషభ, కన్య 
మాసములందు (సౌరమానముననుసరించి) చేయవలెను. పంచమహాయజ్ఞాలు నడచుటకై 
ఒక బ్రాహ్మణుని ప్రతిదినం నియోగించాలి. పితృయజ్ఞానికి సంబంధించిన హోమాన్ని 
లౌకికమైన గార్హపత్యాగ్నిలో ఎప్పుడూ చేయకూడదు. అట్లే ఆహితాగ్నియెన బ్రాహ్మణుడు 
అమావాస్య తప్ప మిగిలిన దినాలలో శ్రాద్ధం చేయకూడదు. మృతాహశ్రాద్ధమునకు మాత్రం 
ఎ నియమం లేదు. 
యదేవ తర్పయత్వద్చిః విత్సాన్‌ స్నాత్వా ద్విజోత్తమః, 
తే నైవ కృత్నుమాప్మోతి వితృయజ్ఞక్రియాఫలమ్‌. 283 
బ్రాహ్మణోత్తముడు ప్రతిదినం స్నానం చేయగనే చేయు పితృతర్పణంతో 
పితృయజ్జఫలితమంతయు పొందును. 


8/7 


మనుస్మృతి 
వనూన్‌ వదంతి వీత్ఫాన్‌ రుద్రాం్రైవ పీతామవాన్‌, 
వ్రవీతామవాం న్తథాదిత్వాన్‌ ఛ్రతిరేషా ననాతనీ 284 
శ్రాద్దంలో పితరులు వసువులని, పితామహులు రుదులని, ప్రపితామహులు 
ఆదిత్యులని వేదములు చెప్తున్నాయి. 
విఘసాళీ భవేన్నిత్వం నిత్యం వా౭మృతభోజనః 
విఘసో భుక్తశేషం తు యజ్ఞశేషం తథా౭మృతమ్‌. 285 
అతిథులు భుజించిన తరువాత మిగిలిన దానిని భుజిస్తే అతడు విఘసాన్ని 
తినువాడౌతాడు. అట్లే యజ్ఞశేషాన్ని భుజిస్తే అతడు అమృతాన్ని తిన్నవాడౌతాడు. ఇది 
శ్రాద్దానికి సంబంధించినది కావున ఇచ్చట భుక్త శేషమనగా శ్రాద్ధంలో భోక్రల శేషమని 
అనుకొనవలెను. 
ఎతద్యో 2భిహితం సర్వం విధానం పొంచయజ్జికమ్‌, 
ద్విజాతిముఖ్యవృత్తీనాం విధానం శ్రూయతామితి, 286 
ఓ మునులారా! మీకింతవరకు పంచయజ్ఞాలకు సంబంధించిన విషయాలన్నింటిని 
తెలిపాను. ఇక బ్రాహ్మణులకు సంబంధించిన వృత్తులగురించి వివరంగా చెబుతానని 
భృగుమహర్షి పలికి నాడు. 
ఇతి మానవేధర్శశ్యాస్తే భృగు ప్రోక్రొయాం నంహితొయోం సృతియో 2ధ్యాయః 
భృగుమహర్షి చెప్పిన మానవధర్మశాస్తమను సంహితయందు మూడవ 
అధ్యాయము సమాప్తము. 
చతుర్థాధ్యాయం 
చతురమాయువో భాగముషితాzz పద్యం గురావివు, 
ద్వితీయమాయుపషో భాగం కృతదారో గృహే వ సేత్‌. 1 
అదో హేజ్రైవభూతానా మల్వదోహేణ వా వునః 
యా వృత్తిస్తాం సమాస్థాయ ఎఐ్రో జీవేదనావది.2 
యాత్రామాత్ర ప్రనిద్ధ్యర్థం స్వైః కర్శభిరగర్లి తైః 
అక్లేశేన శరీరన్య కుర్వీత ధననంచయమ్‌ 3 
బుతామృతాభ్వాం జీవేత్తు మృతేన ప్రమృతేన వా, 
సనత్యొనృతొభ్యామపి వా న ళ్పువృత్తా కదాచన. 4 
బుతముజుశిలం క్లేయమమృతం స్వాదయాచితమ్‌, 
మృతం తు యాబితం ఖైళ్లం వ్రమృతం కర్షణం న్మృతమ్‌.5 
నత్యొన్ఫతం తు వాణిజ్యం తేన చైవాపి బీవ్వతే, 
సేవా శ్వవృత్తిరాఖ్యాతా తస్మాత్తాం వరివరయేత్‌.6 


88 


చతుర్భాధ్యాయం 


కునూలధాన్యకో వా స్వాత్కుంభీధాన్వక ఏవ వా, 
త్వ హైహీకో వావీ భవేదళ్ళస్తనిక ఏవ వా.7 
ద్విజుడు వయస్సులో నాల్గవ భాగం అనగా ఇరువై సంవత్సరాలు గురువు దగ్గర 
ఉండి తరువాత పెండ్లి చేసుకొని ఇంటి దగ్గర ఉండవలెను. ఆ సమయంలో అతడు 
జీవులను బాధపెట్టక లేక స్వల్పముగా బాధకలిగిస్తూ తన వృత్తిననుసరించి బ్రదుకవలెను. 
జీవిత యాత్ర గడుపుటకై ఇతరులు నిందింపని కర్మలనాచరిస్తూ.తన శరీరాన్ని మిక్కిలి 
కష్టపెట్టక ధనం సంపాదించాలి. ఆపద లేనప్పుడు బుతం, అమృతం, మృతం, ప్రమృతం 
అనే పద్ధతులచే జీవించాలే కాని ఎట్టి పరిస్థితులలోను శ్వవృత్తిచే (ఇతరుల సేవించి) 
కాలం గడుపరాదు. పై వాటిలో బుతమనగా ఉంఛశిలావృత్తి అనగా ఎవరికీ సంబంధం 
లేని ప్రాంతాలలో పడ్డ గింజలను ఏరుకొని తినుట, ఇక రెండవదైన అమృతమనగా 
ఇతరులనెవ్వరిని యాచింపక బ్రదుకుట. మృతమనగా ఇతరులను యాచన చేసి బ్రదుకుట. 
ప్రమృతమనగా సేద్యం చేసి బ్రదుకుట, వర్తకాన్ని సత్యానృతమని అంటారు. దానితోనైన 
బ్రతకవచ్చును గాని శ్వవృత్తి అనబడే సేవకావృత్తిచే జీవితం గడుపుట నిందింపదగినది. 
శ్వవృత్తికాక ఇతర వృత్తులచే జీవించుటకు వీలులేని సమయంలో కుసూలధాన్యకుడు 
లేక కుంభీధాన్యకుడు లేక త్ర్యహైహికుడు కానిచో అశ్వస్తనికుడు కావలెను. కుసూల 
ధాన్యకుడనగా తనకు తనసేవకులకు మూడు సంవత్సరాల వరకు ఇంక ఎక్కువకాలమైనా 
సరిపడు ధాన్యాన్ని గాదెలలో నింపుకొనువాడు. తనకు, తన భృత్యులకు సంవత్సరం 
వరకు సరిపడే ధాన్యాన్ని నిలువచేసుకొను వానిని కుంభీధాన్యకుడంటారు. మూడుదినాలకు 
మాత్రం సరిపడే ధనధాన్యాల నిల్వచేసికొనువానిని త్య హైహికుడని పిలుస్తారు. మరుసటి 
దినానికి మాత్రం సరిపడే ధాన్యాదికాన్ని నిలువ జేసికొనేవాడు అశ్వస్తనికుడు. 
చతుర్దామపీ బైతేషాం ద్విజానాం గృవామేధినామ్‌, 
జ్వాయాన్‌ వరః వరో జ్లేయో ధర్శతో లోకజిత్తమ:8 
షట్క ర్షైకో భవత్యేషాం (త్రిభిరన్వ: ప్రవర్తతే, 
ద్వాఖ్యా మేకళ్ళతుర్ధ స్తు బ్రవ్మానడత్రేణ జీవతి.9 
"పైన జెప్పిన నాలుగు తెగలలో తరువాతి వారు ఆ తరువాతి వారు చాల శ్రేష్టులు. 
ఎందుకనగా వారు జీవికకై సంపాదన చేయుటకంటె పరమాత్మ చింతనకై తమ సమయాన్ని 
వెచ్చిస్తారు. ఈ నాలుగు తెగలలో బహు కుటుంబము కలవాడు బుతం, అమృతం, 
మృతం, ప్రమృతం, సత్యానృతం, వృద్ది జీవనమనే ఆరు విధానాలుగా బ్రదుకవచ్చును. 
పైవారికంటె తక్కువ కుటుంబం కలవాడు యాజన, అధ్యాపన, ప్రతిగ్రహములనెడు మూడు 
వదృతులచే జీవించవచ్చును. ఇంకా తక్కువ కుటుంబం కలవాడు యాజన, 
అధ్యాపనములచేతనే జీవింపవలెను. మిక్కిలి తక్కువ కుటుంబ భారము కలవాడు. 
వేదాధ్యాపనం చేతనే జీవింపవలెను. ్క 
వర్తయంళ్చ శిలోంభాభ్యామగ్ని హోత్రవరాయణః, 
ఇష్టిః పార్వాయనాంతీయాః కేవలా నిర్వ పేత్సదా.10 


89 


మనుస్మృతి 


శిలోంఛావృత్తిచే జీవించువాడు ధనమాత్ర సాధ్యాలైన యాగాలను చేయజాలడు 
కావున అతడు అగ్నిహోత్రాన్ని కాపాడుకొనుచు దర్శ, పూర్ణమాసాలను ఆగ్రయణము అను 
యాగాలను మాత్రం చేయవలెను. 


న లోకవృత్తం వర్తేత వృత్తి హేతోః కథంచన, 
అజిహ్మామశరాం చుద్దాం జీవేద్ర్రాహ్మణజీవికామ్‌. 11 
నంతోషం వరమాస్థాయ నుఖార్జీ నంయతో భవేత్‌ 
నంతోషమూలం హి నుఖం దుఃఖమూలం వఐివర్వయ:. 12 
అతో౭న్యతమయా వృత్తా జీవంస్తు స్నాతకో ద్విజ, 
న్వార్ణాయువ్వ్యయళస్వాని వ్రతానీమాని ధారయేత్‌. 13 


బ్రాహ్మణుడు ఇతరుల వలె ఇచ్చకపు మాటలాడుట, నవ్వులాటలాడుట 
మొదలగు లోక ప్రవృత్తిని అనుసరింపకూడదు. అతడు చక్కని మార్గములో మోసపు 
ప్రవృత్తి లేక జీవింపవలెను. అతడు సుఖం కావలెనని కోరుకున్నప్పటికిని యమనియమాలతో 
సంతోషంతోఉండవలెను. సంతోషం వల్ల సుఖం కలుగుతుంది. లేనిచో దుఃఖం 
కలుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్న బుతం మొదలగు వృత్తులలో దేనినైన స్వీకరించి 
స్వర్గం ఆయుస్సు, కీర్తిని కలిగించే ఈ వ్రతాలను అనుష్టించవలెను. 


వేదోదితం న్వకం కర్మ నిత్వం కుర్వాదతందితః 
తద్ధి కుర్వన్‌ యధథాళ క్రీ ప్రాన్నోతి వరమాం గతిమ్‌. 14 
నే హేతార్థాన్‌ వ్రనంగేన న విరుద్దేన కర్మణా, 
న విద్యమా నేవ్వర్జేమ నార్హానుపీ యతస్త తః 15 
ఇంధ్రియార్థేమ నర్వేమ న వ్రనజ్వేత కొమతః, 
అతివ్రనక్తీిం బైతేషాం మనసా నన్నివర్తయేత్‌ 16 
నర్వాన్‌ వరిత్వజే దర్ధాన్‌ స్వాధ్వాయన్య ఏరోధినః, 
యథా తథాధ్యావయంన్తు సాహ్యన్య కృతకృత్వతా 17 
వయనః, కర్మణో 2 ర్థన్య వ్రతస్వాభిజనన్య చ, 
వేషవార్పుద్ధిసారూవ్యమాచరన్‌ విచరేదిహ 18 
బుద్ధి వృద్ధికరాణ్యాజు ధన్వాని చహితాని చ, 
నిత్యం శాస్తాణ్యవేక్షేత నిగమాం శ్ర్రైవ వైదికాన్‌ 19 
యథా యథా హీ వురువః శాస్త్రం సమధిగచ్చతి, 
తథా తథా విజానాతి విజ్ఞానం చాన్వ రోచతే 20 
బ్రాహ్మణుడు వేదమునందు చెప్పబడ్డ కర్మను చక్కగా అనుష్టిస్తే అతనికి ఉత్తమగతి 
లభిస్తుంది. బ్రాహ్మణులకు విరుద్ధమైన కర్మల ద్వారా ధనాన్ని మాత్రం సంపాదింప కూడదు. 


ధనమున్నా లేకున్నా కష్టస్థితిలో సహితం అన్యాయంగా ధనం సంపాదించకూడదు. 
సకలేంద్రియ విషయాలను మోహంతో కోరరాదు. ఈ ఇంద్రియ విషయాలందు ఎక్కువ 


బో వో 


చతుర్జ్థాధ్యాయం 


కోరికను పెట్టుకొనక మనస్సును వాటినుండి మరల్చవలెను. వేదాన్ని అధ్యయనం 
చేయుటకు ఆటంకంగా ఉన్న సమస్త విషయాలను వదలిపెట్టి తాను నేర్చుకొన్న వేదాలను 
ఇతరులకు చెప్పవలెను. దానివలననే అతడు కృతకృత్యుడౌతాడు. తన వయస్సు, యాగం 
మొదలైన కర్మ తాను చదివిన విద్య, తన బంధుజనం, వీనికి దగిన వేషభాషలతో చక్కగా 
తిరుగవలెను. తర్వగా బుద్దిని పెంచు వ్యాకరణ మీమాంసాస్మృతిపురాణాలను, ధనాన్ని 
తెచ్చిపెట్టే అర్ధశాస్తాలను, ఇహంలో జనులకు ఉపకరించే వైద్యం జ్యోతిషం మొదలైన 
శాస్త్రాలను వేదార్థాన్ని తెలిసే గ్రంథాలను ప్రతిదినం పఠింపవలెను. పురుషుడు శాస్త్రాలను 
చదివిన కొద్ది అతనికి జ్ఞానం దినదినం అభివృద్ధి చెందుతుంది. 

బుషి యజ్ఞం దేనయజ్ఞం భూత యజ్ఞం చ నర్వదా 

నృయజ్ఞం పితృయజ్ఞం చ యధాశక్తి న వోవయేత్‌ 21 

ఎతానేకే మహాయజ్ఞాన్‌ యజ్ఞళాన్తవిదో జనాః, 

అనీహామానాన్సతతమింద్రి యే షేవన జువ్వోతి 22 

వాబ్యేకే జువ్వాతి ప్రాణం ప్రాణో వాచం చ నర్వుదా, 

వాచి ప్రాణో చ వళ్ళుంతో యజ్ఞ నిర్వుత్తిమక్షయామ్‌. 23 

జ్ఞానేనైవావరే విప్రా యజం త్యేతైర్మఖై నదా, 

జ్ఞానమూలం శ్రీయామేషాం వళ్ళుంతో జ్ఞాన చక్షుషా 24 

అగ్ని హోత్రం చ జాహుయాదాద్యంతే ద్యునిళోన్స దా, 

దర్శేన చార్ధమాసాంతే పౌర్ణమాసేన బోవ పొ 25 

నస్వాంతే నవన స్వేవ్వా తథర్షంతే ద్వజో౭ధ్వరై: 

వచునా తృ్వయనస్వాదౌ నమాంతే సౌమికైర్మఖైః: 26 

గృహస్థుడు బుషి యజ్ఞాన్ని (తర్పణాన్ని) దేవయజ్ఞాన్ని (దేవతారాధన) భూతయజ్ఞం 

(వైశ్వదేవం) నృయజ్ఞం( అతిథిపూజ) పితృయజ్ఞం (శ్రాద్ధము) వీటిని యథాశక్తి ఎల్లప్పుడు 
చేస్తూ ఉండాలి. కొందరు పెద్దలు పై పంచయజ్ఞాలందు కోరికను వదలివేసి తమ ఐదు 
జ్ఞానేంద్రియములయందే హోమం చేస్తారు. మరి కొందరు పెద్దలు యజ్ఞఫలం వాక్కులో, 
ప్రాణంలో ఉందని భావిస్తూ ప్రాణాన్ని వాక్కులో, వాక్కును ప్రాణంలో అణచుకొని 
యజ్ఞఫలితాన్ని పొందుతారు. ఇంకా కొందరు బ్రహ్మజ్ఞానులు తమ జ్ఞాననేత్రంచే సకల 
యాగాలు జ్ఞానమూలములైనవని భావించి ఆ జ్ఞానాన్నే చక్కగా పొందుటకు ప్రయత్నిస్తారు. 
సాయంప్రాతఃకాలాలలో అగ్నిహోత్రాన్ని చేయవలెను. అట్లే అమావాస్య నాడు దర్శయాగాన్ని, 
పూర్ణిమనాడు పౌర్ణిమాసియాగాన్ని చేయవలెను. ధాన్యం అయిపోవునపుడు (కొత్త ధాన్యము 
వచ్చినపుడు) నవసస్యయాగాన్ని, బుతువుల చివర చాతుర్మాసమువంటి యాగాలను, 
ఉఊత్తరదక్షిణాయనముల మొదట పశువధ రూపమైన యాగాన్ని, సంవత్సరాంతంలో 
సోమరసం కల అగ్నిష్ణోామయాగాన్ని చేయవలెను. 

నానిష్టాః నవన స్వేవ్వా వచనా బాగ్నిమాన్‌ ద్విజః 

నవాన్న మద్యాన్మాంనం వా దీర మాయుర్ధిజీవిమః 27 


91 


మనుస్మృతి 
నవేనానర్సితా హ్యన్య వవవావ్వేన బాగ్నయః, 
ప్రాణానేవాత్తుమిబృంతి నవాన్నామివగర్థిన: 28 
ఆహితాగ్నియైన బ్రాహ్మణుడు నవసస్యేష్టిని చేయక కొత్త బియ్యపుటన్నమును 

తినరాదు. అల్లే పశుయాగం చేయక మాంసం తినరాదు. అతడు నవసస్వ్యేష్టిని పశుయాగం 
చేయకపోతే అగ్నులు నవాన్నం, మాంసం పైగల కోరికతో యజమాని ప్రాణాలనే హరిస్తాయి. 

ఆననాళనశయ్యాభిరద్భిర్మూలఫలేన వా, 

నాన కళ్చిద్య సేద్దే హే శక్తి తోzజనర్సితో zతిధిః: 29 

పాషండినో వికర్మస్థాన్‌ బైడాల వ్రతికాన్‌ శరాన్‌, 

హైతుకాన్‌ బక వృత్తీంళ్ళ వాజ్మ్బాత్రేణాపీ నార్ఫయేత్‌ 30 

వేదవిద్వా వ్రతస్నాతాన్‌ శ్రోతియాన్‌ గృవామేధినః, 

వూజయేద్ధవ్యకవ్వాన ఏవరీతాంళ్ళ వర్హయేత్‌. 31 

శక్తీ తోవ చమానేభో దాతవ్యం గృవామేధినా, 

నంబిభాగళ్ల భూతేభ్య: కర్తవ్యోనువరోధతః 32 

ఆహితాగ్ని తన ఇంటికి వచ్చిన అతిథిని అసనం, భోజనం, శయ్య, మంచినీరు, 

ఫలమూలాలచే అర్బించకపోయినలట్లైతే అతని ఇంటిలో ఎ అతిథి కూడ ఉండరాదు. అట్లె 
అతడు అతిథికాలంలో వచ్చినా పాషండులను, శాస్త్రవిరుద్ధమైన కర్మలు చేయువారిని, 
పిల్లి, కొంగలవలె ప్రవర్తించువారిని, వేదాలను నమ్మనివారిని, వేదవిరుద్దంగా తర్కవాదాలు 
చేయువారిని మంచి మాటచే సహితం సత్కరింపరాదు. వేదాలను పూర్తిగా జదివి వ్రతాలను 
పూర్తి చేయక సమావర్తనం చేయు విద్యాస్నాతకుని, వ్రతాలను పూర్తి చేసినప్పటికీ వేదాలను 
పూర్తిగా జదువక ఇంటికి మరలిన వ్రతస్నాతకుని, వేదాలను పూర్తి చేసి వ్రతాలను పూర్తి 


_ చేసిన విద్యా వ్రతస్నాతకుని గృహస్థుడు హవ్యకవ్యాలతో గౌరవించాలి. మిగిలినవారిని 
గౌరవింపక వదలి పెట్టవచ్చును. 


వంటచేయక భోజనాన్ని బిచ్చమెత్తే బ్రహ్మచారి, సన్యాసి మొదలగువారికి 

గృహస్థుడు శక్తికొద్ది భిక్షను ఇవ్వవలెను. వృక్షాలు జంతువులు మొదలైన వాటిని వాటి 
వాటికి తగినట్లు సంతృప్తి చేయవలెను. 

రాజతో ధనమిన్విచ్చేత్ప్స ంసీదన్‌ స్నాతకః క్షుధా, 

యాజ్యాంతేవానీనో ర్వావీ న త్వన్యత ఇతి స్థితి 3౩ 

నసీదోత్నాతకో వివ్రః క్షుధా శక్తః కథంచన, 

న జీర్హమలవద్వాసా భవేచృ ఎభవే నతి 34 

కుస్త కేళనఖ ళ్ళుశ్రు ర్లాంతబ్ళు కొంబరజ్చు బి, 

న్వాధ్వాయే బైవ యుక్తస్వా న్నిత్వమాత్మపొతేమ చ. 35 

వైణవిం ధారయేద్యష్టిం సోదకం చ కమండలుమ్‌, 

యజ్ఞోవవీతం వేదం చ శుభో రౌక్షే చ కుండలో 36 

92 


చతుర్జ్థాధ్యాయం 


స్నాతకవ్రతం చేసికొన్నవాడు ఆకలితో బాధవడుచున్నప్పుడు మాత్రవేం 
క్షత్రియునినుండి, తనచే యాగం చేయించుకొన్న వానినుండి, తన శిష్యుని నుండి ధనాన్ని 
స్వీకరింపవచ్చు గాని ఇతరులనుండి ధనాన్ని పొందరాదు. విద్యా వ్రతస్నాతకుడైన 
బ్రాహ్మణుడు తనకు ధనమిచ్చి రాజువంటివారుండగా ఆకలిచే బాధపడరాదు. అదే విధంగా 
తనకు ధనం దొరికినప్పుడు చిరిగిపోయిన మురికి పట్టిన వస్త్రాలు ధరింపరాదు. అతడు 
విహితకాలంలో వెంట్రుకలను కొరిగించుకొని, గోళ్ళను కత్తిరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించి 
పరిశుద్దుడై, వేదాన్ని అధ్యయనం చేస్తూ తనకు హితమైన పనులు చేయవలెను. అతడు 
వెదురు కట్టను, నీటితో నున్న కమండలువును, జందెమును, బంగారు కుండలాలను 
ధరింపవలెను. 


నేక్షేతోద్యంతమాదిత్యం నాస్తంయంతం కదాచన, 

నోవనృష్టం న వారిన్ధం న మధ్యం నభనో గతమ్‌. 37 

న లంఘయెేద్యత్సతంత్రీం న వ్రధావేచ్చ వర్షతి, 

న బోదకో నిరీక్షోత న్వం రూనమితి ధారణా 38 

మృదం గాం దైవతం విప్రం ఘృతం మధు చతువృథమ్‌, 

వ్రదక్షిణాని కుర్వీత ప్రజ్ఞాతౌంళ్ళ వనన్పతిన్‌. 39 

అతడెప్పుడు కూడ ఉదయించుచున్న లేక అస్తమించుచున్న సూర్యుని చూడరాదు. 

అట్లే నూర్యుడు రాహుగ్రస్తుడై యుండగా, నీటియందు ప్రతిఫలించియుండగా, 
మధ్యాహ్నమున ఉన్నప్పుడు చూడరాదు. అతడు దూడకట్టుత్రాటిని దాటరాదు. వర్షం 
పడుతున్నప్పుడు పరుగెత్తరాదు. నీటిలో ప్రతిఫలించిన తన ప్రతిబింబాన్ని చూడరాదు. 
ప్రయాణం చేస్తున్నప్పుడు మట్టిదిబ్బ, ఆవు, దేవతాప్రతిమలు, నేతికుండ, తేనెకుండ, నాలుగు 
దారులు కలియుచోటు, రావి, మజ్జి వంటి గొప్ప వృక్షాలు తటస్థపడితే ప్రదక్షిణం చేస్తూ 
పోవలెను. 

నోవగ చ్చేత్రుమత్తో౭వీ స్రీయమార్తవదర్భనే, 

నమానశయనే చైవ న శయీత తయా నహ. 40 

రజసా2భివ్లతాం నారీం నరన్య వ్యూవగచ్చుతు 

ప్రజ్ఞా తేజో బలం చక్షురాయ్ముకెవ ప్రహీయతోే 41 

తాం వివర్ధయత స్తన రజసా నమభివ్లతామ్‌, 

ప్రజ్ఞా తేజో బలం చక్షురాయ్యుళ్సైవ ప్రవర్ధతే 42 

కామార్తుడైనను రజోదర్శనకాలమందు స్త్రీతో కూడరాదు. అట్లే ఒకే శయ్యపై 

పడుకొని యుండకూడదు. ముభైన ప్రీతో సంగమించినచో అతని ప్రజ్ఞ, తేజస్సు, బలం, 
దృష్టి, ఆయుస్సు నశిస్తున్నాయి. లేనిచో ప్రజ్ఞాదిగుణాలు అభివృద్ది చెందగలవు. 

నాళశ్నీయాద్భార్యయా సార్ధం నైనామీక్షేత చాళ్ళలీమ్‌, 

క్షువతీం జృంభమాణాం వా న చాసీనాం యధానుఖమ్‌ 43 


93 


మనుస్మృతి 


నాంజయంతీం స్వూకే నేత్రే న బాభ్యక్రామనావృతామ్‌, 

న వళ్వేత్‌ వ్రనవంతీం చ తేజస్నామో ద్విజోత్తమ: 44 

నాన్నమద్యాదేకవాసా న నగ్నస్నానమాబలరేత్‌ 

న మూత్రం వథి కుర్వీత న భన్మని న గోవజో 45 

న ఫొలకృష్ణే న జలో న చిత్యొం న చ వర్వతే, 

న జీర్ణ దేవాయతనే న వల్న్మీకే కదాచన 46 

న ననత్యేను గర్రేమ న గచ్భన్నావి చ స్థితః 

న నదీతీర మాసౌద్య న చ వర్వత మన్తకే 47 

వాయ్యగ్ని ఐవామాదిత్వమవ: వళ్ళం న్రథైవ గాః 

న కదాచన కుర్వీత విబ్మూత్రన్య వినర్ధనమ్‌ 48 

భార్యతో కలసి భోజనం చేయకూడదు. పైగా భార్య భోజనము చేస్తున్నప్పుడు, 

తుమ్ముచున్నప్పుడు, ఆవులిస్తున్నప్పుడు, కాళ్ళు చాచుకొని కూర్చున్నప్పుడు చూడకూడదు. 
అట్లే భార్య కండ్లకు కాటుక పెట్టుకొనుచున్నప్పుడు, అభ్యంగనం చేసికొనుచున్నప్పుడు, 
పైటలేక యున్నప్పుడు, ప్రసవించుచున్నప్పుడు తేజస్సును కోరు బ్రాహ్మణుడు చూడరాదు. 
అట్టె ఒకే వస్త్రం ధరించి, నగ్నంగాను స్నానము చేయరాదు. త్రోవలో, బూడిదయున్నచోట, 
ఆవులుండు కొట్టంలో మూత్రం చేయరాదు. అదే విధంగా నాగెటి చాలులో, నీటిలో, 
అగ్నిహోత్రానికై ఇటుకలు పరచిన ప్రదేశంలో, పర్వతంలో, పాడుబడ్డ గుడి, పుట్టలున్న 
చోట మలమూత్రాలు వదలకూడదు. ఇంకా వాయువు, అగ్ని, బ్రాహ్మణుడు, సూర్యుడు, 
నీరు, గోవు వీటిని చూస్తూ వాటికెదురుగా కూర్చుండి మలవిసర్జ్దనం చేయరాదు. 


తిరన్కృత్వోచృ రేత్సా ప్లలోష్షవ త్రతృణాదినా, 


యి 


నియమ్య ప్రయతో వాచం నంవీతాంగో 2వగుంఠితః 49 

మూశత్రోచ్చారనముతృ ధం దివా కుర్వాదుదజ్నభి 

దక్షిణాఖిముఖో రాత్రౌ నంధ్యయోళ్ళ తాథా దివా 50 

భాయాయామంధకారే వా రొత్రావవని వా ద్వాజః 

యథా నుఖముఖ: కుర్వాత్రాణ బాధాభయేమ చ. 57 

ప్రత్యగ్నిం వ్రతినూర్వం చ ప్రతిసోమోదకద్దిై జాన్‌, 

వ్రతిగాం ప్రతివాతం చ ప్రజ్ఞా నళ్ళతి మేహతః 52 

నెలను కొయ్యలు, మట్టి గడ్డలు, గడ్డి, ఆకులు మొదలగువాటిచే కప్పి తలకు 

గుడ్డను చుట్టుకొని మౌనంతో మలమూత్ర విసర్జన చేయవలెను. పగటిపూట ఉత్తరదిక్కునకు 
ముఖం పెట్టి, రాత్రిపూట దక్షణదిశకు ముఖం పెట్ట సంధ్యాకాలములందు ఉత్తరాభిముఖుడై 
మలమూత్ర విసర్జన చేయవలెను. రాత్రులందు నీడకప్పుకొన్నప్పుడు, పగటిపూట నీడ, 
మంచు గప్పియున్నప్పుడు, దొంగలు, పులి మొదలగువాటిచే ప్రాణభయం కలిగినప్పుడు 
తన ఇష్టము వచ్చిన దిక్కుకు ముఖం పెట్టి మలమూత్ర విసర్జన చేయవచ్చును. అగ్ని 


94 


చతుర్ణాధ్యాయం 


కెదురుగా, సూర్యుడు, చంద్రుడు, నీటి పట్టులు, బ్రాహ్మణులు, ఆవులు, గాలికి ఎదురుగా 
మలమూత్రములు విడుచు వానికి ప్రజ్ఞ నశిస్తుంది. 

నాగ్నిం ముఖేనోనధమేన్నగ్నాం నేక్షేత చస్రీయమ్‌, 

నామేధ్యం ప్రక్లి పేదగ్నౌ న చ పాదౌ ప్రతాపయేల్‌ 53 

అధస్తాన్నోవదధ్వాచృ నబైనమభిలంఘయేక్‌, 

న బైనం పాదతః కుర్వాన్న ప్రాణాబాథ మాబరేత్‌ 54 

నాళ్నీయాత్స ంధివేలాయాం స గబ్బేన్నాపీ నంవికేత్‌, 

నబైవ ప్రలిఖోద్ఫూమిం నాత్మనోవహరేత్తుజమ్‌ 55 

నావ్సు మూత్రం వురీషం వా షీవనం వా నముత్సుజేత్‌, 

అమేధ్యలిప్తమన్వధ్వా లోహితం వా విషాఖణివా 56 

వైళన్వ్వు పేచ్చూన్వ గేహే శయానం న ప్రబోధయేత్‌, 

నోదకుయా2భిభా షేత యజ్ఞం గబ్బేన్న బావృతః 57 

నిప్పును నోటితో ఊదరాదు. నగ్నంగా నున్న స్తీలను చూడరాదు. మూత్రపురీషాద్య 

మేధ్య వస్తువులను అగ్నియందు వేయరాదు. అట్లే అరికాళ్ళనునిప్పులో కాచుకొనకూడదు. 
మంచం కింద అగ్నిని పెట్టుకొనరాదు. అట్లే అగ్నిపై నుండి దాటకూడదు. కాళ్ళవైపునిప్పును 
ఉంచుకొనకూడదు. ఇతరులను హింసించకూడదు. సంధ్యాకాలంలో తినరాదు. 
గ్రామాంతరానికి పోరాదు. నిద్రపోరాదు. అట్లె భూమిపైన కాలితో రాయకూడదు. తాను 
ధరించిన పుష్పమాలను తానే తీసివేయరాదు. నీటిలో మూత్రం గాని, మలంగాని 
ఉమ్మినిగాని, మలమంటిన వస్తువులను గాని, రక్తమును గాని, విషాన్ని గాని కలుపకూడదు. 
ఒంటరిగా ఇంటిలో పడుకొనకూడదు. తనకంటె పెద్దవాడు నిద్రపోతున్నప్పుడు అతనిని 
తట్టి లేపకూడదు. ముట్టయిన స్త్రీతో మాట్లాడకూడదు. అదే విధంగా తనను రమ్మని 
పిలువకపోతే బుద్విజుడు యాగానికి పోకూడదు. 

అగ్న్స్యగారే గవాం గోష్టే బ్రాహ్మణానాం చ నన్నిధా, 

స్వాధ్యాయే భోజనే వైవ దక్షీణం పొణిముద్ధరేత్‌ 58 
యాగశాలయందు, పసులకొట్టంలో, బ్రాహ్మణుల సమీపంలో, వేదాధ్యయన సమయంలో, 
భోజనసమయంలో కుడిచేతిని ఉత్తరీయానికి వెలుపలనుంచుకొనవలెను. 

న వారయేద్దాం ధయంతీం న చాచక్షీత కన్యచిత్‌, 

న దివీంద్రాయుధం దృష్ణాః కన్యచిధర్భయేద్బుధభః 59 

నాధార్మికే వ సేద్రామే న వ్యాధిబహులే భృశమ్‌, 

నైకః వ్రవడ్యోతాధ్యానం న చిరం వర్వతే వసేత్‌ 60 

న జూద్రరాజ్యో నివ సేన్నా ధార్మికజనావృకతే, 

న పాషండిగణాక్రాంతే నోవన్ఫ ష్లేఇంత్యజైర్బృభిః 61 

నీరు త్రాగుచున్న ఆవును, పాలుకుడుచుచున్న దూడను గాని నివారించరాదు. 


95 


మనుస్కృతి 


ఒరుల దూడలు పాలు కుడుచుచున్నప్పుడు వారికి చెప్పరాదు. అల్లే ఇంద్రధనస్సునా 
కాశంలో జూచి దానినితరులకు చూపించరాదు. ధార్మికులు లేని గ్రామంలో, వ్యాధులు 
ప్రబలిన గ్రామంలో, చాలాకాలం పర్వతమందు నివసించ కూడదు. ఒంటరిగా ఊరికి 
వెళ్ళకూడదు. శూద్రుడేలు రాజ్యంలో ధార్మికజనంలేని రాజ్యంలో పాషండులు 
మొదలగువారున్న గ్రామంలో అంత్యజాతివారు విశేషంగా బాధపెట్ట గ్రామంలో 
నివసించకూడదు. 


న భుంజీతోదత స్నేవాం నాతి సౌొహిత్యమాచరేత్‌, 

నాతివ్రగే నాతినాయం న నాయం ప్రాత రాళితః 62 

న కుర్వీత వృధాబేష్ణాం న వార్యంజలినా విబోక్‌, 

నోత్సంగే భక్షయేదృక్ష్యాన్న జాతు స్వాత్కుతూవాలీ 63 

న నృత్వేదధవా గొయేన్న వాదిత్రాణి వాదయేత్‌, 

నాస్తోటేన్నచ క్షడేన్నబ రక్షో బిరావయేత్‌ 64 

న పాదౌ ధావయత్సాం స్వే కదాచిదవీ భాజునే, 

న భిన్నభాండే భుంజీత న భావవ్రతిదూషితే 65 

ఉవానవౌొ చ వానళ్చు ధృతమన్వైర్న ధారయత్‌, 

డపవీతమలంకొరం (న్రజం కరక మేవ చ 66 

నూనె పూర్తిగా పిండివేసిన తెలకపిండిని (నూనెలో వేగించిన పదార్థాలను) 

తినకూడదు. కడుపుపూర్తిగా నిండునట్లు భుజించరాదు. సగం కడుపును పదార్ధాలతోను, 
పావుభాగం నీటితోను నింపి, మిగిలిన పావుభాగాన్ని వాయు సంచారానికై వదలిపెట్టవలెను. 
పూర్తి ఉదయాన గాని, పూర్తి సాయంకాలాన గాని భోజనం చేయరాదు. పగటిపూట పూట 
కడుపునిండ తిన్నవాడు రాత్రిపూట తినకూడదు. వృధాగా ఎ పనులు చేయకూడదు. నీటిని 
దోసిలితో త్రాగకూడదు. భక్ష్యాలను (కుడుములు, దోసెలు మొదలగువానిని) తొడపై 
పెట్టుకొని తినరాదు. ప్రయోజనం లేనప్పుడు కుతూహలాన్ని ప్రదర్శింపకూడదు. 
ఆశాస్త్రీయమైన నృత్యాన్ని గాని గానాన్ని గాని చేయకూడదు. అట్లే అశాస్త్రీయముగా వాద్యాలు 
వాయించవద్దు. స్నేహపూర్వకంగానైనా భుజంపై తట్టరాదు. దంతాలు కన్పించునట్లు 
దగ్గరాదు. కావలెనని గాడిద యరుపులు మొదలగునవి చేయరాదు. కంచుపాత్రయందు 
పాదములను కడుగుకొనకూడదు. పగిలిన కుండలందు, మనసునకింపుగాని పాత్రల్లో 
తినకూడదు. ఇతరులుపయోగించిన పాదరక్షలు, వస్త్రాలను ధరించరాదు. అట్లే 
ఇతరులుపయోగించిన యజ్ఞోపవితాలు అలంకారాలు, పూలదండలు, కమండలువు 
మొదలగువానిని ఉపయోగించరాదు. 

నావినీతై ర్ర్యజోద్దుర్రైర్న చ క్షుద్వ్యాధిపీడీతై: 

న భిన్న ళృంగాక్లీఖురెర్న వాలధివిరూవితై: 67 

వినీతైన్తు వ్రజోన్ని త్యమాజుగై ర్లక్షణాన్వితై: 

వర్ణ రూపోవనంవన్నై: ప్రతోదేనాతుదన్‌ భృళమ్‌ 68 

96 


చతుర్ణాధ్యాయం 

బాలాతవః (పేతధూమో వర్ణం భిన్నం తథా౭౭ననం, 

న బృుంద్యాన్నఖలోమాని దంతైర్నోత్సాటయేన్నఖాన్‌ 69 

న మృల్లోష్టం చమృద్నయాన్న చృింద్వాత్మరజై నృణం, 

న కర్మనిషృలం కుర్వాన్నాయత్వామనుఖోదయమ్‌ 70 

తుంటరివి, మిక్కిలి యాకలి గలవి, కొమ్ములు విరిగినవి, గుడ్డివి, గిట్టలు 

విరిగినవి, తోకలేనివి అగు ఎడ్లు కట్టిన వాహనాలందు ప్రయాణం చేయకూడదు. బండికి 
కట్టిన ఎడ్లు సాధుస్వభావం కలవి, వడిగనడచునవి, మంచి లక్షణాలు కలవి, మంచి 
రంగు రూపం కలవి, మునిగోలతో పొడవకనే నడచునవి కావలెను. లేతఎండ, 
స్మశానంపైనుండి వచ్చు పొగ, విరిగిపోయిన ఆసనాన్ని వదలి పెట్టవలెను. గోళ్ళను దంతాలతో 


గొరికి తీయరాదు. గడ్డిని తుంచరాదు. నిష్పలమైన పనులు చేయరాదు. కష్టము కలిగించే 
పని చేయరాదు. 


లోష్టమర్టీ తృణబ్బేదీ నఖఖాదీ చ యో నరః 

న వినాళం ప్రజత్యూజు నూచకో౭ జుచి రేన చ. 71 

న విగర్ల్య కథాం కుర్వాదృహిర్మాల్వం న ధారయేత్‌, 

గవాం చ యానం వృష్టేన నర్వధైన విగర్లి తమ్‌ 72 

అద్వారేణ చ నాతయాద్రామం వా వేళ్ళ వావృతమ్‌, 

రొత్రౌ చ వృక్ష మూలాని దూరతః వరివర్థ్ణయేత్‌ 73 

నాక్షైః క్రీడేత్క దాచిత్తు న్వయం నోపానవొ వారేత్‌, 

శయానస్లో న భుంజీత న పాణీన్థం న చాననే. 74 

నర్వం చ తిలనంబద్దం నాద్వాదన్తమితే రవా, 

న చ నగ్నళ్ళయీతేవా న బోబ్చిష్టః కచిద్రుజోత్‌. 75 

అగ్రపాదస్తు భుంజీత నార్రపాదన్తు నంవిశేజ్‌, 

ఆ(ర్రపాదన్తు భుంజానో దీధమాయురవావ్నుయాత్‌ 76 

అచక్షుర్విషయం దుర్గం న వ్రవద్వేత కర్ణి బిత్‌, 

న విణ్యూత్రముదీక్షేత న బాహుభ్యాం నదీం తరేత్‌ 77 

అధితిష్టేన్న కేశాంన్తు న భస్మాన్థీకపాలికాః, 

న కార్పాసాొస్టి న తుషాన్‌ దీర్ణ మాయుర్జిజీవిషుః 78 

పనిపాటలు లేక మట్టి ముద్దలను పగులగొట్టువాడు, గడ్డిని గోళ్లచే త్రుంచువాడు, 

గోళ్ళను తినువాడు, కొండెములు చెప్పువాడు, పరిశుద్ధంగా ఉండనివాడు వీరందరు 
తొందరగా నాశనమౌతారు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. బయటకు 
తెలియునట్లు పూలదండలు ధరింపరాదు. గోవుల వీపుపై కూర్చుండి ప్రయాణం చేయుట 
మంచిదికాదు. నాల్లువైపుల ద్వారాలున్న గ్రామాన్ని గాని, ఇంటిని గాని తలుపులు 
మూసి యున్నప్పుడు ఇతర పద్దతులలో లోనికి ప్రదేశించుట దగనిపని. రాత్రిపూట చెట్ల 


97 


మనుస్మృతి 


కింద పడుకొనకూడదు. ఎప్పుడు కూడ జూదమాడకూడదు. తన చెప్పులను చేత బట్టుకొని 
పోకూడదు. శయ్యపై పడుకొని తినకూడదు. చేతిలో అన్నం ముద్ద పెట్టుకొని కొద్దికొద్దిగా 
తినరాదు. ఆసనంపై కూర్చొని తినకూడదు. సూర్యుడస్తమించిన తరువాత నూవులు 
కలిసిన వస్తువులను వేటిని తినరాదు. నగ్నంగా పడుకొనకూడదు. ఎంగిలి చేతులతో 
ఎక్కడికి పోరాదు. కాళ్ళు కడుగుకొనగా తడిసిన పాదాలతో తినవలెను. కాని తడికాళ్ళతో 
నిద్రపోరాదు. తడికాళ్ళతో భోజనము చేయువాడు దీర్చాయుస్సును పొందుతాడు. చెట్లు 
చేమలతో నిండి చీకటిగా నుండు దుర్గమారణ్యాన్ని ప్రవేశింపకూడదు. మలమూత్రాలను 
విసర్జిస్తూ వాటిని చూడకూడదు. ఈత కొట్టుచు నదిని దాటకూడదు. దీర్భకాలం 
బ్రదుకగోరువాడు వెంట్రుకలు, బూడిద, ఎముకలు, చిల్లపెంకులు, దూది, పుటజ్టెలు, ఉముక 
వీటిపై నిలువకూడదు. 
న నంవ సేవ వతికైర్న చాండా లైర్న వుల్క సైః 
న మూర్జెైర్నావలి పై శృ నాంత్రైర్నాంత్వావనాయిఖిః 79 
న జూద్రాయ మతిం దద్నాన్నోచ్చిష్టం న హవివ్యుతమ్‌, 
న బాస్ఫోవదిశేద్దర్శం న చాన ప్రతమాదిశేత్‌ 80 
యో వ్యాన్వధర్శ మాచష్టే యశ్చెవాదిశతి వ్రతమ్‌, 
సో నంవృతం నామ తమః నవా తేనైవ మజ్జతి 81 
భ్రష్ణులతోను, చండాలురతోను, బానిసలతోను, మూర్భులతోను, ధనం మొదలైన 
కారణాల వల్ల గర్వించినవారితోను, చాకలి మొదలగువారితోను, నీచజాతులతోను ఒకచోట 
కూడియుండకూడదు. శూద్రునకు జ్ఞానోపదేశం చేయకూడదు. ఉచ్చిష్టాన్ని పెట్టకూడదు. 
అట్లే అతనికి ధర్మ విషయాలను ఉపదేశించకూడదు. వ్రతాలను చెప్పరాదు. శూద్రునకు 
ధర్మాన్ని గాని వ్రతాలనుగాని చెప్పితే అతడు అసంవృతమనే నరకానికి పోతాడు. 
న నంహతాభ్వాం పాణిభ్యాం కండూయేదాత్మన బి రం 
న న్పృశేవ్చైతదుబ్చిష్తో నచ స్నాయాద్వానా తతః 82 
కేళగ్రవోన్‌ వ్రవారాంళ్ళ శిర స్వేతాన్‌ వివర్హయేత్‌, 
శిరస్నాతళ్ళ తైలేన నాంగం కించిదని న్పృశేత్‌ 83 
రెండు చేతులతో తలగోకి కొనరాదు. భోజనం చేస్తూ శిరస్సును ముట్టుకొనవద్దు. 
అట్లే రోగపీడితుడు కాని సమయంలో శిరస్సును వదలి స్నానము చేయరాదు. అనగా 
ప్రతిదినము తలపైనుండి స్నోనము చేయవలెను. కోపంతోనైనా జుట్టు పట్టుకొని తలపై 
కొట్టరాదు. శిరస్నానము చేసిన తరువాత మరల ఆ దినముననే నూనెతో శరీరమును 
తాకరాదు. 
న రాజ్ఞః ప్రతి గృహ్లీయా దరాజన్వ వ్రనూతతః, 
నూనాచక్రధ్వజవతాం వేళేనైవ చ జీనతామ్‌ 84 
క్షత్రియవంశానికి చెందని రాజు దగ్గర ప్రతిగ్రహం తీసికొనవద్దు. జంతువులను 


చతుర్జాధ్యాయం 


చంపి బ్రదుకు కసాయి వాని దగ్గర గానుగ పట్టువాని దగ్గర, మద్యం విక్రయించేవాని 
దగ్గర, వేశ్యల దగ్గర దానం తీసికొనకూడదు. 


దశ సూనాసమం చక్రం దశ చక్రనమో ధ్వజః, 
దశధఃజసమో వేశో దశ వేశ సమో సృపః 85 
దశసూనాసహన్రాణి యో వాహయతి సౌనికః 
తేన తుల్యః సృతో రాజా ఘోరస్తస్య ప్రతిగ్రహః 86 
పది వధ్యస్థానములవంటిది గానుగ నాడు ప్రదేశము. అట్లె మద్యమును 
విక్రయించు స్థలము పదిగానుగలనాడు ప్రదేశముల వంటిది. వేశ్య పది మద్య 
విక్రయస్థలముల వంటిది. రాజు పదివేశ్యలవంటి వాడు. పదివేల జంతువుల హింసించు 
కటికవానితో సమానుడు కావున రాజు దగ్గర దానమును స్వీకరింపరాదు. 
యో రాజ్ఞః వ్రతగృవ్లాతి లుబ్దన్యోచ్చా స్త్ర వర్తినః 
న వర్యాయేణ యాతీమాన్న రకొనేక వింళతిమ్‌, 87 
తామిన్రమంధతామినం మవారౌరవరౌరవా, 
నరకం కొలనూత్రం చ మహానరక మేవ చ 88 
నంజీవనం మహోవీచిం తవనం నంవ్రతావనమ్‌ 
నంవోతం చ నకొకోలం కుడ్మలం వ్రూాతిమృత్తికమ ౩89 
లోహాశంకుమృజీషం చ వంధథానం శాల్శులీం నదీమ్‌, 
అసీవత్రవనం బైన లోవాదారక మేవ చ. 90 
ఎతద్వదంతో ఎఐద్వాంనో బ్రావాణా బ్రిహ్మవాదినః, 
న రాజ్ఞః ప్రతిగృహ్ణాంతి (పేత్య (జ్రేయోభికాంక్రిణః: 91 
లోభి, శాస్త మర్యాదను అతిక్రమించే రాజు దగ్గర దానం స్వీకరించేవాడు 
తామిస్రము, అంధతామిస్రము, రౌరవం, మహారౌరవం, కాలసూత్రం, మహానరకం, 
సంజీవనం, మహావీచి, తపనం, సంప్రతాపనం, సంఘాతం, కాకోలం, కుడ్మలం, పూతి, 
మృత్తికం, లోహశంకువు, బుజీషం, పంథానం, శాల్మలీనది, అసిపత్రవనం, లోహదారకం, 
అను ఇరువది యొక్క నరకాలను వరుసగా పొందుతాడు. అందువలన విద్వాంసులు, 
బ్రహ్మజ్ఞానమునెరిగిన బ్రాహ్మణులు తమ శ్రేయస్సును కోరుకొనుచు రాజుల దగ్గర దానాన్ని 
పుచ్చుకోకూడదు. 
బాహ్మే ముహూర్తే బుధ్యేత ధర్మార్గౌ చానువింతయేత్‌ 
కొయక్లోశాంళ్ళ తన్నూలాన్‌ వేదతత్తార్ధమేవ చ 92 
బ్రాహ్మణుడు ధర్మమును, అర్థమును చింతిస్తూ బ్రాహ్మముహూర్తమున 
నిద్రలేవవలెను. అట్లే ఆ సమయంలో ధర్మార్గచింతనవల్ల కలుగు దేహకష్టాలను, వేదతత్వాన్ని, 
వేదార్థాన్ని గురించి చింతించవలెను. 


99 


మనుస్మృతి 


“ డాత్తాయావశ్యకం కృత్వా కృతశొచన్స మాహితః 
వూర్వాం నంధ్వాం జవం స్తి షేత్సకాలే చావరాం చిరమ్‌ 93 
బుషయో దీర్ణనంధ్యత్వాద్ధీ రమాయురవాన్నయు,, 
ప్రజ్ఞా యళళ్ళ కీర్తిం చ బ్రహ్మవర్పనమేవ చ 94 
బ్రాహ్మముహూర్తాన లేచి నిత్య కృత్యాలనన్నిటిని తీర్చుకొని, స్నానాదులవలన పరిశుద్దుడై 
నియమంతో ప్రాతఃసంధ్యావందనాన్ని చేసి గాయత్రీ మంత్రాన్ని నిలుచుండి జపం చేయాలి. 
సాయంసంధ్యను సాయంకాలాన ప్రారంభించి నక్షత్రాలు ఉదయించువరకు గాయత్రీమంత్రజపాన్ని 
చేయుచుండవలెను. బుషులు సంధ్యావందనాన్ని ఎక్కువ సమయము అనుష్టించినందువల్లనే 
వారు దీర్చాయుస్సును, ప్రజ్ఞను, యశస్సును, కీర్తిని, బ్రహ్మవర్చస్సును పొందగలిగిరి. 
(శ్రావణ్యాం (న్రొష్రవద్వాం వా౭ వ్యువాకృత్య యథావిధి, 
యుక్తళ్ళందాన్యధీయీత మానాన్‌ విప్రో౭ర్రవంచమాన్‌ 95 
శ్రావణపౌర్ణమినాడు లేక భాద్రపద పౌర్ణిమనాడు తమ తమ గృహ్యసూత్రవిధానాన్ని 


అనుసరించి ఉపాకర్మను జరిపించి, నాలుగున్నరనెలలు పట్టుదలతో వేదాధ్యయనం 
చేయవలెను. 


వుష్వే తు భందసాం కుర్వాదృహిరుతుర్థనం ద్విజః, 
మూమఘజుక్లన్యః వా ప్రాప్తే వూర్వా ప్లే ప్రథమే౭వాని 96 
యధౌళొన్రం తు కృతైైవముతృరం భందసాం బహిః, 
విరమేతృక్షిణీం రాత్రిం తదేోవైళమవార్నిశమ్‌. 97 
అత డోర్ల్యం తు భందాంని చక్షేమ నియతః వతేత్‌, 
వేదాంగాని చ నర్వాణీ కృష్ణవక్షేమ నంవరేత్‌ 98 
పుష్యశుద్ధ పాడ్యమినాడైనను, మాఘశుద్ధ పాడ్యమి నాడైనను పూర్వాహ్లాకాలమందు ఊరి 
బయటకు పోయి తమతమ గృహ్యసూత్రోక్త విధానంతో ఉత్సర్ణనమనే కార్యాన్ని చేయవలెను. ఈ 
విధంగా శాస్తమర్యాదననుసరించి ఊరి బయటకు వెళ్ళి వేదాలకు ఉత్సర్జన చేసిన తరువాత మూడు 
దినాలు గాని, దానిలో సగం తొంభైఘడియలు కాని లెకపోయినచో ఒక దినము సంపూర్ణముగాకాని 
వేదాధ్యయనం చేయకూడదు. ఆ తర్వాత శుక్లపక్షంలో మంత్రబ్రాహ్మణరూపమైన వేదాన్ని నియమంతో 
పఠించవలెను. అట్లే కృష్ణపక్షాలలో వేదాంగాలైన శిక్షా, వ్యాకరణాదులను తప్పక చదువవలెను. 
నాఐిన్పష్టమధీయీత న జూదజనన్నిధౌ, 
న నిశాంతే వరిశ్రాంతో బ్రవ్మోధీత్వ వునః న్వపేత్‌ 99 
యధోదితేన విధినా నిత్యం ఛభందన్కృతం వలేత్‌, 
బ్రహ్మ భందన్కుతం బైవ ద్వాజో యుక్తో వ్వొనావది 700 
వేదాన్ని అస్పష్టంగా చదువరాదు. శూద్రులముందు చదువకూడదు. బ్రాహ్మముహూర్తంలో 
లేచి వేదాలు చదువుతూ శ్రమ పొంది తిరిగి నిద్రపోవుటకూడ తగనిపని. యధోక్షమైన విధిననుసరించి 


100 


చతుర్థాధ్యాయం 


బ్రాహ్మణుడు ప్రతిదినం గాయత్ర్యాదిభందస్సులతో నున్న మంత్రభాగాన్ని పఠించాలి. కర్మలు 
చేస్తున్నప్పుడు మాత్రం గాయత్ర్యాది చందోసహితమైన బ్రాహ్మణభాగాన్ని చదువవలెను. 

ఇమాన్నిత్వమనధ్వా యానభీయానో ఎవర్టయేల్‌, 

అధ్వావనం చ కుర్వాణః ళివ్వాణాం ఎధివూర్వుకమ్‌ 707 

అనధ్యయనదినములు :- వేదములనధ్యాపనము చేయు గురువు, వేదాధ్యయనము 

చేయు శిష్యుడు వీరిద్దరు వేదాధ్యయన విషయమున ఈ క్రింది అనధ్యయన దినములను పాటించాలి. 

కర్ధశవే౭నిలే రాత్రౌ దివా పాంనునమూవానే 

ఎతౌ వర్దా న్వనధ్యాయా వధ్యాయజ్ఞాః ప్రచక్షతే 102 

విద్యుత్‌ న్తనితవర్షేమ మహోల్ళా నాం చ నంవ్లవే, 

ఆకొలిక మనధ్వాయమేతేమ మనురబవీత్‌ 103 

ఎతాం న్త్రభ్యుదితాన్‌ విద్వాద్యదా (ప్రాదువ్ఫుతాగ్నిమ 

తదా విద్వాదనధ్వాయమనృతౌ బాభ్రదర్శనే 104 

నిర్హాతే భూమిచలనే జ్యోతిషాం బోవనర్లనే, 

ఎతానా కొలికాన్‌ ఎద్వాదనధ్వాయానృతావవి 105 

ప్రాదుష్పుతేవ్వగ్నిమ తు విద్యుత్‌ న్తనితనిన్వనే, 

నజ్యోతిన్యాదనధ్వాయ: శేషే ర్యాతా యథా దివా. 106 

వర్షకాలంలో రాత్రి సమయంలో హోరని గాలి వీస్తున్నప్పుడు, దుమ్ము దట్టంగా గ్రమ్ముకొను 

పగటిపూట అధ్యయనం చేయకూడదు. వర్షకాలంలో ఈ దినముల నధ్యయనాలు. అల్లే ఉరుములు, 
మెరుపులతో వాన వస్తున్నప్పుడు, అచ్చటచ్చట తోకచుక్కలు పడినప్పుడు తెల్లవారి కూడ వేదాన్ని 
అధ్యయనం చేయకూడదని మనువు చెప్పినాదు. వర్షకాలంలో సాయంసమయంలో హోమం 
చేస్తున్నపుడు, ఉరుములు, మెరుపులు మొదలైనవి విన్సిస్తే కన్పిస్తే అనధ్యయనం కాని తక్కిన 
బుతువులందు అనధ్యయనం లేదు. తక్కిన బుతువులందు సాయంకాలం అగ్ని కార్యం 
ప్రారంభించినపుడు మేఘాలు కన్పించినా అనధ్యయనంగా చెప్పవచ్చును. వర్షర్తువు కాని సమయాలలో 
పిడుగుపడినా భూమి కంపించినా, నక్షత్రాలు రాలినా అనధ్యయన మౌతుంది. వీటిని అకాలికమైన 
అనధ్యయనాలని అంటారు. సాయం ప్రాతః సంధ్యలయందు హోమాగ్నిని జ్వలింపజేసిన సమయంలో 
ఉరుములు మెరుపులు వస్తే దానిని సజ్యోతిరనధ్యయనమని అంటారు. అనగా వెలుతురున్నంతవరకు 
అనధ్యయనం. అట్లుకాక రాత్రి సమయంలో కూడ పగటి కాలంలో ఉన్నల్లే ఉరుములు మెరుపులతో 
పాటు వర్షం వస్తే ఆ నాడంతా అధ్యయనమే జెతుంది. 

నిత్వానధ్వాయ ఎవ స్వాద్రామేమ నగరేమ చ, 

ధర్మనైవుణ్యకొమానాం వ్రూతిగంధో చ నర్వదా. 707 

అంతధతశవే గ్రామే వృవలన్య చ నన్నిభౌ 

అనధ్యాయో రుద్వమానే నమవాయే జనన్య చ 108 


101 


మనుస్మృతి 


డదకో మధ్య రాత్రే చ వఐణ్యూత్రన్య వినర్ధనే 

డబ్బిష్టః శ్రాద్ధభుక్షైవ మనసా౭వీ న చింతయేత్‌ 109 

ప్రతిగృహ్య ద్వజో విద్యానేకోధ్ధిష్టన్ల కోతనమ్‌, 

త్వవాం నకీర్తయేద్రహ్హ రాజ్ఞో రావోళ్ళ నూతకే 110 

యావదేకొనుదష్టన్య గంధో లేవళ్ళ తష్టతి, 

వివ్రన్య ఐదుషో దోహే తావద్రహ్మ న కీర్తయేత్‌ 111 

శయానః ప్రౌఢ పాదళ్ళ కృత్వా బైవావనక్టికామ్‌, 

నాధయీతామిషం జగ్గా నూతకొన్నాద్యమేవ చ. 112 

నీవారే బాణశభోే చ నంధ్యయోరేన బోభయోః, 

అమావాన్వాచతుర్రశ్వోః వౌొర్ధమాన్యష్టకొను చ 113 

అమావాస్వా గురుం వాంతి శివ్యం హంతి చతుర్రళ్‌, 

బ్రహ్మోష్ట కొపొర్హమాన్వొ తస్మాత్తాః వరివర్ధయేత్‌. 114 

నిపుణత కలిగి, మిక్కిలి ధర్మాన్ని కోరు శిష్యుని ధర్మ నైపుణ్యకాముడని అంటారు. అట్టి 

వానికి తానున్న గ్రామంలో గాని నగరంలోగాని దుర్వాసన వ్యాపించియుంటే ఆ దుర్వాసన తగ్గి 
వరకు అనధ్యయనముంటుంది. దానిని నిత్యానధ్యయనమని అంటారు. ఊరిలో శవమున్నంతవరకు, 
అధార్మికులు తమ సమీపంలో ఉన్నంతవరకు, గుంపుగా జనులు ఎడుస్తున్నంతవరకు శిష్యునకు 
అనధ్యయనం, నీటి నడుమ నున్నప్పుడు, మధ్యరాత్రి నమయంలో, మలమూత్రాలు 
వదలుచున్నప్పుడు, ఎంగిలితో నున్నప్పుడు, శ్రాద్దానికై నియంత్రణ చేయబడ్డప్పుడు వెదమంత్రాలను 
మనస్సుతోనైనను చింతింపరాదు. ఎకోద్దిష్టానికై నిమంత్రితుడైనప్పుడు రాజుకు సంతానం కలిగినప్పుడు, 
సూర్యచంద్రులకు గ్రహణమేర్పడినప్పుడు మూడు దినములవరకు వేదమునధ్యయనము 
చేయకూడదు. ఎకోద్దిష్టంకొరకు నిమంత్రితుడై నప్పుడు అతని శరీరంలో కుంకుమాదుల గంధ 
లేపనం ఎంతవరకుండునో అంతవరకు మూడు దినాలు దాటినా .ద్వాంసుడైన బ్రాహ్మణుడు వేదం 
చదువరాదు. శయ్యపై పడుకొని, ఎత్తైన ఏట పై కాళ్ళు పెట్టుకొని, నడుమునకు మోకాళ్ళకు బట్టకట్టుకొని, 
మాంసం తిని, జాతాశౌచ, మృతాశౌచుల ఇంట అన్నం తిని వేదాన్ని అధ్యయనం చేయరాదు. మంచు 
గ మ్మినప్పుడంు, బాణాల ధ్వని వినివించినవుడు, సాయం పాతస్సంధ్యాకాలములందు, 
అమావాస్యాచతుర్దపలందు, పౌర్ణమీ, అష్టమీ తిథులందు వేదాధ్యయనం చేయరాదు. అమావాస్యనాడు 
వేదాధ్యయనం చేస్తే గురువు చనిపోతాడు. చతుర్దశినాడు వేదాధ్యయనం చేస్తే శిష్యుడు మరణిస్తాడు. 
అష్టమి పౌర్గమాసీతిధులందు అధ్యయనం చేస్తే వేదమే నశిస్తుంది. కావున పై అనధ్యయన 
దివసములందు వేదాధ్యయనం చేయకూడదు. 

పాంనువర్షే దిశాం దాహే గోమాయువిరుతే తధా, 

శ్వాఖుర్యోష్టే చ రువతి వజ్హా చన వరలేద్దిజః 115 

నాధీయీత ళ్లుశానాంతే గ్రామంతో గో వ్రజో౭వ్‌ వా, 

వన్‌త్వా మైథునం వాసః శ్రాద్ధికం ప్రతిగృహ్య చ. 116 


102 


చతుర్గ్ణాధ్యాయం 
ప్రాణి వా యదివా౭ ప్రాణి యత్కించిచ్రాద్ధికం భవేత్‌, 
తదాలభ్వావ్యనధ్వాయ: వొణ్యాన్వో హా ద్వాజు న్మ్రతః 117 
బోరైరువదుతే గ్రామే నంభ్రమే చాగ్నికొరితే, 
ఆకాలిక మనధ్యాయం ఎద్వాతృర్పాద్భుతేము చ. 118 


దుమ్ము గురిసినపుడు, దిక్కులు మండుచున్నప్పుడు, నక్కలు కూసినప్పుడు, 
కుక్కలు, గాడిదలు, ఒంటెలు అల్లరి చేస్తున్నపుడు, చాలామంది యున్నప్పుడు వేదాన్ని 
పరించకూడదు. శ్మశాన సమీపంలో, గ్రామ సమీపంలో, పసులకొట్టంలో, స్తీ సంపర్కం 
చేసిన వస్త్రాన్ని ధరించి, శ్రాద్దానాన్ని భుజించి వేదాధ్యయనం చేయకూడదు. శ్రాద్ధంలో 
ప్రాణం గల గోవులు మొదలగువానిని, ప్రాణం లేని వస్త్రాలు మొదలైన వాటిని దానంగా 
స్వీకరించిన నాడు వేదాధ్యయనం చేయరాదు. బ్రాహ్మణునకు చేయి కూడ నోరువంటిది 
కావున దానం తీసికొన్న దినంలో అధ్యయనం చేయరాదు. అట్లే గ్రామంలో దొంగలు 
పడ్డప్పుడు, అగ్నివల్ల ఇండ్లు కాలిపోయి ఊరంతా సంభ్రమంతోనున్నప్పుడు, అనేక విధములైన 
వింతలు కలిగినపుడు ఆ దినము మరునాడా వేళవరకు ఆకాలికమను అనధ్యయనం 
చేయదగును. 

ఉపాకర్శణి బోత్స రే త్రెరొత్రం క్షవణం స్మృతమ్‌, 

అష్టకొను త్వహోర్యాతమృత్వంతాను చ ర్యాత్రిమ 119 

నాధీయీతాశ్వుమారూఢో న వృక్షం న చ వాస్తీనమ్‌, 

న నావం న ఖరం నోష్టం నేరిణన్లో న యానగః 720 

న వివాదో న కలహే న సేనాయాం న నంగరే, 

న భుక్తమాత్రే నాజీరే న వమిత్వా న నూతకే. 121 

అతిభిం చాననుజ్ఞావ్వ మారుతే వాతి వా భృశం, 

రుధిరే చ న్రుతే గాత్రాచ్చస్తేణ చ వరీక్షతే 122 


ఉపాకర్మ జరిపించిన తరువాత, పుష్యమాఘమాసములందుత్సర్జన వ్రతాన్ని 
ఆచరించాలి. తరువాత మూడు దినములనధ్యాయములగుచున్నవి. ఆశ్యయుజ పౌర్ణమి 
తరువాతి మూడు కృష్ణాష్టములందు ఒకదినము (అహోరాత్రము) చైత్రము, ఆషాఢము, 
ఆశ్వయుజము, పుష్యమాసము ఈనెలల మాస సంక్రమణములందు, రాత్రులందు 
అనధ్యయనం చేయవలెను. గుజ్జమునెక్కి వేదాధ్యయనం చేయకూడదు. అట్లే చెట్లు, 
ఎనుగు, నౌక, గాడిద, ఒంటె నెక్కి వేదాధ్యయనం చేయకూడదు. చవిటినేలపై నున్నప్పుడు 
బండిలో ప్రయాణము చేస్తున్నప్పుడు వేదాధ్యయనం చేయకూడదు. వివాదాలు, కలహాలు 
జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు,భోజనం చేసిన వెంటనే, అజీర్ణంగా 


103 


మనుస్మృతి 

ఉన్నప్పుడు, వాంతి చెసి కొన్నప్పుడు, జాతాశౌచ మృతాశౌచములందు వేదాధ్యయనం 
చేయకూడదు. నేనధ్యయనం చేసెదనని అతిథి దగ్గర అనుజ్ఞ తీసికొనకపోయినచో , గాలి 
ఎక్కువగా వీస్తున్నప్పుడు, దేహంనుండి రక్తం గారుతున్నప్పుడు, కత్తితో గాయమై రక్తము 
కారకపోయినా నాడు అనధ్యయనమే. 

సామధ్వనావృగ్వజుషీ నాధీయీత కదాచన, 

వేదన్వాధీత్య వావ్యంత మారణ్యకమధీత్య చ. 123 

బిగ్వేదో దేవదైనత్వో యజుర్వేదన్తు మానుషః 

సామవేద న్మృతః పిత్రు న్తస్మాత్తస్వాచచిర్హునిః 124 

ఎతద్వాదంతో విద్వాంనస్త్ర యీనివ్క ర్షమన్వపహమ్‌, 

మతః వూర్వుమభ్యన్వు వళశ్చాద్వేదమధీయతే 125 

వచుమం డూకమార్జారళ్వు నర్పనకులాఖుభిః, 

అంతరాగమనే విద్వాదనధ్వాయమవార్నిశమ్‌ 126 


సామవేదాన్ని చదువుతున్నపుడు, బుగ్వేదాన్ని యజుర్వేదాన్ని అధ్యయనం 
చేయకూడదు. వేదమునంతయు అధ్యయనం చేసిన తరువాత అరణ్యకాన్నంతా 
అధ్యయనం చేసినతరువాత మరల వేదారణ్యకముల నధ్యయనం చేయరాదు. బుగ్వేదానికి 
దేవతలు, యజుర్వేదమునకు మానవులు, సామవేదమునకు పితృదేవతలు దేవతలు కావున 
సామవేద ధ్యనియశుచిమైనది. విద్వాంసులకు ఈ విషయం తెలియును కావున 
బ్రహ్మయజ్ఞంలో బుగ్యజుస్సామవేదసాముల సారభూతమైన ఓంకారము, వ్యాహృతులు, 
సావిత్రి అనువానిని క్రమముగా అభ్యసించి వేదాధ్యయనం చేస్తున్నారు. పశువులు, కప్పలు, 
పిల్లి, కుక్క, పాము, ముంగిస, ఎలుక, గురు శిష్యుల మధ్యనుండి పోయినచో ఆ 
దినమంతయు అనధ్యయనమే. 
ద్వావేష వరయేన్ని త్యమనధ్యాయో వయత్న తః, 
స్వాధ్యాయభూమిం బావద్దామాత్తానం చావచిం ద్వాజుః 127 
విద్యా నైపుణ్యాన్ని కోరుకొనే శిష్యుడు స్వాధ్యాయం చేయు భూమి అపవిత్రమైనప్పుడు, 
తాను అపవిత్రమైనప్పుడు ఈ రెండు సమయములందె అనధ్యయనాన్ని పాటించాలి. 


సామాన్యవిధులు :- 


అమావాస్వామష్టమీం చ పొర్ధమాసీం చతుర్రళీమ్‌, 
(బ్రహ్మచారీ భవేన్నిత్వమవ్వుతౌ న్నాతకో ద్విజః 128 


104 


మ 
న స్నానమాచరేద్భుక్తా నాతురో న మవానిళి 
న వానోభిన్సువోజనం నావిజ్ఞాతే జలాశయే 129 
దేవతానాం గురో రాజ్ఞః స్నాత కొచార్వయో న్తథా, 
నాక్రామేత్సా మతళ్ళాయాం బ(భ్రుణో దీక్షితన్వ్య చ 130 
మధ్యందినే౭ర్టర్యాతే చ శ్రాద్ధం భుక్తా చ సామీషమ్‌, 
నంధ్యయో రుభయోళ్తైవ న సేవేత భతువృథమ 131 
ఉద్వర్తనమవస్నానం విబ్బూతో రక్తమేవ చ, 
శ్లేవ్మ నిమాత వాంతాని నాధితి ష్టేత్తు కొమతః 132 
వైరిణం నోవ సేవేత నవోయం నైవ వైరిణు 
అధార్మికం తన్మరం చ వరస్వైవ చ యోషితమ 133 
ప్రతస్నాతకుడైన బ్రాహ్మణుడు అమావాస్యనాడు, అష్టమినాడు, పూర్ణిమా, 
చతుర్దశీతిథులందును, భార్య ముభ్రైయున్నప్పుడును బ్రహ్మచారియై భార్యాసంగము 
చేయకూడదు. తిన్న తరువాత స్నానమాచరించకూడదు. జ్వరపీడితుడైనప్పుడు స్నానం 
చేయరాదు. మధ్యరాత్రి వేళ స్నానం చేయకూడదు. అనేక వస్తములతో స్నానం చేయరాదు. 
అట్లే లోతు తెలియని మడుగులో సైతం స్నానం చేయరాదు. దేవతాప్రతిమల యొక్క, 
గురువుయొక్క, రాజుయొక్క, విద్యావ్రతస్నాతకుని యొక్క, ఆచార్యుని యొక్క, యజ్ఞదీక్ష 
వహించిన వారి యొక్క నీడను బుద్ధిపూర్వకంగా తొక్కరాదు. దాటరాదు. మిట్ట 
మధ్యాహ్నసమయాన, అర్థరాత్రిపూట, సాయంప్రాతఃస్సంధ్యలలో, శ్రాద్ధభోజనం తిన్న తరువాత 
ఎక్కువకాలము, నాలుగు దారులు కలిసే కూడలియందుండరాదు. నూరిన ఇప్పపిండి 
మొదలగు నలుగుపిండిని, స్నానము చేసిన నీటిని, మలమూత్రాలను, రక్తాన్ని, శ్లేషాన్ని, 
వాంతిచేసికొన్న దానిని, ఉమ్మివేసిన దానిని బుద్ధిపూర్వకంగా తొక్కరాదు. శత్రువును, 
శత్రువునకు సహాయం చేసే వానిని, ధార్మికుడు కాని వానిని, దొంగను, ఇతరుల భార్యను 
సేవించకూడదు. 
నహీదృళశమనాయుపవ్వుం లోకే కించన ఎద్వతే, 
' యాదృశం వురువ స్వేవా వరదారోవ సేవనమ్‌ 134 
క్షత్రయం బైన నర్పుం చ బ్రాహ్మణం చ బ్రవుజ్రుతమ్‌, 
నావమన్వేత వై భూమ: కృశానవి కదాచన 135 
వీతత్రయం పొవురుషం నిర్రహేదవమానితమ్‌, 
తస్మాదోతత్రయం నిత్యం నావమన్వేత బుద్ధిమాన్‌ 136 
నౌత్మానమవమనోత వూర్వాభి రసమృద్ధిభిః 
ఆమృత్యోః శ్రియ మన్సిచ్చేన్నై నాం మన్వేత దుర్లభామ్‌ 137 
పురుషుని పరభార్యను సేవించుట ఎంతటి ఆయుక్షీణాన్ని చేస్తుందో ఆ విధంగా 
ఆయుక్షీణాన్ని కలిగించేది ఇంకొకటి లోకంలో కనిపించదు. క్షత్రియుని, సర్పాన్ని, 
విద్వాంసుడైన బ్రాహ్మణుని, తాను రిక్త స్థితియందున్నను ఎప్పుడు కూడ అవమానించవద్దు. 


105 


చతుర్జాధ్యాయం 

పై ముగ్గురుని అవమానించినచో అవమానించినవానిని వారు దహించి వేస్తారు కావున 
బుద్దిమంతుడు వరినెన్నడును అవమానము చేయకూడదు. తనకు జరిగిన కష్టాలను 
చింతిస్తూ తన్ను తాను అవమానించుకొనకూడదు. సంపద దుర్లభమైంది కాదు కావున 
బ్రతికి యున్నంతవరకు ధనాన్ని సంపాదించుటకు ప్రయత్నించవలెను. 

నత్యం బ్రూయా త్రియం బ్రూయా న్న బ్రూయా తృత్య్వ మవ్రయమ్‌, 

ప్రియు చ నానృతం బ్రూయాదేష ధర్మనృనాతనః 138 

భద్రం భద్ర మితి బూయాదృద్రమితోవ వా వదేత్‌, 

ళువ్కవైరం వివాదం చ న కుర్వొత్కేన చితృహ 139 


నౌతికల్యం నాతినాయం నాతి మధ్యం దినే స్థితే, 

నాజ్జాతేన నమం గబ్బేన్నైకో న వృషలై సృహ 140 

హీనాంగొనతిరిక్తాంగాన్‌ విద్యాహీనాన్‌ వయోధికాన్‌, 

లూవద్రవ్యవిహీనాంళ్ళ జాతిహీనాంళ నాక్షి సేత్‌ :41 

సత్యాన్నే పలుకవలెను. ప్రియమైన మాటలు పలుకవలెను. కాని ఎవరికిని 

రుచించని సత్యమును మాత్రము ఎప్పుడు పలుకకూడదు. ప్రియమైన వాక్కు కూడ 
అబద్దమైనది కారాదు. ఇది ననాతన ధర్మము. అమంగళకరమైన మాటలెప్పుడు 
పలుకకూడదు. వాటిని సహితము మంగళమనే పలుకవలెను. ఒకరితో వ్యర్ణముగా 
తగవులాడుట, శత్రుత్వము పెట్టు కొనుట అనునది తగదు. కడు వేకువ జామునను, ప్రదోష 
సమయమునను, రెండుజాములప్పుడును, కులశీలము తెరుగనివారితో ఒంటరిగా 
ప్రయాణము చేయకూడదు. అంగహీనులను, అధికాంగులను, వయసు చెల్లినవారిని, 
రూపము, ధనము లేనివారిని, తక్కువ కులము వారిని అవమానపరచవద్దు. 

న న్సృళేత్సాణినోచ్చివ్లో ఐవ్రో గోబ్రాహ్మణానలాన్‌, 

న బాపి వశ్వేదళుచిన్సున్లో జ్యోతిర్థణాన్‌ దివి 142 

న్పృ ప్పైతానచుచిర్నిత్వ మద్భిః ప్రాణానుపస్పృశేత్‌, 

గొత్రాణీ చైవ నర్వొణి నాభిం పొణితలేన తు 143 

అనాతురః సని ఖాని న నృ శేదనిమి త్రతః 

రోమాణి చ రవాస్వాని నర్వొశ్వోవ వివర్ధ్ణయేత్‌ 144 


ఎంగిలి చేతితో బ్రాహ్మణుడు ఆవును, అగ్నిని, ఇంకొక బ్రాహ్మణుని తగలకూడదు. 
అట్లే ఆరోగ్యముతో నుండి పవిత్రుడు కాక ఆకాశమునందున్న సూర్య చంద్రాది గ్రహములను 
చూడరాదు. బ్రాహ్మణుడొకవేళ అపవిత్రుడుగా నుండి గోవు మొదలగు వానిని తాకినచో 
ఆచమనము చేసి చెతిలో నీళ్ళు పోసికొని, చక్షురాది ఇంద్రియములను, తల, భుజములు, 
పాదములు మొదలగువాటిని, తన బొడ్డును ముట్టుకొనవలెను. రోగములేని సమయమున, 
కారణమేమి లేని సందర్భమున తన ఇంద్రియములను తాకరాదు. 
మంగొళలాచారయ్యుక్తన్వ్యాత్‌ వ్రయతాత్మా జితేంద్రియః, 
జ పేచ్చ జాహుయాబ్రైవ నిత్యమగ్ని మతందితః 145 
106 


మనుస్మృతి 
మంగళాచారయుక్తానాం నిత్యం చ వయతాత్మనామ్‌, 
జవతాం జుప్వాతాం చైవ వఐినిపాతో న విద్యతే 146 


బ్రాహ్మణుడు నిర్మలుడు జితేంద్రియుడై గురు సేవ మొదలగు మంచియాచారములు 
కలిగి అలసట లేక గాయత్రీజపము, అగ్నిహోత్రము వంటి వానిని ఎల్లప్పుడు చేయవలెను. 
ఎల్లప్పుడు నిర్మలుడైయుండి సదాచారములననుష్టింపుచు గాయత్రి జపము చేయుచు 
హోమములు చేయువానికి మానవుల వలన, దైవము వలన ఎటువంటి ఉపద్రవములు 
కలుగనేరవు. 


వేదమేవాభ్య సేన్నిత్వం యథాకాల మతందితః, 

తం వ్యానస్వాహుః వరం ధర్మ మువభర్మో ౭న్వ ఉచ్యతే 147 

వేదాభ్యా సేన నతతం శౌనేన తవసైవ చ, 

ఆద్రోహేణ చ భూతానాం జాతింన్మరతి పౌర్వికీమ్‌ 148 

వౌర్వికీం నంన్మరన్‌ జూతిం బ్ర హ్మావాభ్యనతే వును 

బహ్మోభ్యా సేన చాజున్ర మనంతం నుఖమచ్నతే 149 

సావిశ్రాన్‌ ఇాంతివోమాంళ్ళ కుర్వొత్సర్వును నిత్వళ్ళు, 

పిత్సాంకెవాష్టకాన్వర్చేన్నిత్యమన్యష్టకొను చ, 150 

బ్రాహ్మణుడు ప్రతి దినము అలసట పెట్టు కొనక ఓంకారము, వ్యాహృతులు, 

గాయత్రి మొదగు మంత్రములున్న వేదమును చదువుచుండవలెను. వేదాధ్యయనమే 
బ్రాహ్మణుని ధర్మమని అందురు. వేదాధ్యయనము చేయనిచో ఆ బ్రాహ్మణుడు 
అధర్మమున నున్నవాడగును. బ్రాహ్మణుడు ఎల్లప్పుడు వేదమునభ్యసించుచు, శుచిగా ఉండి 
తపమాచరించుచున్నందు వలన తన పూర్వ జన్మను స్మరించుకొనగలుగుచున్నాడు. ఆ 
పూర్వజన్మ స్మరణవలన తిరిగి అతడు వేదమునే అభ్యసించును. వేదాభ్యాసము వలన 
అతడు నిరంతరము సుఖమును పొందజాలును. పర్వదినములందు సావిత్రీ దేవతాకములైన 
హోమము, అనిష్టమును తొలగించు శాంతి హోమములను తప్పక చేయవలెను 
ఆశ్వయుజకృష్ణాష్టమి మొదలు మూడు కృష్ణాష్టములందు అష్టకములనే శ్రాద్ధముల చేతను, 
ఆ మాసములందలి కృష్ణనవములందు అన్వష్టకశ్రాద్ధ్దములను చేయవలెను. 

దూరాదావసధాన్మూత్రం దూరాత్సాదావ సేచనమ్‌,, 

ఉచ్చిష్పాన్నం నిషేకం చ దూరాదేవ నమాచరేత్‌ 151 


ఇంటికి చాలా దూరమున పురీష మూత్రములను చేయవలెను. అట్లె కాళ్ళు 
కడుగుకొనవలను. ఉచ్చిష్టము, నిషకములను ఇంటికి దూరముననే చేయుట తగినది. 


మైత్రం వ్రనాధనం స్నానం దంతధావనమంజనమ్‌, 
వూర్వావ్లా ఎవ కుర్వీత దేవతానాం చ వూజనమ్‌ 152 
దైవతాన్యభిగబ్బేత్తు ధార్మీకొంళ్ళు ద్వాజోత్తమాన్‌, 
ఈళ్వరం బైవ రక్షార్ధం గురూనేవ చ వర్వును 153 


107 


చతుర్జాధ్యాయం 
మల విసర్జనము, దేహాలంకారము, స్నానము, దంత ధావనము, కాటుక 
పెట్టుకొనుట, దేవతార్చనము అను క్రియలన్నిటిని ఉదయమునందే చేయవలెను. 
అమావాస్యాది పర్వదినములందు ప్రతిమా రూపముననున్న దేవతలను చూచుటకు 
పోవలెను. ధర్మ పరులైన బ్రాహ్మణోత్తములను తన రక్షణకై ఉన్న రాజును, తల్లిదండ్రులు 
మొదలగు పెద్దలను చూచుటకు పోవలెను. 
అభివాదయేద్వుద్దాంళ్ళు దద్యాబ్రైవాసనం న్వకమ్‌, 
కృతాంజలిరుపాసీత గచ్చతః వృష్టతో౭న్వాయాత్‌ 154 
(చ్రతిన్సత్యుదితం నమ్యుక్‌ నిబద్ధం స్వేషు కర్మను, 
ధర్మమూలం నిషేవేత నదాబారమతంద్రితః 155 
అబారాల్లభతే వ్వయురాచారాదీప్పితాః ప్రజా ౫ 
ఆబచారాద్ధనమక్షయ్యమాబారో వాంత్యలక్షణం 156 
పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు వారికి నమస్కారము చేయవలెను అట్లే తాను 
కూర్చుండు ఆసనమును వారికి ఈయవలెను. వినయముతో వారిని "సేవింపవలెను. పెద్దలు 
వెళ్ళిపోవుచున్నప్పుడు చేతులు జోడించుకొని వారిని సాగనంపవలెను. శృతులలో సృృతులలో 
చెప్పబడినది, న్వకర్మలకు అంగముగా చెప్పబడినది, ధర్మమునకు కారణమైన 
సదాచారమును నియమ నిష్టలతో పాటింపవలెను. ఆ సదాచారము వలన దీర్భాయుస్సు 
కలుగును. దాని వలన కోరిన సంతానము లభిస్తుంది. ఇంకను అంతు లేని ధనము 
లభిస్తుంది. సదాచారము అశుభాలను కలుగనీయదు. 


దురాచారో హి పురుషో లోకో భవతి నిందితః, 

దుఃఖభాగీ చ నతతం వ్యూధితోజలాయురేవ చ. 157 

సర్వలక్షణ హీనోzపి యన్స దొచారవాన్నరః, 

శ్రధధానో2౭ననూయళ్ళ శతం వర్షాణి జీవతి 158 

దురాచారం కల పురుషుని లోకము నిందింస్తుంది. అతడు వ్యాధుల వల్ల దుఃఖం 

పొందుతూ అల్పాయుష్కుడౌతాడు. అందువల్ల సదాచారాన్నవలంబీంపవలెను. మంచి 
లక్షణములేమియు లేకపోయినను సదాచారముగల మానవుడు, శ్రద్దకలిగి, అసూయ లేక 
నూరు సంత్సరములు జీవిస్తాడు. 

యద్యత్సరవళం కర్మ తత్తద్యత్నేన వర్ధయేత్‌, 

యద్యదొత్మవళం తు స్యోత్తత్తతేవేత యత్నతః 159 


సర్వం వరవళం దుఃఖం నర్వమాత్మవళం నుఖమ్‌, 
ఎత ద్విద్వాత్తమాసేన లక్షణం నుఖదుఃఖయోః 160 
యత్కర్శ కుర్వతో౭న్వ్య స్వాత్ప్సరితోషో౭న్త రాత్మన; 
తత్రయత్నేన కుర్వీత వివరీతం తు వరయేత్‌ 161 


108 


చతుర్జాధ్యాయం 
ఇతరులు చేయదగు కర్మను వదలి పెట్టి తాను చేయగలిగి మంచి పనులను 
కష్టపడి యైనను చేయవలెను. ఇతరులకు అధీనమైన కర్మయంతా దుఖాన్ని కలిగిస్తుంది. 
తనకు అధీనమైన కర్మయంతా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇదియే సుఖ దుఖాలకు లక్షణము. 
ఏ పని చేస్తున్నప్పుడు ఆత్మసంతృప్తి కలుగుతుందో దానిని తప్పక చేయవలెను. మిగిలిన 
దానిని వదలివేయవలెను. 


ఆబార్వం భ వ్రవక్రొారం వితరం మాతరం గురుమ్‌, ' 

న హింస్యోద్రాహ్మణాన గౌళ్ళ నరాఃంqకైవ తవస్వినః 162 

నాస్తిక్యం వేదనిందాం చ దేవతానాం చ కుత్సనమ్‌, 

ద్వేషం దంభం చ మౌనం చ క్రోధం తైక్సుం చ వరయేత్‌ 163 

ఉపనయన పూర్వక వేదాధ్యాపనం చేసేఆచార్యుని, వేదభాష్యము మొదలగునవి 

వ్యాఖ్యానము చేసేవానిని, తల్లిని, తండ్రిని, కొంచెమో గొప్పయో చదువు చెప్పే గురువును, 
బ్రాహ్మణులను, ఆవులను, మునులను బాధ పెట్టరాదు. నాస్తిక్య బుద్ధిని, వేదములను 
నిందించు స్వభావాన్ని, దేవతలను ద్వేషించే బుద్ధిని, ద్వేషాన్ని ఆడంబరాన్ని కోపమును, 
కటిక స్వభావమును ఎల్లప్పుడు వదలివేయవలెను. 

వరన్య దండం నోద్యబ్బేత్రు ద్దో నైనం నిపాతయేత్‌, 

అన్వత్ర వుతాచ్చివ్వాద్వా శిష్షర్థం తాడయేత్తు తౌ 164 

బ్రాహ్మణబాయావగురైంవ ద్విజూతి ర్వధ కొమ్వుయా, 

శతం వర్గాణి తొమి(స్తే నరకే వరివర్తతే 165 

తాడయిత్వా తృణోనాపి నంరంభా న్మతివూర్వకమ్‌, 

ఎకవింళతిమా జాలీ: పావయోనిము జాయతే 166 

అయుధ్యమానన్యోత్తాద్య బావాణన్వొాన్సగంగతు, 

దుఃఖంచ మహదాప్మోతి (పేత్యొప్రాజ్ఞతయా నరః 167 

శోభితం యావతః పొంనూన్‌ నంగృహ్లోతిమహీతలాత్‌, 

తావతో౭బ్దా నముత్రాన్వైళోణితోత్సాదకో౭ ద్యతే 168 

న కదాచి ద్వైజో తన్మాద్విాద్వానవగు రేదవి, 

న తొడయే తృణేనావి న గొత్రాత్రావయేదనృక్‌ 169 

అధార్మికో నరో యో హి యన్వ చావ్యన్బతం ధనమ్‌, 

హింసారతళ్ళు యో నిత్యం నేవాసొ నుఖమేధతే 770 

బ్రాహ్మణుడు ఇతరుని కొట్టుటకై కోపంతో కజ్జనెత్తరాదు. అట్టే కోపంతో ఇతరులను 

ఎత్తిపడవేయ గూడదు. కాని పుత్రుడు. శిష్యుడు నేరము చేస్తే వారిని దండించ వచ్చును. 
బ్రాహ్మణుడైనా వేరొక బ్రాహ్మణుని చంపవలెనని కజ్జ మొదలగు వానిని పైకెత్తినచో నూరు 
సంవత్సరములవరకు తామిస్రమనే నరకంలో బాధలుపడును. కోపముతో బ్రాహ్మణుని 
గడ్డితోనైనను కొట్టితే అతడు ఇరువై ఒక్క జన్మలు కుక్కలు, గాడిదలు మొదలగు నీచ 


109 


మనుస్మృతి 
యోనులందు పుట్టుతాడు. తనతో పోట్లాడని బ్రాహ్మణుని శరీరమునుండి రక్షము కారునట్లు. 
చేస్తే మిక్కిలి దుఃఖాన్ని పొందుతాడు. అట్లే ఆ బ్రాహ్మణుని రక్తము ఎన్ని రేణువులను 
తడుపుచున్నదో అన్ని సంవత్సరములు బ్రాహ్మణుని కొట్టినవాని రక్తాన్ని నక్కలు మొదలైనవి 
త్రాగుతాయి. ధార్మికబుద్ధిలేని వానికి అబద్ధములాడు వానికి, హింసించు వానికి సుఖము 
లభించదు. 


న సీదన్నపి ధర్మేమ మనో ధర్మే నివేశయేత్‌, 

అధార్మికాణాం పాపొనా మాను వళ్వన్‌ వివర్వయమ్‌ 171 

నాభర్శళ్ళరితో లోకో నద్ద్వఃః ఫలతి గౌరివ, 

శనైరావర్తమానస్తు కర్తుర్మూలాని కృంతతి 172 

యది నాత్మని వుక్రేష న బేత్సుత్రేము నవమ, 

నత్వేన తు కృతో ధర్మః కర్తుర్భవతి నివ్ఫులః 173 

అధర్మేజైధతే తావత్తతో భద్రాణి వళ్ళతి, 

తతన్సవత్సాన్‌ జయతి నమూలస్తు వినళ్ళతి 174 

ధర్మకార్యాలు చేసే సమయంలో కష్టములెదురైనా అధర్మం చేయరాదు. 

అటువంటివారు ప్రస్తుతం సుఖమనుభవించినా చివరకు బాధలు పడుటను గుర్తించి, 
తన మనస్సును అధర్మ కార్యముల వైపు మరల్చరాదు. అధర్మము నాచరిస్తే అది భూమి 
వలె వెంటనే ఫలితము నివ్వక మెలమెల్లగా ఫలితము నిస్తూ అధర్మం చేసిన వానికి 
సర్వనాశనం కలుగేటట్లు చేస్తుంది. అధర్మ ఫలము అతనికి కాకపోయినచో అతని పుత్రులకు, 
వారికి కానిచో అతని పొత్రులకు, మునిమనుమలకైనా లభిస్తుంది. కాని ఫలితము లేకుండ 
మాత్రం పోదు. అధర్మాన్నాచరించినవాడు అది పరిపక్వంకానంత వరకు సుఖం పొందితే 
పొంద వచ్చును. అభివృద్దికి రావచ్చు. కాని ఆ అధర్మం పరిపక్వమైతే అతడు సమూలంగా 
నాశననమౌతాడు. 

నత్యధర్శార్యవృత్తేమ శౌబే బెవార మేత్సదా, 

శిష్వాంళ ళివ్వాద్ధర్మేణ వాగ్బావమూదరనసంయతః 175 

పరిత్యజోదర్ధ్థకొమౌ యౌ స్వాతాం ధర్శవర్థితౌ, 

ధర్మం బాప్వునుఖోదర్భం లోకవిక్రుష్టమేవచ 176 

న పాణిపాదచవలో న నేత్ర చవలో౭ నృజుః 

న స్యాద్వాకృవల్య్సైవ న నరద్రోహకర్శధీః 177 

యేనాన్య పితరో యాతా యేన యాతాః పితామహా, 

తేన యాయాత్ప్సతాం మార్గం తేన గచ్చన్న రివ్యతే. 178 

బ్రాహ్మణుడు తన మాటలను తన చేతులను, కడుపును కట్ట వేసికొని తాను 

సత్యం, ధర్మం, సదాచారం మొదలగు వాటి యందు శద్ద కలిగి యుండవలెను. అదే 


చతుర్జాధ్యాయం 

విధంగా తన శిష్యులు ధర్మ మార్గాన్ని అనుసరించేటట్లు చేయవలెను. ధర్మానికి విరుద్దాలైనా 
అర్జకామాలను వదిలి పెట్ట వలెను. ధర్మం కూడ చివరి సమయంలో దుఃఖం కలిగిస్తే 
వదిలి పెట్టవలెను. లోకం నిందించే ధర్మకార్యాన్ని సైతం చేయరాదు. మానవుడు 
అనవసరమైన వస్తువులను తెచ్చుకొనరాదు. పనికి మాలిన తిరుగుళ్ళు తిరుగకూడదు. 
బహుజననింద ఆత్మస్తుతి మున్నగునవి చేయగూడదు. ఇతరులకు ద్రోహం చేయరాదు. 
తన తలి దండ్రులు, తాతముత్తాతలు ఎ సదాచారాన్ని అనుష్టించినారో ఆ సదాచారాన్ని 
అనుష్టించ వలెను. 

బుత్వక్సు రోహితొచార్రెైంర్మాతులాతిధినం శ్రితై ః 

బాలవృద్దాతురై ర్వైడ్రైర్దాతి నంబంధిబాంధవైః 179 

మాతావితృభ్యాం జామభిర్రాతా వుత్రేణ భార్యయా, 

దుహిత్రా దానవర్లేణ వివాదం న నమాబరేత్‌ 180 

ఎతైర్వివాదాన్‌ నంత్యజ్వా సర్వపాపైః ప్రముచ్యతే, 

ఎభిరితైళ్ళ జయతి నర్వాన్‌ లోకొనిమాన్‌ గృహీ 181 

ఆబారోం బ్రవ్మాలోకోళః ప్రాజవతే పితా ప్రభుః, 

అతిదిస్తీం౦దలోకోళో దేవలోకన్వ చర్తింజ:ః 182 

జామయోz వృరసాంలోకో వైళ్ళుదేవన్య బాంధవాః, 

నంబంధినో వ్యూపాం లోకే పృథివ్యాం మాతృమాతులౌ 183 

ఆరాళేశాన్తు విజేయా బాలవృద్ధకృశాతురాః 

ఖాతా జ్వేష్టన్సుమః పిత్రా భార్వా వుతః న్వకొ తనుః 184 

భాయా న్యో దొనవర్ధళ్ల్ళ దుహితా కృవణం వరమ్‌, 

తస్మాదేతై రధిక్షీవః న హేతానంజ్టూరన్సదా 185 

బుత్విక్కులు, పురోహితులు, ఆచార్యులు, మేనమామ, అతిధి, భృత్యులు, 

బాలురు, వృద్దులు, రోగగ్రస్తులు, వైద్యులు, జ్ఞాతులు, బావమరిది మొదలైన సంబంధులు, 
బంధువులు, తలి దండ్రులు, తోబుట్టువులు, కోడలు మొదలగు స్ర్తీలు, అన్నదమ్ములు, 
కొడుకు, భార్య, కూతురు, మొదలగు వారితో గృహస్తు వివాదం పెట్టుకోవద్దు. పై వారితో 
వివాదం పెట్టుకొనక పోతే తేలికగా గృహస్థు సమస్త పాపాలకు దూరమౌతాడు. వీరిని మన్నిస్తే 
అతడు సమస్తలోకాలను జయించినవాడౌతాడు. ఆచార్యుడు బ్రహ్మలోకాధిపతి వంటివాడు. 
తండ్రీ ప్రజాపతి లోకానికి ప్రభువు వంటివాడు. అతిధి ఇంద్రలోకానికి ప్రభువు వంటివాడు. 
బుత్విక్కులు దేవలోక ప్రభువులు .తోబుట్టువులు కోడండ్రు మొదలగువారు అప్పర 
లోకానికి, బంధువులు విశ్వే దెవతలలోకానికి, సంబంధులు వరుణలోకానికి, తల్లి 
మేనమామలు భూలోకానికి ప్రభువులు. బాలురు, వృద్దులు రోగగ్రస్తులు ఆకాశ లోకానికి 
ప్రభువులు. కావున వీరితో వివాదం పెట్టుకొనని గృహస్తు ఆయాలోకాలను అనాయసంతో 
పొందగలుగుతాడు. పెద్ద అన్న తండ్రితో సమానుడు. కావున అన్న ప్రజాపతిలోకానికి ప్రభువు. 


భార్య మరి తన పుత్రుడు ఇద్దరు తన శరీరం వంటివారు. కావున వారితో వివాదమనేది 
సంభవించదు. తన భృత్యులు తన నిడవంటివారు. కూతురెల్లప్పుడు కనికరము జూపదగింది. 
కావున విరొకప్పుడు దూషించినా ఓర్చుకొని వీరితో వివాదం పెట్టుకొనరాదు. 

వ్రతి గ్రహనమర్గో౭ వి వ్రనంగం తత్ర వర్రయేత్‌ 

వ్రతిగ్రహేణ వ్యాన్వావ బ్రాహ్మం తేజః వ్రశామ్యతి 186 

న ద్రవ్యాణామభిజ్ఞాయ విధిం ధర్వుం వ్రతిగ్రహే, 

ప్రాజ్ఞః ప్రతిగ్రహం కుర్వాదవసీదన్నపి క్షుధా. 187 

హిరణ్యం భూమిమళ్వం గామన్నం వానస్తిలాన్‌ మృతమ్‌, 

వ్రతిగృవాన్నవిద్వాంన్తు భస్మీభనతి దారువత్‌ 188 

హిరణ్యమాయురన్నం చ భూర్తౌళ్సాప్తోవత న్రనుమ్‌, 

అళ్వళ్ళక్షున్తచం వానో ఘృతం తేజస్తేలాః ప్రజాః 189 

బ్రాహ్మణుడు దాన స్వీకారానికి యోగ్యుడైనప్పటికీ దానం స్వీకరించవద్దు. దానం 

స్వీకరిస్తే బ్రాహ్మణుని తేజస్సు త్వరగా నాశనమౌతుంది. ప్రాజ్ఞాడైనవాడు ధర్మశాస్త్ర విధులను 
తెలిసికొని దానం స్వీకరించుటకు తగిన వస్తువేదియో తెలిసికొనవలెను. తాను ఆకలితో 
బాధపడుతున్నా దానాన్ని మాత్రం స్వీకరింపకూడదు. బంగారం, భూమి, గుజ్జం, గోవు, 
అన్నం, వస్త్రం నూవులు, నేయి వీనిని విద్యా విహీనుడు స్వీకరిస్తే క్షణంలో భస్మమౌతాడు. 
బంగారాన్ని దానంగా స్వీకరిస్తే ఆయుస్సుక్షిణిస్తుంది. అన్నం, భూమి, ఆవు, వీటిని దానంగా 
స్వీకరిస్తే శరీరం క్షీణిస్తుంది. అశ్వదానం దృష్టిని పోగొట్తుంది. వస్త్రదానం చర్మాన్ని, నేయి 
తేజస్సును, నూవులు సంతానాన్ని నశింపచేస్తాయి. కావున వీటిని దానంగా స్వీకరింప కూడదు. 

అతపా స్తనధీయానః వ్రతిగ్రహరుబచిర్లింజః, 

అంభన్యళ్ళువ్లవేనేవ నవా తేనైవ మజ్జతి 190 

తన్మొనవిద్వాన్‌ బిభియాద్యస్మా త్తన్మాత్రతి గ్రహాత్‌; 

న్వల్సకో నావ్వవిద్వాన్‌ హి వంకే గౌరివ సీదతి. 191 

తపస్సు, వేదాధ్యయనం లేని బ్రాహ్మణునకు దానం పై ఆశ ఉన్నచో రాతి ఓడనెక్కి 

సముద్రాన్ని దాటువాని వలె అనర్హప్రతి గ్రహము వలన కలిగే పాపంతో తాను నరకం 
పొందుతాడు. అందువల్ల విద్యాంసుడు కాని బ్రాహ్మణుడు దానం స్వీకరించకూడదు. అతడు 
తక్కువ దానం స్వీకరించినా. బురదలో కూరుకొని పోయిన ఆవు వలె బాధపడుతాడు. 

న వార్యపి వయబ్బేత్తు బైడాల వ్రతికే ద్విజో 

న బక వ్రతికో విపే నావేదవిది ధర్మవిత్‌ 192 

(వ్వ ప్వేతోేమ దత్తం హి విధినాz వ్యర్థితం ధనమ్‌ 

దాతుర్భవత్యనర్థాయ వరత్రాదాతు రేవ చ 193 

యథా వ్లనో నౌవలేన నిమజత్యుదకే తరన్‌, 

తథా నిమజ్ఞతోz ధసౌదజ్ఞొదాతృవ్రతిచృకౌ 194 


112 


చతుర్ణాధ్యాయం 


ధర్మ వేత్తయైన బ్రాహ్మణుడు, బిడాలవ్రతం బక వ్రతం చేసే బ్రాహ్మణులకు, 
వేదాధ్యయనం చేయని బ్రాహ్మణునకు నీటిని కూడ దానంగా ఇవ్వకూడదు. పైన పేర్కొన్న 
ముగ్గురికి దానము చేయబడ్డ ధనం న్యాయార్దితమే ఐనా దానమిచ్చిన వానికి, స్వీకరించిన 
వానికి ఇద్దరికిని అనర్ధం కలుగుతుంది. ఇట్లు విద్వాంసుడు కానివానికి దానం చేసినవాడు, 
దానం స్వీకరించినవాడు ఇద్దరు కూడ నరకానికి పోతున్నారు. 
ధర్మ్శధ్వుజీ నదా లుబ్బళ్ళాద్మకో లోక దంభళూ 
బైడాల వ్రతికో జ్ఞేయో హింన్ర నృర్వాభినంధకః 195 
అభోదృష్టి ర్నైవ్యుతికః స్వార్థ సాధన తత్స రః. 
ళఠో మిథ్వావినీతళ్ళు బక వ్రతచరో ద్విజః 196 
యే బక వ్రతినో విప్రా యే చ మార్జారలింగినః, 
తే వతంత్వంధతామి(సే తేన పాపేన కర్మణా 197 
నలుగురి సమక్షంలో ధర్మ కార్యాలాచరించేవాడు. తాను చేసిన ధర్మకార్యాలను 
తానే ప్రశంసించుకొనుచు ఇతరులు కూడ పాగడునట్లు చేసేవాడు ధర్మధ్వజి అని 
అనబడుతాడు. ఆ ధర్మధ్వజి, పిసినారి, కపటప్రవర్తనగలవాడు, లోకాన్ని మోసం చేసేవాడు, 
హింసచేసే స్వభావం కలవాడు అందరిని తప్పులు పట్టె వాడు ఇతనిని బిడాలవ్రతికుడని 
కూడా అంటారు. ఎల్లప్పుడు క్రింది చూపులు చూచేవాడు, నిష్టురంగా ప్రవర్తించే వాడు, 
స్వార్థపరాయణుడు, ధూర్తుడు, కపటంతో వినయాన్ని ప్రదర్శించేవాడు ఐన బ్రాహ్మణుని 
బక వ్రతుడని అంటారు. బిడాల వ్రతాన్ని బక వ్రతాన్ని చేసే బ్రాహ్మణులు తాముచేసే 
పాపపు పనుల వలన అంధతామిస్రమనే నరకానికి పోతారు. 


న ధర్శస్వావదేశేన పానం కృత్వా వ్రతం బరేత్‌ 

వ్రతేన పానం వ్రవ్వాద్య కుర్వన్‌స్తీ చూదదంభనం 198 

(పేత్వవా చేదృళా విప్రాగర్థుంతే బ్రహ్మవాదిభిః, 

ఛభద్మనాచరితం యచ్చ వ్రతం రక్షాంసి గచ్చ్భతి 199 

ఆలింగీ లింగివే షేణ యో వృత్తి మువజీవతి, 

నలింగినాం హారతేోనస్తిర్యగోనౌ చ జాయతే 200 

వరకీయనిపొనేషు న స్నాయాచ్చ కదాచన, 

నిపానకర్తుస్నాత్యా తు దుష్పుతాంశేన లివ్యతే 201 

యానళయ్యాసనాన్యన్య కూపోద్యానగృహాణి చ, 

అదత్తాన్యువభుంజూన ఎననస్వ్యాత్తురీయభాక్‌ 202 

నదీషు దేవఖాతేమ తటాకేమ నరన్సు చ, 

స్నానం నమాభరేన్నిత్యం గర్తవ్రన్రవజేషు చ 203 

పాపకార్యాలు చేసి వాటిని పోగొట్టు కొనుటకుచే స్తున్నానని మాత్రం ధర్మకార్యం 

వ్రతాలను చేయవద్దు. తాను చేసిన పాపాన్ని కప్పి పుచ్చి స్రీలు, శూద్రులు మొదలగువారిని 


113 


మనుస్మృతి 


మోసగించుట తగని పని. ఈ విధంగా ఇతరులను మోసగిస్తూ వ్రతాలు చేసే వారిని చూచి 
బ్రహ్మజ్ఞానులైనవారు నిందిస్తారు. కపట బుద్దితో చేసిన వ్రతఫలం దేవతలకు దక్కక 
రాక్షసులకు దక్కుతుంది. గృహస్ఫుడైనవాడు సన్యాసి వేషాలతో బిచ్చమెత్తుకొని తిరిగితే 
బ్రహ్మచారి మొదలగు వారి పాపాలను స్వీకరించి చనిపోయిన తరువాత పశువై పుట్టుతాడు. 
ఇతరులు త్రవ్వించిన చెరువులో స్నానమెప్పుడును చేయరాదు. అట్లు చేసినందువల్లన 
తన పుణ్యాన్ని చెరువు త్రవ్వించిన వానికి సమర్పించుకొంటాడు. అందువల్ల చెరువులో 
స్నానం చేసేవాడు చెరువులో నుండి కనీసం ఐదు దోసిళ్ళ మట్టిని ఎత్తి బయట పోయవలెను. 
బలవంతంగా ఇతరుల యొక్క వాహానాన్ని ఉపయోగించుకొనే వాడు వాటి యజమాని 
చేసినాపాపంలో నాలుగవవంతు పాపాన్ని అనుభవిస్తాడు. 


యమాన్‌ సేవేత సతతం న నిత్యం నియమాన్‌ బుధః 
యమానతత్యకుర్వొణో నియమాన్‌ కేవలాన్‌ భజన్‌ 204 


విజ్ఞుడైనవాడు తొలుత యమములను సేవించి అటు పిమ్మట నియమములను 
అనుష్టించాలి. అట్టుకాక కేవలం నియమాలనే అనుష్టిస్తే పాపం పాందుతాడు. 
యమములనగా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, సత్యం, పాపాలు చేయకుండుట, అహింస, 
దొంగతనం చేయకపోవుట, ఇంపైన మాటలు పలుకుట, బహిరింద్రియ నిగ్రహం 
మొదలైనవి. నియమములనగా స్నానము, మౌనము, ఉపనాసము, యాగం, వేదాధ్యయనం, 
ఇంద్రియ నిగ్రహం గురుశుషూష, శౌచం మొదలైనవి. 


నాశ్రోత్రియతతే యజ్ఞో గ్రామయాబికృతే తథా, 

స్రేయా క్లీబేన చ వాుతే భుంజీత (బాహ్మణః క్వచిత్‌. 205 

అళ్లీక మేత తృాధూనాం యత్ర జావ్యాత్యమీ హవిః 

వ్రతీవమేతద్దేవానాం తస్మాత్తతృరివర్ధయేత్‌ 206 

మత్తక్రుద్దాతురాణాం చ న భుంజీరన్‌ కదాచన, 

కేశకీటావవన్నం చ వదా న్నృష్టం చ కొమత్సః 207 

భ్రూణఘ్నూ వేక్లీతం చైవ నంన్పృష్టం బావ్యుదక్వయా, 

వతత్రిణావలీఢం చ చనా నంన్పృష్టమేవ చ. 208 

శ్రోత్రియుడుకాని వాడు చేయుచున్న యజ్ఞంలో, ఒక్కడే చాలమందితో యాగము 

చేయిస్తున్న సమయంలో, స్త్రీలు, నపుంసకులు చేయు యాగంలో బ్రాహ్మణుడు భోజనం 
చేయకూడదు. పైన చెప్పిన యాగాలు సాధు పురుషులకు కీడును కలుగ జేస్తాయి. అవి 
దేవతలకు సంతోషాన్ని కలిగించవు. కావున అట్టి యాగాలలో బ్రాహ్మణుడు భోజనం 
చేయరాదు. మదించినవారు, కోపంతో నున్నవారు, రోగులు వండిన అన్నాన్ని, వెంట్రుకలు, 
కీటకాలు పడ్డ అన్నాన్ని, కాలితో తన్నిన అన్నాన్ని ఎప్పుడు కూడ తినకూడదు. శిశు హత్య, 
గోహత్యలు చేసిన భ్రష్టులు చూచిన అన్నం, ముభైన స్త్రీకి పెట్టగా మిగిలిన అన్నం కాకి 
కుక్క మొదలైన పశు పక్షులు తినగా మిగిలిన అన్నం తినరాదు. 


114 


చతుర్దాధ్యాయం 

గవా చాన్నమువఘూతం ఘుపష్పాన్నం చ వళేషతః 

గణాన్నం గణీకొన్నం చ విదుషాం చ జూగువితమ్‌ 209 

స్తేనగాయనయోశాన్నం తక్షో వార్చుషికన్య చ, 

దీక్లితన్ల కదర్వన్వ బద్దన్య నిగడన్య చ, 210 

అభిళ న్తన్య షండన్య వుంళ్ళల్వా దాంభికన్య్వ చ, 

ళుక్తం వర్యుషితం నైవ శూదన్వొచ్చిష్ట మేవ చ. 277 

చికిత్సళన్య మృగయోః కూరస్వోచ్చిష్టభోజిన,, 

డగ్రాన్నం నూతికొన్నం చ వర్వాబాంతమనిరళమ్‌ 212 

అనర్చితం వృధామాంనమవీరాయాళ్ళ యోషితః, 

ద్వివదన్నం నగర్భన్నం వతితాన్నమవక్షుతమ్‌ 273 

పీజునానృతినోక్సాన్నం క్రతువిక్రయిణ న్తథా, 

శౌలూషతున్న వాయాన్నం కృతఘ్నస్వాన్నమేవ చ 214 

కర్మారన్య నివాదన్వ రంగావతారకన్వ చ, 

నువర్ణ కర్తుర్వేణన్య శళస్త్రవిక్రయిణ స్తథౌ 215 

ళ్వూవతాం శౌండికొనాం చ చేలనిర్జేజకన్వ చ, 

రజకన్య నృళంనన్య యన్వ బోపవతిర్భ హే 216 

ఆవు వాసన చూచిన వదలిపెట్టిన అన్నం, భోజన సత్రాలలో పిలిచి పెట్టు అన్నం, 

నలుగురు కలిసి పెట్టు అన్నం, వేశ్య వడ్డించు అన్నం, పెద్దలు నిందించు అన్నం, దొంగ, 
గాయకుడు, వడ్డ వాడు, (తక్ష) వడ్డివలన బ్రతుకుచున్నవాడు, యజ్ఞ దీక్షితుడు, లోభి, 
సంకెళ్ళుపడినవాడు వీరి అన్నము, మహాపాతకుడని నింద పడ్డవాడు, నపుంసకుడు, 
అంకులాడి, ఆడంబరములు చెప్పుకొనువాడు వీరియన్నం, పులియబెట్టినపాలు, చద్ది అన్నం, 
వైద్యుడు, వేటకాడు, క్రూరుడు ఎంగిలి అన్నం తినువాస, ఉగ్రకార్యాలొనర్చువాడు, 
విరియన్నం, సూతకమునకై వండిన అన్నం, ఒకపంక్తి యందు అందరు భుజించుచుండగా, 
మధ్యలో ఒకడు లేచిపోయినచో ఆ పంక్తియందున్న అన్నం, మర్యాదలేకుండ వడ్డింపబడిన 
అన్నం, దేవతలకు నైవేద్యం పెట్టని అన్నం, భర్త పుత్రులు లేని స్రీ వండిన అన్నం, శత్రువు 
ఇంటిలోని అన్నం, పతితుల అన్నం, తుమ్మిన అన్నం, చాటున ఇతరులను తిట్టువాని 
అన్నం, తప్పుడు సాక్ష్యములు చెప్పువాని అన్నం, యజ్ఞఫలమును ఇతరులకమ్మువాని 
అన్నం, నాట్యముచేయువాని అన్నం, బట్టలు కుట్టువాని అన్నం కృతఘ్నుని అన్నం, లోహపు 
పని చేయువాడు, బోయవాడు, రంగుల అద్దకముచేయువాడు, కంసాలి, వెదురుపని 
చెయువాడు, శస్తములమ్ముకొనువాడు, కుక్కలను పెంచువాడు, మద్యమమ్మువాడు, 
బట్టలుదు కువాడు, బట్టలకు రంగులద్దువాడు దయులేనివాడు, ఇంటిలోనే 
జారపురుషుడున్నవాడు వీరి అన్నాన్ని తినరాదు. 


115 


మనుస్మృతి 
మృవ్యంతి యే బోవవతిం స్రీజితానాం చ నర్గుళ్క 
అనిధళం చ (పేతాన్నమతుష్టిళర మేవ చ. 217 
రొజాన్నం తేజు ఆదత్తే జూచ్రాన్నం బ్రహృవర్చనమ్‌, 
ఆయున్సువర్ణ కొరొన్నం యశళళ్ళర్మావకర్తినః 218 


తన భార్య చెప్పినట్లు వింటూ జారపురుషుని తన ఇంటిలోనే ఉంచుకొన్నవాడు, 
పది దినముల అశౌచము తీరనివాడు, విరి అన్నం, తృప్తిని కలిగించని అన్నం ఎప్పుడు 
కూడ తినరాదు. రాజు యొక్క అన్నం తన తేజస్సును, శూద్రుని యొక్క అన్నం 
బ్రహ్మవర్చస్సును, కంసాలి యొక్క అన్నం ఆయుస్సును, చెప్పులు కుట్టువాని అన్నం కీర్తిని 
నశింపచేస్తుంది. శిల్పకారుని యొక్క అన్నం సంతతిని, చాకలి వాని యన్నం సంఘమునందు 
పెట్టబడిన అన్నం, వేశ్య పెట్టిన అన్నం స్వర్గభ్రష్టుని చేస్తుంది. 


కొరుకొన్నం వ్రజూం హంతి బలం నిర్లేజకస్యచ, 
గణాన్నం గణికొన్నం చలోకేభ్యః వరికృంతతి. 219 
వూయం చికిత్సకస్వాన్నం వుంళ్ళల్వాన్వన్నమంద్రియమ్‌, 
విప్పా వార్దుషిళస్వాన్నం ళన్తవిక్రయిణో మలమ్‌. 220. 
యవతే? న్వే త్యభోజ్యూన్నా ః క్రమళః వరికీర్తితాః 

తేషాం త్వగస్థిరోమాణి వదంత్వ్యన్నం మనీషిణః 227 


వైద్యుని అన్నము చీముతో నమానం, అంకులాడి పెట్టిన అన్నం తింటే 
ఇంద్రియాన్ని భక్షించినట్లాతుంది. వడ్డీ వ్యాపారి పెట్టి అన్నం మలంతో సమానం, 
శస్రములమ్ముకొనే వాని అన్నం కూడ మలం వంటిదే. పైన పేర్కొన్నవారు కాక మిగిలిన 
వారి (దొంగ, గాయకుడు మొదలగువారు) అన్నాన్ని తిన్నదో వారి యొక్క చర్మము, 
ఎముకలు, రోమములు భక్షించినల్లే బెతుంది. కావున వారి ఇండ్లలో కూడ అన్నాన్ని 


తినకూడదు. 


భుక్రొ(7తోz న్వతమన్వాన్న మమత్య్వొ క్షవణం త్ర్యహమ్‌, 
మత్వా భుక్త్వా చరేత్సృ(వృం రేతో విణ్యూత్రమేవ చ. 222 
నాద్యాచ్బూద్రన్య వక్వాన్నం విద్వానభ్రాద్ధినో ద్విజః 
ఆదదీతొనుమేవాస్యొదవృత్తావేకరాత్రికమ్‌. 223 
శ్రోతియన్వ్య కదర్యన్య వదాన్యన్య చ వాద్దుషేః 
మీమాంసిత్తోభయం దేవాన్స్తమమన్నమకల్పయన్‌ 224 
తాన్‌ వ్రజావతి రాహైత్వ మా కృధ్వం విషమం నమమ్‌, 
శ్రద్దావూతం వదాన్యన్య హతమశ్రద్ధయేతరత్‌. 225 


కావున వీరియన్నాన్ని తెలియక తిన్నచో మూడు దినాలు ఉపవాసముండవలెను. 
తెలిసి తిన్నచో కృచ్చ ప్రాయశ్చిత్తం చేసికొనవలెను. విద్వాంసుడైన బ్రాహ్మణుడు శ్రాద్దాది 
పంచమహా యజ్ఞములు చేసి శూద్రునింట తినరాదు. విధిలేనప్పుడు ఒక రాత్రికి మాత్రము 


116 


చతుర్ణాధ్యాయం 

సరిపడు వండని పదార్థములను (పాలు, పండ్లు, బియ్యము మొదలైనవి) తీసికొని 
తినవలెను, లోభియైన శ్రోత్రియుడు, దాతయైన వడ్డీవ్యాపారి ఈ ఇద్దరు సమానమైన 
వారేనని దేవతలు నిర్ణయించినారు. ఆ సమయంలో బ్రహ్మ దేవుడచ్చటకు వచ్చి పై వారిద్దరు 
సమానులు కారు. శ్రద్ద ఉండి దాతయైన వడ్డివ్యాపారి శ్రద్ధలేని లోభియెన శ్రోత్రియుని 
కంటె శ్రేష్టుడని నిర్ణయించెను. అందువల్ల శ్రద్దలేని వాని అన్నం శ్రోత్రియునిదైనను 
పనికిరానిది. 

భ్రద్ర్ధయేష్టం చ వూర్తం చ నిత్యం కుర్వాదతంద్రితః 

శ్రద్దాక్ళతే వ్యాక్షయే తే భవతః స్వాగతైర్థనైః: 226 

దానధర్మం నిషేవేత నిత్యమైషికసౌర్తి కమ్‌, 

వరితు ష్టేన భావేన పాత్రమాసాద్య ళక్తితః 227 

ఇష్టాన్ని (యజ్ఞకుండంలో చేయు హోమాదికం) పూర్తాన్ని (యజ్ఞకుండమునకు 

వెలుపల చేయు తోటలు వేయుట, చెరువులు తవ్వించుట మొదలైన) సోమరితనంలేక 
శ్రద్దగా చేయవలెను. తాను సంపాదించిన ధనం శ్రద్ధగా చేసిన ఇష్టాపూర్తాలు అక్షయమైన 
ఫలితాన్నిస్తాయి. యోగ్యుడైన వురుషుని సంపాదించుకొని శ్రద్దతో మనస్సునకు తృప్తి 
కలుగునట్లు దాన ధర్మాలు, ఇష్టాపూర్తాలు శక్తికొలది చేయవలెను, 

యత్సించిదపి దాతవ్వం యాబితేనాననూయయా, 

ఉత్పత్సుతే హి తత్సాత్రం యత్తారయయతి నర్వుతః 228 

పారిదస్త్రృప్తిమావ్మోతు నుఖమక్షయ్యమన్నదః 

తలవ్రదః వ్రజూమిప్పాం దీవదళ్ళుక్షురుత్తమమ్‌. 229 

భూమిదో భూమిమాప్మోతి దీర్ణమాయుర్హిరణ్వద: 

గృవాదో౭ గ్రాణీ వేళ్ళాని రూవ్వదో రూనముత్రమమ్‌. 230 

వానోదళ్ళుంద్ర సొలోక్య మళీంసాలోక్య మళ్వదః 

అనడుద్దః శ్రియం వుష్పాం గోదో బ్రధ్నన్య బిష్టవమ్‌. 237 

యానళయ్యావ్రదో భార్యామైశ్ళర్యమభయ వ్రదః 

ధాన్యదళ్ళాళ్తుతం సౌఖ్యం బ్రవ్మాదో బ్రహ్మసార్షితాం.232 

తనను ఎవ్వరైనా యాచిస్తే అసూయలేక తన శక్తికొలది దానం చేయవలెను. 

ఆవిధంగా దానం చేస్తున్నప్పుడు యోగ్యుడైనవాడతని దగ్గరకు వచ్చి దానము అడుగవచ్చును. 
ఆదానంవల్ల దాత పుణ్యలోకాన్ని పొందుతాడు. నీటిని దానం చేసినచో దాతకు తృప్తి 
కలుగుతుంది. అన్నం పెట్టినందువల్ల అంతులేని సుఖం కలుగుతుంది. ఆవుల 
దానమిచ్చువాడు కోరినంత సంతతిని పొందుతాడు. దీపదానం చేయువాడు మంచి దృష్టిని 
పొందుతాడు. భూదానం చేస్తే భూమి లభిస్తుంది బంగారాన్ని దానం చేస్తే దీర్చాయుస్సు 


అమీ 
వాపీ 
whee 


మనుస్మృతి 


పొందుతాడు. ఇంటిని దానం చేస్తే గొప్పగొప్ప భవనాలను పొందుతాడు. వెండిని దానం 
చేస్తే దాత చక్కని రూపాన్ని పొందుతాడు. వస్త్రాల దానం చేసినవాడుచంద్రలోకాన్ని 
పొందుతాడు. గుజ్ఞాల దానం చేసినవాడు అశ్వినీ దేవతలుండులోకాన్ని చేరుకొంటాడు. 
ఎద్దులను దానము చేసినవాడు గొప్ప సంపదను పొందుతాడు. ఆవులను దానం చేస్తే 
సూర్యలోకాన్ని పొందుతాడు, బండ్లను, శయ్యను, దానం చేస్తే చక్కని భార్యను పొందుతాడు 
. అభయమునిచ్చువాడు గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు ధాన్యం చేసినవాడు శాశ్వతసౌఖ్యాన్ని 
అనుభవిస్తాడు వేదం చదువు చెప్పువాడు బ్రహ్మతో సమానమైనవాడౌతాడు. 

నర్వేషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే, 

వార్యన్నగోమహీవాన స్తి లకొంచననర్పిషామ్‌..233 


యేన యేన తు భావేన యద్యద్దానం వయచ్చతి, 

తత్తతేనైవ భావేన ప్రాప్నోతి ప్రతివూజితః.234 

యో2 ర్పితం ప్రతిగృవ్లోతి దదొత్యర్పితమేవ చ, 

తావుఖౌ గచ్చతన్స్వర్థం నరకం తు వివర్యయే 235 

న విన్మయేత తవసా వదేదిష్ణాః చ నాన్ఫతమ్‌, 

నార్లోః వ్యవవ దేద్ద్వొప్రాన్న దత్వా వరిక్తీర్తయేత్‌ 236 

యజ్ఞో? నృతేన కరతి తవః క్షరతి విన్మయాల్‌, 

ఆయుర్విప్రాపవాదేన దానం చ పరికీర్తనాత్‌ 237 
దానమహామ : 

నీరు, అన్నం, గోవు, భూమి, వస్త్రం, నూవులు, బంగారం, నేయి మొదలగు 

దానాలన్నిటిలో వేదాన్ని దానం చేయుట (చదువు చెప్పుట) చాలా గొప్పనైనది. 
దానమిచ్చునప్పుడు దాతకు ఎట్టి కోరకయుండునో అతడు జన్మాంతరమున అట్టికోరికను 
సంపాదించుకొనును. దానం చేయునప్పుడు దాత ప్రతిగ్రహీతను అర్చించి దానం 
చేయవలెను. దానివలన దాత, దానం స్వీకరించినవాడు (ప్రతిగ్రహీత) ఇద్దరు స్వర్గానికి. 
లేనిచో ఇద్దరు నరకానికి చేరుతారు. తాను చేసిన తపన్సుయొక్క గొప్పతనానికి 
అబ్బురపడరాదు. యాగం చేసి అబద్ధములాడరాదు. తాను బాధపడినప్పటికీ బ్రాహ్మణులను 
నిందించరాదు అభ్బేతాను చేసిన దానాన్ని గూర్చి ఇతరులకు చెప్పుకొనకూడదు. 
అబద్దాలాడినందువల్ల చేసిన యజ్ఞం నశిస్తుంది. తాను చేసిన తపస్సు గొప్పదని 
భావించినంత మాత్రాన అదీ నశిస్తుంది. బ్రాహ్మణులను దూషించుటవల్ల ఆయుస్సు 
క్షీణిస్తుంది. తాను చేసిన దానాన్ని నలుగురికి చెప్పుకొన్నందువల్ల ఆదాన ఫలితం వెంటనే 
నశిస్తుంది. 

ధర్మం శనైనృంచినుయాద్యల్శీక మివ వుత్తికొః 

పరలోక సహాయార్థం నర్వభూతాన్యపీడయన్‌ 238 


118 


చతుర్ణాధ్యాయం 

నాము(త హి నహాయార్ధం పితా మాతా చ తిష్టతు 

న వుత్రదారా న జ్ఞాతిర్ధర్శస్తేవతి కేవల: 239 

ఎకః వ్రజాయతో జంతురేక ఎవ వ్రలీయకే, 

ఎకో ను భుజో నుక్ళతమేక ఎవ చ దుష్పుతమ్‌ 240 

మృతం ళరీరముత్తుజ్వు కొష్టలోష్టనమం క్షితౌ 

ఎముఖా బాంధవా యాంతి ధర్మ్శన్తమనుగచృతి. 247 

తస్మాద్ధర్మం నవాయార్ధం నిత్యం నంచినుయాచ్చనైః 

ధర్శేణ హి నహాయేన తమన్తరతి దునస్తరమ్‌ 242 

ధర్మ ప్రధానం పురుషం తవసా హతకిల్సినమ్‌, 

వరలోకం నయత్వాళు భాన్వంతం ఖళరీరిణమ్‌ 243 

చీమలు పుట్టలు పెట్టినట్లు పరలోకప్రాప్తి కొరకు ప్రాణులను వేటిని బాధింపక 

మెల్ల మెల్లగా ధర్మాన్ని కూడబెట్టవలెను. తల్లి, దండ్రి, పుత్రులు, భార్య, జ్ఞాతులు ఎవ్వరు 
కూడ పరలోక సహాయమునకై రారు. పరలోకంలో ధర్మం మాత్రమే సహాయమౌతుంది. 
ప్రాణి ఒంటరిగా పుట్టుతున్నది ఒంటరిగానే మరణిస్తున్నది. ఒంటరిగానే తాను చేసిన 
సుకృతములను కాని దుషృతములను కాని అనుభవిస్తున్నది. ప్రాణి చనిపోయిన వెంటనే 
కట్టె, మట్టి ముద్దవంటి శరీరాన్ని వదలి బంధువులందరు వెనకకు పోతారు. కాని అతనిని 
అతడు చేసికొన్న ధర్మం మాత్రం ఎల్లప్పుడు వెన్నంటియే ఉంటుంది. అందువల్ల పరలోకంలో 
సహాయానికై ధర్మాన్నెల్లప్పుడు చేస్తూ ఉండవలెను. ధర్మము సహాయముగా వస్తే గొప్ప 
నరకాన్ని సైతం అవలీలగా దాటగలుగుతున్నాడు. తపస్సు చేత పాపములనన్నిటిని 
పోగొట్టుకొని, ధర్మమే ప్రధానంగానున్న పురుషుడు దివ్య శరీరంతో పరలోకాన్ని 
చేరుకొనుచున్నాడు. 


ఉత్తమైరుత్రమైర్నిత్వం నంబంధానాచరేత్సవా, 

నినీషుః కులముత్కర్ష మధమానధమాంన్త్యజోత్‌ 244 

ఉత్తమానుత్రమాన్‌ గచ్చన్‌ హీనాన్‌ హీనాం ళ్ళు వర్టయన్‌, 

(బ్రాహ్మణ: గశ్రేషతామేతి ప్రత్యవాయేన చూదతామ్‌ 245 

తనకు తన కులానికి గొప్ప తనం కావలెనని కోరేవాడు ఎల్లప్పటికి ఉత్తములతో 

మాత్రం సాంగత్యం చేయవలెను. లేనిచో తనతోటివారితోనైనా కలిసి తిరగవలెనే కాని తన 
కంటె నీచులతో మాత్రం కలిసి ఎన్నడు తిరుగరాదు. మానవుడు ఉత్తమోత్తములతో స్నేహం 
చేస్తే తాను కూడ శ్రేష్టడౌతాడు. అధములతో స్నేహం చేస్తే తాను కూడ అధముడౌతాడు. 

దృఢకొరీ మృదుర్హాంతః కూరాచారై రనంవనన్‌ 

అహింస్రో దమదానాఖ్వాం జయేత్న్సధం తథావతః 246 


119 


మనుస్క్రఆ 

ఎధోదఠం మూలభల మన్నమభ్యుదితం చ యత్‌, 

నర్వతః వ్రతి గృహీయాన్మధ్వాథాభయదక్షిణామ్‌, 247 

అహృతాభ్యుద్యతాం భిక్షొం వురస్తాదవ చోదితామ్‌ 

మేనే ప్రజావతిర్రాహామవి దువ్భృతకర్శణః 248 

నాళ్ళంతి పీతర న్తన్య దశవర్డాణీ వంచ చ. 

న చ హవ్యం నహత్యగ్ని ర్యస్తామభ్యవమన్యతే 249 

ఛయ్య్వాం గృవోన్‌ కుళొన్సంధానవః వువ్చం మణీనధి, 

ధానా మత్వాన్‌ వయో మాంనం శౌకం బైవ న నిర్దుదేత్‌ 250 

తాను చేయదలచుకొన్న పనిని మధ్యలోనే వదిలి వేయక ధృఢ నిశ్చయంతో 

పూర్తి చేయువాడు, మృదు స్వభావం కలవాడు దమనశీలుడై చెడ్డవారితో కలిసిమెలిసి 
తిరుగనివాడు, హింసా స్వభావం లేనివాడు తపస్సు వ్రతమనేవి లేకుండనే ఇంద్రియనిగ్రహం, 
దానశీలత అనువాటిచే స్వర్గాన్ని పాందగలుగుచున్నాడు. కట్టెలు, నీరు, ఫల మూలాలు, 
ఆహారం మొదలైనవి అయాచితంగా వస్తే గ్రహింపవచ్చును. కులట, పాషండులనుండి 
వచ్చిన వాటిని మాత్రము స్వీకరింపరాదు. దానం చేసే స్థలానికి తీసికొనివచ్చి, 
ఎదురుగానుంచిన ధనం అయాచితంగా వస్తే ఆ ధనం చెడ్డవానిదైనా స్వీకరింపవచ్చునని 
ప్రజాపతియే పేర్కొన్నాడు. ఎవడట్టి దానాన్ని తిరస్కరిస్తాడో అతడొనర్చు కార్యాలను 
పితృదేవతలు పదునైదు సంవత్సరంల వరకు పరిగ్రహించరు. అదే విధంగా అగ్నిహోత్రుడు 
హోమ ద్రవ్యాలను (హవ్యమును) తీసికొని దేవతలకు ఇవ్వడు. శయ్య, గృహం, దర్భలు, 
సుగంధ ద్రవ్యాలు, నీరు, పుష్పాలు, మణులు, పెరుగు, బొరుగులు, పాలు మొదలగు 
వాటిని అయాచితంగా ఇచ్చినచో కాదనరాదు. 

గురున్‌ భృత్వాంళ్పోజిహిర్షన్నర్పివ్యన్‌ దేవతాతిభీన్‌, 

నర్వుతః వ్రతిగృహ్హీాయాన్న తు తృ ప్వేత్వ్వయం తతః 257 

తనను ఆశ్రయించుకొనియున్న గురువులను, దేవతలను, అతిథులను, 

తల్లిదండ్రులు మొదలగువారిని సేవకులను భార్యాపుత్రులను రక్షీంచుటకై పతితులు గాని 
తక్కిన వారందరినుండి దానాన్ని స్వీకరింపవచ్చును. కాని ఆ ధనాన్ని తన స్వార్ణానికై 
ఉపయోగించరాదు. 

గురుమ త్యభ్యతీతేషు వినా వా తైర్భ హే వనన్‌, 

ఆత్మనో వృత్తిమన్విబృన్‌ గృహ్హీయాత్సాధుతన్సదా 252 

ఆర్థికః కులమిత్రం చ గోపాలో దాననావితా, 

ఎతేజాద్రేమ భోజ్యూన్నా యళ్వాత్తానం నివేదయేత్‌ 253 

యాదృశోన్వ భవేదాత్మా యాదృళం చ చికీర్షతం, 

యథా బోవచరేదేనం తధౌత్మానం నివేదయేత్‌ 254 


120 


చతుర్దాధ్యాయం 


తన పెద్దలగు తల్లిదండ్రులు చనిపోయిన తరువాత కూడ తాను ఆ ఇంటిలోనే 
ఉన్నను లేకున్నను తనయొక్క వృత్తిని కోరుకొనుచు సాధు పురుషుల దగ్గరినుండి దానాన్ని 
స్వీకరింపవచ్చును. తన భూమిని దున్ని వ్యవసాయం చేయువాడు, తన ఇంటి వారికి 
స్నేహితుడు, గోవుల మేపువాడు, తన భృత్యుడు, తనకు క్షౌరం చేయువాడు తనకు 
సర్వస్వమునర్పించుకొన్న ఈ శూద్రుల అన్నాన్ని తినవచ్చును. కులశీలాదులచే పై శూద్రుని 
స్వభావమెట్టిది? అతడు చేయు పనులెట్టివి? అతడెట్టు తనకు సేవచేయును మొదలగు 
విషయాలన్ని తెలుస్తాయి. కావున అతని మంచితనాన్ని గుర్తించి ప్రవర్తింపవలెను. 
యో న్యధా ననంత మాత్మానమన్యధా నత్సు భావతే, 
న పొవకృత్తమో లోకే స్తేన ఆత్మానహారకః, 255 
వాచ్యార్థా నియతాన్స ర్వే వాజ్ఞాలా వాగ్వినిన్న్రతాః, 
తొంన్తు యః స్తేనయోద్వాచం ననర్వ స్తేయకృన్నరః 256 
ఎవ్వడైనను తాను ఒక విధముననుండగా, మరొక విధముగా ఉండునన్నట్లు 
సజ్జనుల దగ్గర అసత్యములు మాటాడునో వాడు పాపము చేయువారిలో గొప్పవాడు, 
తన్నుతాను దొంగిలించు చోరుడనియు చెప్పవచ్చును. మాటలందు అన్ని ఆర్థములున్నవి. 
శబ్ధము లకన్నిటికి వాక్కులే ఆధారము. శబ్దాలు వాటినుండియే బయటకు వస్తున్నాయి. 
అట్టి వాక్కులను మార్చువాడు సర్వస్వాన్ని అపహరించిన దొంగ జ తాడు. 
మహర్షి పితృదేవానాం గత్వా౭౭నృణ్యుం యథావిధి, 
వ్రుత్రే నర్వం నమానజ్వ వ సేన్మాధ్యన్థః మాశ్రితః 257 
ఎకొకీ చింతయేన్నిత్యం ఏివిక్తో పితమాత్మనః, 
ఎకాకీ చింతయానో హి వరం శ్రేయో ధిగచ్చతి 258 
గృహస్థు దేవర్షి పితృతర్పణముల ద్వారా దేవతలకు బుషులకు పితృ దేవతలకు 
బుణమును తీర్చుకొని పుత్రునిపై గృహభారము వేసి తాను ఎ తగవుల జోలికి పోక 
మధ్యస్థుడై ఉండవలెను. అతడు ఒంటరిగా తనయొక్క హితమును గూర్చి ప్రతిదినం 
ఆలోచించాలి. ఆ విధంగా ఆత్మహితాన్ని చింతిస్తే పర శ్రేయస్సనదగు మోక్షాన్ని 
పొందుచున్నాడు. 
ఎపషోదితా గృవాన్ధన్వ వృత్తిర్వివ్రన్య శాశ్వతీ, 
స్నాతకవతకల్పళ్ళ సత్త్వ వృద్ధికరళ్ళుభః 259 
అనేన ఏప్రో వృత్తేన వర్తయన్‌ వేద శాస్తవిల్‌ 
వ్వ పేతకల్మషో నిత్యం బ్రహ్మలోకే మహీయతే 260 
ఈ విధంగా బ్రాహ్మణుడైన గృహస్థుడు ఉండవలసిన విధానమునంతయు 
తెలిపితిని. ఆ స్నాతక వ్రతానుషాన విధి సత్యగుణమును అభివృద్ధి పరుస్తుంది. కావున 
గృహస్థులందరు దీనిని అనుష్టించాలి. వేదశాస్త్రవేత్తయైన బ్రాహ్మణుడీవిధంగా ఉంటూ 
పాపాలకన్నిటికి దూరుడై బ్రహ్మలోకంలో పూజ్యుడౌతున్నాడు. 


121 


మనుస్మృతి 
ఇతి మానవే ధర్మశా[ప్రే భృగుప్రోక్రాయాం సంహితాయాం చతుర్జో౭ ధ్యాయః 
భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మశాస్తమను సంహితయందు నాలుగవ అధ్యాయము 
సమాప్తము. 
పంచమాధ్యాయము 
(ుత్పైతాన్‌ బుషయో ధర్మాన్‌ స్నాతకన్వయభథోది తాన్‌ 
ఇదమూచుర్శహాత్మొ నమనల ప్రభవం భృగుమ్‌ 7 
ఇంతవరకు చెప్పబడ్డ స్నాతకునియొక్క ధర్మాలనన్నిటిని విని అగ్ని పుత్రుడైన 
భృగుమహర్షితో మునులీవిధముగా పలికినారు. 
కథం మృత్యుః ప్రభవతి వేద శాస్త్రవిదాం ప్రభో 2 
ఎవం యథోక్తం విప్రాణాం న్వధర్శ మనుతిష్టతామ్‌, 
ఈ విధంగా స్వధర్మాన్ని చక్కగా అనుష్టిస్తున్న బ్రాహ్మణులకు మృత్యువేవిధంగా 
కలుగుతుందో వెదశాస్త్ర విశారదుడవైన మహర్షీ మాకుతెలుపుమని కోరినారు. 
న తొనువాచ ధర్మాత్మా మహార్షీన్‌ మానవో భృగుః, 
శ్రూయతాం యేన దోషేణ మృత్యుర్విప్రాన్‌ జిఘాంనతి ౩ 
ఈ విధంగా అడిగిన మునులతో మనుపుత్రుడైన భృగుమహర్షి ఎ కారణం వలన 
బ్రాహ్మణులను మృత్యువు కబళిస్తున్నదో ఆ విషయాన్ని చెప్పుతానని అన్నాడు. 
అనభ్యా సేన వేదానామాబారన్య చ వర్ధనాల్‌, 
ఆలన్వా దన్న దోషాచ్చ మృత్యుర్విప్రాన్‌ జిమాంనతి - 4 
వేదాలనభ్యాసం చేయనందువల్ల, ఆచారం లేనందువల్ల, సోమరితనంవల్ల, అన్న దోషం 
వల్ల, బ్రాహ్మణులను మృత్యువు కబళిస్తున్నదని పలికెను. 
లళునం గృంజునం బైవ వలాండుం ఠకవకొని చ, 
అభక్షొణి ద్విజాలీ నామమేధ్య ప్రభవాణి చ 5 
లోహితొన్‌ వృక్షనిర్వాసాన్‌ వృళ్ళన ప్రభవాంస్త థా, 
శేలుం గవ్యం చ పీయూవం ప్రయత్నేన ఏవర్ధయేత్‌ 6 
వృధౌకృనరనంయావం పాయసౌష్రూవమేవ చ, 
అనుపాకృతమాంసాని దేవాన్నాని హవీంషి చ 7 
అనిర్హకాయా గోః కీరమౌవ్షమైకళఫం తథా, 
ఆవికం నంధినీక్షీరం వివత్సాయాళ్ళు గోః వయః 8 
ఆరణ్వానాం చ సర్వేషాం మృగొణాం మాహిషం వినా, 
స్రీక్షీరం బైవ వర్వాని నర్వజుక్తాని చైవ హి 9 
దధి భక్ష్యం చ జుక్తోమ నర్వం చ దధినంభవమ్‌; 
యాని వైవాభిమాయంతే వువృుమూలఫలైజృఖై: 10 


199 


పంచమాధ్యాయం 
అన్నదోషాలు:- | 
వెల్లుల్లి, నీరుల్లి, తెల్లపాయలు, పుంటికూర, అమేధ్య స్థలంలో పుట్టిన వస్తువులను 
బ్రాహ్మణులు భక్షించరాదు. చెట్టునుండి స్వభావసిద్ధంగా కారిన ఎజ్జనిపాలు, కత్తివేటువల్ల 
కారే పాలు, మునగకాయ, ముజ్బ్టుపాలు వీనిని బ్రాహ్మణుడు తప్పక వదలివేయవలెను. 
దేవతానైవేద్యానికి కాక తాను తినుటకై సిద్ధం చేసుకొన్న నూవులపాడియన్నం, పాలు కాచి 
బెల్లమువేసి గోధుమపిండి చేర్చిన ఒక వంటకం, పాయసం, వడలు, మొదలగు భక్ష్యాలు, 
హోమం చేయకముందున్నహవిస్సులు దేవతానివేదన కానిచో వీటిని బ్రాహ్మణుడు 
తినకూడదు. ఈనిన తరువాత పది దినాలు గడవని ఆవు, ఒంటె, మేక, గొట్టె, ఒంటిగిట్టలు 
గల గుజ్జము మొదలగు జంతువుల పాలు, చూలుతోనున్న ఆవు యొక్క పాలు, దూడ 
చనిపోయిన ఆవుపాలు వీటిని భక్షింపకూడదు. బజ్జై తప్ప తక్కిన అడవి జంతువుల పాలు, 
చనుబాలు, పులియబెట్టిన వస్తువులన్నియు బ్రాహ్మణునకు తినదగినవి కావు. కాని 
పులియబెట్టిన వస్తువులలో పెరుగు, పెరుగుతో చేయబడిన మజ్జిగ వంటి పదార్థాలను, 
పువ్వులు, పండ్లు, దుంపలు, నీరు చేర్చి పులియబెట్టిన ఆసవాలను మాత్రం బ్రాహ్మణుడు 
తినవచ్చును. 
(క్రవ్వదాన్‌ ళకునాన్‌ నర్వాం న్తథా గ్రామనివాసినః 
అనిధిష్షాం కైకళఫాంష్టిట్టిభం చ వివరయేత్‌ 11 
కోలవింకం వ్లవం హంనం చక్రొంగం గ్రౌమకుక్కు టమ్‌, 
సారసం రజ్ఞావాలం చ దాత్యూహం జుకళారికో 12 


ప్రతుదాన్‌ జాలపాదాంళ్ళ కోయష్ష్టీ నఖవిష్కి రాన్‌, 
నిమజ్జతళ్ళు మత్ఫాదాన్‌ సౌనం వల్లూర మేవ చ. 13 


బకం చైవ బలాకొం చ కొకోలం ఖంజరీటకమ్‌, 
మత్వా్యాదాన్‌ విడ్వరావోంళ్ళ మత్ఫూనేవ చ నర్వళః 14 
పచ్చి మాంసం తినే గద్దలు మొదలైన పక్షులను, గ్రామంలోనుండే పక్షులను, 

వేదమందు చెప్పబడని ఒంటిగిట్టలు గల గాడిదలు మొదలైన జంతువులను, టిట్టిభ 
పక్షులను తినరాదు. ఊరపిచ్చుకలను, నీటి కాకులను, హంసలను, చక్రవాక పక్షిని, 
కోడిని, సారస పక్షిని, తాటితోక పక్షిని, భరత పక్షిని, చిలుకను, గోరువంకను భక్షింపరాదు 
బెగ్గురు పక్షులను, వలవంటి పాదాలున్న పక్షులను, గుడ్డి కొంగలను, గోళ్ళతో చీల్చి తినె 
అడవి కోడి కంటె భిన్నమైన డేగలు వంటి పక్షులను, నీటిలో మునిగి చేపలు మొదలగు 
వాటిని తినే నీటి కాకుల వంటి పక్షులను, కటికవాని దగ్గర ఉండు మాంసాన్ని, ఎండిన 
మాంసాన్ని తినరాదు. కొంగ, జెముడు కాకి, కాటుక పిట్ట, చేపలనుదినే పక్షులకంటె 
భిన్నమైన మొసళ్ళు మొదలగువాటిని, మలమును తిను పందులను, చేపలను తినరాదు 

యో యన్య మాంనమళ్నాతి న తన్మాంసాద ఉచ్యతే, 

మత్య్యాదన్సర్వమాంసాద స్తస్మాన్మత్స్యూన్‌ వివరయేత్‌ 15 


123 


మనుస్మృతి 
మాంసాన్ని తినే ప్రాణిని మాంసాదమందురు. చేపలను తినువాడు సమస్త 
మాంసమును తిన్నవానితో సమానుడు కావున చేపలను తినరాదు. 
పొఠీనరోహితావాద్వౌ నియుక్షౌ హవ్యకవ్వయోః 
రాజీవాన్‌ సింవాతుండొంళ్లు నశల్యాqకైవ నర్వళు 16 
వేయి కోరలు గల చేపలు, ఎజ్జ చేపలు, గుంపుగా తిరుగు చేపలు, సింగపు 
ముఖము గల చేపలు, ముండ్ల చేపలు వీటిని శ్రాద్ధ్దమున నియుక్తులైన బ్రాహ్మణులు 
మాత్రం తినవచ్చును. కాని శ్రాద్ధకర్త, తక్కినవారు తినకూడదు. తదితరులందరు శ్రాద్ధం 


or 


లేని సమయంలో వాటిని తినవచ్చును. 


న భక్షయే దేక చరానజ్ఞాతొంళ్స మృగద్విజూన్‌, 
భక్షేంష్యపీ నముద్దిష్షాన్‌ నర్వాన్‌ వంచనఖాం న్తథా 17 
ఒంటరిగా తిరుగు మృగాలను, ఊరుపేరు తెలియని మృగ పక్షులను,ఐదుగోళ్ళున్న 
కోతులు మొదలగు మృగాలను చంపి తినరాదు. 


శ్వావిధం ళల్యకం గోధాం ఖడ్గకూర్మశశొంస్త థా, 
భక్షాన్‌ వంచనభఖేషాహురనుట్షాం క్రైకతోదతః 18 
ఐదుగోళ్ళున్న జంతువులలో ఎదుపంది, ముండ్లపంది, ఉడుము, ఖడ్గ మృగము, 
తాబేలు, కుందేలు అను జంతువులను చంపి తినవచ్చును గాని తక్కిన వాటిని తినరాదు. 
ఒంటె తప్ప ఒంటి పలువరుస ఉన్న జంతువులను తిన్నా తప్పులేదు. ఆపదలందు విధి 
లేక నిషిద్దములైన జంతువుల మాంసాన్ని తిన్నా తప్పులేదు. 
భత్రకం ఎడ్వరావాం చ లళునం గ్రౌమకుక్కు టమ్‌, 
వలాండుం గృంజనం బైవ మత్వా జగ్గా వతేద్ధాజః 19 
అనుత్రైతాని వడ్డగ్ధా కృభం సాంతపనం చరేత్‌, 
యతి బాంద్రాయణం వాపి శేషేమూవవ సేదహః 20 
పుంటికూర, ఊరబంది, వెల్లుల్లి, ఊరికోడి, నీరుల్లి, ఎజ్టియుల్లి వీనిని కావలెనని 
తిన్నచో బ్రాహ్మణుడు భ్రష్ణుడౌతాడు. కాని అజ్ఞానంతో వీటిని తింటే సాంతపనమనే కృద్రాన్ని 
గాని యతిచాంద్రాయణ వ్రతాన్ని గాని చేయవలెను. తక్కిన ఇంగువ మొదలైనవి తిన్నప్పుడు 
దినమంతా ఉపవాసము చేయవలెను. 
నంవతృరసైకమవి చరేత్సృచృం ద్వాజోత్తమః 
అజ్ఞాతభు క్రకుద్దర్ధం జ్ఞాతన్య తు విశేషతః 27 
బ్రాహ్మణుడు నిషిద్ధ వస్తువులను తెలియక తిన్న పాపాన్ని పోగొట్టుకొనుటకు 
నంవత్సరానికొకసారిదైనా క్యభ(ప్రాయశ్చిత్తాన్ని చేనికొనవతెను. తెలిసి తిన్నచో 
విశేషప్రాయశ్చిత్తాలను చేసికొనవలెను. 


యజ్ఞార్థం (బాహ్హడ్రార్వధ్వాః వ్రళన్తా మృగవక్షిణః 
భృత్వానాం బైవ వృత్తంర్థమగన్రోం హోచరత్సు రా 22 


పంచమాధ్యాయం 
బభూవుర్లి వురోడాళా భక్రాణాం మృగవక్షిణామ్‌, 
వురాణోప్పుపి యజథ్జైోమ (బ్రహ్మాక్షత్రనవేమ వ 23 
యత్కించిత్సేహసంయుక్తం భోజ్యం భోజ్యుమగర్గితమ్‌, 
తత్పర్యుషితమన్వాద్యం వావిళ్ళేషం చ యదృవేత్‌ 24 
బిరస్థితమపి త్వాద్యమ స్నేవోక్తం ద్విజూతిభి 
యవగోధూమజుం సర్గం వయస్తశ్తైవ విక్రియాః 25 
బ్రాహ్మణులు యజ్ఞానికై, తమ సేవకుల కొరకు వేద సమ్మతములైన మృగాలను, 
పక్షులను చంపిరి. పూర్వం అగస్త్య మునీంద్రుడు తన తల్లిదండ్రుల పోషణకై శాస్త్ర విహితాలైన 
పక్షుల చంపినట్లు తెలుస్తున్నది. అల్లే పూర్వ కాలంలో ప్రాచీన మునులు చేసిన యాగాలలో, 
ఇతర బ్రహ్మక్షత్రియులు చేసిన యాగాలలో శాస్తసమ్మతంగా భక్షింపదగిన మృగపక్షులు 
పురోడాశంగానుండినవి. నేయి, నూనెలతో నుండి దుర్గంధాదులు లేని వస్తువులు నేయి, 
నూనెలు గల హవిశ్ళేషము చాలా కాలమున్నా వాటిని తినవచ్చును. యవలు గోధుమలతో 
చేసిన పదార్థాలు నేయి, నూనెతో లేకున్నను, ఇంకను పాలనుండి ఏర్పడు పెరుగు, చల్ల, 
నేయి వంటి పదార్థములు చాలా కాలమున్నను బ్రాహ్మణులు భక్షింపవచ్చును. 
ఎతదుక్తం ద్విజాతీనాంభక్షొభక్ష్య మశళేషతః, 
మాంనన్వాతః ప్రవక్ష్యామి విధిం భక్షణవర్ధనే 26 
ఇంతవరకు బ్రాహ్మణులు తినదగిన వస్తువులను, తిన కూడని వస్తువులనన్నిటిని 
చెప్పితిని. ఇక మాంసాలలో వేటిని తినవచ్చునో వేటిని తినగూడదో కూడ మీకు చెప్పెదనని 
మునులతో భృగు మహర్షి పలికెను. 
ప్రోక్షితం భక్షయేన్మాంనం బ్రాహ్మణానాం చ కొమ్య్వుయా, 
యథావిధి నియుక్తన్తు ప్రాణానామేవన చాత్యయే 27 
ప్రాణస్యాన్నమిదం నర్వం వ్రజావతిరకల్పయత్‌, 
న్గావరం జంగమం బైన నర్వంప్రాణన్య భోజనమ్‌ 28 
మంత్ర జలంతో ప్రోక్షితమైన పశుమాంస రూప హవిళ్ళేషాన్ని, బ్రాహ్మణులు తనను 
ప్రార్థించినపుడొకసారి, శాద్ధంలో నియుక్తుడైనప్పుడు, ప్రాణులకు ముప్పు కలిగినపుడు 
మాంసాన్ని బ్రాహ్మణుడు తినవచ్చు. బ్రహ్మదేవుడు మానవులు తినుటకు స్థావరజంగమ 
రూపాలైన ఈ పదార్థాలను భోజ్యములుగా కల్పించెను. 
చరాణామన్నమవచరా దంష్టిణామవ్యదం్రిణః, 
అహస్తాళ్ళ్తు నవాన్తానాం చూరాణాం బైన భీరవః 29 
నాత్తా దువ్వత్వదన్నాద్వాన్‌ వ్రాణినో౭ హన్యవహాన్వవి, 
ధాత్రైవ నృష్షా వ్యోద్వాళ్ళ ప్రాణినోz తార ఎవ చ. 30 
యజ్ఞాయ జగ్టిర్మాంన స్వేత్యేష దైవో విధిః న్మృతః, 
అతో z న్యధా వ్రవృత్తిన్తు రాక్షసో విధిరుచ్యతే 31 


125 


మనుస్కృత 


శ్రీత్వా నయం వా౭ వ్వుత్తాద్య వరోవకృత మేవ వా, 

దేవాన్‌ పితాంశ్తార్పుయిత్వా ఖాదన్‌ మాంనం న దువ్వతి 32 

నాద్వాదవిధినా మాంనం విధిజ్ఞోz నావది ద్వాజు, 

జగ్గా వ్వావిధినా మాంనం (పేత్య తైరద్యతేz వళ 33 

న తొదృళం భవత్వేనో మృగవాంతుర్ధనార్థిన 

యాదృళం భవతి (పేత్వ వృధా మాంసాని ఖాదతః 34 

చరాలైన ప్రాణులకు అచరాలైన ప్రాణులు, కోరలు గల ప్రాణులకు కోరలు లేని 

ప్రాణులు, చేతులున్న ప్రాణులకు చేతులు లేని ప్రాణులు, శూరులకు, పిరికిపందలు 
ఆహారముగా కల్పించబడ్డారు. ప్రతి దినం అన్నం మొదలైన వానిని, తినదగిన ప్రాణుల 
మాంసాన్ని తినేవాడు పాపాన్ని పొందడు. బ్రహ్మదేవుడే ఇవి భక్షింప తగినవనియు, వీటిని 
వీరు భక్షింపవచ్చునని ఎర్పరచెను. యజ్ఞం కొరకై పశువును హింసించి హోమము చేసి 
ఆ హవిళ్ళేషాన్ని తినుట అనునది దైవవిధి. అట్లు కాక స్వార్థానికై ప్రాణుల చంపి దాని 
మాంసాన్ని తిను పద్దతి రాక్షస విధానం. కొన్నది లేక తానే స్వయంగా సమకూర్చుకొన్నది, 
ఇతరులు ఇచ్చింది ఐన మాంసాన్ని దేవతలకు, పితృదేవతలకు నైవేద్యము పెట్టి తిన్నచో 
తప్పులేదు. శాస్తమర్యాద తెలిసిన బ్రాహ్మణుడు ఆపదలో సహితము దేవతలకు, 
పితృదేవతలకు నైవేద్యము పెట్టని మాంసమును తినకూడదు. ఆ విధంగా తిన్నచో అతనిని 
జన్మాంతరమున ఆ జంతువులు తినును. కాని బ్రతుకుదెరువునకై ధనమునాశించి 
మృగాలను చంపి వాటి మాంసాన్ని అమ్ముకొను బోయవానికి లేక కటిక వానికి, రుచికై 
జంతువులను చంపి తినువానికి లభించే పాపము అంటదు. 


నియ్యాక్తన్తు యథాన్యాయం యో మాంనం నాత్తి మానవః, 

న (పేత్వ వవతాం యాతి నంభవానేకవింళతిం 35 

అనంన్కృతాన్‌ వజూన్‌ మంత్ర ర్నాద్వాద్వివ్రః కదాచన 

మంత్రెన్తు నంన్కృతానద్వాచ్బాళ్ళుతం విధి మాస్థితః 36 

కుర్వాద్దతవళుం నంగే కుర్వాత్సిష్టవణుం తధా 

నత్వేవ తు వృథా హంతుం వటమిచ్చేత్మదాచన 37 

యావంతి నచరోమాణి తావత్సృత్వో హ మారణమ్‌, 

వృథా వచమఘ్నుః ప్రాప్మోతి (పేత్వ జన్మని జన్మని 38 

శాస్త్ర మర్యాదననుసరించి శ్రాద్ధంలో నియుక్తుడైన బ్రాహ్మణుడు పితృ దేవతలకు 

నివేదించిన మాంసాన్ని తిననిచో అతడు ఇరువై యొక్క జన్మలు పశువై పుడుతాడు. వేద 
మంత్రాలచే ప్రోక్షణ చేయక ఊరకనే చంపబడ్డ పశువులను బ్రాహ్మణుడెప్పుడు కూడ 
తినరాదు. మంత్రాలతో సంస్కృతమైన పశువుల మాంసాలను తినుట న్యాయమే కావున 
వాటిని తినవచ్చును. పశుమాంసాన్ని భక్షించాలి అనే కోరికి కలిగితే నేతితో చేసిన పశువును 
గాని, పిండితో చేసిన పశువును గాని తినవచ్చును. కాని యజ్ఞాదులు లేక వ్యర్థంగా 


పంచమాధ్యాయం 


పశువునెప్పుడు కూడ చంపకూడదు. యజ్ఞాది దేవతా పితృకార్యాలు లేక వ్యర్థంగా పశువును 
చంపేవాడు ఆ పశువునందెన్ని వెంట్రుకలున్నవో అన్ని మార్లు పరులచే చంపబడ్డాడు. 


యజ్హారం వళవన్స్పృవ్ణాః స్వయమేవ స్వయంభువా, 

యజ్ఞోz న్య భూత్యై నర్వన్య తస్మాద్యజే వభో౭ వధః ౩9 

ఓషధ్యః వళవో వృక్షా స్తిర్వంచః వక్షీణ స్తధౌ, 

యజ్ఞార్ధం నిధనం ప్రాప్తాః (ప్రాన్నువంత్యుత్సుతీః వునః 40 

మధువర్శే చ యజ్ఞో చ వితృదైవతకర్శటి, 

అ(తైవ వళవో హింసా నాన్యత్రేత్యబ్రవీన్మనుః 41 

ఎవ్వర్జేమ వజూన్‌ హింనన్‌ వేదతత్తాంర్ధబిద్దింజః, 

ఆత్మానం చ వజూంక్రైవ గమయత్యు త్తమాం గతిమ్‌ 42 

బ్రహ్మ యజ్ఞాలకై పశువులను సృష్టించినాడు. యజ్ఞాలు ప్రపంచానికి మేలు 

చేయుటకై సృష్టంపబడతాయి. కావున యజ్ఞంలో చేయు పశువధ తక్కిన జంతువధవంటిది 
కాదు. వడ్లు, యవలు మొదలైన బెషథులు, పశువులు, వృక్షాలు, తాబేళ్ళు మొదలైనవి 
పక్షులు యజ్ఞంకొరకు నశిస్తే స్తీ మళ్ళీ ఉత్తమ జన్మను పొందుతాయి. మధుపర్కం, జ్యోతి 
ష్టోమాది యజ్ఞం, పితృ దేవతలకు సంబంధించిన శ్రాద్ధం, దేవతలకు సంబంధించిన దేవతా 
క్రియల యందు మాత్రమె పశువుల చంపవచ్చునని మనువు పల్కెను. వేద తత్వము, 
వేదార్థము చక్కగా తెలిసిన బ్రాహ్మణుడు పై సమయములందు మాత్రమే పశువులను 
చంపి తాను ఉత్తమ లోకాలకు చేరుతాడు. 

గృ హే గురావరణ్యో వా నివనన్నాత్మవాన్‌ ద్విజః 

నా వేదవిహితాం హింసొమావద్వపి నమాచరేత్‌ 43 

యా వేదవిహితా హింసా నియతాస్మింశ్ళరాచరే, 

అహింసామేవ తాం ఎద్వాద్వేదాద్ధర్నో హి నిర్పభౌ 44 

యో2 హింనకాని భూతాని హినస్తాత్మనుఖేచ్చయా, 

న జీవంళ్ళ మృత్త్తైవ న క్వచిత్సుఖమేధతే 45 

గృవాస్థాశ్రమం, (బ్రహ్మ చర్యాశ్రమం, వానప్రస్థాళశ్రవుం వీటిలో ఉన్న 

బ్రాహ్మణోత్తముడు వేదవిరుద్ధమైన జంతుహింసను ఆపద కలిగినప్పుడు సైతము చేయరాదు. 
వేద సమ్మతమైన జంతుహింస అహింస వంటిదే బెతుంది. మనకు ధర్మమంతా వేదం 
నుండియే తెలుస్తున్నందువల్ల వేద విహితమైన హింస అధర్మం కాజాలదు. పరులను 
హింస చేయని లేళ్ళు మొదలైన జంతువులను తనపొట్ట కోరకై చంపువాడు బ్రతికి యున్నా 
చచ్చినవానితో సమానుడౌతాడు. అతనికెప్పుడును సుఖం కలుగదు. 


యో బంధనవధక్షోళాన్‌ ప్రాణినాం న చిళీర్షతి, 
న నర్వన్వ హిత పే మై. నుఖముత్వ్యంతమచ్నతే 46 


127 


మనుస్మృతి 


యద్ద్యాయతి యత్కురుతే ధృతిం బధ్నాతి యత్ర చ, 

తదవాప్నోత్యయత్నేన యో హినస్తే న కించన 47 

నాకృత్వా ప్రాణినాం హింసాం మాంనముత్పద్యతే క్వచిత్‌, 

న భ ప్రాణివధన్వుర్హు స్తస్మా న్నాంనం బివర్థయేత్‌ 48 

నముత్పత్తిం చ మాంసన్య వధబంధౌ చ దేహినామ్‌, 

ప్రనమీక్షః నివర్తేత నర్వమాంనన్య భక్షణాత్‌ 49 

న భక్షయతి యో మాంనం ఎధిం హిత్వా పేశాచవత్‌, 

న లోకే ప్రియతాం యాతి వ్వాదిభిళ్ళు న పీడ్యతే 50 

అనుమంతా విశసితా నిహంతా క్రయవిక్రయీ, 

నంన్కర్హా చోవహర్తా చ ఖాదకళ్చేతి ఘాతుకాః 57 

జంతువులను కట్టివేయుట, చంపుట, కష్టపెట్టుట అను వాటిని చేయనొల్లని 

సత్పురుషుడు సమస్త జీవులకు హితమును కోరుచు మోక్షరూపమైన ఆనందాన్ని 
పొందుతున్నాడు. ఎట్టి ప్రాణిని సైతం బాధించని వాడు తాను ధ్యానించు ధర్మాన్ని, చేయు 
ధర్మకార్యాన్ని, నిష్టగా చింతించు పరమార్ధాన్ని సులభంగా పొందగలుగుతాడు. ప్రాణులను 
హింసింపక మాంసం దొరకనే దొరకదు. ప్రాణివధ చేయకపోవుట స్వర్గానికి తీసికొనిపోతుంది. 
అందువల్ల ప్రాణివధ ఎప్పుడు కూడ చేయరాదు. మాంసము పుట్టు విధానాన్ని, ప్రాణి 
వధ, బంధమును, గుర్తించి, వేద విహితములైన మాంసాలతో సహా అన్ని విధాల మాంసాన్ని 
తినకూడదు. ఒక పద్ధతి లేక దయ్యంవలె మాంసం తినుటను, మానివేసినవాడు లోకంలో 
అందరికి ఇష్టమైనవాడై రోగపీడితుడు కాక సుఖంగానుంటాడు. ఘాతుకులనగా జీవహింసకు 
సమ్మతించువాడు, ప్రాణులను చంపి వాటి అవయవములు ఛేదించువాడు, ప్రాణుల 
చంపువాడు, మాంనము కొనువాడు, దానినమ్మువాడు, వంటచేయువాడు, వడ్డన 
చేయువాడు, భక్షించువాడు. 


స్వమాంనం వరమాం సేన యో వర్ధయితుమిచ్చతి, 
అనభ్యర్నూ పిత్ఫాన్‌ దేవాం న్తతో౭ న్యో నా న్యవుణ్యకృత్‌ 52 
పితృ దేవతలను, దేవతలను సంతోషపెట్టుటకు గాక ఆత్మతృష్తికై పరమాంసంచే 
తన మాంసాన్ని పెంచుకొనే వానికంటె పుణ్యహీనుడు ఉండడు. 
వర్తే వర్షే శమేధేన యో యజేోత శతం నమాః, 
మాంసొని చ న ఖాదేద్యన్తయోః వుజ్వవలం నమమ్‌ 53 
ఫలమూలాళనై ర్మేధ్వర్మున్యన్నానాం చ భోజనైః 
న తతృలమవాప్నోతి యన్నాంనవరివర్టనాత్‌ 54 
మాంనభక్షయితా? ముత యన్య మాంనమివోద్మ్యవాం, 
ఎతన్మాంనన్య మాంనత్వం ప్రవదంతి మనీషిణః 55 


128 


పంచమాధ్యాయం 


న మాంనభక్షణో దోషో న మద్వే న చ మైథున్నే 
(వ్రవృత్తి రేషా భూతానాం నివృత్తిన్తు మహాఫలా 56 
ప్రతి సంవత్సరం అశ్వమేధయాగం చేస్తూ నూరు అశ్వమేధయాగాలు చేస్తే ఎంత 
ఫలము కలుగుతుందో మాంసభక్షణం చేయనివానికి అంతే ఫలం కలుగుతుంది. 
ఫలమూలాలను భక్షించుటచేత, మునులు భుజించునెవ్వరి ధాన్యాన్ని భుజించుట చేత 
కలుగు ఫలం కంటే మాంసభక్షణం చేయనందువల్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఈ 
లోకంలో ఎ జీవి యొక్క మాంసం తింటున్నాడో పరలోకంలో ఆజీవి ఇతని మాంసాన్ని 
తింటుంది. మాంసం అనగా ఇదియే అర్థమని పెద్దలంటారు. మాంసాన్ని తినుటలో పెద్ద 
తప్పుకనిపించదు. మద్యాన్ని త్రాగుటలో కూడ దోషం కనిపించదు. జారత్వంలో సైతం 
దోషం కనిపించదు. కారణమేమన ప్రాణులకు ఈ మూడు సహజమైనవి. కాని అట్టివాని 
యందు ప్రవృత్తి లేకుండుటచాలా గొప్పదని చెపుతారు. 
(సీతబద్ధిం ప్రవక్షొమి ద్రవ్యజుధ్రిం తదైవ చ, 
చతుర్గామవపి వర్ణానాం యధథాౌవదనువ్రూర్ల్యళః 57 
బ్రాహ్మణులు మొదలైన నాలుగు జాతులవారికి తమ బంధువులు మృతి 
యైనప్పుడు అశౌచమెన్నిదినములుండునో ఆది ఎప్పుడు నివృత్తియగునో ద్రవ్యములకు 
శుద్ది ఎప్పుడో వాటినన్నిటిని వరుసగా తెలుపుదును అని భృగుహర్షి మునులతో పలికెను. 
దంతజాతే౭ నుజాతే చ కృతచూడే చ నంస్థితే, 
అళుద్దా బాంధవాన్సర్వే నూతకే చ తథోచ్యతే 58 
దళావాం శావమాళాచం నపిండేమ విధీయతే, 
అర్యాక్‌ నంచయనాదన్హాం త్రృ్వవామేకొావామేవ చ 59 
పండ్లు మొలుచుట ప్రారంభమైనవాడు, పండ్లు చక్కగా వచ్చినవాడు, చౌళము 
ఐనవాడు, ఉపనయనమైనవాడు మృతి చెందినపుడు వాని జ్ఞాతులకందరకు అశౌచము 
కలదు. అట్లే సూతకమునందును అశౌచముండును. బ్రాహ్మణులలో సపిండులకు మృతి 
వలన ఏర్పడు అశౌచము పది దినములుండును. వేదాధ్యయనం, శౌచం మొదలగు 
సుగుణాలననుసరించి కొందరకు అస్టిసంచయనం వరకు నాలుగు మూడు ఒక దినము 
అశౌచముండును. అనగా సాంగ వేదాధ్యయనము చేసి అగ్ని హోత్రములొనర్చుచువ్రత 
నిష్టులైనవారికి ఒకేదినము అశౌచము. కేవలం వేదాధ్యయన సంపన్నునకు మూడు 
దినములు కేవలాగ్నిహోత్రికి నాలుగు దినములు అశౌచముండును. ఇవి ఏవియు లేనిచో 
పది దినములశుచియె ఉండవలెను. 
నపిండతా తు వురు షే నప్తమే వినివర్రతే, 
నమానోదళ భావస్తు జన్మ నామ్నోరవేదనే 60 
యధథేదం శానమాళొబం నపిండేమ విధీయతే, 
జననే౭ ప్యేవమేవ స్యాన్నివుణాం జుద్ధి మిచృతామ్‌ 67 


129 


మనుస్మృతి 


తనతోపాటు తనకు పూర్వమున్న ఎడు తరముల వారికి సపిండత్వము గలదు. 
అట్లే ఇతడు ఇతని యొక్క పుత్రుడు, ఇతని పేరిది అని పేరు, బంధుత్వము తెలిసినంత 
వరకు సమానోదకత్వముండును. అది తెలియనిచో సమానోదకత్వముండదు. సపిండులకు 
మృతి సమయమున పది దినములశౌచమెట్లుండునో అదే విధముగా జననమునందును 
పది దినములు అశౌచముండును. 


నర్వేషాం శావమాళౌచం మాతాపిత్రోస్తు నూతకమ్‌, 
నూతకం మాతురేవ స్వాదువవ్ఫుళ్ళ పితా జుచిః 62 
మృతికి సంబంధించిన అశౌచము సపిండీకులకందరకు సమానమే. జాతాశౌచము 
తల్లి దండ్రులకు మాత్రమే ఉండును అందులోను తల్లికి పది దినములవరకు 


జాతాశౌెచముండును. తండీకి శిశువును తగిలి స్నానం చేయునంతవరకే 
జాతాశౌచముండును. 


నిరస్య తు వుమాన్‌ శుక్రమువవ్నుక్వైవ చద్ధ్యతి, 
బైజికొాదభినంబంధాదనురుంధ్వాదఘం త్రహమ్‌ 63 
భార్యా సంగమం చేసినవాడు స్నానం చేతనే పరిశుద్దుడగును. పర భార్యాసంగమం 
చేసినవాడు మూడు దినాల తరువాత పరిశుద్భడగును. 
అహ్మా నైకోన రొత్రా చ త్రిరొతైరేన చ త్రిభిః 
శళవన్పృళో విజుద్ధంతి త్ర్యవోదుదకదాయినః 64 
శవమును ముట్టు కొన్న వారికి కూడ పది దినాల అశౌచము. తరువాత వారు 
పరిశుద్భలౌతారు. సమానోదకులు మూడు దినముల తరువాత పరిశుద్భలౌతారు. 
గురోః (పేతన్వ ళివ్యన్తు పిత్సమేధం నమాబరిన్‌, 
(పీతహారైన్సమం తత్ర దశరాత్రేణ జుద్ధతి 65 _ 
గురువు చనిపోయినపుడు అతనికి సంస్కారమొనర్చిన శిష్యునకు, గురువు యొక్క 
దాయాదులతో కలిపి పది దినముల మృతాశౌచముండును. 
రాత్రిభిర్భాసతుల్యాభిర్గర్భస్రావే వివద్ద్యతి, 
రజన్యువరతే సాధ్వీ స్నానేన స్రీ రజన్యలా 66 
స్త్రీకి మూడవ నెల మొదలు ఆరు నెలల వరకు గర్భ స్రావమైనచో ఆగర్భము 
ఎన్ని నెలలవరకున్నదో అన్ని దినములు అశౌచముండును. ఎడవనెలలవరకున్నదో 
అన్నిదినవములు అశౌచముండును. ఎడవనెలవెయుదలుకొని జాతాశౌచవ ద్భతి 
నవలంబింపవలెను. పిత్రాదిసపిండులందరికి వెంటనే శుద్ధికలుగును. స్తీ రజస్వలయైనచో 
ఆ రజస్సు ఆగిపోవునంతవరకు నాల్గవ దినమున స్నానం చేసి పరిశుద్భరాలగుచున్నది. 
శ్రౌత స్మార్తకర్మలకు ఐదవ నాడు స్నానం చేసిన తరువాత పరిశుద్దురాలౌతుంది. 
నృణామకృత చూడానాం వివదధ్రిరై ళెకీ న్కృతౌ, 
నిర్చుత్త చూడకొనాం తు (త్రిరాత్రా బుద్ది రివ్యతే 67 


130 


పంచమాధ్యాయం 


చూడోకర్మ (చౌళము) కాని శిశువు చనిపోయినచో సపిండీకులకు ఒక దినము 
మాత్రము అశౌచముండును. చూడాకర్మ జరిగిన శిశువు చనిపోయినచో మూడు దినముల 
తర్వాత శుద్ది జరుగును. 


జోనద్వువార్షికం (పేతం నిదధ్యుర్సాంధవా బహిః, 
అలంకృత్వ చబౌ భూమావస్థినంచయనాదృతే 68 
నా౭న్యకొర్వో2ర్ని నంస్తారోన చ కొరోోదక' క్రియా, 
అరణ్యే కాష్టవత్త్యక్షా క్రపేయుస్త్ర్యవా మేవ చ. 69 
నా త్రివర్షన్య కర్తవ్యా బాంధవైరుదక క్రియా, 
జాతదంతన్య వా కుర్యుర్నామ్ని వావి కృతే నతి 70 
రెండు సంవత్సరములు దాటని శిశువు చనిపోయినచో ఆ మృత శిశువును 
బంధువులు అలంకరించి ఊరికి అవతల ఖననము చేయవలెను. అతనికి అగ్ని 
సంస్కారంగాని తిలతర్పణాది ఉదకదానం గాని చేయకూడదు. అతని శవమును. ఖననం 
చేసి మూడు దినములు అ శౌచాన్ని పాటించాలి. మూడు వర్షములు నిండని బాలునకు 
తండ్రి సపిండీకులు ఉదక దానము (తర్పణము) చేయవలసిన పనిలేదు. అట్లె 
నామకరణమైన శిశువునకు దంతములు వచ్చిన శిశువుకు ఉదక దానము చేయవచ్చును 
వదిలి పెట్టవచ్చును. 
సబ్రహ్మ బారిణజ్యోకొవామతీతే క్రపణం స్మృతం, 
జన్న్మన్వేకోదకొనాం తు (అర్వాతాచ్చుద్ధిరివ్యతే. 77 
సహాధ్యాయి (కలిసి వేదాధ్యయనముచేసినవాడు) మృతుడైనప్పునప్పుడు 
ఎకరాత్రమశౌచముండును. సోదరుడు గతించెనేని అతని సోదరుల కుత్రిరాత్రము 
అశౌచముండును. 
ప్రీణామనంన్భృతానాం తు (త్యవోచ్చుద్ధుంతి బాంధవాః, 
యథోక్తోనైవ కల్పేన జుద్ధ్దుంతి తు ననాభయః.72 
అక్రారలవజాన్నాన్స్యు ర్నిమజ్టోయుళ్ళతే త్యవామ్‌, 
మాంనాళనం బ నాళ్నీయుః శయీరంళ్ల పృథక్‌ క్షితౌ.73 
(ట్ర బిపోహ సంస్కారము కాక వివాహనిశ్చయమై చనిపోయినచో కాబోవు భర్త, 
అతని జ్ఞాతులకు మూడు దినములవరకు అశౌచముండును. తండ్రి తండ్రి యొక్క 
దాయాదులకు పూర్వం చెప్పినట్లు మూడు దినముల తరువాత అశౌచనివృత్తి బెతుంది. ఆ 
త్రరాత్రాశౌచమందు ఉప్పులేని అన్నాన్ని తినవలెను. చల్లనినిళ్ళలో స్నానం చేయవలెను. 
మాంసం తినరాదు. భార్యా భర్తలు వేరు వేరుగా భూమిపై పడుకొనవలెను. 
సన్నిధావేష వై కల్పళ్ళావాళౌచన్వ కీర్తితః, 
అనన్నిధావయం జ్ఞ్లోయో ఏిధినృంబంధిబాంధవై :. 74 


131 


మనుస్మృతి 
మృతినొందినవాడం తన సమీపమున నున్నప్పుడే పై రీతిననునరించి 
అశాచమునవలంబింపవలెను. మృతుడు సమపమున లేనప్పుడు సపిండులు ఆచరింప 
వలసిన అశౌచవిధి ఈ క్రింది విధముగానుండును. 


విగతం తు విదేళస్థం శృణుయాద్వో వ్యానిరళమ్‌, 

యచ్చేషం దళరాత్రన్య తావదేవాజుచిర్భవేత్‌, 75 

అతిక్రాంతే దశాహే చ త్రిరొతమజుచిర్భవేత్‌, 

నంత్సరే వ్యతీతే తు నృ ప్పైవావో వివద్ధ్యతి.76 

నిర్థళం జ్ఞాతమరణం (వీత్వా వుత్రన్వ జన్మ బ, 

సవాసా జలమావ్లత్వ ఛద్ధో భవతి మానవః.77 

బాలే దోశాంతరస్థే చ పృథక్‌ పిండే చ నంస్థితే, 

సవాసా జలమావ్లత్య సద్య ఎవ ఏిజుద్ధ్యతి.78 

దేశాంతరమందున్నవాడు చనిపోయినట్లు పది దినముల లోపల తెలిసినచో 

మిగిలినదినములు అశుచిపాటించి తరువాత పరిశుద్ధుడగును. దశాహము దాటిన తరువాత 
మరణ విషయము లేక పుట్టిన విషయము తెలిసినచో వెంటనే స్నానమాచరించి 
పరిశుద్ధుడగును. దేశాంతరమందున్న చౌళము కాని బాలుడు మృతి నొందినట్లు తెలిసినను, 
త్రిరాత్రము అశౌచముండదగిన సమానోదకుడు చనిపోయినట్లు తెలిసినను, వెంటనే 
స్నానమాచరించి పరిశుద్దుడు కావచ్చును. 


అఆంతర్థశా హే స్వాతాం బేత్సునర్మరణజన్ననీ, 
తావత్స్యాదళుచిర్వివో యాన త్రత్సాదనిర్రళం. 79 
పది దినములలో మరల అట్టి దశాహ జననమరణములు జరిగినచో మొదటి 
అశౌచకాలమెంతవరకుండునో అంతవరకే అశౌచముండును. 79 
(తిరాత్రమాహురాశాచమావార్వే నంస్థితే నతి, 
తన్య వుత్రే చ వత్సాం చదివార్యాతమితి స్థీతిః.80 
ఆచార్యుడు చనిపోయినచో శిష్యుడు మూడురాత్రులు అశౌచముండవలెను. 
ఆచార్యుని పుత్రుడు, అతని భార్య చనిపోతే శిష్యుడు ఒక దినము అశౌచాన్ని పాటింపవలెనని 
అంటారు. 
శ్రోతియే తూవనంవన్నే త్రిరాత్ర మభచిర్భవేత్‌, 
మాతులే వక్షిణీం రొత్రిం శివ్యర్తిగ్భాంధవేమ చ.87 
(పేతే రాజని నజ్యోతిర్యన్య స్వాద్వివయే స్థితః 
అశ్రోత్రయే త్వవాః కృత్నమనూచానే తథా గురౌ.82 
శోత్రియుడైన బ్రాహ్మణుడు నమీవంలో చనిపోతే మూడు రా|తులు 
అశౌచమౌతుంది మేనమామ, శిష్యుడు, బుత్విక్కు, బంధువులు చనిపోతే పక్షిణీరాత్రి (రెండు 


132 


పంచమాధ్యాయం 


రాత్రులు, ఒక పగలు) అశుచి యగును. రాజు చనిపోయినచో పగలు చనిపోయిన 
సాయంకాలము వరకు, రాత్రి చనిపోయినచో నక్షత్రములకాంతియున్నంతవరకు 
బ్రాహ్మణాదులకు అశౌచముంటుంది. అశోత్రియుడైన బ్రాహ్మణుడు తన ఇంట 
చనిపోయినను, సాంగవేదాధ్యయనము చేసినవాడు, గురువు చనిపోయినను ఒక 
పగలంతయు అశౌచముగా పరిగణింపవలెను. రాత్రి చనిపోయినచో ఆ రాత్రి మాత్రమే 
అశౌచముగా పరిగణింపవలెను. 
తుద్ద్వేద్వాప్రో దశాహేన ద్వాదశాహేన భూమివః 
వైళ్ళః వంచదళాహేన శూద్రో మాసేన జుద్ధుతి.83 
తనసపిండుడు చనిపోయినచో బ్రాహ్మణునకు పది దినముల అశౌచముండును. 
క్షత్రియునకు పన్నెండు దినముల అశౌచముండును. వైశ్యునకు వది హేను 
దినములఅశౌచముండును. శూద్రునకు ఒక నెల కాలమశౌచముండును. 
న వర్ణయేదఘాహాని వ్రత్యూ హేన్నాగ్నిమ క్రియాః, 
న చ తత్కర్మ కురౌంణస్ఫ్పనాభ్యోz వ్యళుచిర్భవేత్‌.84 
బ్రాహ్మణుడు అశౌచదినములను పెంచుకొనవద్దు. తన అగ్ని హోత్రాది క్రియలకు 
భంగము కలిగింప కూడదు. ఆ అశుచి సమయమున పుత్రుడు మొదలగువారు తన 
తండ్రికి సంబంధించిన అగ్నిహోత్రక్రియలను చేయవచ్చును. అప్పుడతనికి అశౌచము లేదు. 
అనగా అగ్ని హోత్రక్రియలకు భంగము కలిగించకూడదు. 
దివాకీర్తిముదక్వొం చ వతితం నూతికొం తథా, 
ళవం తత్స్బ్యృష్టినం చైవ న్పృష్టా స్నానేన జుద్ధతి.85 
మంగలిని, రజస్వలను, భ్రష్టుని, సూతికాగృహంలో నున్న దానిని, శవాన్ని శవాన్ని 
తగిలినవానిని తాకినచో స్నానముచే పరిశుద్ది కలుగును. 
ఆచమ్య ప్రయతో నిత్యం జ పేదచుచిదర్శనే, 
నొరాన్మంటత్రాన్‌ యథోత్సాహం పావమానిీళ్ల శక్తితః.86 
అపరిశుద్ద విషయములను చూచినప్పుడు స్నానము చేసిన తరువాత ఆచమనం 
చేసి సూర్యునికి సంబంధించిన మంత్రాలను, పావమాన సూక్తములను యథాశక్తి 
జపించవలెను. 
నారం న్పృవ్వాస్థి న స్నేవాం న్నాత్యా విప్రో విచద్దుతి, 
ఆచమ్వైవ తు నిస్పేవాం గామాలభాాూర్భ మోక్షః వా.87 
జిడ్డు గలిగిన మనుష్యుని ఎముకను తాకిన బ్రాహ్మణుడు స్నానం చేతనే 
పరిశుద్దుడౌతాడు. అదే విధంగా జిడ్డులేని ఎముకను తాకినచో ఆచమనం చేసి, గోవును 
స్పృశించిగాని సూర్యుని చూచిగాని పరిశుద్దుడౌతాడు. 
ఆదిష్టీ నోదకం కుర్వాద్యావతన్వ సమావనాత్‌, 
నమాప్తే తూదకం కృత్వా త్రిరాత్రేజైవ జుద్ద్యతి.88 


133 


అంయియ్య్రిలఆ 
బ్రహ్మచర్యము మొదలగు దీక్షపూనినవాడు ఆ దీక్ష పూర్తియగువరకు తల్లి 
దండ్రులు కాక తక్కిన జ్ఞాతులు మరణించినచో అశౌచముండి ఉదకదానము (తర్పణము) 
చేయనవసరములేదు. కాని బ్రహ్మచర్య దీక్షా సమాప్తి చేసికొన్న తరువాత మూడు రాత్రుల 
వరకు అశౌచముండి ఉదకదానము చేయవలెను. తలి దండ్రులు, గురువు మరణించినచో 
దీక్షను వదలి అశౌచముగా నుండి ఉదక దానం చేసిన తరువాత తిరిగి దీక్ష వహించవలెను. 
వృధానంకరజాతానాం ప్రవ్రజ్యూను చ తిష్టతామ్‌, 
ఆత్మనస్తాగినాం చైవ నివర్తేతోదక క్రియా. 89 
పావండమాశైతానాం చ చరంతీనాం చ కొమతు, 
గర్భభర్శద్రుహోం బైవ నురాపీనాం చ యోషితామ్‌. 90 
స్వధర్మాన్ని వదలిపెట్టిన వారికి సంకర జాతులకు, వేద బాహ్యమైన ఎజ్జని బట్టలు 
కట్టుకొని తిరుగువారికి, విషం ఉరిపోసికొనుట మొదలగు వానిచే ప్రాణత్యాగం చేసిన 
వారికి, ఉదక దానం మొదలగునవి చేయకూడదు. పాషండ భావాన్ని ఆశ్రయించువారికి, 
విచ్చల విడిగా తిరుగుస్రీలకు, గర్భస్రావము, భర్తకు ద్రోవాము మున్నగు 
పాపములుచేయుస్తీలకు, మద్యపానం చేయుస్తీలకు ఉత్తర క్రియలు చేయనవసరములేదు. 
ఆచార్థం న్వమువాధ్వాయం పితరం మాతరం గురుమ్‌, 
నిర్భత్య తు వ్రత (పేతాన్‌ న వ్రతేన వియుజ్వతే.97 
ఆచార్యునికి, తనకు కొద్దిగనో గొప్పగనో చదువు చెప్పిన ఉపాధ్యాయునికి, తల్లి 
దండ్రులకు, వేదవేదాంగ తత్వమును చెప్పే గురువుకు, (ప్రేత సంస్కారము చేసినచో వారి 
వ్రతానికెట్టి లోపం జరుగదు. 
దక్షీశోన మృతం చూదం వురద్వారేణ నిర్లరేత్‌, 
వళ్చిమోత్తరవూర్ర్వైన్తు యథాయోగం ద్విజన్మనః 92 
శూద్రుని శవం దక్షిణ దిశగా, పశ్చిమ దిక్కునుండి వైశ్యుని శవం, ఉత్తరదిక్కునుండి 


క్షత్రియుని శవం, తూర్పు దిక్కు నుండి బ్రాహ్మణుని శవం ఊరి బయటకు తీసికొని 
పోవలెను. 


న రొజ్జామఘదోషో౭ స్తే వతినాం న చ నత్రిణాం, 
ఐంద్రం న్థానముపానీనా బ్రహ్మభూతా హి తే నదా.93 
పట్టిభిషిక్తులైన రాజులకు, బ్రహ్మచర్యం మొదలగు వ్రత దీక్ష కలవారికి, యాగము 
చేయుచుండు వారికి, వారి సపిండులు మొదలగు వారు మృతి చెందినప్పుడు 
అశౌచముండదు. ఇంద్రస్థానమును పొందిన ఆ రాజు మొదలగు వారు బ్రహ్మస్వరూపులే. 
రొజ్లో మాహాత్తి కో స్థానే నద్యళౌచం విధీయతే, 
ప్రజానాం వరిరక్ష్రారమాననం చాత్ర కొరణమ్‌.94 


రాజు రాజ్యాధికారమను మహోన్నత స్థానమున ఉన్నందువలన అతనికి ఆ 
అశౌచమునుండి వెంటనే నివృత్తి కలుగుతుంది. పైగా ఆ మహారాజు న్యాయవిచార, క్షామాది 


పంచమాధ్యాయం 
సమయములందు అన్నదానం. ఉపద్రవ సమయములందు శాంతి హోమాలు చేయవలసి 
యున్నందున అతనికి అశౌచమునుండి వెంటనే నివృత్తి కలుగుతుంది. 


డింబాహవవాతానాం చ విద్యుతా పార్టివేన చ, 
గోబాహ్మణన్య బైవార్డే యన్వ చేదృతి పార్టివః95 4 
రాజులేని యుద్దంలో చచ్చిన వానికి, పిడుగు పడి చచ్చిన వానికి, రాజుచే మరణ 
దండన శిక్ష పడ్డవానికి, సాధువులకు మెలు గోరి వధింప బడ్డ వారికి, రాజుకు ఎవరి 
అవసరముండునో వారి విషయాన వెంటనే అశౌచము తీరి పరిశుద్దుడగును. 
సోమాగ్చ్వుర్హా నిలేంద్రాణాం విత్తావుత్తోర్వమన్వు చ, 
అవానాం లోకపాలానాం వవుర్ణారయతే నృపః .96 
లోకోశొదిష్టితో రాజూ నాస్వాశౌచం విధియతే, 
శౌొచాళౌొచం హి మర్తానాం లోకోళ ప్రభవావ్య్ణయమ్‌.97 
రాజు చంద్రుడు, అగ్ని, సూర్యుడు, వాయువు, ఇంద్రుడు, కుబేరుడు వరుణుడు, 
యముడు, అను అష్టలోకపాలకుల అంశను ధరించుచున్నందు వలన అతనికి అశౌచము 
లేదు. మానవులకు శౌచాశౌచములు రాజు వలననే కలుగుచున్నవి. కావున వీటికి కారకుడగు 
రాజుకు అశౌచములేదు. 
డద్యతై రాహవే శ(సైః క్షత్రభర్మవాతన్య చ, 
నద్యన్సంతిష్టతే యజ్ఞ న్తథా ళౌచ మితి స్థీతిః98 
రాజ ధర్మమైన యుద్ధంలో శస్తాలచే మరణం చెందిన వానికి, యజ్ఞఫలం 
లభిస్తుంది. కావున అతని మరణం వల్ల అశౌచముండదు. 
వివ్రజృద్ధ్దతవన్స్నువ్దాః క్షత్రియోవాహనాయుధమ్‌, 
వైళ్ళః వ్రతోదం రళ్ళీన్‌ వా యష్టిం భూద్రః కృతక్రియః.99 
బ్రాహ్మణుడు నిటిని స్పృశించి పరిశుద్ధుడగుచున్నాడు. రాజు వాహనములను 
ఆయుధాలను తాకి పునీతుడగుచున్నాడు. వైశ్యుడు మునికోలను, పగ్గాన్ని పట్టుకొన్నందు 
వల్ల, శూద్రుడు దండమును పట్టుకొని తనకప్పగించినపని పూర్తి చేసి పవిత్రుడగుచున్నాడు. 
ఎతద్యో2 భిహితం శౌచం నపిండేమ ద్విజోత్తమా, 
అనపిండేమ నర్వేమ (పేతళుద్ధిం నిబోధత. 100 
ఓ మునులారా! మీకింతవరకు సపిండులు చనిపోయినప్పుడు కలుగు అశౌచము 


గురించి వివరించినాను. ఇక సపిండులుకానివారు చనిపోయినపుడు చేయ వలసిన మేత 
శుద్ధిని మీకు వివరింతునని భృగు మహర్షి పలికెను. 


అనపిండం ద్విజం (పేతం విప్రో నిర్హ్మత్య బంధువత్‌, 
ఎచుద్ధ్యతి త్రిరాత్రేణ మాతురాప్తాంళ్ళ బాంధవాన్‌, 101 


135 


మనుస్మృతి 
యద్యన్నమత్తి తేషాం తు దశాహేనైవ చద్ధ్యతి, 
అనదన్నన్నమ హైవ న బేత్తస్మిన్‌ గృహే వసేత్‌.102 
బ్రాహ్మణుడు అసపిండుడు కాని బ్రాహ్మణశవమును బంధుశవం వలె (ప్రేత 

సంస్కారం చేయవలెను. తల్లికి బంధువులైన వారికి కూడ తన బంధువుల వలె డ్రీత 
సంస్కారాన్ని చేయవలెను. తరువాత అతడు మూడు రాత్రులు అశౌచముతో నుండి శుద్దుడు 
కావలెను. శవమునెత్తికొని పోవువాడు అశౌచుల అన్నము తిన్నచో వారి దాయాదులతో 
పాటు ఇతడు కూడ పది దినముల అశెచము చేయవలెను. వారి ఇంటిలో ఉండి 
మృతాశౌచముకలవారి అన్నం తినకపోతే ఆ శవవాహకునకు మూడు దినములు మాత్రమే 
అశౌచముంటుంది. మృతుని ఇంటిలోనుండక వారి తిండి తినక శవముమోసికొని పోయిన 
వానికి ఒక్క పగలే అశౌచముంటుంది. 


అనుగమ్యేచ్చయా (పేతం జ్ఞాతిమజ్ఞాతిమేవ వా, 
స్నాత్వా నబేలః న్పృష్వాగ్నిం ఘృతం (వాళ్ళ విజుద్ద్యఃతి. 103 
జ్ఞాతిని లేక జ్ఞాతికాని వాని డ్రేతాన్ని ప్రేమతో వెంబడిస్తూ పోతే వెంటనే స్నానం 
చేసి అగ్నిని తాకి నేయి తాగి పరిశుద్దుడౌతాడు. 
న వివ్రం స్వేమ తిష్టత్సు మృతం జూద్రేణ నాయయేత్‌, 
అన్వర్గా హాహుతిస్ఫా న్యాచ్ఫూద్రనంన్పర్భదూషితా. 104 
బ్రాహ్మణుడు చనిపోతే అతని బంధువులు, కులం వారుండగా ఆశవాన్ని శూద్రులు 
మోయరాదు. అందువలన అతనికి స్వర్గం కలుగదు. బంధువులు లేనిచో ఇతరులు ఆశవాన్ని 
మోయవచ్చునని భావము. 
జ్ఞానం తవోగ్నిరావోరో మృన్మనోవార్యువాంజనమ్‌, 
వాయుః కర్మార్భకాలౌ చ జుద్దేః కర్రాణి దేహినామ్‌.705 
నర్వేషామేవ శౌబానామర్ధజాచం వరం న్మృతమ్‌, 
యో౭ర్జే జచిర్లి న జుచిర్న మృద్వారిచచిళ్ళుదిః. 106 
క్రొంత్వా జుద్దఃతి విద్వాంనో దానేనాకార్వకొరిణ* 
వ్రచృన్న పాపా జప్యేన తవనా వేదనిత్తమాః.107 
మృతోయెళ్ళుద్దతే ళోధ్యం నదీ వేగేన చద్ధ్యతి, 
రజసా స్తీ మనోదుష్పా నన్నా సేన ద్వాజోత్తమః. 108 
అద్ద్భిర్గాత్రాణి చద్ద్యంతి మనన్సత్వేన జద్ధ్యతి, 
విద్యాతపోభ్యాం భూతౌత్మా బుద్ధిర్హానేన జుద్ధ్యతి. 109 
జ్ఞానం, తపస్సు, అగ్ని ఆచారం, మన్ను, మనస్సు, నీరు, పూత పూయుట, గాలి, 
సూర్యుడు, కాలం అనేవి ప్రాణులకు పరిశుద్దిని కలిగిస్తాయి. అన్ని శౌచాలలో ద్రవ్య శౌచం 
చాల గొప్పదని చెప్పబడింది. పదార్థశౌచము కలవాడే పవిత్రుడనిపించుకొంటాడు. కాని 
మట్టి, నీటిచే శుచియైనవాడు అర్థశుచి వలె శ్రేష్టుడు కాడు. విద్వాంసులు ఓర్పువల్ల, 


136 


పంచమాధ్యాయం 
అకార్యాలు చేసేవారు దానం వల్ల, తహస్యంగా పాపాలు చేసినవారు మంత్రజపాలతో, 
వేదవేత్తలలో శ్రేష్ణులు తపస్సు చేత పరిశుద్ధులౌతారు. పాత్రలు మట్టి చేత, నీటి చే 
పరిశుద్ధమౌతాయి. నది వెగంగా ప్రవహించుట వలన పరిశుద్ధమౌతుంది. చెడు భావన 
కల స్త్రీ బహిష్టురాలగుట వల్ల పరిశుద్ధురాలౌతుంది. బ్రాహ్మణుడు సన్యాసాన్ని స్వీకరించి 
పరిశుద్ధడౌతాడు. చెమట మొదలగు వాటిచే అపరిశుద్ధంగా నున్న శరీరం నీటిచే 
పరిశుద్ధమౌతుంది. చెడు మనస్సు సత్యాన్ని పలుకుట వల్ల పవిత్రమౌతుంది. సూక్ష్మలింగ 
శరీరంతోనున్న జీవాత్మ బ్రహ్మవిద్య, తపస్సుల చేత పవిత్రమౌతుంది. బుద్ది, జ్ఞానం వల్ల 
పరిశుద్దినందుచున్నది. 
ద 
ఇవ శౌచన్య వః ప్రోక్తః శారీరన్య వినిర్థ్ణయః, 
నానావిధానాం ద్రవ్యాణాం జుద్దేళ్ళణుత నిర్ణయమ్‌. 110 
ఓ మునులారా! మీకు ఇంతవరకు శరీరానికి నంబంధించిన శౌచాన్ని 
వివరించినాను. ఇక అనేక విధాలైన ద్రవ్యముల యొక్క శుద్ధిని వివరిస్తానని భృగుమహర్షి 
పలికెను. 


తైజసానాం మణీనాం చ నర్వస్వాళ్తమయన్వ చ, 

భన్మనాద్భిర్భదా బైన జుద్ధిరుక్రా మనీషిభిః 111 

నిర్లేవం కొణ్బునం భాండమద్భి రేవ విచుద్ధ్యతి, 

అబ్రమళ్ళమయం నైవ రొజతం బానువస్కుతమ్‌. 112 

అవామగ్నేళ్ళు నంయోగాద్ధేమ రూవ్యం చ నిర్భభొౌ, 

తస్మాత్రయోన్సయోన్వైవ నిర్లేకో గుణవ త్తరః. 113 

తామాయఃకాంన్వరై త్వానాం త్రవుణస్సీనకన్వ చ, 

జౌచం యథార్లం కర్తవ్యం క్ల్రారామ్లోదక వారిభిః. 114 

[్రవ్వాణాం నైవ నర్వేషాం చుద్ధిరుత్సువనం స్మృతం, 

(వోళక్షణం నంవాతానాం చ ధారవాణాం చ తక్షణమ్‌. 115 

మార్హనం యజ్ఞపొత్రాణాం పాణినా యజ్ఞకర్శణీ, 

చమనానాం గ్రహాణాం చ జుద్దిః ప్రక్షాళనేన తు. 116 

బంగారు మొదలగు వానికి, మణులకు, రాతి రూపమున ఉన్న సమస్త 

వస్తువులకు, మట్టి, బూడిద, నీరు వీటిచే శుద్ధి కలుగుతుంది. జిడ్డుదగలని బంగారు 
వస్తువులు, నీటిలో పుట్టిన శంఖాలు ముత్యాలు మొదలైనవి, రాతితో చేయబడ్డ వస్తువులు 
గీతలు పడని వెండి వస్తువులు నీటితోనే పరిశుద్ధమౌతాయి. నీరు, అగ్ని ఈ రెండిటి వల్ల 
వెండి, బంగారములు ప్రకాశిస్తాయి. కావున వెండి బంగారములను నీరు, అగ్నిచే పరిశుద్ధం 
చేయుట తగింది. రాగి, ఇనుము కంచు, ఇత్తడి, తుత్తినాగం, సీసం వినితో చేసిన పాత్రలను 
వాటి వాటికి దగినట్లు పులుసు, మరలగాల్బుట, బూడిద, నీరు విటిచే పరిశుద్ధం చేయవలెను. 
నేయి, నూనె మొదలగు వానిని కాకి కీటకములు మొదలైనవి ముట్టినప్పుడు రెండు దర్భలు 


137 


మనుస్కృతి 
గీచి తీసివేసినచో పరిశుద్దియౌతుంది. మెత్త, శయ్య మొదలగువానికి ఎంగిలంటినప్పుడు 
నీటిచే ప్రోక్షణ చేసిన శుద్ది బెతుంది. కొయ్య సామానులకు మిక్కిలి మురికి పట్టినప్పుడు 
మెల్లగా చెక్కినచో శుద్ధి యౌతుంది. చమసములనెడి యజ్ఞ పాత్రలు గ్రహాలు తప్ప మిగిలిన 


యజ్ఞపాత్రలను చేతితో తుడిస్తే పరిశుద్దియౌతుంది. చమసములనేగ్రహపాత్రలను నీటితో 
కడిగినందువలననే పరిశుద్ద్ధికలుగుచున్నది. 


చరూణాం (నుక్రువాణాం చ జుద్దిరు ప్టేన వారిజా, 
న్యజార్పళకటానాం చ మునలోలూఖలన్వ చ.117 
అద్భిన్తు వోక్షణం శౌచం బహూనాం ధొన్వవాననాం, 
ప్రక్రొళనేన త్వల్పానామదృిళ్ళాచం విధీయతే. 118 


బేలవచ్చర్శణాం చుద్ధిర్వైదలానాం తథైవ చ, 

శాకమూలభలానాం చ ధాన్యవచ్చుద్ధిరివ్యతే. 119" 

కొకేయావికయోరూ షై: కుతపానామరిష్ణకైః, 

శ్రీఫలైరంచువట్టానాం క్రొమాణాం గౌరనర్డ పై:120 

క్రామవచ్చంఖిళ్ళంగాణామస్థిదంతమయన్య చ, 

ళుద్ధిర్విజానతా కార్యా గోమూగ్రేణోదకేన వా.121 

(వోక్షణాతృణకొష్టం చ వలాలం నైవ చుద్ద్యత, 

మార్టనోపాంజనై ర్వేళ్ళు వున పాకేన మృణ్మయం. 122 

మద్రైర్మూతైః వురీ షైర్వా ష్టీననైఃవూయళోణితై:, 

నంన్పృష్ణ్టం నైవ చుద్దేత వునః పాకేన మృణ్మయమ్‌. 723 

జిడ్డు గలిగిన చరువుసృక్‌ సృవములను వేడి నీటితో పరిశుద్ధిచేయవలెను. జిడ్డు 

లేనిచో నీటితోనే పరిశుద్ధమౌతాయి. యూపం చేట, బండి, రోలు, రోకలి వీనిని నీటితో 
కడిగినచో వరిశుద్ధములౌతాయి. అధిక పరిమాణములో నున్న ధాన్య వస్త్రాలు 
అపరిశుద్దమైనప్పుడు నీళ్ళు చల్లితే అవి పరిశుద్దమౌతాయి. కాని తక్కువ పరిమాణంలో 
ఉన్నప్పుడు ధాన్యమును కడుగవలెను. వస్త్రాలను నీటిలో పిండవలెను. కృష్ణాజినము, 
పులితోలు మొదలగు చర్మాలను, వెదురు తడకలను తక్కువ పరిమాణంలో ఉన్న 
వస్త్రములను పరిశుద్ధిచేసినట్లు నీటితో కడుగవలెను. కూరగాయలు దుంపలు పండ్లు 
మొదలగువానిని ధాన్యమును శుద్ది చేసినట్లు నీటితో ప్రోక్షణ చేయవలెను. పట్టు వస్త్రాలను, 
ఉన్నికంబళ్ళను చౌడు మన్నుతో, నేపాల దేశపు కంబళ్ళను వేప విత్తనములతో శాలువలను 
మారేడు పండ్లతో, తెల్ల పట్టును తెల్ల యావాలపొడితో శుద్ది చేయవలెను శంఖం, దంతం, 
జింకకొమ్ము మొదలగు వాటిని తెల్లని పట్టును శుద్ది చేసినట్లు తెల్లయావాల పొడి 
గోమూత్రము లేక నీటిలో కలిపి శుద్ది చేయవలెను. తృణము, కట్టెలు, తరకలు జల 
ప్రోక్షణము చేతనే పరిశుద్ది నొందును. ఇంటిని నీటితో కడుగుట అలుకుట మొదలగువాని 
వలన పరిశుద్ధీ చేయవచ్చును. మట్టి పాత్రలను మరల కాల్చి పరిశుద్ధము చేయవచ్చును. 


138 


పంచమాధ్యాయం 
కాని మద్యము, మూత్రము మలము, తుమ్ముట, చీము, రక్తము వీటిచేత అపరిశుద్దమైన 


మట్టిపాత్ర మరల కాల్చినా పరిశుద్ధం కాదు. దానిని బయట పారవేయవలసిందే కాని 
సరిశుద్ది చేయుటకు వీలులేదు. 


నంమార్ధనోపాంజనేన సేకేనోల్లేఖనేన చ, 

గవాం చ్ర పరివాసేన భూమిళ్ళుద్ధతి వంచభిః. 124 

వక్షిజగ్లం గవాఘాతమవధూతమవళక్రుతం, 

రూషితర కేశిక్షేటైళ్ళు మృత్రు క్లే పేణ జుద్దతి. 125 

యావన్నా పైత్యమేధ్యాాకొధంధో లేవళ్ళ తతత, 

తావన్మృద్యారి బాదేయం వర్వాను ద్రవ్యజుద్ధిమ. 126 

భూమి, ఊడ్చుట, అలుకుట, గోమూత్రము మొదలగునవి చల్లుట, పై మట్టిని 

తొలగించుట, ఆవులను కట్టివేయుట అను ఐదు పనుల వలన పరిశుద్ధమగుచున్నది. 
పక్షులు తిన్నది. ఆవులు వాసన చూచినది, తన్నినది, తుమ్మబడినది, వెంట్రుకలు పురుగులు 
పడినది అగు వస్తువు మట్టి చేత పరిశుద్ధమగుచున్నది. అమేధ్యము (మలము) తగిలిన 
చోట దాని వాసన పోవునంతవరకు మట్టి నీరుపోసిన కడిగి పరిశుద్ధముచేయవలెను. 

(తీఖి దేవాః పవిత్రాణి బ్రాహ్మణానామకల్పయన్‌, 

అదృష్టమద్భిర్నిర్ధిక్తం యచ్చ వాచా ప్రశస్యతే. 127 

ఆవళ్ళుద్దా భూమిగతా వైతృష్ణుం యాను గోర్భవేత్‌, 

అవ్వావ్తా శ్రేదమేధ్యేన గంధవర్ణరసానింతాః. 128 

నిత్యం జుద్దః కొరువాన్తః వణ్యే యచ్చ వ్రసారితమ్‌, 

(జ్రహ్మచారిగతం భైక్షం నిత్యం మేధ్యమితి స్థితి: 129 

దోషం కనిపించని పదార్థం, నీటిచే కడుగబడిన పదార్థం, బ్రాహ్మణుడు 

పరిశుద్ధమైం దని ప్రశంసించిన పదార్థం ఈ మూడు చాలా పవిత్రమైనవని దేవతలు చెప్పుతారు. 
నేలమీద పడని వర్షం, నీరు గోవుల దప్పిదీర్చేవి, అమేధ్యాది దూషితములు కానివి, సునాసన 
మంచి రంగు, మంచి రుచితో కూడుకున్న నీరు పవిత్రమైనది. దేవ బ్రాహ్మణులకై 
పూలమాలలు కట్టు మాలాకారుని హస్తం, అన్నం తప్ప అంగడిలో పరచబడియున్న 
వస్తువులు, బ్రహ్మచారి చేతిలోనున్న భిక్ష ఇవి ఎల్లప్పుడు పరిశుద్దమైనవి. 

నిత్యమాన్వం ఇచి స్రేణాం శకునిః వలపొతనే, 

వ్రనవే చ ఉచిర్వుత్తుః ళ్వా మృగగ్రహణో చుచిః 130 


ఫి 


శ్వభిర్హతన్వ యన్నాంనం జుచి తన్మనురబవీత్‌; 
[క్రవ్వాద్భిళ్ళు హతస్యాన్రైళ్ళండాలాద్రైళ్ళ దన్యుభిః 131 
ప్రీలముఖం, పక్షి నోటినుండి జారిన పండు, పాలు పితుకు నప్పుడు దూడముఖం, 
వేటయందు కుక్క ముఖం పరిశుద్ధ్దమైనవి. కావున వేటాడు కుక్కలచే చంపబడ్డ జంతు 
మాంసము పరిశుద్ధమైనదని మనువు తెల్పెను. పచ్చిమాంసాన్ని తినుపులి మొదలగు వాటిచే 


139 


మనుస్మృతి 
చంపబడ్డ జంతు మాంసం, మృగాలను చంపి జీవించే వేట కాండ్రచే చంపబడ్డ జంతు 
మాంసం కూడా పరిశుద్దమైనది. 
ఉఊోర్టం నాభేర్వాని ఖాని తాని మేధ్వాని సర్వళః, 
యాన్యధస్తాన్యమేధ్యాని దేవోన్సైవ మలావ్వుతాః. 132 
బొడ్డుకు పై నున్న ఇంద్రియములన్ని పరిశుద్ధములైనవి. కాని బొడ్డు క్రిందనున్న 
ఇంద్రియములు అవరిశుద్గమైనవి. దేహమునుండి వచ్చు చెవుట మొదలగు 
మలములన్నియు అపరిశుద్దమైనవి. కావున వాటిన తాకినచో నీటిచే కడుగుకొనవలెను. 
మక్తికా వివ్రషశ్సాయా గౌరళ్తు న్పూర్వరళ్ళయః, . 
రజో భూర్వొయురగ్నిళ్ళు నర్వే మేధా వినిరిళేత్‌. 133 
ఈగలు, వేదాధ్యయనము చేయు చున్నప్పుడు బ్రాహ్మణుని నోటినుండి వెడలిన 
నీటి తుంపరలు, నీడ, ఆవు, గుజ్జం, సూర్య కిరణాలు, దుమ్ము, భూమి, వాయువు అగ్ని, 
ఇవన్నియు పవిత్రములైనవి. 
ఎణ్య్మూత్రోత్స రభుద్ద్యర్ధం మృద్వార్వాదేయమర్ధవత్‌, 
దైహికొనాం మలానాం చ జుద్ధిమ ద్వాదళన్వుపి. 134 
వసా జుక్రమనృజ్ఞ జామూత్రవిష్క ర్థవిబ్ఞఖాః, 
శేషా దూషికా స్వేదో ద్వాదైతే నృణాం మలాః. 135 
ఏకా లింగే గుదే తిన్రన్తభైకోత కరే దళ 
ఉభయోనృవ్ర దాతవ్యా మృదం జుద్ధిమభీవృ తా. 136 
వితబ్బాచం గృవాన్ధానాం ద్విగుణం (బ్రహ్మచారిణామ్‌, 
(గుణం స్యొద్య్వనన్గ్థానాం యతీనాం తు చతుర్లుణమ్‌. 137 
కృత్వా మూత్రం వురీవం వా ఖాన్యాచాంత ఉవన్సృళేత్‌, 
వేదమభ్వేవ్యమాణళ్ళు అన్నమళ్ళ్శంళ్ళునర్వదా, 138 
మల మూత్రవిసర్జన స్థానములను శుద్దిపరచుటకై అచ్చట ఉన్నమలము వాసన 
పోవునంతవరకు మన్ను, నీటితో పరిశుద్ధము చేయవలెను. అట్లే శారీరకమలములు పన్నెండు 
వాసనతో సహ పోవునంతవరకు మట్టితోను, నీటితోను శుద్ధి చేయవలెను. మూత్రపురీషముల 
శుద్ది చేయుటకు మట్టి, నిళ్ళతో లింగమునొకసారి, పాయుస్థానమును మూడు 
పర్యాయములు, ఎడమ చేతిని పది పర్యాయములు తర్వాత రెండు చేతులను ఏడు 
మార్లు కడుగు కొనవలెను. ఇట్టి శౌచవిధి గృహస్థులకు చెప్పబడింది. బ్రహ్మచారులు దీనికి 
రెట్టించి శౌచమును చేసికొనవలెను. వానస్రస్థులు మూడు రెట్లు ఎక్కువగా, సన్యాసులు 
నాలుగురెట్లు ఎక్కువగా శౌచమును చేసికొనవలెను. మూత్రపురీషాలను విడిచినపుడు 
పై పద్ధతి ననుసరించి శుద్ధి చేసికొన వలెను. వేదాధ్యయనం చేయబోవునపుడు, అన్నం 
తినబోవునపుడు మూడు మార్లు ఆచమనం చేసి నీటితో ఇంద్రియాలను స్పృశింపవలెను. 


140 


పంచమాధ్యాయం 
(తరావామేదవః వూర్వుం ద్విః వమృజ్యాత్తతో ముఖమ్‌, 
శారీరం కౌచమిచ్చన్‌ హి స్తీ జూద్రన్తు నకృత్త్సళృత్‌.?39 
బ్రాహ్మణుడు శరీర శుద్దిని కోరి మూడుమార్లు ఆచమనం చెసి తరువాత రెండు 
పర్యాయాలు ముఖాన్ని నీటిచే తుడుచుకొనవలెను. స్రీలు, శూద్రులు ఒకమారు ఆచనం 
చేసిన చాలును. 
భూద్రాణాం మాసిళం కొర్వం వవనం న్వాయవర్తి నామ్‌, 
వైళ్ళవబ్బొాచకల్పళ్ళ ద్విజోచ్చిష్టం చ భోజునమ్‌. 140 
న్యాయంముగానుండుం శూద్రులు నెలకొకవర్యాయుము కారము 
చేయించుకొనవలెను. మృతాశౌచజాతాశౌచములు వైశ్యునకున్నట్ల్టుండును. ద్విజోచ్చిష్టమును 
భుజింపవలెను. 


నోచ్చిష్టం కుర్వతే ముఖ్యా వివ్రవోzంగే వతంతి యా, 

న ళ్ళశ్రూణి గతాన్వాన్యం న దంతాంతరధిష్టితమ 141 

న్కుళంతి బిందవః పాదా య ఆదచామయతః వరాన్‌, 

భౌమికై స్తే నమా జ్ఞోయా న తైరవ్రయతో భవేత్‌ 142 

డబ్బి ష్టేన తు నంన్పృష్ణో ద్రవ్య వాస్తః కథంచన, 

అనిధాయొవ తద్రవ్యమాచాంతళ్ళుబితామియాత్‌ 143 

వాంతో విరిక్తః స్నాత్వా తు మృతప్రాళనమాబరేత్‌; 

ఆబామే దోవ భుక్తాన్నం స్నానం మైథునినః నృతమ్‌ 144 

నుష్తా కుతః చ భుక్రాం చ నిష్టీవ్యోకొంనృతాని చ, 

పీతాంపోz ధ్యోవ్యమాణళ్ళ ఆఅచామేత్రయతో? పి నన్‌ 145 

వేదాధ్యయనం చేయుచున్నప్పుడు బ్రాహ్మణుని నోటిలోనుండి వచ్చి శరీరంపై 

బడ్డ తుంపరులకు నోటిలో చిక్కుకొన్న మిసములకు, పండ్ల సందులలో చిక్కుకొన్న 
మెతుకులకు ఎంగిలి లేదని పెద్దలందురు. ఆచమనం చేస్తున్నపుడు ఆ నీరు ఇతరుల 
కాళ్ళకు తగిలినప్పటికీ అవి భూమికి తగిలి వస్తున్నవి. కావున ఆ నీటిచే అతడు అపవిత్రుడు 
కాడు. చేతిలో ఒక వస్తువు నుంచుకొన్నప్పుడు పొరపాటున చెతికి ఎంగిలంటుకొన్నచో ఆ 
వస్తువును క్రింద పెట్టక చేయికడుగుకొని ఆచమనం చేసినచో పరిశుద్ధుడగును. వాంతి 
విరేచనమైనప్పుడు స్నానం చేసి నేతిని ఆచమనం చేయవలెను. అన్నం తిన్న తరువాత 
వాంతి విరేచనములైనచో ఆచమనం మాత్రం చేయవలెను. స్తీ సంగమం చేసినచో స్నానం 
చేయవలెను. నిద్ర, తుమ్ము, భోజనం తరువాత, ఉమ్మివేసిన తర్వాత, అబద్ధములాడిన 
తరువాత, నీరు తాగిన తరువాత, వేదమునధ్యయనము చేయబోవుచూ పరిశుద్భుడైనను 
మరల ఆచమనం చేయవలెను . 


ఏవ ళొచవిధిః కృత్నో ద్రవ్యజుద్దిన్తభైవ చ, 


ఫో మూ 


ఉక్తో వనృర్యవర్గానాం స్రీణాం ధర్మాన్ని బోధత 146 


141 


మనుస్మృతి 
ఈ విధంగా సకల వర్ణములవారికి సంబంధించిన శౌచవిధానాన్ని, ద్రవ్య శుద్దిని 
ఇంతవరకు వివరించినాను. ఇక స్రీ ధర్మాల గురించి మీకు వివరిస్తానని భృగు మహర్షి 
పలికెను. 
బాలయా వౌ యువత్వావా వృద్ధయా వాణబు యోషితా, 
న స్వాతంక్రేోణ కర్తవ్యం కీంచిత్సార్వం గృ హేవ్యపి 147 
బాల్ళో పీతుర్వశే తిష్టే తృాణిగ్రావాన్వ యాౌవనే, 
వుత్రాణాం భర్తరి (పేతే న భవేత్‌ స్తీ న్యతంత్రతామ్‌ 148 
విత్రా భర్రా నుత్రెర్వావి నేబ్చే దారవమాత్మనః, 
బషాం హి విరహేణ స్తీ గర్భే, కుర్వాదుభో కులే 149 
ul ధర్మములు ; 
బాలిక యైనను, యువతి యైనను, ముదుసలియైనను స్రీయెనను గృహ 
కార్యములను స్వతంత్రించి చేయకూడదు బాల్యమున తండ్రియొక్క అధీనమున, 
యౌవనము భర్తయొక్క అధీనమున, భర్త చనిపోయినపుడు పుత్రులయొక్క అధీనమున 
ప్రే ఉండవలెను. స్ర్త్రీ ఎల్లప్పుడును స్వతంత్రముగా ఉండకూడదు. అనగా ఎవరి రక్షణ లేక 
ఒంటరిగా ఉండకూడదు. తండ్రిగాని, భర్తగాని, కొడుకులుగాని లేకుండ ప్రీ ఒంటరిగా 
ఎప్పుడు కూడ ఉండకూడదు. ఒంటరిగా నున్న స్తీ భర్త వంశమును తల్లి వంశమును 
చెడగొట్టును. 
సదా ప్రవృష్షయా భావ్యం గృవాకార్వేమ దక్షయా, 
నంన్కృతో౭వన్మ రయావ్యయే బాముక్తవాన్తయా 150 
భార్య తన ఇంటి పనులు చేయుచున్నప్పుడు నేర్చ్పరితనంతో, ఎల్లప్పుడు నవ్వు 
ముఖంతో, ఇంటిని వస్తువులను చక్కగ పెట్టుకొని, అధికంగా వ్యయము చేయక 
ఉండవలెను. 


బ్రా 


య స్కై దద్వాత్సితా త్వోనాం (భ్రాతా వా౭ నుమతే పితు; 

తం ళాషేత జీవంతం సంస్థితం చ న లంఘయేత్‌ 151 
మంగళార్థం న్వన్త్య:యనం యజ్ఞశాసాం ప్రజావతేః 
ప్రయుజ్యతే వివాహేమ వ్రదానం స్వామ్యకారణమ్‌ 152 
అనృతావృతుకొలే చ మంత్రనంస్కా రకృత్త్సతిః 

నుఖన్య నిత్యం దాతేవా వరలోకే చ యోషితః 153 

విశీలః కొమవృత్తో వా గుజ్లౌ రా వరివర్ధితః, 

ఉవచర్యః స్త్రియా సాధ్యా నతతం దేవవత్సతిః 154 

నాస్తి స్త్రీణాం వృథగ్యజ్ఞో న వ్రతం నావ్యువోషితమ్‌, 

వతిం ఛశ్రూవతే యేన తేన న్వరే మహీయతే. 155 


పంచమాధ్యాయం 
పాణిగ్రాహన్యః సాధ్వీ స్రీ జీవతో వా మృతన్వ వా, 
వతిలోకమభీవృంతీ నాబరేత్సించిదప్రియమ్‌ 156 
తండ్రి తననెవరికిచ్చి వివాహం చేయునో, తండ్రి యనుమతిపై సోదరుడైనను 
వివాహం చేయునో అతనిని తాను జీవించి ఉన్నంతవరకు సేవింపవలెనే కాని వ్యభిచారం 
సేయరాదు. వివావా నవుయాలలో మంగళమునకై చెప్పు న్వన్తి మంత్రాలు, 
ప్రజాపతినుద్ధెిశించి చేయుహోమం కంటె, వివాహం కంటె, ముందు చేయు వాగ్జానమే 
భర్తకు ఆమెపై అధికారమునిస్తున్నది. బుతుకాలంలో బహిష్టుకాని సమయంలో భర్త ఆమెకు 
సుఖాన్ని కలిగిస్తున్నాడు. అల్లే పరలోకంలో అతడు ఆమెకు సుఖాన్ని కలిగిస్తున్నాడు. సదాచార 
శూన్యుడైనా ఇంకొక ప్రీయందనురక్తుడైనా, సద్దుణములులేకపోయినా భర్తను భార్య దేవుని 
వలె పూజించాలి. స్త్రీకి భర్త శుశ్రూష తప్ప ఇంకొక యజ్ఞంలేదు. ఇంకొక వ్రతంగాని 
ఉపవాసంగాని లేదు. భర్తను చక్కగా సేవించు స్ర్తీని స్వర్గలోకంలో అందరు గౌరవింతురు. 
భర్త పరాయణయైన స్రీ తన భర్త బ్రతికి యున్నా చనిపోయినా అతనికి ఎటువంటి 
అప్రియాన్ని చేయరాదు. 
కొమం తు క్షవయేద్దేహం వువ్చృమూలవలై బృభైః, 
న తు నామావి గృహ్హీయాల్‌ వత్తౌ (పేతే వరన్వ తు 157 
ఆసీతామరణాత్‌ కొంతొ నియతా బ్రహ్మచారిణీ 
యో ధర్శ ఎకవత్నీనాం కొంక్షంతీ తమనుత్తమమ్‌ 758 
భర్త చనిపోయినచో పతివతయగు భార్య కందమూల ఫలాలచేత జీవనం 
సాగించవలెను. పరపరుషుని ఏమాత్రం స్మరింపవద్దు. తాను చనిపోవు వరకు ఓపిక కలదై 
నియమం తోనుండి, బ్రహ్మచారిణియై పరపురుషుని కోరక ప్రవర్తించవలెను. 
అనేకొని నవాస్రాణీ కుమార బ్రవ్మాబారిణాం, 
దివం గతాని వివాణామకృత్వా కులనంతతిమ్‌ 759 
మృతే భర్తరి సాధ్వీ స్రీ బవ్మాచర్యే వ్యవస్థితా, 
న్వర్థం గచ్చత్యవుత్రావి యథా తే బ్రహ్మబారిణః 160 
ఆఅవత్వలోభాద్వాతు స్తే భర్తారమతివర్తతే, 
సేవా నిందొామవాప్మోతి వతిలోకొచ్చు హీయతే 767 
బాల్యంలో బ్రహ్మచారులై వివాహం చేసికొనని వాలఖిల్యులు మొదలగు అనేక 
బ్రాహ్మణ వంశములు సంతతి లేకుండగనే పుణ్యలోకములను పొందినందువల్ల తనకు 
సంతతి కలుగలేదని బాధపడకూడదు. భర్త చనిపోయినచో పతివ్రతయైన స్రీ బ్రహ్మ చర్య 
వ్రతమవలంబించి పుత్రులు లేకున్నా వాలఖల్యాదులవలె స్వర్గలోకానికి చేరును. కాని 
కొడుకులపై నున్న ప్రేమతో పరపురుషునితో పోయినస్తీ ఇహలోకమున చెడ్డపేరును 
తెచ్చుకొంటుంది. పరలోకంలో పుణ్యానికి దూరమౌతుంది. 
నాన్యోతృన్నా వ్రజా స్తీవా న చావ్యన్యవరిగ్రహే, 
న ద్వితీయళ్ళ సాధ్వనాం కుచిదృర్లోపదిళ్యతే 162 
143 


మనుస్మృతి 
పతిం హిత్వావకృష్ణం న్వముత్సృష్టం యా నిషేవతె, 
నిందైవ సా భవేల్లోకో వరవ్రారేంతి బోచ్వతే 163 
వ్యభిబారొత్తు భర్తుః స్రీ లోకో ప్రాప్నోతి నింద్యతామ్‌, 
నృగాలయోనిం ప్రాప్నోతి పావరోగైళ్ళ పీడ్యతే 164 
వతిం యా నాభిచరతి మనోవాగేవనంయతా, 
సా భర లోకమాప్మోతి నద్భిస్తాధ్వీతి బోచ్యతే 165 
అనేన నారీవృత్తేన మనో వాగేహనంయత్తా, 
ఇవోగ్రాం కీర్తిమాప్కోతి వతిలోకం వరత చ 166 
స్త్రీకి పరపురుషుని వల్ల కలగిన సంతానం శాస్తసమ్మతంకాదు. ఇంకొక పురుషుని 
వివాహమాడుటకూడ తగనిది. ఇతరుని భార్యయందు కన్న సంతానము తన సంతతికానేరదు. 
అట్లే ఇంకొక పురుషుని వివాహమాడుటకూడ తగనిది. తన భర్త ధనహీనుడని ధన సంపన్నుడైన 
ఇంకొక పురుషుని పెండ్లి చేసికొన్నచో ఆమెకు ఇంతకు పూర్వమే వివాహమైనదని 
లోకులందరు నిందిస్తారు. పరపురుషునితో వ్యభిచారం చేసినందువల్ల స్రీ ఈ లోకంలో 
నిందకు గురియౌతున్నది. పర జన్మలో నక్కగా పుట్టి అనేక రోగాలచే పీడింపబడుతున్నది. 
తన మనో వాక్కాయములచే భర్తను మాత్రము కోరుకొను స్త్రీని పతివ్రత అని అంటారు. ఆ 
స్త్రీ మరణానంతరం భర్శలోకాన్ని పొందుతున్నది. ప్రీ ధర్మాలను నడుచుకొని మనో 
వాక్కాయాలతో భర్తను కోరు స్రీ ఇహలోకంలో గొప్పకీర్తిని పరలోకంలో భర్తలోకాన్ని 
పొందుతుంది. 
ఎవం వృత్తాం నవర్ణాం స్రీం ద్విజాతిః వూర్వామారిణీమ్‌, 
దాహేదగ్నిహోతేణ యజ్ఞ పాత్రైళ్ళ ధర్మవిత్‌ 167 
భార్వాయై వూర్యమారికాం దత్వాగ్నీనంత్వకర్శణి, 
వునర్థారక్రీయాం కుర్యాత్సునరాధానమేవ చ 168 
ఈ విధముగా ధర్మముగానుండు సవర్ణయైన స్రీ భర్తకంటె ముందుగానే చచ్చినచో 
ఆమెను యాజ్ఞాగ్ని హోత్రముతో, యజ్ఞ పాత్రములతో దహింపవలెను. తనకంటె ముందు 
చనిపోయిన భార్యకు అంత్యకర్మ చేసి శ్రాతస్మార్తాగ్నులను ఆధీనము చేసికొనుటకు 
పునర్వివాహాన్ని చేసికొనవలెను. 
అనేన విధినా నిత్వం వంచ యజ్ఞాన్న వోవయేత్‌, 
ద్వాతీయమాయుపషో భాగం కృతదారో గృహే వసేత్‌ 169 
గృహస్థుడు ఈ విధంగా పంచమహాయజ్ఞాలను వదలక వివాహం చేసికొని ఆయుస్సులో 
రెండవ భాగాన్ని గడుపుచు (26 నుండి 50 సంవత్సరాల వరకు) ఇంటిలో ఉండవలెను. 
ఇతి మానవే ధర్మ శాప్రే భృగుప్రోక్రాయాం సంహితాయాం పంచమోధ్యాయః. 
భృగువు చెప్పిన మానవ ధర్మశాస్తమను సంహితయందు ఐదవ అధ్యాయము సమాప్తం. 


తృతీయాధ్యాయం 
ఇంటికి వచ్చిన అతిథిని శాస్త పద్దతి ననుసరించి గౌరవించి అతనికి ఆసనాన్ని, 
కాళ్ళు చేతులు కడుగుకొనుటకు త్రాగుటకు నీరునిచ్చి తన శక్తి ననుసరించి అన్నాన్ని 
పెట్టవలెను. అతిధి సత్కారాన్ని చేయనివాడు శిలోంఛా వృత్తిచే (పొలమున రాలిన గింజలనేరి 
వాటితో) జీవిస్తున్నా పంచాగ్ని మధ్యలో తపస్సుచేసినా వాటి ఫలితాన్ని మాత్రం పొందజాలడు. 
సజ్జనుల ఇంటిలో అతిథులు పండుకొనుటకు గడ్డిపోచలు, విశ్రాంతి తీసికొనుటకు స్థలము, 
త్రాగుటకు మంచినీరు, ప్రియమైన మాటలు ఎల్లప్పుడు లభిస్తాయి. 
ఎకర్యాతం తు నివనన్న తిథి ర్రావ్తాణః నృత 
అనిత్యం హి స్థితో యస్మాత్తస్మాదతిధిరుచ్యతే 702 
నైఠగ్రామీణమతిధిం విప్రం సాంగతికం తథా, 
ఉవస్థితం గృహే ఎద్యాద్భార్యా యశత్రాగ్నయోzవి వా 103 
డపానతే యే గృవాన్గాః వరవాకమబుద్ధయః, 
తేన తే (పేత్లః వజుతాం వ్రజుంత్యన్నా దిదాయినామ్‌ 704 
అప్రబోద్యోzతిథిసాయం నూర్వోఢో గృవామేధినా, 
కొలో ప్రాప్త న్వఠకాలే వా నాస్వానళ్ళన్‌ గృ హేవ సేత్‌. 105 
న వై నయం తదళ్నీయాదతిథిం యన్న భోజయేత్‌, 
ధన్వం యశన్యమాయున్యం న్వర్య్యం బాతిథివూజనమ్‌, 106 
_ ఒక దినం మాత్రమే ఉంటే, వానిని అతిథియంటారు. అతిథి అంటే నిత్యము 
స్థితి లేనివాడని యర్థం. ఒక ఊరులో ఎల్లప్పుడు ఉండువానిని, వింత మాటలతో కాలం 
పుచ్చేవాణ్ణి అతిథియని అనకూడదు. అతిథికి ఆదరసత్కారములు లభించునని ఎల్లప్పుడు 
తిరుగుచు ఇతరుల ఇంట భోజనం చేస్తూ కాలక్షేపం చేసే గృహస్థులు తరువాతి జన్మలో 
తనకు భోజనం పెట్టినవారి దగ్గర పశువులై పుట్టుతారు. సూర్యుడస్తమించిన తరువాత 
వచ్చిన అతిథి తిరిగి తన ఇంటికి చీకటిలో పోలేడు కావున అతనికి అతిథి సత్కారములు 
చేయవలెను. అట్లే భోజనసమయమునకు వచ్చినను, భోజనకాలమునతిక్రమించి వచ్చినను 
అతిధికి సత్కారము తప్పక చేయవలెను. అతిథికి పెట్టని పాలు, పెరుగు మొదలగు 
వస్తువులను గృహస్థు తినకూడదు. అతిథి పూజచేసినచో ధనము, కీర్తి, ఆయుస్సు, 
పరలోకమున స్వర్గ సుఖాలు లభిస్తాయి. 
ఆననావనథౌ శయ్యా మనువ్రజ్యా ముపాననమ్‌, 
ఉత్తమేమాత్తమం కుర్యాద్ధీనే హీనం నమే నమమ్‌ 107 
పైళ్ళదేవేతు నిర్హృుత్తే యద్యన్వో౭ తభిరావజేత్‌, 
తనస్వావ్యన్న౦ యధాశక్తి ప్రదద్వాన్న బలిం వారేత్‌. 108 
న భోజనార్థం స్వే ఐవ్రః కులగోత్రే నివేదయేత్‌, 
భోజనార్థం హీ తో శంనన్‌ వాంతొశీత్యుచ్యతే బుధైః: 109 
ఆసనం, విశ్రమస్థానం, పాన్సు, వీడ్కోలు, శుశూష ఇట్టి ఉపచారాలు అతిథి 


65 


మనుస్మృతి 


ముకు యోగం; 
యుక్త యె స్టలునునుసరించి చేయాలి. వైశ్వదేవయజ్ఞం చేసిన తరువాత ఇంకొక అతిథి 
గంటి 


§ న తన శక్తి కొద్ది అతనికి కూడ భోజనం పెట్టాలి. భోజనానికై వచ్చిన అతిథి 
అన కులగోత్రాలను చెప్పవలసిన పని లేదు. తన ఇంటికి వచ్చిన అతిథి యొక్క కుల 
గోతాలను అడిగితే అతనికి వాంతి చేసికొన్న అన్నమును పెట్టినవానితో సమానుడగునని 
ఎద్దలంటారు., 

న (బావ్నాణన్వ త్వతిభిగృ్భ హే రొజున్వ ఉవ్వతే, 

బెళ్ళ వాదౌ నభా చైవ జ్ఞాతయో గురు రేవ చ. 770 

యది త్వతిభిధర్మేణ క్షత్రియో గృవా మావ్రజోత్‌, 

భుక్తవత్సు చ వప్రేమ కామం తమవీ భోజయేత్‌ 111 

వైళ్తుచళూదవవి పాషా కుటుంబేzతిధి ధర్మిణా, 

ఖభోజుయేత్సవా భృత్యసావానృళంన్లం వ్రయోజయన్‌ 112 

ఇతరానపి నఖ్యాదీన్‌ నంప్రీత్యా గృహ మాగతాన్‌, 

నత్కృత్వాన్నం యధాశక్తి భఖోజయేదవిచారయన్‌ 113 

నువానీనిః తుమారీళ్ళ రోగిణో గర్భిణీ: స్త్రియః 

అతిధిభ్యో౭గ్ర ఎవైతాన్‌ భోజయేదవిచారయన్‌ 114 
(ాట్మాముని ఇంటికి రాజు మొదలగువారు అతిధిగా పోరాదు. అట్టె స్నేహితుడు, 


బంధువులు, తనతో సమానులు కావున వారు అతిథులు కాజాలరు. అదే విధంగా గురువు 
తనవంటి గొప్పవాడు, సదా గౌరవించతగినవాడు కావున అతడు కూడ అతిథి కాజాలడు. 
పొట్మాలుని ఇంటికి క్షత్రియుడు అతిథిగా వస్తే బ్రాహ్మణ భోజనము తరువాత అతనికి 
ఖేఎనిము పెట్టవలెను. వైశ్యశూద్రులకు ఆ తరువాత భోజనము పెట్టవలెను. స్నేహితులు 
మొదలైనవారు తన ఇంటికి వచ్చినచో వారికి కూడ మర్యాదతో భోజనము పెట్టవలెను. 
అటే సువాసినులు, బాలికలు, రోగులు, గర్భిణీస్తీలకు అధితుల కంటె ముందుగానే 
ఖీఎనము పట్టవలెను. 

అవత్వా తు య ఎతేఖ్య: వూర్వుం భుజ విచక్షణః, 

న భుంజూనో న జానాతి శగృధ్రై భభి మాత్మనః 115 

భుక్రవత్సుథ వ్యపేమ స్వేమ భృత్వేమ బైవ పొ 

భుంజీయాతాం తతః వశ్ళాదవళిష్టం తు దంవతీ 116 

సువాసినులు, బాలికలు, అతిథులు మొదలుకొని సేవకులవరకు భోజనము 

జట్టుకి తాను ముందే భోజనము చేసినచో అట్టి వాడు చనిపోయిన తరువాత అతని శరీరాన్ని 
గక, గద్దలు తినును. అనగా అతనికి పేతసంస్కారం చేసే వారెవ్వరు లేక అనాథశవంగా 
మారుతాడు. విప్రులు, అతిథులు, తన భృత్యులు మొదలగువారందరు భోజనం చేసిన 
అత పౌత మిగిలిన శాకపాకాలను గృహయజమాని తన భార్యతో కలిసి భుజించాలి. 


66 


తృతయాధ్యాయం 

దోవానృ్ఫషీన్మనుప్వాంళ్ళ విత్సాన్‌ గృవ్వాళ్ళు దేవతాః 

వూజయిత్వౌా తతః వశ్సాధ్భవాన్ధ శేషభుగ్భవేత్‌ 777 

అఘం న కేవలం భుజ్సై యః వచత్వాత్మ కొరణాత్‌, 

యజ్ఞశిష్ణాళశనం హేత్యత్సతామన్నం ఎఐధీయతే. 118 

దేవతలను, బుషులను, మనుష్యులను, పితృదేవతలను, గృహమునందున్న 

దేవతలనందరిని భోజనాదులచే పూజించిన తరువాత మిగిలిన దానిని ఇంటి యజమాని 
తినవలెను. తన పాట్ట నింవుకొనుటకు వూతవేు తినువాడు పాపాన్ని 
సంపాదించుకొన్నవాడౌతాడు. పంచయజ్ఞాలు చేసిన తరువాత మిగిలిన అన్నాన్ని 
భుజించుటయే ఉత్తమమని పెద్దలంటారు. 


రాజర్తిక్నా తకగురూన్‌ ప్రీయశ్యజీరమాతులాన్‌ 
అర్హ యేన్మధువర్శే ఇపరిసంనతృరాత్సునః 119 
రాజా చ శ్రోత్రియకెవ యజ్ఞకర్శణ్యువస్థితౌ, 
మధువర్శేణ నంవూజ్యొ న త్యయజ్ఞ ఇతి స్థితః 120 
రాజు, బుత్విక్కు, స్నాతకవ్రతం చేసికొన్నవాడు, గురువు, మామగారు, మేనమామ, 
వీరు సంవత్సరము తరువాత తిరిగివచ్చినచో వారికి మధుపర్కము మొదలగువాటినిచ్చి 
సత్కరించాలి. రాజు, బుత్విక్కు, వీరు తనుఇంటికి సంవత్సరము తరువాత 
యజ్ఞసమయమందు, వివాహసమయమున వచ్చినచో అప్పుడు మాత్రమే విరిని 
మధుపర్కాదులచే పూజించాలి. తక్కినవారు యజ్ఞము చేయనపుడు వచ్చిననువారిని 
మధుపర్కాదులచే గౌరవించాలి. 
సాయం త్వన్నన్వ సిద్ధన్య పత్స్యమం(త్రం బలిం వారేత్‌, 
వైళ్తుదేవం హి నామైతత్సాయం ప్రాతర్విధీయతే 121 
సాయంకాలమున గృహపత్ని మంత్రరహితముగా భూతబలిని చేయాలి. ఇట్లు 
ఉదయం ఇంటియజమాని, సాయంకాలం యజమానురాలు ఈ వైశ్వదెవహోమము 
చేయవలెను. 
పితృయజ్ఞం తు నిర్వర్తః ఐవళ్ళంద్రక్ష్రయే?౭గ్ని మాన్‌, 
వీండాన్వావోర్వకం శ్రాద్ధం కుర్వొద్మాసానుమానికమ్‌ 122 
వీతెణాం మాసికం (శ్రాద్ధ మన్వావోర్వం వదుర్చుధాః, 
తబ్బామి షేణ కర్తవ్యం వ్రశస్తేన ప్రయత్నతః 123 
అమావాస్యనాడు పితృయజ్ఞాన్ని (శాద్మము) చేసి తరువాత (ప్రతినెల 
పిండాన్వాహార్యకమను శ్రాద్ధము చేయవలెను. పితృదేవతలకు ప్రతినెల పెట్టు శ్రాద్దమును 
అన్వాహార్యక మంటారు. ఆ శ్రాద్ధమును ప్రశస్తమైన మాంసముతో చేయవలెను. 
తత్ర యే భోజనీయాన్సు ర్వే చ వర్ణా ద్వాజోత్రమాః 
యావంత్తశ్రెన యెశానై స్తాన్‌ వ్రవక్షామ్యశేషతః 124 


67 


మనుస్మృతి 
దౌ దైవే వితృకొర్వే త్రీ నేకైక ముభయ్ర వా, 
భోజయేత్సునమృద్ధోవీ న వ్రనజ్జేత ఐస్తరే 125 
నత్ర్రి యాం దోశకాలౌ చ కౌచం బ్రాహ్మణ నంవద్కు 
వంచైతాన్వున్తరో వాంతి తస్మొన్నే హేత ఎఐన్తరమ్‌. 726 


ప్రథితా (పేతకృత్యైషా పిత్తం నామ విభుక్షయే, 


తస్మిన్‌ యుక్త స్రైతి నిత్యం (పేతకృతైంవ లౌకికీ 127 


అన్వాహార్య శ్రాద్ధంలో భోజనమునకు నిమంత్రణ చేయదగిన వ్యక్తులు, అందు 
పెట్టే ఆహార వస్తువులివి . 


శ్రాద్ధంలో విశ్వే దేవతాస్థానంలో ఇద్దరు బ్రాహ్మణులను, పితృదేవతా స్థానమున 
ముగ్గురు బ్రాహ్మణులను, లేక విశ్వే దేవతాస్థానమున ఒక బ్రాహ్మణుని, పితృదేవతాస్థానమున 
ఒక బ్రాహ్మణుని నిమంత్రింపవలెను. ఎంత ధనవంతుడైనను పై సంఖ్యకు మించిన 
బ్రాహ్మణులను శ్రాద్దానికై నిమింత్రించకూడదు. శ్రాద్ధంలో అధిక సంఖ్యలో బ్రాహ్మణులను 
పిలిస్తే యజమాని చేసిన బ్రాహ్మణ సత్కారము దేశకాలాలు, కర్త, భోక్త, పరిచారకులు 
చేయు ఆచారము గుణవంతులగు బ్రాహ్మణులను సంపాదించుట అనునైదిటిని 
చెడగొట్టుతుంది. కావున బ్రాహ్మణులను పై సంఖ్యకంటె ఎక్కువమందిని భోక్తలుగా 
పిలువకూడదు. అమావాస్యయందు చేయబడు ఈ పితృకార్యము చాలా ప్రశస్తమైంది. 
ప్రతినెలలో చేయు ఈ పితృకార్యము సుపుత్రులు, ధనధాన్యము, మొదలగు శుభములను 


కలిగిస్తుంది. 


శ్రోతియాయైవ దోయాని వహావ్యకవ్వాని దాతృభిః 


. అర్హత్తమాయ విప్రాయ తస్మై దత్తం మహాఫలమ్‌. 128 


ఎకైక మవీ విద్వాంనం దైవే విత్రేచ భోజుయేత్‌, 
వ్రుషులం ఫలమావ్నోతి నామంగత్రజ్ఞాన్‌ బఐహూనవీ 129 
దూరాదేవ వరీక్షేత బ్రాహ ణం వేదపారగమ్‌, 

తీర్థం తద్ధవ్యకవ్యానాం ప్రదానే స్తోతిథిః న్మృతః 130 


_ నవాన్రం పొ నవాస్రాణామనృబాం యత్ర భుంజతే, 


ఎకస్తాన్‌ మంత్రవిత్రీతః నర్వానర్లతి ధర్మతః 131 
జ్ఞానోత్సృవష్టాయ దోయాని కవ్వాని చ వావీంషి చ, 

నహి వాస్తావనృథైగ్గాౌ రుధిరేశ్రావ చుద్ధ్యతః 132 
యావతో గ్రనతో గ్రాసాన్‌ హవ్యకవ్వేవుమంటత్రవిత్‌, 
తొవతో (గగ్రనత్యేపేత్య దీవజూలర్‌ష్ట్ర యోగుడాన్‌. 133 


దేవతా ప్రీతికై ఇచ్చు హవ్యమును, పితృప్రీతికై ఇచ్చు కవ్యమును శ్రోత్రియుడు, 
మంచి యోగ్యత కలిగిన బ్రాహ్మణునకు మాత్రమియ్యవలెను. దైవ, పితృకార్యములందు 


68 


తృతీయాధ్యాయం 


వేద వేదాంగతత్వమెరిగిన బ్రాహ్మణుని ఒక్కనినైనా పిలుచుకొని హవ్య, కవ్యముల 
నొసగవలెను. వేదము ఏమాత్రము చదువుకొనని బ్రాహ్మణులనెందరిని భోక్తలుగా పిలిచినను 
ఫలితముండదు. వేదాధ్యయనము చేసిన' బ్రాహ్మణుని ముందుగనే పరీక్షించి అతనికే 
హవ్యకవ్యములనిచ్చుట శ్రేష్ణమైంది. వేద వేత్తయగు ఒక బ్రాహ్మణుడు మాత్రం 
హవ్యకవ్యాలను పరిగ్రహిస్తే వేదహీనులగు పదిలక్షలమంది బ్రాహ్మణులకు భోజనము 
పెట్టినంత ఫలితాన్ని ఈయగలదు. జ్ఞానోత్కష్టుడైన వానికే హవ్య కవ్యా లిచ్చుట శ్రేష్టము. 
నెత్తుటిచేత తడిసిన చేతులను నెత్తుటిచే కడుగు కొనలేం కదా. అట్లె శ్రాద్ధకార్యమున 
జ్ఞానోత్కృష్ణుని ఆహ్వానించినచో తన వంశము పవిత్రమగును. వేద మంత్రములు నేర్వని 
భోక్త శాద్ధంలో ఎన్ని ముద్దలు తినునో శ్రాద్ధకర్త దేహాంతమున నరకములో శూలర్జ్చులను 
మండుచున్న అన్ని ఇనుపగుండ్లను తినును. 

జ్ఞాననివ్లా ద్విజాః కేదిత్తపోనిష్పా స్తథా౭వరెే, 

తవన్వ్యాధ్వాయనివ్పాశ్చు కర్శనిష్పాన్త థా౭వరే. 134 

జ్ఞానని ష్టేమ కవ్యాని (వ్రతిష్పాప్వాని యత్నతః, 

వావ్వాని తు యథాన్వాయం నర్వేప్పేవ చతుర్వువీ 135 

అగ్రోతీయః పీతా యన్వ వుత్రః స్వాద్వేదపారగు, 

అశ్రోత్రియో వావుత్రస్స్యా త్పితా స్వాద్వేదపారగః 136 

జ్యాయాంసమనయోర్విద్వాద్యన్య స్వాబ్యోత్రియః పితా, 

మంత్రసంవ్రూజనార్థం తు నత్మారమితరో 2 ర్లతి. 137 

కొందరు బ్రాహ్మణులు ఆత్మజ్ఞానమందు నిష్ట కలిగి ఉంటారు. మరికొందరు 

తపస్సే తమ పరమావధి అని అనుకొంటారు. ఇంకను కొందరు తపస్సు, వేదాధ్యయనం 
రెండింటియందు నిష్ట కలిగియుంటారు. కొందరికి యజ్ఞయాగాది కర్మలయందు నిష్ట 
గలిగియుంటుంది. వీరిలో జ్ఞాననిష్టులైన బ్రాహ్మణులను శ్రాద్ధాది పితృకర్మలయందు 
తప్పక నియమించవలెను. దైవ కర్మలయందు యథాన్యాయంగా ఎవరినైనను 
నియమింపవచ్చును. కొన్ని సమయాలందు పుత్రుడు వెదవేదార్థవెత్తయై ఉండగా అతని 
తండ్రి వెదజ్ఞాన శూన్యుడు కావచ్చును. అట్లే తండ్రి చక్కని శ్రోత్రియుడై ప్రసిద్ధినొందిన 
అతని పుత్రుడు వేదములు చదువనివాడూ కావచ్చును. వీరిలో శోత్రియుడైన తండ్రి 
గొప్పవాడు. వేదములను గౌరవించు సందర్భమున శ్రోత్రియుడైన పుత్రుడే శ్రేష్ణుడిగా 
పరిగణించబడుతున్నాడు. 

న శ్రాద్ధే భోజయేన్మిత్రం ధనైః కార్యో 2 న్వ నంగ్రవాః 

నారిం న మిత్రం యం విద్యాత్తం శ్రాద్ధే భోజయేద్రింజమ్‌ 138 

యన్య మిత్రవ్రధానాని శ్రాద్దాని చ హవీండ్షీ చ . 

తన్య (పైత్య ఫలం నాస్తి శ్రాద్ధేమ చ వావిమ్ష్మ చ. 139 

యనస్సృంగతాని కురుతే మోహోభ్రాద్దెన మానవః, 

న న్వర్గాభ్నఃవతే లోకొబ్రాద్దమిత్రో ద్విజాధమః 140 

69 


మనుస్మృతి 

యధేరిశో బీజుమువ్తా? న వస్తా లభతే ఫలమ్‌, 

తధా 2 నృబే వావిరత్వా న దాతా లభతే ఫలమ్‌ 142 

దాత్ఫాన్‌ ప్రతిగ్రహీత్సాంళ కురుతే ఫల భాగినః 

వదు షే దక్షిణాం దత్వా విధివక్రేత్య బేహ చ 143 

కొమం శ్రాద్ధే 2 రృయేన్మిత్రం నాభిరూవమవి త్వరిమ్‌, 

ద్వాషతా హీ వవిర్భుక్తం భవతి (పేత్వ నివృలమ్‌ 144 

శ్రాద్దంలో మిత్రుని భోక్తగా పిలువకూడదు. భోక్త శత్రువు, మిత్రుడు కాక 

జ్ఞానవంతుడు మాత్రం కావలెను. దేవతా కార్యాలందు, పితృకార్యములందు స్నేహితులను 
భోక్తలుగా పిలుచుకొంటే కర్త ఆయా కార్యములు చేసినందువలన కలుగు ఫలితాన్ని 
పొందజాలడు. శ్రాద్దంలో మిత్రులను భోక్తలుగా పిలుచుకున్నవాడు తాను చేసిన శ్రాద్ధ 
ఫలాన్ని పొందలేక స్వర్గభ్రష్టుడగుచున్నాడు. మిత్రుని భోక్తగా పిలుచుకొని అతనికిచ్చిన 
దక్షిణను పైశాచదక్షిణ అని అంటారు. ఆ శ్రాద్ధం మిత్రుని సంతృప్తి పరచుటకు 
చేసినందువలన గుడ్డెద్దు ఆయా ప్రాంతములందె తిరుగాడుచున్నందువల్ల వ్యర్థమైనట్లు 
వ్యర్థమగును. చవిటి భూమిలో విత్తనం చల్లితే ఎట్టు వ్యర్థమౌతుందో అట్లే శ్రాద్ధంలో 
వేదాధ్యయనం చేయని వానిని భోక్తగా పెట్టుకున్నందు వలన శ్రాద్ధం వ్యర్థమౌతుంది. 
శ్రాద్ధంలో వేదాధ్యయనం చేసినవానికి విధి పూర్వకంగా దక్షిణ ఇచ్చినందువలన దాత, 
దానము, స్వీకరించిన భోక్త ఇద్దరు ఫలితాన్ని పొందుతున్నారు. గుణవంతులు ఎచ్చటను 
దొరకని సమయంలో మంచి మిత్రుని శ్రాద్ధమున భోక్తగా నియమింపవచ్చును. కాని ఎట్టి 
పరిస్థితులలోనూ ఎంత సుగుణవంతుడైనను శత్రువును భోక్తగా నియమింపరాదు. 

యత్నేన భోజుయే బ్రా ద్ద బహ్యాచం పోదపారగమ్‌, 

శాఖాంతగమథాధ్వర్యుం చంధోగం తు నమాప్రీగమ్‌ 145 

వీషామన్యతమో యన్య భుంజీత శ్రాద్ధమర్ప్చితః, 

వీతాణాం తన తృప్తి: స్యాబ్బాళ్ళుతీ సాప్తపౌరుషీ 146 

(శాద్ధమున బుగ్వేదమును చక్కగా అధ్యయనము చేసిన వానిని కాని 

పరిపూర్ణముగా యజుర్వేదమునధ్యయమును చేసిన వానిని గాని సంపూర్ణముగా 
సామవేదమునధ్యయనము చేసినవానిని గాని భోక్తగా నియమించాలి. వీరిలో ఏ ఒక్కరికైనను 
శ్రాద్దంలో భోజనం పెట్టితే అది శ్రాద్ధకర్తయొక్క ఎడు తరముల వారిని సంతృప్తి పరుస్తుంది. 

ఎవ వై ప్రథమః కల్పః వ్రదానే హనవ్యకన్యయో: 

అనుకల్పనస్త్రయం జయః నదా నద్భిరనుషితః 147 

మాతామహం మాతులం చ న్వస్తీయం శ్యజరం గురుమ్‌, 

దౌహిత్రం విట్సతిం బంధుమృతిఃగ్యాజ్య చ భోజయేత్‌ 148 

న బ్రాహ్మణం వరీక్షేత దైవే కర్మణి ధర్మవిత్‌, 

పిత్రే కర్మణి తు ప్రాప్తే వరీకేత ప్రయత్నతః 149 


70 


తృతీయాధ్యాయం 
యే స్తేనవతితక్షీబా యే చ నాస్తి కవృత్తయః, 
జటిలం బొనధీయానం దుర్పులం కీతవం తథా, 
తాన్‌ హవ్యకన్యయోర్వాప్రాననర్హా న్మను రబవీత్‌ 150 
జటిలం చానధీయానం దుర్పలం కితవం తథా, 
యాజయంతి చ యే వూగాం స్తాంళ్ల ఖాద్ధ న భోజయేట్‌ 151 
చికిత్సకొన్‌ దేవలకొన్‌ మాంనవిక్రయిణ స్తథా, 


ఎవశోన చ జీవంతో వర్ణా: న్యూర్ల వ్యకవ్యయోః 152 

(పేష్వో గ్రామన్య రాజ్ఞళ్ళ కునఖీ శావదంతకః, 

ప్రతిరోద్దా గురోళ్లైవ త్యకొగ్ని ర్వార్డుషి న్రథా 153 

యక్ష్మీ చ వశుపాలళ్ళ వరివేత్తా నిరాళృతిః 

బ్రహ్మాద్వాట్‌ వరివిత్తిశ్చు గణాభ్యంతర ఏవ చ 154 

కుళీలవో౭వకీర్ధీ చ వృషలీవతి రేవ చ, 

వొనర్భవళ్ళ కాణళ్ళ యన్య బోవవతిర్ల హే. 155 

భృతకొధ్వావకో యళ భృతకాధ్వాపితస్త థా, 

చూదళివ్వో గుర్చుళ్పైవ వాగ్ద్గుష్టః కుండగోళకౌ. 156 

అకారణవరిత్యకా మాతావిత్రోర్లురోస్త థా, 

బా హైర్యౌనైళ్చు నంబంధై నృంయోగం వతితైధతః 157 

దేవతలకు పితృదేవతలకు సంబంధించిన హవ్యకవ్యములలో పై పద్దతి తొలుత 

అనుసరింప దగినది. తరువాత చేయదగిన కార్యమిది :- 


హవ్యకవ్యములందు జ్ఞానవంతులు ప్రత్యేకంగా దొరకనప్పుడు తల్లియొక్క 
తండ్రిని, మేనమామను, మేనల్లుని, పిల్లనిచ్చిన మామను, గురువును, తన కూతురు యొక్క 
పుత్రుని, అల్లుని, బంధువును, బుత్విక్కును, శిష్యుని భోక్తగా పిలుచుకొనవచ్చును. 
ధర్మశా(స్రాలనెరిగినవాడు దైవకార్యములందు (బ్రాహ్మణుని కులగోత్రాదులను 
పరీక్షింపకూడదు. కాని పితృకార్యమందు మాత్రము భోక్తయగు బ్రాహ్మణుని కుల 
గోత్రాదులను తప్పక పరీక్షించవలెను. దొంగలు, పతితులు, నపుంసకులు, నాస్తికులు, 
వీరందరు హవ్యకవ్యములకు తగనివారని మనువు పేర్కొన్నాడు. అట్లే జడలు గలవానిని 
లేక బ్రహ్మచారిని వేదాధ్యయనం చేయనివానిని, దుర్చలుని, మోసగాడిని, అనేకమందిచే 
యాగము చేయించువానిని, హవ్య కవ్యాలకు పిలువరాదు. ఇంకను వైద్యులను జీతం 
తీసికొని గుడిపూజ చేయువారిని, మాంసము విక్రయించే బ్రాహ్మణులను, వర్తకము చేసే 
బ్రాహ్మణులను, జీతం తీనుకొని ఊరి వనులు, రాజుయొక్క వనిచేసేవారిని, 
పుచ్చుగోళ్ళుకలవానిని, నల్లని పండ్లున్న వానిని, గురువుయొక్క ఆజ్ఞకు విరుద్దముగా 
నడుచుకొనే వానిని, అగ్ని హోత్రాలను వదలిపెట్టినవానిని, వడ్డి తీసికొని బ్రతుకుచున్న 
బ్రాహ్మణుని, క్షయరోగము కలవానిని, బ్రతుకు దెరువునకై పశువులు మేపువానిని, అన్నకంటా” 


71 


మనుస్మృతి 

ముందు వివాహము చెసుకున్నవానిని, వివాహానంతరము పంచమహాయజ్ఞాలు 
చేయనివానిని, బ్రాహ్మణాదులను ద్వేషించువాని, తమ్మునకు వివాహమైనను, వివాహము 
చేసికొనని వానిని, ఇతరుల ధనముచే బ్రదుకువానిని, నాట్యము చేయువానిని , 
బ్రహ్మచర్యము చెడగొట్టుకొన్నవానిని, శూద్రస్తీని వివాహము చేసుకొన్న బ్రాహ్మణుని, రెండవ 
వివాహం వల్ల జన్మించిన నిని, మెల్లకన్ను కలవానిని, ఉపపతిని తన యింటిలో 
ఉంచుకొన్న వానిని, జీతము తీసికొని వేదము చెప్పువానిని, జీతమునిచ్చి చదువుకున్న 
వానిని, శూద్రుని శిష్యుని, శూద్రుని గురువును, కఠినంగా మాట్టాడేవానిని, కుండ, గోళకులను, 
తల్లిని, తండ్రిని, గురువును, కారణము లేక వదలిపెట్టినవానిని పతితులతో సంబంధం 
పెట్టుకున్న వానిని, హవ్యకవ్యాలకు పిలువరాదు. 

అగారదాహీ గరదః కుండాళీసోమవిక్రయీ, 

నముదయాయో వందీ చ తైలికః కూటకొరకః. 158 

పిత్రా వివదమా నళ్ళ కీతవో మద్యవస్తధా, 

పావరోగ్యభిళ న్తశ్చు దాంభికో రనవిక్రయీ. 159 

ధనుళ్ళరాణాం కర్ణా చ యళాగ్రేదిధిమావతిః, 

మిత్రధ్రు గ్టూూతవృత్తిళ వ్ర త్రాబార్యన్త థైవ చ. 160 

(భ్రామరీ గండమాలీ చ శ్విత్ర్వథో వీవన న్తథా, 

ఉన్మత్తో౭ంధళ్ళు వర్వాః న్యుర్వేదనిందళక ఎవ చ.767 

అట్లే ఇల్లు తగులబెట్టినవానిని, విషము పెట్టినవానిని, కుండ, గోళకుల అన్నము 

తిన్నవానిని, సోమలతను అమ్మినవానిని, సముద్ర ప్రయాణం చేసినవానిని, స్తోత్రాలు 
చేయువానిని, నూనె తీయువానిని, కూట సాక్ష్యాలు చెప్పువానిని, తండ్రితో కొట్టాడువానిని, 
జూదవూడువానిని, కల్లుతాగువానిని, చెడు రోగాలు కలవానిని, డాబుగా 
నుండువానిని,రసవస్తువుల నమ్మువానిని, ధనుర్భాణములు చేయువానిని చనిపోయిన 
సోదరుని భార్యను కామించువానిని, (దిధిషూపతి) మిత్రద్రోహిని, జూదమె వృత్తిగా కలవానిని, 
కొడుకు దగ్గర వేదాధ్యయనం చెసినవానిని, అపస్మార రోగము కలవానిని, గండమాల 
రోగం కలవానిని, బొల్లి అను రోగమున్నవానిని, లోభం కలవానిని పిచ్చి వానిని, గుడ్డి 
వానిని, వేదములనిందించువానిని హవ్యకవ్యాలకై పిలువకూడదు. 

వా న్తిగోళ్ళోప్టదమకో నక్షశైర్యశ్ళ జీవతి, 

వక్షిణాం పోషకో యళ్ళు యుద్దాబార్వన్తథైవ చ. 162 

ప్రోతసోం భోేదకో యళ్ళ తేషాం చావరణో రతః, 

గృవానంవేళకో దూతో వృక్షారోవళ ఎవ చ.163 

శ్వుక్రీడీ శానబీవీ చ కన్యొదూషక ఎవ చ, 

హింస్రో వృషలవృత్తిళ్ళ గణానాం బైన యాజక: 164 

ఆచారహీనః క్లీబశ్చ నిత్వం యాచనక స్తథా, 

కృషిజీవి శ్రీవదీ చ నద్భిర్నిందిత ఎవ చ. 165 

| 72 


తృతీయాధ్యాయం 
బొరభ్రికో మాహిషిళః వరవూర్వావతిన్త థా, 
(పేతనిర్యాతక్షక్రైవ వర్ధనీయాః ప్రయత్న తః 166 
ఎతాన్విగర్లి తొచారా నపాజ్ష యాన్‌ ద్విజాధథమాన్‌, 
ద్వజూత్యవవరో విద్వానుభయత్ర వివర్ధయేత్‌, 167 


అదే విధముగా ఎనుగు ఎద్దు గుజ్జం ఒంటెలను లొంగదీసుకొను వానిని, జోతిష్యం 
చెప్పి బ్రతుకువానిని, పక్షులను పెంచేవానిని, ఆయుధ విద్యలనుపదేశించేవానిని, చెజువుల 
యొక్క ఆనకట్టలను తెంపే వానిని, అట్లే ఆ చెజువులోనికి వచ్చు నీటికి అడ్డుకట్ట 
వేయువానిని, వాస్తు విద్య వలన బ్రతుకువానిని, రాజదూతను, వేతనం తీసుకొని వృక్షముల 
నాటువానిని, కుక్కలను, డేగలను పెంచి ఆడుకొనువానిని, కన్యలను చెడగొట్టు దుర్మార్గుని, 
హింసించువానిని, శూద్ర వృత్తిచే బ్రతుకువానిని, వినాయకుడు మొదలగు గణములను 
పూజించి బ్రదుకువానిని, ఆచారం లేనివానిని, నపుంసకుని, ప్రతిదినము యాచనచేసి 
జీవించువానిని, వ్యవసాయం చేయువానిని, బోదకాలు గలవానిని, నజ్ఞనులు 
నిందించువానిని, మేకలు, గేదెలచే బ్రదుకువానిని, విధవావివాహము చేసుకున్నవానిని, 
శవములమోయువానిని హవ్యకవ్యములకెప్పుడును పిలువకూడదు. వీరు ఆచార హీనులు, 
పంక్తిభోజనమునకు కూడా అనర్హులు. బ్రాహ్మణాధములు, కావున విజ్ఞానవంతుడగు 
బ్రాహ్మణుడు పైవారినెప్పుడును దేవకార్యములకు, పితృకార్యములకు పిలువకూడదు. 
(బ్రాహ్మణన్తన ధథీయానన్మణాగ్ని రిన శామ్యతి, 
త స్మైవావ్వం న దాతవ్యం నహి భన్మని మాయతే. 168 
వేదాధ్యయనము చేయని బ్రాహ్మణుడు మండుచున్న గడ్డిపోచలవలె వెంటనే 
శమించును. అతని కొనగిన హవ్యకవ్యాలు బూడిదలో పోసిన ఆహుతుల వలె 
నిష్ఫ్టలమగును. 
అపొజ్మ్య్యదానే యో దాతుర్భవతూూరం ఫలోదయః 
దైవే హవిషి పిత్రా వా తత్‌ వ్రవక్షామ్యశేషత 169 
అధ్రతైర్య ద్ధిజైర్భుక్రం నరివేత్రాదభిన్తధా, 
అపాక్రోంయెర్యదనైంళ్ళతదై(రక్షొంనీ భుజంతే. 170 
పంక్తియోగ్యుడు కానివానికి హవ్యకవ్యాలనిస్తే కలిగే ఫలితమెట్లుందో వివరిస్తాను. 
వేదగ్రహణమునకై చేయవలసిన బ్రహ్మచర్య వ్రతాలన్ని అనుష్టింపనివారు, పరివేత్తలు, 
పంక్తి బాహ్యులు మొదలైనవారు తిన్న హవ్యకవ్యాలు రాక్షసులకు చెందుతాయి. 
దారాగ్నివోతనంయోగం కురుతే యో౭గ్రజో స్థితే, 
వరివేత్తానవిజ్టైయ: వరివిత్తి న్తు వూర్వుజుః 171 
వరివిత్తిః వరివేత్తా యయా చ వరివిద్యతే, 
నర్వే తే నరకం యాంతి దాతృయాజకవంచమాః: 172 
అన్నకంటె ముందు వివాహం చేసుకున్నవానిని పరివేత్త అని అంటారు. ఆ 


73 


మనుస్మృతి 


అన్నను పరివిత్తి అంటారు. అన్నకంటె ముందు వివాహము చేసుకున్న తమ్ముడు ఆతని 
అన్న తమ్ముని వివాహం చేసుకున్న స్తీ ఆ పిల్లనిచ్చినవాడు, ఆ వివాహం చేయించినవాడు 
వీరందరు నరకానికి పోతారు. 
(భ్రాతుర్భుతన్య భార్వాయాం యో౭నురజ్వేత కొముతః 
ధర్శ్మేణాపీ నియుక్తాయాం నజ్టోాయోదధిమావతిః 173 
సోదరుడు చనిపోయిన తరువాత అతని భార్యను కామించువానిని దిధిషూపతి 
అంటారు. 


వరదారేషమ జాయేతే చ ద్వౌ నుతౌకుండగోళకౌ, 
వత్వౌ జీవతి కుండ: స్వాన్సుతే భర్తరి గోళకః 174 
తౌ తు జాతౌ వరక్షేత్రే ప్రాణినౌ (పేత్య చేవా చ, 
దత్తాని హవ్వకవ్వాని నాశయేతే ప్రదాయినామ్‌.175 


భర్త బ్రతికియుండగా ఇతరుల వల్ల పుట్టినవాడు కుండుడు. భర్త చనిపోయిన 

తరువాత ఇంకొక పురుషుని వలన పుట్టినవాడు గోళకుడు. ఇట్లు పరుని వలన పుట్టిన 
కుండ, గోళకుల కిచ్చిన హవ్య కవ్యాలు సైతం దాతయొక్క పుణ్యాన్ని హరిస్తాయి. 

అవాజ్తో యావతః పొజ్మాఃన్‌ భుంజానా ననువళ్వతి, 

తావతాం న ఫలం తత్ర దాతా ప్రాప్నోతి బాలిళః 176. 

వక్షొంధో నవతేః కొణ = వష్టేః శ్వాత్రీ శతన్వ తు, 

పావరోగీ నహన్రన్య దాతు ర్నాశయతే ఫలమ్‌. 177 

యావ తన ంన్నృశేదంగై ర్రాహ్మణాన్‌ చూదయాజకః 

తావతాం న భవేద్దాతుః ఫలం దానన్వ పౌర్తికమ్‌. 178 

పంక్తి బాహ్యుడు భోజనం చేస్తూ తన పంక్తిలో నున్న వారినెందరిని చూస్తాడో 

దాత వారికి భోజనం పెట్టిన ఫలితాన్ని కోల్పోతాడు. గుడ్డివానిని పంక్తిలో కూర్చొనబెట్టి 
భోజనం పెట్టినందువల్ల తొంబదిమందికి భోజనం పెట్టిన ఫలాన్ని కోల్పోతాడు. ఒంటి 
కంటి వానికి పంక్తిలో భోజనం పెట్టిన అరవైమందికి భోజనం పెట్టిన ఫలితాన్ని, తెల్ల కుష్టు 
కలవానికి పంక్తిలో భోజనం పెట్టితే నూరుగురికి భోజనం పెట్టిన ఫలితాన్ని, క్షయవ్యాధి 
పీడితునికి పంక్తిలో భోజనం పెట్టితే వేయిమందికి భోజనం పెట్టిన వుణ్యాన్ని 
పోగొట్టుకుంటాడు. కావున వీరికి ప్రత్యేకంగా భోజనం పెట్టవలెను. శూద్రులకు పురోహితుడైన 
వాడు తన పంక్తి యందు కూర్చున్న బ్రాహ్మణులనెందరిని తగులుతాడో కర్త అంతమంది 
బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పలితాన్ని కోల్పోతాడు. 

నేదవిచ్చాపి వప్రోzన్య లోభాత్సృతాః వ్రతిగ్రవామ్‌. 

ఎనాళం వ్రజతి క్షీప్రమాయపాత్రమివాంభసీ. 179. 

సోమవిక్రయిజో విష్ణా భిషజో వూయళోణితమ్‌, 

నష్టం దేవలకే దత్తమప్రతిషం తు వారుష్తా 180 


74 


తృతీయాధ్యాయం 
యత్తు వాణిజకో దత్తం నేవ నాముత్ర తద్భవేజ్‌ 
భన్మనీవ హుతం హవ్యం తథా పొనర్భవే ద్విజో 181 
వేదవెత్తయైన బ్రాహ్మణుడు సైతం అత్యాశవల్ల దానం స్వీకరిస్తే పచ్చికుండ నీటిలో 

పడి నశించినట్లు వెంటనే నశిస్తాడు. సోమలతను అమ్మినవానికి దానంచేస్తే దాత పంది 
బెతాడు. వైద్యునకు దానం చేస్తే దాత చీమురక్తము తిను పురుగౌతాడు. పూజారికిచ్చిన 
దానం వల్ల ఫలితముండదు. అట్లే వడ్డినిచ్చువానికి దానం చేస్తే అప్రతిష్ట కలుగుతుంది. 
వర్తకం చేయువానికి రెండవమారు పెండ్లి చేసుకున్న ప్రీ యొక్క భర్తకు శ్రాద్దంలో పెట్టిన 
భోజనం వల్ల ఇహపరలోకాలలో సుఖం లభించదు. పైగా అది బూడిదలో పోసిన ఆహుతి 
వలె నిష్ణలమౌతుంది. 

ఇత రేమత్వపాక్ష్యైమ యధోద్ధి ప్టేవ్వసాధుమ, 

మేదో నృజ్మాంనమజ్ఞాస్థి వధంత్యన్నం మనీషిణః 182 


దుష్టులు పంక్తి బాహ్యులైన ఇతరులకు పెట్టిన యన్నం వల్ల దాతకు మేధస్సు, 
రక్తమాంసములు, కొవ్వు, ఎముకలు పెట్టిన ఫలితం చేకూరుతుంది. 
అపాజ్త్బూవవాతా వజ్ష్‌ : పావ్యతే యైైర్లిజోత్తమైః 
తాన్ని బోధత కొర్ల్ర్న్వేన ద్వాజూగ్రాన్‌ వజ్ల పొవనాన్‌ 183. 
పంక్తి బాహ్యులవల్ల అపరిశుద్దమైన బ్రాహ్మణ పంక్తిని పవిత్రం చేసే పంక్తి 
పావనులైన బ్రాహ్మణోత్తముల గూర్చి వివరిస్తాను. 
అగ్రాన్స ర్వేమవేదేమ సర్వవ్రవచనోమ చ, 
జ్రోతాయానుయజాశ్రైవ విజేయాః వజ పావనాః 184 


సమస్త వేదాలను, వేదాంగాలను చక్కగా అధ్యయనం చేని అధ్యాపనం 
చేయుడశ్రోత్రియ వంశములలో పుట్టినవారు పంక్తి పావననులౌతారు. 
త్రణాబికోతః వంబాగ్ని న్రీనువర్హష్షడంగవిత్‌, 
బ్రహ్మదోయాత్మనంతానో వ్వోష్ట్సామగ ఎవచ 185 
వేదార్థవిత్రవక్తా చబ్రవ్మాబారీ నహన్రదః 
శతాయుశ్రైన విజ్ఞేయా బ్రాహ్మణాః వజ్బి పావనాః 186 


అధ్యర్యు వేదభాగమైన త్రిణాచికేతవ్రతం తెలిసిన వాడు పంచమహా 
యజ్ఞాలొనర్చువాడు, బుగ్వేద భాగమైన త్రినుపర్ణము నెరిగినవాడు, శిక్షాది 
షడాంగాలనెరిగినవాడు, బ్రాహ్మ వివాహం చేసికొన్న ప్రీ యొక్క పుత్రుడు, జ్యేష్టసామం 
గానంచేసే వాడు అనే ఆరుగురు పంక్తి పావనులు. అల్లే వేదార్ధవేత్త, వేదార్థ ప్రవచనం 
చేసేవాడు, బ్రాహ్మచర్య వ్రతాన్ని అనుష్టించేవాడు, వేయి గోవులను దానం చేసినవాడు, 
శతాయుష్కుడైన శ్రోత్రియుడు వీరంతా పంక్తి పావనులు. 


75 


మనుస్మృతి 
శౌద్ద బాహ్మణులు 
వూర్వేద్యు రవరేద్యుర్వా శ్రాద్ధకర్మణ్యువస్థీతే, 
నిమంత్రయేత త్రవరాన్‌ నమ్యగ్వప్రాన్‌ యథోదితౌన్‌.187 


శ్రాద్దానికి ఒకటి లేక రెండు దినాలముందు ముగ్గురికి తగ్గకుండా సద్రాహ్మణులను 
నిమంత్రణ చేయవలెను. 


నిమంత్రితో ద్విజః పవిత్ర నియతాత్మా భవేత్స దా, 

న చద భందాంన్యధీయీత యన్వ శ్రాద్ధం చ తదృవేత్‌. 188 

నిమంత్రితాన్‌ హి పితర ఉవతిష్టంతి తాన్‌ ద్విజాన్‌. 

వాయువచ్వానుగచ్చంతి తథాసీనానుపొనతే. 189 

కోతితన్తు యథాన్యాయం హవ్వకవ్వే ద్వజోత్తమ,, 

కధంచిదవ్యతికామన్‌ పావన్ఫూ కరతాం (వజేత్‌. 790 

ఆమం(తితన్తుయః (శ్రాద్ధే వృషల్వా నహ మోదతే, 

దాతుర్వద్దువ్పుతం కించిత్తత్సర్వం వ్రతివద్యతే. 197 

అక్రోధనా కౌ చవరాన్సతతం బ్రహ్మచారిణః, 

న్యస్త శస్రా మవాభాగాః పితరః వూర్వదేవతా:. 192 

శ్రాద్ధమందు నియుక్తులైన బ్రాహ్మణులు, శ్రాద్ధకర్త శ్రాద్ధదినమున నిత్యం చేస్తున్న 

గాయత్రీ మంత్రం, తప్ప ఇతర వేద మంత్రాలను చదువరాదు. శాద్ద దినాన నిమంత్రితులైన 
బ్రాహ్మణులను పితృదేవతలు ఎల్లప్పుడు అంటిపెట్టుకొని యుంటారు. అందువల్ల 
నిమంత్రితులాదినమున పరిశుద్ధులై ఉండవలెను. శ్రాద్ధం లో భోక్తగా ఉండుటకు ఒప్పుకొని 
ఎదో కారణం వల్ల భోక్తగా రాకపోయినచో మహాపాపాన్ని పొందును. శ్రాద్ధమున 
నిమంత్రితుడైన బ్రాహ్మణుడు ఆ దినమున ప్రీ సంగమము చేసినచో శ్రాద్ధకర్త చేసిన 
పాపమునంతయు పొందును. పితృదేవతలు, పరమశాంతులు, ఆచారవంతులు ఎల్లప్పుడు 
వేదాధ్యయనం చేసేవారు, పరమశ్రేష్టులు కూడ. కావున శ్రాద్ధకర్త, శ్రాద్ధభోక్తలాదినమున 
పరమశాంతులై సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి. 

యస్మా దుత్పత్తిరేతేషాం నర్వేషామవ్యశేవతః, 

యే చ యైెరువచర్యాన్సు ర్నియమైన్తాన్ని బోధత. 193 

ఈ పితృ దేవతలు ఎవరి వల్ల పుట్టిరి? వారిని ఎ యే నియమాలతో సేవించాలి 

మొదలైన విషయములను తెలుపుమని బుషులు భృగు మహర్షినడిగినారు. 

మనోర్హై రణ్యగర్భన్య యే మరీచ్యాదయః నుతాః 

తేషామృషీణాం నరేంషాం వుత్రాః వితృగణాః న్మృతాః 194 

ఎరాట్సుతా నోమనదః సాధ్యానాం వితరః నృతాః 

అగ్నిష్వాత్తాశు దేవానాం మారీచా లోకవిశ్రుతాః. 195 


76 


తృతయాధ్యాయం 
దెత్యదానవయక్షాణాం గంధర్యోరగరక్షసామ్‌, 
నువర్హ్ల కిన్నరాణాం చ నృతా బర్థి వదో౭త్రిజాః 196 
నోమవొ నామ విప్రాణాం క్షత్రాయాణాం హవిర్ఫుజః, 
బైళ్వానా మాజ్యవొ నామ జాద్రాణాం తు నుకొలినః.197 


హిరణ్య గర్భునికి మనువు పుత్రుడు. అతని పుత్రులు మరిచి మొదలైన మహర్షులు. 

వారి సంతానమే పితృగణం. ఎరాట్పుత్రులైన సోమసదులనేవారు సాధ్యులనే వారియొక్క 
పితృ గణం. అదె విధంగా అగ్ని ష్యాత్తులు అనే మరీచి మహర్షియొక్క పుత్రులు దేవతలకు 
పితృగణంగా ప్రసిద్ధి చెందినారు. అత్రి మహర్షి పుత్రులైన బర్జిషదులనేవారు దైత్య దానవ 
యక్షులకు గంధర్వులకు, సర్పములకు, రాక్షసులకు గరుడ, కిన్నరులకు పితరులు. 
బ్రాహ్మణులకు సోమపులనేవారు క్షత్రియులకు హవిర్భుజులు, వైశ్యులకు ఆజ్యపులు, 
శూద్రులకు సుకాలినులనే వారు పితరులు. 

నోమపాస్తు కవేః వుత్రా హవిష్మంతో౭ంగిరస్సు తాః, 

వుల న్య్యన్వాజ్వవాః వుత్రా వనీష్టన్య నుకొలిన:198 

అగ్ని దగ్గానగ్ని దగ్గాన్‌ కొవ్వాన్‌ బర్హి షదన్త ఢా, 

అగ్నివ్వాత్తాంశ్ళు నొమ్వాంళ్ళ విప్రాణా మేవ నిరిశేత్‌, 199 

య ఎతే తు గణా ముఖ్యా: పితృణాం పరికీర్తితాః, 

తేషామపీవా విజ్టైయం వుత్రపొత్ర మనంతకమ్‌.200 

బుషిభ్యః వీతరో జాతాః పితృభ్యో దేవమానవాా 

దేవేభ్యన్తు జగత్సర్వం చరం న్థాణ్యునుస్రూర్యశళః. 201 

వీరిలో సోమపులనేవారు శుక్రుని యొక్క పుత్రులు. హవిష్మంతులు అంగిరస 

మహర్షి యొక్క పుత్రులు. ఆజ్యపులు పులస్త్య మహర్షి య్ము పుత్రులు. సుకాలినులనే 
పితరులు వసిష్ట మహర్షి యొక్క పుత్రులు. ఇంకా అగ్ని దగ్గులు అనగ్ని దగ్గులు, కావ్యులు 
(శుక్రపుత్రులు) బర్శిషదులు, అగ్నిష్వాత్తులు సౌమ్యులు వీరందరుకూడ బ్రాహ్మణుల యొక్క 
పితృ దేవతల సంతానమే. ప్రస్తుతమున్న పితృగణమంతా పైపితృదేవతల యొక్క సంతానమే. 
బుషులవలన పితృదేవతలు పుట్టిరి. వారికి దేవ దానవులుద్భవించిరి. వారి వలన ఈ 
చరాచర సృష్టియంతా ఆవిర్భవించింది. 


పార్వణ శ్రాద్ధనియమము :- 
రాజతై ర్భాజనై రేషా మభోవా రాజతాన్సితైః, 
వార్యపి శ్రద్ధయా దత్తమక్షయాయోవకల్పతే.202 
దేవకార్వాద్ధ్రాజూతీనాం పితృకొర్యం ఎళివ్వతే, 
దైవం హి పితృకొర్యన్య వూర్వామావ్వాయనం న్మృతమ్‌.203 
తేషా మారక్షభూతం తు వూర్వం దైవం నియోజయేత్‌, 
రక్షాంసి హి విలుంవంతి శ్రాద్ధమారక్షవర్థితమ్‌.204 


77 


మనుస్కృతి 


దైవాద్యంతం తదీ హేత వీత్రాద్యంతం నతదృవేత్‌, 
విత్రాద్యంతం త్వావామానః క్షిప్రం నశ్యతి సాన్వాయ:.205 
శ్రాద్ధంలో భోక్తలు భోజనం చేయుటకు వెండి పళ్ళెరములు లేక వెండి పూసిన 
పాత్రలనుపయోగించాలి లేక శ్రద్దతో ఇవ్వబడిన నీరైనను పితృదేవతలకు అక్షయ 
తృప్తినిస్తుంది. బ్రాహ్మణులకు దేవకార్యం కంటె పితృకార్యం చాలా ముఖ్యమైంది దేవకార్యం 
పితృకార్యం కంటే ముందున్నా పితృకార్యానికి అది అంగమని పేర్కొనబడింది. పితృ 
దేవతలను రక్షించుటకై తొలుత విశ్వే దేవరూప బ్రాహ్మణుని నియోగింపవలెను. రక్షణ 
రూపమైన విశ్వే దేవత లేనిచో పితృకార్యాన్ని రాక్షసులు నాశనం చేస్తారు. శ్రాద్ధమున పితరులకు 
ముందు విశ్వేదేవ స్వరూపుడైన బ్రాహ్మణుని చివర శ్రీమహావిష్ణు స్వరూపుడైన బ్రాహ్మణుని 
ఉంచవలెనే కాని దేవతాన్వరూపుడగు బ్రాహ్మణుని మధ్యన ఉంచి ఇటునటు 
పితృన్వరూవులైన బ్రాహ్మణులనుంచకూడదు. ఆ విధంగా శ్రాద్ధం చేస్తే శ్రాద్ధకర్త 
తనకుటుంబంతో సహ నశిస్తాడు. 
శుచిం దేశం వివిక్రం చ గోమయేనోవలేవయేత్‌, 
దక్షీణావవణం బైవ ప్రయతో నోవపాదయేత్‌.206 
శ్రాద్ధ బ్రాహ్మణుల పాద ప్రక్షాళన కై పరిశుద్ధమైన ప్రదేశాన్ని ఎన్నుకొని ఆవు పెండతో 
ఆ స్థలము నలుకవలెను. పాదప్రక్షాళనకు ఉపయోగించే ప్రదేశం దక్షిణ దిక్కుకు కొద్దిగా 
వంపుతో నుండాలి. 
అవకొశేసు బోక్షేషు నదీతీరేమ చెవ హి, 
వివిక్తేము చ తువ్యంతి దత్తేన పితరన్పదా.207 
పితృతర్పణాన్ని వస్తుతః పరిశుద్ధమైన అరణ్యాలలో గాని, నదీ తీరాలలోగాని, 
నిర్జన ప్రదేశాలలో గాని చేస్తే పితృ దేవతలెల్లప్పుడు సంతోషము పొందుతారు. 207 
ఆసనేషావళ్లు ప్రేమ బర్హి వ్మత్సు వృథక్సుథక్‌, 
ఉవన్పృష్ణోదకొన్‌ నమ్యగిప్రాంస్తానువవేళయేత్‌.208 
ఉవవేశ్వ తు తాన్‌ ఐ(ప్రానాననేవ్వజుగుప్పి తాన్‌, 
గంధమాల్వైన్సు రభిభిరర్భయేద్దేవ వూర్వుళమ్‌. 209 
తేషాముదకమానీయ నపవిశ్రాంస్తీ లానపి, 
అగ్నౌకుర్వాదనుజ్ఞాతో బ్రాహ్మణో బ్రావ్మాక్షొన్స హ.210 
శ్రాద్ధంలొనిమంత్రితులైన బ్రాహ్మణులు స్నానం చేసి పరిశుద్ధులై ఉండాలి. స్నానం 
చేసిన ఆ బ్రాహ్మణులను దర్భలు పరచి (ఉత్తరాగ్రాలుగా) ప్రత్యేకంగా కూర్చుండబెట్టవలెను. 
ఆ విధంగా వారిని కూర్చుండబెట్టి విశ్వేదెవతాస్వరూపుడైన బ్రాహ్మణునితో ప్రారంభించి 
గంధం, మాలలు, మొదలైన వాటితో వారిని పూజింపవలెను. తరువాత వారికి అర్భ్యాదకంతో 
పవిత్రమైన నువ్వులను సమర్పించి ఆ బ్రాహ్మణులయొక్క అనుజ్ఞను పొంది శ్రొద్దకర్త అగ్ని 
యందు ఈ దేవతలకై హోమము చేయవలెను. 


78 


తృతీయాధ్యాయం 

అగ్నేనోమయమాఖ్యాం న కృత్వాప్యూయనమాది తః, 

హవిర్జానేన బిధివతృశ్సాత్స ంతర్పయేత్సి త్తాన్‌.211 

అగ్భూఖావే తు వివన్వ పాణావేవోపపాదయే క్‌, 

యో వ్యాగ్నిన్సు ద్వాజో నిప్రె ర్మంత్రదర్శి భిరుచ్యతే. 272 

అడ్రోధనాన్‌ నువ్రసాదాన్‌ వదంత్వేతాన్‌ వురాతనాన్‌, 

లోకన్వ్యావ్యాయనే యుక్తాన్‌ శ్రాద్ధదోవాన్‌ ద్వజోత్తమాన్‌.273 

తొలుత అగ్నికి, సోమునకు, యమునకు శాస్త్ర ప్రకారంగా హవిస్సులు సమర్పించి 

తరువాత పితృదేవతలకు హనిస్సులనీయవలెను. బ్రహ్మచారి, స్నాతకుడు, భార్యారహితుడు 
ఈ ముగ్గురికి గార్హపత్యాగ్ని యుండదు. కావున వారు బ్రాహ్మణుని కుడిచేతిలోనే పై 
మూడాహుతులనివ్వవలెను. బ్రాహ్మణుడు అగ్ని హోత్ర స్వరూపుడని మంత్రతత్వవెత్తలగు 
బ్రాహ్మణులే పేర్కొనుచున్నారు. అట్లే శ్రాద్ధంలోనియుక్తులైన బ్రాహ్మణులు పరమశాంతులు, 
మిక్కిలి దయకలవారు, పెద్దవారు లోకానికి మేలు చేస్తారు. కావున వారి చేతిలో హోమం 
చేయవచ్చునని పెద్దలు చెప్పుతారు. 

అవనవ్వమగ్శొ కృత్వా నర్వమావృత్వ విక్రమము, 

అవనవ్వాన వాస్తేన నిర్వ పేదుదకం భుది.214 

(తంన్తు తస్మాద్ధవిళ్ళే షాత్సిండాన్‌ కృత్యా నమాపొతః 

జొదకేనైన విధినా నిర్వ పేద్రక్షీణాముఖ:.275 

న్యువ్వ్యు విండాంస్తతస్తాంస్తు ప్రయతో విధివూర్వకమ్‌, 

తేమ దర్భేమ తం హస్తం విమృజ్యాల్లేవభాగినామ్‌.216 

ఆచమ్యోదక్సరావృత్వ త్రిరాయమ్యు శనైరనూన్‌, 

వడృతూంళ్ళు నమన్ముర్వా త్పతూ నేవ చ మంత్రనత్‌.217 

ఉదకం నినయేబ్బేషం శనైః పిండాంతికో వును 

అవజి([ఘేచ్చ తాన్‌ పిండాన్‌ యథా న్యువ్తాన్‌ నమాహితః.218 

నీండేబ్వన్త్రల్పికొం మాత్రాం నమాదాయానునూర్వుళు 

తేనోవ వి(్రానాసీనాన్‌ విధినత్ఫూర్యమాశయేత్‌.219 

అగ్నియందు చేయాల్సిన హోమానుష్టానక్రమమంతా దక్షిణ దిక్కులోనే చేయాలి. 

అట్లె కుడిచేతితో పిండప్రదాన స్థలంలో దర్భలు పరచినచోట నూవుల నీళ్ళు వదలవలెను. 
తర్వాత హోమం తర్వాత మిగిలిన అన్నంనుండి మూడు పిండాలు చేసి శ్రాద్దకర్త శ్రద్ధతో 
దక్షిణాభిముఖుడై నూవుల నీళ్ళు వదలిన ప్రదేశంలో ఆ పిండాలను పెట్టాలి. ఈ విధంగా 
తమ తమ సూత్రోక్త ప్రకారాన పిండాలను పెట్టి దర్భల మొదళ్లలో తన చేతిని రాచి తన 
చేతి కంటుకొన్న మెతుకులను లేపభాక్కులగు పితరులకు ఒసగవలెను. తరువాత అతడు 
ఉత్తరాభిముఖుడై ఆచమనం చేని మెల్లగా మూడు ప్రాణాయామాలను చేని 
“వసంతాయనమస్తుభ్యం మొదలైన మంత్రాలతో ఆరు బుతువులకు నమస్కరించి 


79 


మనుస్మృతి 

అటుపిమ్మట పితృ దేవతలకు నమస్కరించాలి. తరువాత పిండాలు పెట్టిన స్థలమందున్న 
నీటిలో కొంతభాగాన్ని తీసికొని మెల్లగా పిండాల దగ్గర వదలవలయును. తరువాత ఆ 
పిండాలను వరుసగా తీసికొని వాటిని వాసన చూచి ఆ పిండాలలోనుండి కొద్ది భాగాన్ని 
తీసికొని వరుసగా కూర్చున్న భోక్తలు తినునట్టు పెట్టవలెను. 

ధ్రియమాశణో తు పితరి వూర్వేషామేవ నిర్వ పేత్‌, 

వివ్రవద్యాzవీ తం శ్రాద్ధే స్వకం వీతరమాశయేత్‌. 220 

పీతా యన్య తు వృత్తస్సాజీవేచ్భావి పితామహః, 

పీతున్స నామ నంకీర్త కీర్త యేత్రపితామవామ్‌. 221 

పీతామ హో వా తబ్రాద్ధం భుంజీతేత్య బ్రనిన్మనుః, 

కొమం వా నమనుజ్ఞాతః న్యయమేవ నమాబరేత్‌. 222 

తేషాం దత్వా తు హస్తేమ నవవిత్రం తిలోదకమ్‌, ' 

తత్సిండాగ్రం ప్రయచ్చేత న్వదధైషామస్తితి బ్రువన్‌. 223 


తండ్రిబ్రతికి యున్నప్పుడు శ్రాద్ధము పెట్టవలసి వచ్చినచో తండ్రిని వదలి 

తక్కినవారికి శ్రాద్ధము పెట్టవలయును. పితృస్థానమున తన తండ్రిని కూర్చుండబెట్టి 
భోజనము పెట్టవలెను. అప్పుడు పిండం మాత్రం పితామహప్రపితామహులకే ఉండును. 
లేక తండ్రి చనిపోయి పితామహుడు (తాత) బ్రతికి ఉంటే తండ్రికి, ప్రపితామహునికి 
మాత్రమే పిండప్రదానం చేయాలి. లేక బ్రతికి యున్న పితామహుని (తాతను) పితామహుని 
స్థానముననుంచి అతనికే భోజనం పెట్టాలి. ఈ విధంగా వితృ,వితామహ, 
ప్రపితామహులనావాహన చేసి బ్రాహ్మణుల చేతిలో తిలలు, దర్భలు కల నీటిని పోసి 
అంతకుముందు పిండాల నుండి తీసిన భాగములను పిత్రేస్వధాస్తు, పితామహాయస్వధథాస్తు, 
ప్రపితామహాయ స్వధాస్తు అని వరుసగా వారిచేతులలో పెట్టాలి. 

పాణిభ్యాం తూవనంగృవ్వా న్వయమన్నన్య వర్ధితమ్‌, 

విప్రాంతికో పిత్పూన్‌ ధ్యాయన్‌ శనక్రె రువనిక్షి పేత్‌. 224 

ఉభయో ర్ల స్తయోర్ముక్తం యదన్న మువనీయతే, 

తద్విప్రలుంవంత్యనురా నృవాసా దుష్టబేతనః 225 

గుణాంళ్ళ నూవళాకొద్వాన్‌ వయో దధి ఘృతం మధు, 

విన్యసేత్రయతః వూర్యం భూమావేవ నమాహాతః. 226 

భక్ష్యం భోజ్యం చ వివిధం మూలాని చ ఫలాని చ, 

వృాద్యాని వైవ మాంసాని పానాని నురభీణి చ. 227 

అన్న పాత్రను రెండు చేతులతో పట్టుకొని పితృ దేవతలను స్మరిస్తూ మెల్లగా 

భోక్తల సమీపంలో పెట్టవలెను. అన్న పాత్రను రెండు చేతులతో పట్టుకొనక బ్రాహ్మణుల 
సమీపానికి తెస్తే ఆ అన్నాన్ని దుష్టబుద్దిగల రాక్షసులు వెంటనే హరిస్తారు. శ్రాద్ధకర్త పప్పు, 
కూరగాయలు, పెరుగు, పాలు, తేనె మొదలగువానిని శ్రద్ధాభక్తులతో అన్నం కంటె ముందే 


80 


సప్తమాధ్యాయం 
దండో హి నుమవాత్తేజో దుర్ద్ధరళ్చాకృతాత్మభిః, 
ధర్మాద్వాచలితం వాంతి నృవమేవ నబాంధవమ్‌ 28 
తతో దుర్గం చ రాష్ట్రం చ లోకం చ నచరాచరమ్‌, 
అంతరిక్షరతాంత్లై మునీన్‌ దోేవాంళ్తు పీడయేత్‌ 29 
నో౭నవోయేన మూఢేన లుబ్లేనాకృతబుద్దినా, 
న శక్యో న్వాయతో నేతుం నక్షేన విషయేమ చ 30 
జుబినా నత్వనందేన యథా శాస్తానునారిణా, 
ప్రజోతుం ళక్కతే దండన్సునవోయేన ధీమతా 31 
ధర్మమనేది గొప్ప కాంతి వంటిది. దాన్ని సామాన్యులు మోయలేరు. అందువల్ల 
ధర్మంతప్పిన రాజును ఆ దండం బంధు మిత్రాదులతో సమూలంగా నాశనం చేస్తుంది. 
రాజును నాశనం చేసిన తర్వాత దుర్గాన్ని రాజ్యాన్ని, సమస్త ప్రాణులను, ఆకాశంలో 
తిరుగుతున్న దేవతలను, మునులనందర్నీ నాశనం చేస్తుంది. అందువల్ల రాజు, మంత్రులు 
మొదలైన వారి సహాయం తీసికొనక లోభి, మూఢుడు, విషయానురాగం కలవాడైతే ఆ 
దండాన్ని న్యాయంగా ఉపయోగించలేడు. కాని విజ్ఞానియైన రాజు లంచం మొదలైనవి 
తీసికొనకుండా పవిత్రుడై సత్య సంధుడై, శాస్త్రమర్యాదననుసరించి ప్రవర్తిస్తూ మంత్రులు 
మొదలైన వారి సహాయంతో ఈ దండాన్ని చక్కగా ప్రయోగిస్తాడు. 
న్వరాష్టే న్యాయవృత్తస్నాః ధృతదండళ్చ శత్రువు, 
నుహృత్స్యుజిహ్మో: న్ని గేమ బ్రావ్మణోమ క్షమాన్వితః ౩2 
రాజు తన దేశ ప్రజలను న్యాయంగా చూచుకోవాలి. శత్రువుల వద్ద కఠినంగా 
వ్యవహరించాలి. స్నేహితుల దగ్గర కౌటిల్యం లేకుండా ఉండాలి. బ్రాహ్మణులు చేసిన 
దోషాలందు ఓర్పు కలిగి ఉండాలి. 
ఎవంవృతన్వ నృవతేళిలోంభేనాపి బీవతః 
ఎిస్తీర్వతో యళో లోకో త్రైలబిందురివాంభసి ౩౩ 
ఆతస్తు ఐవరీతన్వ నృవతేరజితాత్మనః, 
నంక్లివుతే యళో లోకో ఘృత బిందురివాంభసి 34 
రాజు ఈ విధంగా ఉంటే అతని దగ్గర సంపద లేకపోయినా, నీటిపై నూనెవలె 
అతనికీర్తి అంతటా వ్యాపిస్తుంది. 


దీనికి విరుద్దంగా ప్రవర్తిస్తే జితేంద్రియుడు కాని రాజు యొక్క కిర్తి నీటిలో పడ్డ 
నేతిబొట్టువలె అడుగంటుతుంది. 


స్వే స్వే ధర్మే నిఐష్పానాం నర్వేషామనువూర్వళః 
వర్ణానామాళమాణాం చ రాజా నృవ్లో౭ భిరక్షీతా 35 
తమ తమ ధర్మాలను అనుష్టించాలనే పట్టుదల ఉన్న బ్రాహ్మణాది చాతుర్యర్థ్యాన్ని, 
బ్రహ్మ చర్యాది నాలుగు ఆశ్రమాల్ని చక్కగా రక్షించుటకై బ్రహ్మదేవుడు రాజును సృష్టించినాడు. 


161 


మనుస్మృతి 


తేన యద్యతృభృతేన కర్తవ్యం రక్షతా ప్రజాః 
తత్తద్యో౭ హం ప్రవక్ష్యామి యధావదనువ్రూర్సః, 36 
తన ప్రజలను చక్కగారక్షించే రాజు తన భృత్యపరివార సమెతంగా చేయాల్సిన 
విధులనన్నింటినీ మీకు వివరించి చెప్తానని భృగు మహర్షి మునులతో పలికెను. 
(బ్రాహ్మణాన్‌ వర్యుపొసీత ప్రాతరుత్తాయ పార్ధివ, 
క్రైవిద్యవృద్దాన్‌ విదువస్త ష్టేత్తేషాం చ శాననే 37 
వృద్దాంళ్ళు నిత్యం సేవేత ఐప్రాన్‌ వేదవిదళ్ళుచీన, 
వృద్ధ సేవి హి నతతం రక్షోభిరపి వూజ్వతే 38 
తేభ్యోz ధిగబ్బ్చేద్వినయం దినితాత్మాపి నిత్యశః, 
వినీతాత్మా హి నృవతిర్న వినళ్ళతి కర్ణిబిత్‌ ౩9 
బవావో౭ వినయాన్నష్పా రాజానన్ఫవరిచ్చదాః, 
వనన్గా అపి రొజ్వాని వినయాత్రతి పేదిరే 40 
వేనో వినత్షోz? నినయాన్నహొషకైవ పార్థివః 
నుదాసో యావనశ్రైన సుముఖో నిమిరేవ చ, 41 
పృథన్తు వినయాబ్రాజూం ప్రాప్తవాన్‌ మనురేవ చ, 
కుటోరళ్ళ ధనైళ్యర్యం బ్రాహ్మణ్యం బైవ గాధిజుః 42 
రాజు ఉదయాన్నే లేచి బుగ్యజుసామాలనే మూడు వేదాలను సాంగంగా 
అర్ధతత్వసహితంగా చదువుకొన్న బ్రాహ్మణులను సేవిస్తూ వారి ఆజ్ఞలను పరిపాలించాలి. 
అల్లే వయస్సులోను తపస్సులోను తనకంటె పెద్దలైన వృద్దులనెల్లప్పుడు సేవించాలి. వేదాలన్ని 
తెలిసిన పవిత్రులైన బ్రాహ్మణులను సేవించాలి. వృద్ధులను ఎల్లప్పుడు సేవించేరాజును 
రాక్షసులు సైతం గౌరవిస్తారు. తాను అర్థ శాస్త్రం మొదలగు వానిని నేర్చుకొన్నా ఇతర 
విషయజ్ఞానమెంత ఉన్నా వినయవిధేయతలున్న మహారాజు వృద్దుల దగ్గర నీతిని 
తెలిసికోవాలి. అట్టి రాజెప్పటికి నశింపడు. చాలామంది రాజులు వినయం లేక తమ పరివార 
సహితంగా నాశనమై పోయినారు. వినయ సంపద ఉన్న మహారాజులు అడవిలో ఉన్నప్పటికి 
తమ రాజ్యాన్ని తిరిగి పొందగలిగినారు. వేనుడు, నహుషుడు, యవనపుత్రుడైన సుదాసుడు, 
సుముఖుడు, నిమి, వీరందరు వినయ విధేయతలు లేక పేరు ప్రతిష్టలు గోల్పోయి 
నశించినారు. అట్టె వినయ విధేయతలున్న పృధు చక్రవర్తి, మనువు, పెద్దలయొక్క అనుగ్రహం 
వల్ల రాజ్యాన్ని పొందినారు. కుబేరుడు ధనాధిపతి ఐనాడు. గాధిపుత్రుడైన విశ్వామిత్రుడు 
బ్రహ్మర్షియైనాడు. 
జై వఎద్వ్యేభ్యన్తయీం విద్యాం దండనీతిం చ శాళ్ళుతీమ్‌, 
అన్వీక్షీకీం బాత్మవిద్వాం వార్లారంభాంళ్ళ లోకతః 43 
వేదాలను చక్కగా అభ్యాసంచేసి వారివద్ద మూడు వేదాలను, నిత్యమైన 
అర్థశాస్రాన్ని, తర్కవిద్యను, అధ్యాత్మ విద్యను, లౌకికులగు పెద్దల దగ్గర కృషి వర్తకం 
మొదలైన వాటినన్నిటిని నేర్చుకోవాలి. 
గ స . 162 


సప్రమాధ్యాయం 
ఇందియాణాం జయే యోగం నమాతి షే ద్ధివానిళమ్‌, 
జితేంద్రియో హి ళక్ళోతి వశే స్థావయితుం ప్రజాః 44 
దళ కొమునముత్తాని తథౌష్ణా క్రోధజాని చ, 
వ్యననాని దురంతాని ప్రయత్నేన వినరయేత్‌ 45 
కొమజేమ ప్రనక్రో హి వ్యననేషము మహీపతిః, 
ఎయుజ్యుతే౭ ర్థధర్మాభ్యాం క్రోధజేష్యాతత్మనైవ తు 46 


ఇంద్రియాల్ని జయించుటకు రాత్రింబగళ్లు కృషి చేయాలి. జితేంద్రియుడైన రాజే 
ప్రజలను తన అధీనంలో ఉంచుకోగలుగుతాడు. కామం వల్ల పుట్టే పది వ్యసనాలను, 
కోపం వలన పుట్టె ఎనిమిది వ్యసనాలను రాజు ప్రయత్న పూర్వకంగా వదలివేయాలి. కామం 
వలన పుట్టే వ్యసనాల వల్ల రాజు అర్థానికి, ధర్మానికి దూరమౌతాడు. కోపం వల్ల పుట్టె 
వ్యసనాల వల్ల తానే నాశన మౌతాడు. 


మృగయాక్షా దివాన్వవ్నః వరివాదః ప్రియో మద 
తౌర్యత్రికం వృధాట్వా చ కొమజో దళకో గణః 47 
పైళున్వం సావానం ద్రోహ ఈర్చా౭ నూయార్ధదూవణమ్‌, 
వాగ్గండజం చ పారువ్యం శ్రోధజో౭పి గణో౭జష్టత 48 
ద్యయోరహేతయోర్మూలం యం నర్వే కవయో విదుః 
తం యత్నేన జయేల్లోభం తజ్ఞావేతావుఖౌ గణా 49 


వేట, పాచికలాట, పగటి నిద్ర, పరనింద స్త్రీ సంభోగం, మధ్యం, నృత్త 
గీతావాద్యాలు, వ్యర్ధ సంచారాలనే పది కామం వల్ల పుట్టిన వ్యసనాలు. కొండెములు 
చెప్పుట, ఇతరుల యొక్క మంచిగుణాలను సహింపక పోవుట, డబ్బు దొంగలించుటు, 
ఇవ్వ దగిన వానిని ఇవ్వకపోవుట, పరుషంగా మాట్లాడుట పరుషమైన దండం ఇవన్నీ 
కోపం వలన గలిగే దుర్వ్యసనాలు. ఈ కామ క్రోధాలకు కారణమైన లోభగుణాన్ని, 
దానివల్లపుట్టిన రెండు రకాలైన వ్యసనాలను కష్టపడి యైనా వదలి పెట్టాలి. 


పానమక్షాః స్రీయ శైవ మృగయా చ యథాశ్రమమ్‌, 
ఎతత్కప్టతమం విద్వాచ్చతువ్చుం కొమజో గణే 50 
దండస్య పాతనం నైవ వాక్సారుష్వార్ణదూవణే, 

క్రోభజే౭ వి గణో విద్వాత్మష్టమేతత్రికం నదా 57 
నవ్తకన్వాన్వ్య వర్గన్య నర్వకతై వానుషంగిణః 

వూర్వం వూద్వం గురుతరం ఎఐద్వాద్వూననమాత్మవాన్‌ 52 
వ్యననన్య చ మృత్యోళ్ళ వ్యసనం కష్టముచ్యతే, 
వ్యనన్యధోz ధో వ్రజతి న్వర్వాత్వవ్యనని మృతః 53 


మధ్యపానము, పాచికలాట, స్తీ సంభోగం, వేట ఈనాలుగు వ్యసనాలు కామంవల్ల 
పుట్టె వ్యసనాల్లో చాలా కష్టాన్ని కలిగించేవి. కొట్టుట, తిట్టుట, ధనాన్ని అపహరించుట, అనే 


163 


మనుస్మృతి 
మూడు వ్యసనాలు కోపం వల్ల పుట్టే వ్యసనాల్లో చాలా కష్టాన్ని కలిగించేవి. కామం వల్ల 
కోపం వల్ల పుట్టిన సప్త వ్యసనాల్లో మొదటివి ఆ తర్వాతి వాటికంటె చెడ్డవి. మొదటి దాని 
కంటె రెండోది, రెండో దానికింటె మూడోది దానికంటె నాల్గొది ఈ విధంగా ఆరోదానికంటె 
. ఏడోది కొంతవరకు మంచివి. వ్యసనం మరణం ఈ రెండింటిలో వ్యసనమే చాలా చెడ్డది. 
వ్యసనం కలవాడు నానాటికి క్షీణిస్తుంటాడు. వ్యసనం లేనివాడు చనిపోయినా ఊర్ధ్వ దిశకు 
పోతాడు. అనగా కీర్తి కలిగి ఉంటాడు. 


మౌలాన్‌ శాస్త్ర విదచ్చూరాన్‌ లబ్ధలక్షొన్‌ కులోదృవాన్‌, 

నచివాన్‌ నవ్త చాప్పా వా ప్రకుర్వీత పరీక్షితాన్‌ 54 

అపీ యత్సుకరం కర్మ తదప్వేకేన దువ్కరమ్‌, 

విశేషతో౭సవోయేన కింతు రొజ్యుం మహోదయమ్‌ 55 

వంశపారంపర్యంగా వచ్చినవారు, చక్కని శాస్త్రజ్ఞానంకలవారు, శూరులు, 

ఆయుధవిద్య చక్కగా నేర్చినవారు, అరు ఏడు లేక ఎనమండుగురు మంత్రులను రాజు 
పరీక్షించి పెట్టుకొనవలెను. ఎంత తేలిక పనియైనా ఒక్కడే చేయుట చాలా కష్టమైంది. 
అందువల్ల అనేక పనులుండే రాజ్యాన్ని ఒక్కడే ఏలుట చాలా కష్టమైంది. 

తైస్ఫార్థం చింతయేన్నిత్యం సామాన్యం సంధివిగ్రహమ్‌ 

స్థానం నముదయం గుప్తిం లబ్ధ వళమనాని చ 56 

తేషాం న్యం స్వమభిప్రాయమువలభ్య వృథక్‌ వృథక్‌, 

నమస్తానాం చ కొర్వేమ విదధ్యాద్ధితమాత్మనః 57 

నర్వేషాం తు విళిష్టేన బ్రాహ్మణేన ఎవళ్సితా, 

మం(త్రయేత్సరమం మంత్రం రాజా షాడ్గుణ్య సంయుతమ్‌ 58 

నిత్యం తస్మిన్‌ నమాళ్ళన్తః సర్వకార్యాణి ఎక సేత్‌, 

తేన సార్ధం వినిళ్సిత్య తతః కర్మ నమారబేత్‌ 59 

కావున రాజు మంత్రులతో సాధారణ విషయాలను, సంధి విగ్రహాలను, దండం, 

కోశం, పురం, రాష్ట్రం అనే నాల్గింటిని గూర్చిన వ్యవహారాన్ని, ధాన్యాదుల పుట్టుకను, వాటి 
సంరక్షణను, దొరికిన ధనం మొదలైన వాటిని సక్రమంగా వినియోగించడం మొదలైన 
' వానిని గూర్చి ఆలోచించాలి. ఆ మంత్రులలో ఒక్కొక్కరి అభిప్రాయాన్ని వేరు వేరుగా తీసుకొని, 
మరల సమిష్టి అభిప్రాయాన్ని కూడ తెలిసికొని వాటిలో తనకు మేలు చేసే వాటిని చేయాలి. 
మంత్రులందరి లోను పండితుడు ధార్మికత్వం మొదలైన మంచి గుణాల్లో గొప్పవాడైన 
బ్రాహ్మణునితో యుద్ధం, సంధి మొదలైన ప్రధాన విషయాల గురించి ఆలోచించాలి. రాజు 


ఆ మంత్రిని నమ్మి అన్ని కార్యాలు చేయాలి. అతనితో మంతనాలు చేసి ఆ తర్వాత పనులు 
చేయాలి. 


అన్వానపి ప్రకుర్వీత జుచిన్‌ ప్రాజ్ఞానవస్థీతాన్‌, 
నమ్యగర్థనమాహర్శానమాత్యాన్‌ నువరీక్షితాన్‌ 60 


164 


సప్రమాధ్యాయం 


నిర్వర్తే తాన్యా యావద్ఫీ రితికర్తవ్యతా నృభిః 
తౌవతోzతందితౌన్‌ దక్షొన్‌ వ్రకుర్వీత విచక్షణాన్‌ 61 
డబ్బు విషయంలో పరిశుద్భలు, మంచి తెలివికలవారు ధనాన్ని బాగా సంపాదించే 
వారు, ఐన వారిని పరీక్షించి ఇతర మంత్రులుగా చేసికొనవలెను. వారు ఉత్సహం కలిగి, 
సమర్దులై, ఆలోచనా పరులై ఉండవలెను. రాజు తన అవసరాలకు తగ్గట్లు వారి సంఖ్యను 
పెంచుకొన వచ్చును. (బహుశ : వీరు ఉపమంత్రులై ఉంటారు). 
తేషామర్జే నియుంజీత జూరాన్‌ దక్షాన్‌ కులోద్ధతాన్‌, 
తుచీనాళరకర్ణాంతే భీరూనంతర్నివేళనే 62 


శూరులు, సమర్శులు, కులక్రమంగా వచ్చినవారు వీరిని అర్థ విషయంలో 
మంత్రులుగా ఉంచుకోవాలి. డబ్బును ఆశింపక శుచిగా ఉండేవారిని, బంగారు మొదలైనవి 
ఉత్పత్తియగు చోట, ధాన్యాదులను సమకూర్చీచోట, డబ్బుకు లొంగని వారిని భయపడే 
స్వభావమున్న వారిని అంతఃపురంలో నియమించాలి. 


దూతం బైవ వ్రకుర్వీత నర్వశళాన్త్ర విశారదమ్‌, 

ఇంగితొకొర చేష్టజ్ఞం చుచిం దక్షం కులోధతమ్‌ 63 

అనుర క్రళ్ళుచిరళక్షః న్మృతిమాన్‌ దేళకొలబిత్‌, 

వవ్రుష్మాన్‌ వీత భీర్వాగ్మీ దూతో రాజ్ఞః ప్రశన్యతే 64 

సమస్త శాస్త్రాలు తెలిసినవాడు, మాటలు చేష్టలు ఆకారములను ఇతరుల మనస్సు 

గుర్తించువాడు పరిశుద్దుడు, సమర్భడు ఇంకా కులక్రమంగా వచ్చిన వానిని దూతగా చేయాలి. 
జనులందనురాగమున్నవాడు, స్ర్తీ ధనాదివిషయాలలో పరిశుద్దుడు, సమర్భ్శడు,చక్కని జ్ఞాపక 
శక్తి కలవాడు, దేశకాలాలు తెలిసినవాడు, మంచి రూపం కలవాడు, భయంలేనివాడు, 
మాటల్లో నేర్చరియైనవానిని రాజదూతగా చేయాలి. 


అమాత్యే దండ ఆయత్తో దండే వైనయికీ క్రియా, 

నృవతౌ కోళర్మొష్టే చ దూకే నంధివివర్వయాౌ 65 

దూత ఏవ హి నంధత్తే భినత్తేవ చ నంవాతాన్‌, 

దూత న్తత్కురుతే కర్మ భిద్వంతే యేన వా న వా 66 

న విద్యాదన్యక్ళత్వేమ నిగూఢేంగిత బెేష్టితై;, 

ఆకారమింగితం బేష్పాం భృత్వేషు చ చికీర్షితమ్‌ 67 

అమాత్యునికి దండం అధీనమై యుంటుంది. దండానికి వినయం అధీనమై 

ఉంటుంది. రాజుకు ధనాగారం, రాజ్యం, దూతకు సంధియుద్దాలు అధీనమై యుంటాయి. 
దూత రాజులిద్దరిని దగ్గరకు చేరుస్తాడు. విడదీస్తాడు. అందువల్ల సంధి విగ్రహాలను దూతనే 
చేస్తాడు. దూత ఇంకొక రాజు దగ్గరకు మారు వేషంతో పోయి శత్రువుల మనస్సును, ఆకారాన్ని, 
అతని భృత్యుల మనోగతాన్ని, చేష్టలను గుర్తింపగలుగుతాడు. 


165 


మనుస్మృతి 
బుద్దా చ నర్వం తత్తేన వరరాజచికీర్షితమ్‌, 
తథా ప్రయత్నమాతి ప్టేద్యథాత్మానం న పీడయేత్‌' 68 
ఈ విధంగా రాజు దూత ద్వారా శత్రు రాజుల చర్యలనన్నిటిని తెలిసికొని తనకు 
అపాయం కలుగని పద్ధతిలో నడచుకోవాలి. 68 
జూంగలం నన్య్వనంవన్నమార్శ్య[వాయమనావిలమ్‌, 
రమ్యమానతసామంతం స్వాబీవ్యం దేశమావ సేత్‌ 69 


రాజు తానుండే ప్రదేశం జలమయం తృణసమృద్ధంగా చూచుకోవాలి. అది 
బహుధాన్య సమృద్ది కలిగి యుండాలి. ధార్మికులతో ఉండి రోగాది ఉపద్రవాలు లేకుండా 
ఉండాలి. వండ్ల చెట్టు, తీగలు, వుష్పాలున్న చెట్లతో అందంగా ఉండాలి. 
సామంతరాజులందరు వినయ విధేయతలతో నుండి తన రాజ్యన్నాక్రమించుటకు వీలు 
కాకుండ దురంగా ఉండాలి. అట్లే జనులందరు సులభంగా జీవించేటట్లు ఉండాలి. 
రాజధాని ;- 
| ధన్వ దుర్గం మహీదుర్గ మబ్బుధం వార్‌క్షమేవ వా, 
నృదుధం గిరిదుభం వా సమాశ్రిత్య వసేత్సురమ్‌ 70 
నర్వేణ తు ప్రయత్నేన గిరిదుధం సమాశ్రయేత్‌, 
ఎషాం హి బాహుగుక్యోన గిరిదుర్గం విళివ్యతే 71 
ణ్వాద్వాన్వాభితా స్తేషాం మృగగరాశ్రయా౭వు రాః, 
త్రీణ్యుత్తరాణ్‌ క్రమళః ప్లవంగమనరామరాః 72 
యథా దుర్గాళితానేతాన్నోవహింనంతి శత్రవః 
తథారయో న హింనంతి నృవం దుర్గం నమాశ్రితమ్‌ 73 
వీకళ్ళతం యోధయతి ప్రాకారస్లో ధనుద్ధరః 
శతం దళసహస్రాణి తస్మాద్దుధం విధీయతే. 74 


తత్‌ స్వాదాయుధనంవన్నం ధనధాన్వేన వాహనైః 

బావ్మాజ్రా శల్సిభిర్యంకై ర్యవనేనోదకేన చ 75 
రాజు నివసించు రాజధాని ఐదు యోజనాల వరకు నీరు లేని మరుదుర్గం కాని, 
చాలా విశాలమైన కోటగోడ ఉన్న మహి దుర్గం కాని, కోడగ్గోడచుట్టులోతైన నీరున్న 
జలదుర్గంకాని, రాజ ధానికి చుట్టు అడవులున్న వనదుర్గంకాని చతురంగబలాలతో రక్షింపబడే 
మానవ దుర్గంకాని కోట గోడచుట్టు నాలుగు వైపుల కొండలున్న గిరి దుర్గంకాని కావాలి 
వీటిలో గిరి దుర్గం చాలా శ్రేష్టమైంది. ఈ దుర్గాలలో మరుదుర్గాన్ని మృగాలు, మహీ దుర్గాన్ని 
ఎలుకలు మొదలైనవి, జలదుర్గాన్ని కోతులు మొదలైనవి, మానవ దుర్గాన్ని మానవులు, 
గిరి దుర్గాన్ని దేవతలాశ్రయిస్తారు. ఈ మరు దుర్గాది దుర్గాల్లో ఉన్న మృగాలు మొదలైనవాటిని 
శత్రువులెట్టు హింసింపజాలరో అట్లే ఆ దుర్గాన్ని ఆశ్రయించుకొని ఉన్న రాజును కూడ 
శత్రువులు హింసింపజాలరు. దుర్గం యొక్క ప్రాకారం పైనున్న ధనుర్ధరుడొక్కడు వందమంది 


166 


సప్రమాధ్యాయం 
శత్రువులతో తలపడుతాడు. అట్లే నూరుగురు ధనుర్ధరులు పదివేలమంది శత్రువులతో 
యుద్దం చేయగలుగుతారు. కావున రాజుకు దుర్గం చాలా అవసరమైంది. అట్టి దుర్గంలో 
ఎల్లప్పుడు ఆయుధాలు ధనధాన్యాలు వాహనాలు ఆలోచన చెప్పు బ్రాహ్మణులు, శిల్పులు, 
యంత్రాలు, గడ్డి, నీరు వీటిలో సమృద్దంగా ఉండాలి. 
రాజగృహం :- 
తస్య మధ్యే నువర్యాప్తం కొరయేధ్భహ మాత్మనః 
గుప్తం నర్వుర్తుకం శుభం జలవృక్ష నమన్వతమ్‌ 76 
తదధ్వాస్యోద్వ హెద్భార్యాం నవర్ణాం లక్షణాన్వితామ్‌, 
కులే మహతి నంభూతాం వృద్వాం రూవగుణాన్వితామ్‌ 77 
ఆ దుర్గం మధ్య భాగంలో సర్వసమృద్ధమైన రాజ గృహముండాలి. ఆ రాజ 
గృహం కూడ చుట్టు అగడ్త, కోటగోడలతో రక్షింపబడుతూ ఉండాలి. అట్లే ఆ రాజగృహం 
అన్ని బుతువులలో పండు పండ్లు పుష్పాలు నడబావుల నీటి వసతికలదై శుభ్రంగా ఉండాలి. 
మహారాజు అటువంటి రాజగృహంలో ఉండి తనకులానికి చెందింది, చక్కని లక్షణాలు 
కలది, గొప్పకులంలో పుట్టింది, మంచి రూపం, గుణాలు కల కన్యను వివాహమాడాలి. 
వురోహితం చ కుర్వీత వృణుయాదేవ చర్తింజః, 
తే౭ న్య గృవ్వాణి కర్మాణి కుర్యుర్వైతానికొని చ 78 
యజోత రాజా క్రతుభిర్వివిధై రావ్ర దక్షిణః 
ధర్మార్థం బైవ విపేభ్యో దద్వాద్బోగాన్‌ ధనాని చ 79 
చక్కని పురోహితుణ్ణి నియమించుకొని బుత్విక్కులను కూడ స్వీకరిస్తే వారంతా 
మహారాజుకు సంబంధించిన గృహ్య కర్మలను, యజ్ఞాలను నిర్వహిస్తూ ఉంటారు. రాజు 
యధేష్ట దక్షిణలిస్తూ అనేక యజ్ఞ యాగాలు నిర్వహిస్తూ ఉండాలి. ధర్మసిద్ధికె ఆ బ్రాహ్మణులకు 
విరివిగా ధనాన్ని, గృహాలు, భూమి ఆభరణాలు మొదలైన వాటిని దానం చేయాలి. 
సాంవత్సరికమాపై ళ్ళ రాజ్షా దాహార యేదృలిమ్‌, 
స్యాచ్బామ్నాయావరో లోకో వర్తేత పితృవనృమ, 80 
తనకు అత్యంతాప్తలైన మంత్రులు మొదలైన వారి ద్వారా ప్రతి సంవత్సరము 
తనకు రావలసిన పన్నును రాబట్టవలెను. రాజు తన ప్రజలనుండి పన్నులు తీసికొనుటలో 
శాస్త్రజ్ఞుడై, శాస్త్రమర్యాదననుసరించి పన్నులు తీసికొనుచు తన ప్రజలపై తండ్రివలె వాత్సల్యం 
కలిగి ఉండాలి. 
అధ్యక్షాన్‌ వివిధాన్‌ కుర్వొత్తత్ర తత్ర వివళ్చితః 
తే౭ న్య నర్వాణ్యవేక్షేరదన్సృణాం కొార్వాణి కుర్వతామ్‌ 81 
_ ఐనుగులు, గుజ్ఞాలు, రథాలు, కాల్బలం మొదలగు వాటిపై ఆయా విషయాలు 
చక్కగా తెలిసిన అధికారులను నియమించాలి. వారు ఆయాస్థలాల్లో పని చేస్తున్న జనుల 
కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. 


167 


మనుస్మృతి 
ఆవృత్తానాం గురుకులాద్దిప్రాణాం వూజకో భవేత్‌, 
నృపాణామక్షయో హవ నిధిర్రాహ్మో ఇిధీయతో 82 
గురుకులంలో చక్కగా విద్యాభ్యాసంచేసి తిరిగి వచ్చిన బ్రాహ్మణుని మహారాజు 
ఇంటపూజ చేయుటకై నియోగించాలి. ఈ పూజకుడు (పూజారి) రాజుకు తరగని నిధి అని 
అంటారు. 
| న తం స్తేనా న చామిత్రా హరంతి న చ నళ్ళతి, 
తస్మా ద్రాజ్ఞా నిధాతబ్యో బ్రాహ్మజోష్యక్షయో నిధిః 83 
సత్యసంధులు ధర్మ భీతికల బ్రాహ్మణుల దగ్గర రాజు తన ధన ధాన్య 
రూపమైననిధిని దాచిపెట్టాలి. బ్రాహ్మణుల దగ్గరనున్న నిధిని దొంగలెత్తుకొని పోరు. శత్రువులు 
అపహరింపరు. ఆ నిధి ఎప్పటికీ తరగదు. 


న న్మందతో న వ్యథతే న వినళ్ళతి కర్లిచిత్‌, 

వరిష్రమగ్నివోతడ్రేభ్యో (బ్రావ్మాణన్వ ముఖో వుతమ్‌ 84 

నమముబ్రాహ్మణోే దానం ద్విగుణం (బ్రాహ్మణ బ్రువే, 

ప్రాధీతే శతసావాన్రమనంతం వేదపారగే. 85 

పాత్రస్య హీ విశేషేణ శ్రద్ధధానతయైవ చ, 

అల్పం వా బహు వా (పేత్య దానస్వావావ్యతే ఫలమ్‌ 86 

నమోత్తమాధమై రొజా తొఃహూతః పాలయన్‌ ప్రజాః, 

న నివర్తేత నంగ్రామాత్‌ క్రొత్రధర్మమనున్మరన్‌ 87 

నంగ్రామేష్యనివర్తితఃం ప్రజానాం బైవ పాలనమ్‌, 

భుశ్రూషా బ్రాహ్మణానాం చ రాజ్ఞాం జ్రేయన్మ్కరం వరమ్‌ 88 

అగ్నియందు వేల్చేహవిస్సు ఒకప్పుడు అగ్నియందు పడదు. జారిపోతుంది. 

నశించిపోతుంది కాని బ్రాహ్మణుని ముఖంలో వేల్చిన హవిస్సు (అతనికివ్వబడిన దానం) 
ఎన్నటికీ చెడిపోదు. బ్రహ్మణే తరునికీయబడ్డదానం సమానమైన ఫలితాన్నిస్తే ఆచార 
శూన్యుడైన బ్రాహ్మబునికిచ్చినదానం రెండు రెట్టు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. అదే దానాన్ని 
వేదాధ్యయన నంవన్నునికిస్తే లక్షరెట్లు ఎక్కువ వలితాన్నిన్తుంది. వేదతత్వార్థ 
పరాయణునకిచ్చిన దానం అనంతమైన ఫలితాన్నిస్తుంది. దానం తీసికొనే బ్రాహ్మణుని 
యోగ్యత, దాతకు గల శ్రద్ధననుసరించి దానం యొక్క ఫలితం కలుతుంది. ప్రజాపాలకుడైన 
రాజు తనకంటె ఉత్తమడు, అధముడు, తనతో సమానుడైన రాజు యుద్దానికి రమ్మని 
పిలిస్తే క్షత్రియ ధర్మాన్ననుసరించి యుద్ధరంగానికి వెళ్ళి వెనకకు తగ్గక యుద్దాన్ని చేయాలి. 
వెనుదిరుగక యుద్ధం చేయడం, ప్రజా పరిపాలన, బ్రాహ్మణుల సేవించుట, అనేవి రాజుకు 
శ్రేయస్సును కలిగిస్తాయి. 

ఆవావేమ మిథో౭న్యోన్యం జిఘాంనంతో మహీక్షీతః 

యుధద్ధ్యమానాః వరం శక్రో స్వరం యాంత్యవరాబజ్ముఖాః 89 


168 


సప్త్రమాధ్యాయం 
న కూట్రైరాయుభై రన్వాద్యుద్ధ్యమానో రజో రివూన్‌, 
న కర్ణిభి ర్నావీ దిగ్జె ర్నాగ్నిజూలిత తేజసైః: 90 
న చ వాన్యాత్‌ న్థలారూఢాన్‌ న క్లీబం న కృతాంజలిమ్‌, 
నాముక్తకోశం నాసీనం న తవాస్మీతి వాదినమ్‌ 91 


న నువ్తం న వినన్నావాం న నగ్నం న నిరాయుధమ్‌, 

నాయుధ్యమానం వళ్ళంతం నవరేణ నమాగతమ్‌ 92 

నాయుధవ్యననప్రొప్తం నార్తం నాతివరిక్షతమ్‌, 

న భీతం న వరొవృత్తం నతొం ధర్మమనుస్మరన్‌ 93 

యస్తు భీతః వరావృత్తః సంగ్రామే హన్యతే వరైః 

భర్తుర్వద్దువ్యుతం కించిత్తత్సర్యం వ్రతివద్యతే 94 

యబ్వ్బాన్య నుకృతం కించిదముత్రాదధముపార్ధితమ్‌ 

భర్తా తతృర్వమాదత్రే వరావృత్తహతన్య తు 95 

యుద్ధం చేస్తూ రణరంగంలో ఒకరినొకరు చంప జూచే రాజులు వెనుతిరుగక 

యుద్ధం చేస్తూ చనిపోతే స్వర్గాన్ని పొందుతారు. మోసపూరితంగా పైకి ఒక విధంగా లోపల 
ఒక విధంగా ఉండే ఆయుధాలతో, కర్ణమున్న ఆయుధాలతో, విషం పూసిన బాణాలతో, 
నిప్పుతో గాచిన బాణాలతో యుద్ధం చేస్తూ శత్రువులను చంపకూడదు. తాను రథం పై 
ఉన్నప్పుడు భూమి పై నున్న శత్రువును చంపవద్దు. నపుంసకుని చంపవద్దు. భయంతో 
శరణుజొచ్చిన వానినిచంపకూడదు. తలవిరియబోసికొన్నవానిని, కూర్చున్న వానిని, శరణన్న 
వానిని చంపకూడదు. అట్లే నిద్రిస్తున్న వానిని, యుద్ధప్రయత్నాలేవి చేయకుండ ఉన్నవానిని, 
నగ్నంగా ఉన్నవానిని, ఆయుధాలు లేని వానిని, యుద్దం చేయనివానిని, యుద్దం 
చూస్తున్నవానిని, ఇంకను ఇంకొకనితో యుద్దం చేస్తున్న వానిని చంపకూడదు. ఆయుధాలు 
విరిగిపోయిన వానిని, ఆర్తి చెందిన వానిని మిక్కిలి దెబ్బలు తిన్నవానిని, భయపడ్డవానిని, 
భయంతో వెనకకు తిరిగిన వానిని సత్‌ క్షత్రియుల ధర్మాన్ని స్మరిస్తూ చంపకూడదు. 
యుద్ధంలో శత్రువులకు భయపడి పరుగెత్తు వానిని చంపిన వాడు తానుచేసిన పుణ్యాన్నంతా 
పోగొట్టుకొంటాడు. 

రథాళ్ళుం వాస్తినం భత్రం ధనం ధాన్యం వజాన్‌ స్త్రియః 

నర్వదవ్వాణీ కువ్యం చ యో యజ్ఞయతి తన్య తత్‌ 96 

రాజ్ఞళ్ళ దద్యురుద్దారమిడ్యేషా వైదికీ శ్రుతిః 

రాజ్ఞా చ నర్వయోధేభ్యో దాతవ్యమవృథర్థితమ్‌ 97 

రణ రంగంలో జయించినవాడు ఓడిపోయినవాని రథాలను, గుజ్ఞాలను, 

ఏనుగులను ఛభత్రాలను (అధికారాన్ని నూచించేవి) ధన ధాన్యాలను, పశువులను 
పరిచారికాప్రీలను ఇంకా ఇతర ద్రవ్యాలనన్నిటినీ పొందుతాడు. రాజు తన శత్రురాజులను 
జయించి సంపాదించిన దనధాన్యాదులనుండి ఉద్దారాన్ని (విశిష్ట వస్తువులను) స్వీకరిస్తాడు. 


169 


మనుస్కృతి 


రాజుకూడతాను జయించిన వస్తువులనుండి యుద 


ద వీరుల బల శక్తులకు తగ్గట్లు 
బహుమతులను పంచి పెట్టవలెను. 


ఎవషో౭నువనుతః (ప్రోక్టో యోధధర్మను నాతనః, 
అస్మాద్ధర్మాన్న చ్యవేత క్షత్రియో ఘ్నున్‌ రజో రివూన్‌ 98 
అలబ్ధం బైవ లిప్పేత లబ్ధం రక్షేత్‌ వయత్నతః, 
రక్షితం వర్ధయేబ్రైవ వృద్ధం పొత్రేమ నిక్షిపేత్‌ 99 
ఎత చృతుర్విధం విద్యాత్సురుషార్థ వయోజునం, 
అన్య నిత్వమనువ్చానం నమృ్యుక్కుర్వొాదతందితః 700 
సనాతనమైన ఈ ధర్మం యుద్ద వీరులకు సంబంధించింది. క్షత్రియుడు రణ 
రంగంలో శత్రువులను చంపుతున్నా యుద్ధ ధర్మాన్ని మాత్రం వదలకూడదు. రాజు తన 
దగ్గర లేని దానిని ఇతరుల దగ్గరినుండి కష్టపడి సంపాదించుకోవాలి. ఆ విధంగా 
సంపాదించుకొన్న ధనాన్ని కష్టపడి రక్షించుకోవాలి. కష్టపడి రక్షించుకొన్న ధనాన్ని అభివృద్ధి 
చేసికోవాలి. అభివృద్ధి యైన ధనాన్ని యోగ్యులైన వారి దగ్గర దాచిపెట్టిలి. ఈ నాలుగు 
విధాలు పురుషార్థానికి ప్రయోజనమని గుర్తించి దీని జాగ్రత్తగా ప్రతి దినం చేయాలి. 
అలబ్బమిబ్బేద్ధండేన అభం రక్షోదవేక్షయా, 
రక్షీతం వర్గయే ద్వృద్గా వృద్ధం దానేన నిక్షి పేత్‌ 101 
తనకు లభించని దాన్ని యుద్ధం చేసియైనా సంపాదించుకోవాలి ఆ విధంగా 
సంపాదించుకొన్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడిన ధనాన్ని 


వ్యాపారాదులచే పంపొందింపజేయాలి. అభివృద్ధి చెందిన ధనాన్ని యోగులకు దానం 
చేయాలి. 


నిత్యముద్య్దతదండః న్వాన్నిత్వం బవృతపాౌరువః, 
నిత్యం నంవృతనంవార్యో నిత్యం భిద్రానునార్వరేః 102 
నిత్వముద్యతదండన్వ కృత్న్మముద్విజతో జగత్‌, 
తన్మాత్సర్వాణి భూతాని దండేనైన వ్రసాథయేల్‌ 703 
రాజు ఎల్లప్పుడు దండధారియై తన సైన్యాలను అప్రమత్తంగా ఉంచి తన 
పరాక్రమం శత్రువులకు తెలియజేయాలి. తనలో ఉండు లోపాలనన్నిటిని కప్పిపుచ్చుకొని 
శత్రువుల యొక్క తప్పులనన్నిటిని తెలిసికోవాలి. ఎల్లప్పుడు జాగరూకుడై దండ ధారియై 


ఉన్నవానికి లోకమంతా భయపడ్డుంది. కావున సమస్త భూతాలను దండం చేతనే లొంగ 
దీసికోవాలి. 


అమాయయెన వర్తేత న కథంచన మాయాయా, 
బుద్దేతారివ్రయుకాం చ మాయాం నిత్యం న్వానంవృతః 104 
నాన్న భిదం వరో ఎద్యాద్వద్వాచ్చిద్రం వరస్వ తు, 

గూ హేత్కూర్శ ఇవాంగాని రక్షేద్వివరమాత్మనః, 105 


170 


సప్తమాధ్యాయం 
బకవచ్చింతయే దర్హాన్‌ సింహావచ్చ వరాక్రమేత్‌, 
వృకవ బావలుంపేత ళళవచ్చ వినివృతేత్‌ 106 
ఇతరులనెవ్వరిని మోసగించక బుజుస్వభావంతో ఉండి తన లోపాలను కప్పి 

పుచ్చుకొని శత్రువులు తన లోపాలనన్నిటిని తెలుసుకోకుండ ప్రవర్తించాలి. అట్లే శత్రు రాజుల 
లోపాలను తెలిసికోవాలి. తాబేలు తన అవయవాలను దాచుకొన్నట్లు రాజుకూడ తన రాజ్య 
రహస్యాలను గోప్యంగా ఉంచుకొని ఇతరులకు తెలుపకుండా ప్రవర్తించాలి. కొంగ ఏవిధంగా 
చేపలను పట్టు కుంటుందో అట్లే శత్రు రాజుల ధన సంపదను వశం చేసుకోవాలి. యుద్ధంలో 
సింహంవలె పరాక్రమం చూపాలి. పశువుల కాపరి జాగ్రత్తగా పశువుల కాస్తున్నప్పటికీ తోడేలు 
ఆ పశువుల కాపరి ఎమరుపాటున ఉన్నప్పుడు ఎట్లు పశువును ఎత్తుకొని పోతుందో అట్లే 
శత్రువులు ఎమరుపాటున ఉన్నప్పుడు వారి దుర్గాలను స్వాధీనం చేసుకోవాలి. ఇంకా 
కుందేలును బలవంతులైన బోయలు పట్టుకొన్నా ఉపాయంతో ఎట్లు తప్పించుకుంటుందో 
అదేవిధంగా శత్రువులు తనను అపహరిస్తే తప్పుకొని పారిపోవాలి. 

ఎవం విజయమానన్వ యే౭న్వ న్యుః వరివంథినః 

తానానయేద్వళం నర్వాన్సామాదిభిరువక్రమైః 107 

యది తోతు న తిషేయురుపొయై: వ్రథమైన్తిభిః 

దండేనైవ వ్రన హ్యైతాన్‌ ళనకైర్యళమానయేత్‌ 108 

సామాదీనాముపాయానాం బతుర్దామపి వండతాః, 

సామదండోౌ వ్రళంనంతి నిత్యం రాష్షాభివృద్ధయే 109 

ఈ విధంగా ప్రవర్తించే రాజు తన శత్రు రాజులను కూడ సామ దానాది చతుర్విధో 

పాయాలతో తనకు స్వాధీనం చేసికోవాలి. తన శత్రురాజులు సామ దాన, భేదాలనే మూడు 
పాయాలతో స్వాధీనం కాకపోతే దండోపాయాన్ని ప్రయోగించి బలాత్కారంగా వారిని తన 
వశం చేసి కోవాలి. సామ, దాన, భేద, దండోపాయాలనే నాలుగు ఉపాయాలలో రాజ్యాన్ని 
అభివృద్ధి చేయుటకు సామోపాయం, దండోపాయం ఎక్కువగా ఉపయోగిస్తాయని 
విద్వాంసులంటారు. 


యభోద్ధరతి నిర్దాతా కక్షం ధాన్యం చ రక్షతి, 

తథా రక్షేన్నృపో ర్యాష్టం హన్యాచ్చ వరివంథినః, 110 

మోవోదాజూ న్వార్యాష్టం యః కరృయత్యన వేళ్లయా, 

సో చిరాధ్రళ్ళతే రాజ్యాబ్టీవితాచ్చు నబాంధవః 7. 

శరీరకరృనాత్‌ (పాణాః కీయంతే ప్రాణినాం యథా, 

తథా రొజ్ఞామపి ప్రాణాః క్రీయంతే ర్యాష్టకర్ళనాత్‌ 112 

రైతు తన పొలంలో మొలిచిన కలుపును పీకి వేసి ధాన్యాన్ని కాపాడుకున్నట్లు 

రాజు శత్రువులను చంపి తన రాజ్యాన్ని కాపాడు కోవాలి. అజ్ఞానంచే దుష్టులెవ్వరో శిష్టులెవ్వరో 
తెలియక తన రాజ్యంలో ఉన్నవారినందరిని బాధపెట్టితే ఆ రాజు త్వరలోనే తన బంధువులతో 


171 


మనుస్మృతి 
సహ రాజ్య భష్టుడై చనిపోతాడు. ప్రాణులు ఆహారం తీసికొక పోయినందువల్ల 
కృశించిపోయినట్లే తన రాజ్యంలో ఉన్నవారిని బాధపెట్టి నందువల్ల వార్తి కోపతాపాదులచే 
రాజు ప్రాణాలు కూడ పోతాయి. కావున రాజు ప్రజలను బాధపెట్టకూడదు. 
ర్యాష్టన్య నంగ్రహే నిత్యం విధానమిద మాచరేత్‌, 
నునంగృహీతరాత్తో హి పారివన్సుఖమేధతే, 113 
రాజు రాజ్యాన్ని సంరక్షించుటకు ఈ క్రింది పద్దతులనాచరించాలి. ఈ విధంగా 
రాజ్యాన్ని రక్షిస్తే రాజుసుఖంగా ఉంటాడు. 
ద్యయోన్రయాణాం వంచానాం మధ్యే గుల్మమధిష్టితమ్‌ 
తథా గ్రామళతానాం చ కుర్వొదొష్టన్వ నంగ్రవామ్‌ 114 
గ్రామస్యాధివతిం కుర్వాద్ధళ గ్రామవతిం తథా, 
వింళతీళం శతేళం చ నహ్మన వతి మేవ చ 115 
రెండు, మూడు లేక ఐదూళ్ళ మధ్య కావలివారి గుంపు నేర్పరచాలి. అట్ల ప్రతి 
(గ్రామమునకు గ్రామపతిని పదిగ్రామాలకు దశగ్రామ పతిని ఇరువై గ్రామాలకు వింశతీశుని 
నూరు గ్రామాలకు ఒక పర్యవేక్షణాధికారి చొప్పున ఎర్పరచి రాజ్యాన్ని వృద్ధి చేయాలి. 
గ్రామే దోషాన్‌ నముతృన్నాన్‌ గ్రామికోళ్ళనకైః న్వయమ్‌, 
శం సేద్రామదళేశాయ దళేళో వింళతీళినే 116 
వింళతీళన్తు తత్సర్వం శతేశాయ నివేదయేత్‌, 
ళం సేద్రామళతేళన్తు నవానవతయే న్వయమ్‌ 777 
తాను తీర్చలేని గ్రామంలోని వివాదాలను గ్రామికుడు దశగ్రావేశునకు 
నివేదించాలి. దశగ్రామాధికారి తీర్చలేని గ్రామా వివాదాలను పింశతిగ్రామాధికారికి 
నివేదించాలి. వింశతిగ్రామాధాకారి పరిష్కరించలేని వివాదాలను శత గ్రామేశునకు 
నివేదించాలి. శతగ్రామ పతి సహస్ర గ్రామపతికి తానే నివేదించాలి. 
యాని రాజవ్రదేయాని వత్వవాం గ్రౌమవాసిభిః, 
ఆన్న పానేంధనాదీని గ్రామిళ న్తాన్యవాన్నయాత్‌ 118 
దళీ కులం తు భంజీత వింళీ వంచ కులాని చ, 
(గ్రామం గ్రౌమళతాధ్యక్షః నావాన్రాధివతిః వురమ్‌ 719 
గ్రామాధికారి గ్రామంలో ప్రతి దినం రాజుకివ్వలసిన అన్నం, నీరు, వంట చెరకు 
మొదలైన వాటిని తన జీవికకై తానుంచుకోవచ్చు. దశగ్రామధిపతి కులాన్ని, (పన్నెండు 
నాగళ్ళు ఒక దినంతో దున్నే భూమి) వింశ గ్రామాధిపతి ఐదుకులాలను, శత గ్రామాధిపతి 
ఒక గ్రామాన్ని సహస్రగ్రామాధిపతి ఒకపట్టణాన్ని తన జీవిక్షకై స్వీకరింపవచ్చును. 
తేషాం గ్రాన్వూణి కొర్వాణి వృథక్సార్వాణి చైవ హి, 
రాజ్ఞో? న్యన్సచివ నిర్ధస్తాని వళ్ళే దతంద్రితః 120 


172 


స 


[ఓని 
గ్గ 

త్తే 
గ్‌ 
0 


గ్రామాధిపతి చేసిన తీర్పులు తక్కిన తీర్పులు రాజుకు నివేదించనపుడు వాటిని 
రాజు నియోగించిన మంత్రి జాగ్రత్తగా ఆ వ్యవహారాలను, తక్కిన వ్యవహారాలను 
విచారించాలి. 
నగరే నగరే బైకం తుర్వొత్సర్వార్థచింతకమ్‌, 
డబ్బెఃన్థానం ఘోరరూవం నక్షత్రాణామివ గ్రహమ్‌ 727 
ప్రతి నగరంలో ప్రజల యొక్క సమస్త కార్యాలను విచారించే నగరాధిపతిని 


నియమించాలి. ఆ నగరాధిపతి నక్షత్రాలనడుమ శుక్రగ్రహం వలె అన్నింటిలో శ్రేష్టుడు 
కావలెను. 


న తాననువరిక్రొమేత్తర్వానేవ నదా స్వయమ్‌, 
తేషాం వృత్తం వరిణయేత్సమ్యగ్రాష్టేమ తబ్బరైః 122 
ఆ నగరాధివతి తనకు లోబడియున్న గ్రామాలకు స్వయంగా వెళ్ళి అఆ. 
యాగ్రామాధిపతులు చేస్తున్న పనులేవో చారుల ద్వారా తెలిసికోవాలి. 
రాజ్ఞో హి రక్షొధికృతాః వరస్వాదాయినళ్ళఠాః 
భృత్వా భవంతి ప్రాయేణ కేభ్యో రక్షేదిమాః వ్రజాః 123 
యే కొర్వికేభ్యో 2రమేవ గృహ్హీయుః పావబేతనః, 
తేషాం నర్వన్వమాదాయ రాజా కుర్వాత్రువాననమ్‌ 124 
రాజు నియమించిన రక్షక భటులు సాధారణంగా పరుల ధనాన్ని కొల్లగొడతారు. 
దుర్మార్గులు కూడ. అటువంటి వారి బారినుండి నగరాధిపతి ప్రజలను రక్షించాలి. తన 
దగ్గరకు పని పెట్టుకొని వచ్చిన వారి దగ్గరినుండి పాపబుద్దిగల వారు లంచాలు కూడ 
తీసుకొంటారుకావున రాజు వారిని కనిపెట్టి వారి సర్వస్వాన్ని తీసికొని వారిని రాజ్య బ్రష్టులను 
చేయాలి. 
రాజూ కర్మను యుక్తానాం స్రీణాం (పేవ్యజనన్య చ, 
ప్రత్యహం కల్పయేద్వుత్రిం స్గానకర్మానురూపతః 125 
వణో దేయోz వకృ్ళష్ణన్ల వడుత్కష్టన్వ వేతనమ్‌, 
షాణ్మాసిళ స్తధాబ్బాదో ధాన్యద్రోణన్తు మాసికః 126 
రాజుకు సంబంధించిన పనులు చేసే స్రీలు, భృత్యులు మొదలగు వారికి వారి 
వారి పనికి తగ్గట్టుగా దినసరి వేతనమివ్వాలి. చాలా తక్కువ పనులు చేసే ఉద్యోగికి 
దినానికొక పణమివ్వాలి. అంతకంటె పెద్ద ఉద్యోగికి ప్రతి దినం ఆరుపణాలివ్వాలి అట్లే 
తక్కువ పనులు చేసే ఉద్యోగికి ఆరునెలల కొకసారి బట్టలు పెట్టాలి. నెలకు ఉండె 
ఉద్యోగికి ఆరునెలలకొకసారి బట్టలు పెట్టాలి. నెలకు కుండెడు ధ్యాన్యమివ్వాలి. అదే 
విధంగా పై తరగతి ఉద్యోగికి ఆరు నెలలకారు జతల బట్టలు, ఆరుకుండల ధాన్యమివ్వాలి. 
ప్రోయవిక్రయమధాంనం భక్తం చ నవరివ్వ్యయమ్‌, 
యోగ క్షేమం చ నం(పేక్ష వణిజో దావయేత్కరాన్‌ 127 


173 


మనుస్మృతి 


యథా భలేన యుజ్రోత రాజా కర్తా చ కర్మణామ్‌, 
తథావేక్షు నృవో ర్యాష్టే కల్పయేత్సతతం కరాన్‌. 128 
యథాల్సాలమదంత్వొదం వార్యోక్యో వతృ)వట్సదాః 
తథాల్చాల్పో గృహీతవ్వో రాడ్షా ద్రాజ్ఞాబ్ధికః కరః. 129 
వస్తువును వర్తకుడు కొన్నవెల, అమ్మువెల అతడు దానినే ప్రాంతంలో కొన్నాడు, 
అతనికి ఆహార వ్యయమెంతైనది, ఇతరవ్యయాలేమున్నాయి అతని కనీసావసారాలు 
మొదలగునవన్నీ దృష్టిలో ఉంచుకొని రాజు వర్తకులపై పన్ను వేయాలి. ప్రజలు తాను 
చేసిన క్రయవిక్రయాదులపై పొందు లాభాన్ని, తన రాజ్యావసరాల్ని దృష్టిలో పెట్టకొని రాజు 
పన్ను విధించాలి. జలగలు, దూడలు, తేనెటీగలు ఏవిధంగా కొద్ది కొద్దిగా తీసికొంటాయో 
రాజు కూడ ప్రజలను ఇక్కట్ల పాలుచేయక కొద్దికొద్దిగ పన్ను తీసికోవాలి. 
వంచాళద్సాగ అదోయో రాజ్ఞా వచుహిరణ్యయో *, 
ధాన్వానామన్టమో భాగః వో ద్యాదళ ఎవ వా 130 
ఆదదీతాభ షడ్ఫాగం ధుమాంనమధునర్సిషామ్‌, 
గంధౌవధిరనానాం చభవుపవ్పమూలవలన్వ చ 737 
వ(తళాకతృణానాం చ చర్శణాం వైదళస్వ చ, 
మృణ్మయానాం చ భాండానాం నర్వన్వాళ్తుమయన్వ చ 132 
పశువులు, బంగారం వంటి క్రయవిక్రయాల్లోని లాభాల్లో రాజు నూటికి యాభై 
వంతు పన్నుగా తీసికోవచ్చు. ధాన్యాల క్రయవిక్రయాల్లోని లాభాల్లో ఆరవ భాగం, ఎనమిదో 
భాగం, పన్నెండో భాగం పన్ను తీసికోవాలి. చెట్లు, మాంసం, తేనె, నేయి, గంధం, ఓషధులు, 
రసం, పువ్వులు గడ్డలు, పండ్లు, ఆకులు, కూరగాయలు, చర్మపు వస్తువులు, వెదురు 
మట్టి కుండలు రాతి వస్తువులు విటి లాభంలో రాజు ఆరవ వంతుపన్ను తీసికోవాలి. 
మ్రియమాజణో౭ ప్వాదదీత న రాజా శ్రోత్రియాత్స రం, 
న చ క్రుధాన్య నంసీదేబ్రోత్రియో విషయే వనన 133 
ఎట్టి పరిస్థితిలోను శ్రోత్రియుని దగ్గర పన్ను తీసికోరాదు. ఆశ్రోత్రియుడు ఆకలితో 
నకనకలాడకుండునట్లు రాజు చూచుకోవాలి. 
యన్య రాజ్ఞన్తు విషయే శ్రోత్రియస్పీదతి క్షుధా 
తస్యాూవి తత్‌క్షుధా రొషమచిరేణైవ సీదతి. 134 
ఢ్రుతవృత్తే విదిత్వాన్వ వృత్తిం ధర్వాం వ్రకలుయేత్‌, 
నంరక్షోత్స ర్వత్తశెనం వితా వుత్ర మివౌరనమ్‌ 135 
సంరక్ష్యమాణో రాజాయం కురుతే ధర్మ మన్వవామ్‌, 
తేనాయుర్వర్ధతే రాజ్ఞో ద్రవిణం ర్యొష్టమేవ చ 136 
' ఏ రాజ్యంలో శ్రోత్రియుడు ఆకలికి మాడి చస్తాడో ఆ రాజ్యంలోని ప్రజలు కూడా 
ఆకలితో బాధపడి మరణిస్తారు. అందువల్ల రాజు శ్రోత్రియునివెద పరిజ్ఞానాన్ని, అతని 


174 


సప్తమాధ్యాయం 


నడవడిని, తెలిసికొని దాని కనుగుణంగా అతనికి న్యాయమైన వృత్తిని కల్పించాలి. రాజైనవాడు 
శ్రోత్రియుని తండ్రి కుమారుని రక్షించినట్లు రక్షించాలి. ఈ విధంగా రాజు కాపాడగా 
శ్రోత్రియుడు తన ధర్మాన్ని నిర్వహించుకొంటాడు. దాని వల్ల రాజుకు ఆయుస్సు, ధనం 
చివరకు రాజ్యం కూడ అభివృద్ది చెందుతుంది. 

యత్కించిదవి వర్షన్య దావయేత్స రసంజ్ఞితమ్‌, 

వ్యవహారేణ జీవంతం రాజా ర్యాష్టే వృథగ్ధనమ్‌ 137 

కొరుకొన్‌ ళిల్సినత్హ్రైవ జూద్రాంశ్చాత్మోవజీవినః, 

ఎకాకం కొరయేత్కర్గ మాసిమాసి మహీవతిః 138 

నోచ్చింద్యాదాత్మనో మూలం పరేషాం చాతితతృష్టయా, 

ఉబచ్చిందన్‌ వ్వొత్మనో మూలమాత్మానం తౌంళ్ళ పీడయేత్‌ 139 


తన రాజ్యమందే కూరగాయలు మొదలైన చిన్న చిన్న వస్తువులమ్మి బ్రతికేవారి 
దగ్గర రాజు సంవత్సరానికొకసారి తక్కువ పన్నును తీసికొనవలెను. శిల్పకారులకంటె కొంత 
ఉన్నతులైన వంటలు చేయువారు, లోహకారులు మొదలగు శిల్పులు దేహపరిశ్రమచే 
జీవించువారి దగ్గర నెలనెలకొక దినం పని చేయించుకోవలెను. ప్రజలపై గల అత్యనురాగం 
చే పన్నులు వేయక తనమూలాన్ని చెడగొట్టుకోవద్దు. అట్లే అత్యాశకుపోయి వర్తకులు 
మొదలగువారి మూలాన్ని చెడగొట్టవద్దు. ఈ విధంగా పన్ను తీసికొననిచో ధనాగారంలో 
ధనం లేక తాను బాధకు గురియౌతాడు. 
తీక్లకౌవ మృదుళ్ళు స్వాత్కార్యం వీక్ష్య మహీవతిః . 
తీక్లకౌవ మృద్దుక్రైన రాజా భవతి నమ్మతః 140 
అవసరాన్ననుసరించి రాజు కఠినుడు కావలెను మెత్తని వాడూ కావలెను. అట్లున్నచో 
అతడు సర్వ జన సమ్మతుడౌతాడు. 
అమాత్యముఖ్యం ధర్మజ్ఞం ప్రాజ్ఞం దాంతం కులోధ్రతమ్‌ 
స్థావయేదాననే తస్మిన్‌ ఖిన్నః కొర్వేక్షణోన్సణాం. 141 
ఎవం నర్వం విధాయేదమితిక ర్రవ్యమాత్మనః, 
య్యుక్త్షశ్లైవావమత్రళ్ళు వరిరక్షేదిమా:ః ప్రజాః 142 
విక్రోళంతోం యనం ర్యావ్రాద్ధియంతే దన్యుభిః వజూ, 
సంవళ్ళత నృభృత్యన్వ మృతన్స న తు జీవతి 143 
తాను స్వయంగా ప్రజాకార్యం చూడలేని సమయంలో ధర్మ మర్మాలు 
తెలిసినవాడు, జితేంద్రియుడు, ఉత్తమకులంలో పుట్టిన వాడు, అగు వానిని ముఖ్యమంత్రి 
' పదవియందు నియమించి ప్రజా పరిపాలన చేయాలి. ఇట్లు రాజు చేయాల్సిన పనులనన్ని 
నిశ్చయించుకొని, పట్టుదల గలిగి ఎమరుపాటు లేక తన ప్రజలనందరిని రక్షించాలి. రాజు 
అతని భృత్యులు చూస్తుండగానే దుర్మార్గులు ప్రజలను బాధలుపెట్టినచో ఆ రోజు, అతని 
భృత్యులు చచ్చినవారితోనే సమానులు. 


మనుస్మృతి 


వ్లత్రయన్వ పరో ధర్శుః (వజూనామేవ పాలనమ్‌, 
నిధిష్టఫలభోకా హి రాజూ ధర్మేణ యుజ్య్వతే 144 
ప్రజాపరిపాలనమే రాజు యొక్క ధర్మం. ధర్మ శాస్త్రాలలో చెప్పబడిన కార్య 

ఫలాలననుభవిస్తూ అతడు ధర్మవంతుడే బెతాడు. 

ఉత్తాయ వళ్చిమే యామే కృతళౌచస్ఫమాహితః, 

హొతొగ్నిర్రాహ్మణాంళ్సారు వ్రబికేత్స చుభాం నభామ్‌ 145 

తత్ర స్థితః ప్రజా న్సర్వాః ప్రతినంద్యః వినర్హయేత్‌, 

వినృజ్యు చ వ్రజాన్సర్యా మంతయేత్సహ మంత్రిభిః 146 

గిరివృష్టం నమారువ్వా ప్రాసాదం వా రహో గతః 

అరణ్యే నిళ్ళలాకో వా మంత్రయేదనిభావితః 147 

యన్య మంత్రం న జానంతి నమాగమ్య వృథగ్గనాః 

న కృత్నాం వృథివీం భుజ, కోళహేనోz పి పార్థివః 148 

జడమూకొంధబభిరాం తెర్వగ్తోనాన్‌ వయోధికొన్‌, 

స్రీమేచృవ్యాధి తవ్యంగాన్మం త్రకొలే? వసారయేత్‌ 149 

భిందంత్వవమతా మంత్రం తైర్యగోోనా స్తథైవ చ, 

స్రియ శైవ విశేషేణ తస్మాత్తత్రాదృతో భవేత్‌ 150 

రాజు ఉదయాననే లేచి స్నానాదికాలు పూర్తి చేసికొని శుచియై, జాగరూకతతో 

నిత్యహోమాలు పూర్తిచేసి బ్రాహ్మణులను గౌరవించి సభకు వెళ్ళవలెను. ఆ సభకు తన 
దర్శనార్థం వచ్చిన ప్రజలందరిని సత్కరించి వారిని పంపి తన మంత్రులతో చేయదగిన 
కార్యాలగురించి చింతించవలెను సర్వత శిఖరాల్నెక్కి కాని, మేడ పైనుండి కాని, రహస్య 
స్థలంలోనే ఉండికాని, అరణ్యమున ఉండికాని, రహస్య భేదనంచేసే వారి కంట బడక 
పనులు చేయు ఉపాయం, ద్రవ్య సంపాదన, దేశకాలములననుసరించి చేయాల్సిన పనులు, 
తన కష్టాలను తొలగించుకొనే పద్ధతి కార్యనుకూలత అను వాటిని గూర్చి మంత్రులతో 
ఆలోచన చేయాలి. ఎ రాజు చేయు మంతనాలను ఇతరులెవ్వరెరుగరో ఆరాజు దగ్గర ధన 
సంపదలేకున్నా భూమండలమునంతా అతడు ఏలుతాడు. జడులు, మూగవారు, గుడ్డివారు, 
చెవిటివారు, పశుపక్ష్యాది జంతువులు, వయస్సులో మరీ పెద్దవారు, స్రీలు, మ్లేచ్చులు, 
రోగులు, అంగహీనులు వీరెవ్వరు లేని సమయంలో మంత్రాలోచన చేయాలి. చిలుకలు 
మొదలగు పక్షులు, అవమానింపబడ్డ (స్రీలు ప్రధానంగా రహస్యాన్ని బయట పెడ్తారు 
కాబట్టి వీరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మధ్యందినే౭ ర్థరాత్రే వా విశ్రాంతో విగతళ్లమః, 

చింతయేద్ధర్శకొమార్థాన్‌ సార్ధం తైరేక ఎవ వా 151 

వరన్సర విరుద్దానాం తేషాం చ నముపార్టనమ్‌, . 

కన్వానాం నంప్రదొనం చ కుమూరాణాం చ రక్షణమ్‌ 152 


176 


సప్తమాధ్యాయం 

దూతనంపేషణం చైవ కొర్వూ శేషం తదైవ చ, 

అంతఃవుర ప్రచారం చ వ్రణిధీనాం చ బేష్టితమ్‌ 153 

కృత్సుం బాన్టవిధం కర్మ వంచవర్గం చ తత్వతు 

అనురాగావరొగౌ చ వ్రబౌరం మండలన్వ చ 154 

మధ్యమన్య వ్రబారం చ విజగీషోళ్ళ బేష్టితమ్‌, 

ఉదాసీన వ్రచారం చ శత్రోళ్రైవ ప్రయత్నతః 155 

మధ్యాహ్నంలో లేక మధ్య రాత్రిపూట విశ్రాంతి తీసికొని అలసట తీర్చుకొని 

మంత్రులతో కలసి,లేక ఒంటరిగా ధర్మార్థకామాల గురించి రాజు ఆలోచించుకోవాలి. పరస్పర 
విరుద్ధమైన దర్మార్థకామాలను సంపాదించుకొను పద్ధతి, స్వకార్యసిద్దికి తనకుమార్తెల నితరుల 
కిచ్చుట, రాజకుమారులకు విద్యలు నేర్పి రక్షించుట, దూతనుపంపించుట, సగం చేసిన 
పనిని పూర్తి చేయుట, అంతః పురస్రీల చేష్టలను గుర్తించుట, తన రాజ్యంలో శత్రు 
గూఢాచారులున్న సంగతి, శత్రు రాజ్యంలో తన గూఢాచారులు చేయు పని, కప్పములు 
తీసికొనుట, భృత్యులకు జీతాలిచ్చుట, మంత్రులు మొదలగు వారికి ఉత్తరువులిచ్చుట, 
జనుల బుణాదులకు సంబంధించిన దండుగ తీసికొనుట, వివాదాల విచారించుట, 
ఓడినవారి దగ్గరినుండి అపరాధం తీసికొనుట, పాపపు పనుల [పప్రాయశ్చిత్తమనే 
అష్టవిధకర్మలను, ఆచరించాలి. అట్లే మారు వేషంలో తిరిగే వాండ్లు, ఉదాసీనులు, 
గృహపతులు, వైదికులు, తాపసులు వీరి వీషాలతో తిరుగు ఐదు విధములుగా నున్న 
గూఢచారులను విచారించాలి. తనవారు మంత్రులయనురాగాన్ని విరక్తిని గుర్తించి మీద 
చెప్పబోవు రాజమండల ప్రచారాన్ని విచారించాలి. తన పక్షంలో శత్రుపక్షంలో చేరక 
మధ్యనున్న వారి చర్యను, జయశీలియగువాని చర్య, ఉదాసీనుని ప్రవర్తన, శత్రువుయొక్క 
ప్రయాత్నాలు జాగ్రత్తగా గమనించాలి. 

ఎతౌః వ్రకృతయో మూలం మండలన్య నమానతః 

అష్టా చాన్వాఃనమాఖ్వాతా ద్వాద్హైవ తు తాః న్మృతాః 156 

అమాత్యర్వొష్ట దుర్హొరదండాఖ్వాః వంచ చావరాః, 

వ్రత్వేకం కథితా హ్వేతాన్సంక్షేపేణ ద్వినవ్రతిః 157 

అనంతరమరిం విద్యాదరి సేవినమేవ చ, 

అరేరనంతరం మిత్రముదాసీనం తయోః వరమ్‌ 158 

మధ్యమ, విజిగీషు, ఉదాసీన, శత్రువులనే నలుగురు ప్రకృతులు, రాజ్యానికి 

కారణభూతులు ఇంకా మిత్రుడు, అరిమిత్రుడు, మిత్ర మిత్రుడు, అరిమిత్రమిత్రుడు అనే 
నలుగురు ప్రకృతులు పార్షిగ్రాఫ్టుడు, ఆక్రందుడు పార్షిగహసారుడు, ఆక్రందాసారుడు 
అను నలుగురు కలిస్తే మొత్తం పన్నెండుగురు ప్రకృతులు అమాత్య, రాష్ట్ర దుర్గ అర్హ, 
దండాలనే ప్రకృతులు . పై పన్నెండు ప్రకృతుల కున్నందువలన మొత్తం అరువై ప్రకృతులు 
వరితో మూల ప్రకృతులు 'పన్నెండుగురిని కలిపితే మొత్తం డెబ్ఫై రెండు ప్రకృతులు. అటు 
పిమ్మట అరిని, అరిసేవిని, అరిమిత్రుని, ఉదాసీనుని గుర్తించవలెను. 


177 


అ4ఆ ౧4౪ శ్ర ధ్రిజూ 
తౌన్‌ నర్వానభినందధ్వా తామాదిభి రువక్రమైః 
వ్య సైశ్చెవ నమ సైళ్ళ పౌరు షేణ నయేన చ 159 
నంధిం చ విగ్రహం చైవ యానమాననమేవ చ, 
దైంధీభావం నంశ్రయం చ వడ్గుణాంళ్చింతయేత్సదా 160 
ఆననం బైన యానం చ నంధిం నిగ్రహమేన చ, 
కొర్యం వీక్షః ప్రయుంజీత ద్వైధం నంశ్రయమేవ చ, 161 
ఆ రాజుల నందరిని సామాదానాద్యుపాయములచే వేరు వేరుగా కాని కలిసికట్టుగా 
కాని వశపరచుకొనవలెను. లేనిచో ఉభయుల ప్రయోజనాలు ఆలోచించి రాజులతో సంధిని, 
యుద్ధము, యుద్ధయాత్ర, ముట్టడే, శత్రువులను వేరు పరచుట, శత్రు బాధకోర్వలేక ఆ 
రాజునాశ్రయించుట అను ఆరు ఉత్తమగుణాలగూర్చి ఆలోచించాలి. అట్లే తన అభివృద్ధిని, 
శత్రువుల క్షీణదశలనాలోచించి రాజులను ముట్టడిని యుద్ధ యాత్ర సంధిని, యుద్దాన్ని 
ద్వైధం, సంశ్రయం కార్యం అనే వాటిని ఎ వేళకు ఎది తగిందో దానినే ప్రయోగించాలి. 
నంధిం తు ద్వివిధం విద్వాద్రాజూ బిగ్రహమేవ చ, 
ఉభే యానాననే చైవ ద్వివిధసృంశ్రయః స్మృతః 162 
సంధి, విగ్రహం, యానం ఆసనం ద్వైధీ భావం, సంశ్రయం అనే ఆరిటిలో ప్రతి 
ఒక్కటి రెండు విధాలుగా ఉన్నది. 
నమానయానకర్మా చ వివర్‌త స్తథైవ చ, 
తదా తొయతినంయుక్రః నందిర్‌జ్లేయో ద్వాలక్షణః 163 
న్వయం కృతళ్ళ కార్యార్థనుకాలే కొల ఎవ వా, 
మి(త్రన్య బైవాపక్ళతే ద్వవిభో ఏగ్రహాః న్మృతః 164 
ఎకాకినళ్సాత్యయి కో కార్వే ప్రాప్తే యదృచ్చయా, 
నంవాతన్వచ మిత్రేణ ద్వివిధం యానముచ్యతే 165 
క్లీణన్య బైన క్రమళో దైవాత్సూర్యకృతేన వా, 
మిత్రన్య చానురోధేన ద్వివిధం న్మృతమాసనమ్‌ 166 
సంధి సమాన యానకర్మ అని అసమానయానకర్మ అని రెండు విధాలుగాఉన్నది. 
కాలమునగాని అకాలమున గాని తన కార్యానికై చేయునది, మిత్రుని సహాయానికై చేయునది 
అని యుద్ధం కూడ రెండు రకాలు. శత్రువుకు అనుకొనక కష్టం కలిగినప్పుడు తానొక్కడుగాని, 
తన స్నేహితుని సహాయం తీసికొనిగాని దండెత్తుట రెండు విధాలు. దుఠదృష్టం వల్లనో 
పూర్వ జన్మ పాపం వల్లనో తన సైన్యం క్షీణిస్తే దానిని పెంచుకొనుటకు తాను గాని, తన 
స్నేహితుని సహాయాన్నిగాని తీసికొని చేయుముట్టడి (ఆసనము) రెండు విధాలు. 
బలన్య స్వామినశ్ర్రైన స్థితః కార్యార్దసిద్దయే, 
ద్వివిధం కీర్షతే ద్రైధం షాడ్తుణ్యుగుణ వేదిభిః 167 


178 


సప్తమాధ్యాయం 
అర్థసనంవొదనార్థం చ వీడ్యమానన్య శతుభిః,* 
నాధుమ వ్యవదేళార్ధం ద్వావిధః నంశ్రయః స్మృతః 168 
తన సైన్యాన్ని సేనాధిపతి యొక్క ఆధిపత్యంలో శత్రువు పైకి పంపుట, లేక ఆ 

సైన్యాన్ని తన దుర్గ రక్షణకై నియోగించుట అని ద్వైధీభావం రెండు విధాలు. శత్రువు 
తనను బాధిస్తున్నందువల్ల ప్రస్తుతం శత్రుబాధ తొలుగుటకై లేక రాబోవు శత్రు బాధ 
తొలుగుటకై బలవంతుని ఆశ్రయించుట అని సంశయం రెండువిధాలు. 

యదావగచ్చేదాయత్యా మాధిక్యం ద్రువ మాత్మనః, 

తదాత్వే చాల్సికొం పీడాం తదా సంధిం నమాశ్రయేత్‌ 169 

యదా వ్రవ్భావ్షా మన్యేత నర్వొన్తు ప్రకృతీర్చళమ్‌, 

అత్యుబ్రితం తథాత్తానం తదా కుర్వీత విగ్రహమ్‌ 170 

యదా మన్వేత భావేన హృష్టం వుష్టం బలం న్వకమ్‌, 

వరన్య విపరీతం చ తదా యాయాదివుం వతి 171 

యదా తు స్వాత్వరిక్షీణో వావానేన బలేన చ, 

తదాసీతావయత్నేన శనకైస్సాంత్యయన్నరీన్‌ 172 

మన్వోతారిం యదా రాజా నర్వధా బలవత్తరమ్‌, 

తదా ద్విధా బలం కృత్యా నాధయేత్సార్యమాత్మనః 173 

యదా వరబలానాం తు గమనీయతమో భవేత్‌ 

తదా తు నంశ్రయేతక్షీవం ధార్మిళకం బలినం నృవమ్‌ 174 

రాజు తనకు తరువాతి కాలంలో లాభం జరుగుతుందని నిశ్చయించినపుడు 

తనకు స్వల్ప నష్టం కలిగినా శత్రురాజుతో సంధి చేసికొనవలెను. తాను తన సైన్యం మంచి 
బలంతో నున్నట్లు తాను ఆర్ధికంగా పుష్టిచెందినట్లు తలిస్తే అప్పుడు శత్రువుల పైకి యుద్దానికి 
పోవచ్చును. అబ్లే తన బలం సంతోషంగా సమృద్ధంగా ఉన్నట్లు శత్రుసేన బాధలతో 
దుఃఖిస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలిసికొన్న రాజు శత్రువుపై యుద్దానికి పోవాలి. తన 
సైన్యం కష్టాల పాలై తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు బలవంతుడైన శత్రువును మంచి 
మాటలతో , లొంగదీసికొని అతనితో స్నేహం చేయాలి. తన శత్రువు తనకంటె బలవంతు డన్న 
విషయం తెలిసి అతడు సామదానాదులకు లొంగడనే విషయం తెలిస్తే తన సైన్యాన్ని 
రెండుగా విభజించి ఒక భాగము దుర్గరక్షణ చేయవలెనని, రెండో భాగం తాను, లేక 
సేనాధిపతి అధ్యక్షతన యుద్ధం చేయునట్లు చేసి తన పనిని సాధించుకోవలెను. రాజు 
తాను, తన మంత్రులు మొదలైన వారు చేసిన తప్పుల వల్ల శత్రువులకు బందీకావలసిన 
పరిస్థితి ఏర్పడితే అప్పుడు ధార్మికుడు విజ్ఞుడు ఐన ఆరాజు బలవంతుడైన శత్రురాజుతో 
సంధిచేసి కోవాలి. 

నిగ్రహం వ్రకృతినాం చ కుర్వొద్యో2 రి బలన్వ చ, 

డవ సేవేత తం నిత్యం నర్వయత్సైర్గురుం యథా 175 


179 


మనుస్మృతి 


యది తత్రాపి నంవశ్యేద్దోషం నంభ్రయకొరితమ, 
నుయుద్ధమేవ తత్రాపి నిర్విళశంకన్సమాచరేత్‌ 176 
నర్వోపొయైన్త థా కుర్వాన్నీతిజ్ఞుః వృథివీవతి* 
యథా స్వాభ్వధికా న న్యుర్మితోదాసీనళతవః 177 
తన పరివారజనాన్ని, శత్రు సైన్యాన్ని అరికట్టగలిగిన వాడు బలవంతుడు. అట్ట 
రాజును గురువును సేవించినట్లు సేవించవలెనేకాని విరోధం పెట్టుకొనరాదు. కాని ఆ 
రాజును ఆశ్రయించి నందువల్ల ఫలితం లేకపోతే అప్పుడు తెగించి అతనితో యుద్దాన్నే 


చేయాలి. రాజనీతి తెలిసిన రాజు తన మిత్రులు, శత్రువులు, మధ్యస్థులు తనకంటె మించి 
పోకుండ సమస్తోపాయాలతో ప్రయత్నించవలెను. 


ఆయతిం నర్వకొర్వాణాం తదాత్వం చ విచారయేత్‌, 
అఆతీతానాం చ నర్వేషొం గుణదోవొ చ తత్త(తః 178 
ఆయత్వాం గుణదోషజ్జ స్తదాత్వే క్షివ్రనిళ్ళయః, 
అతీతే కొర్య శేషజ్జళ్ళుతుభిర్నాభిభూయతే 179 
ఎంతటి చిన్న కార్యాన్నైనను చేయుటవల్ల కలుగు లాభనష్టములను రాజు చక్కగా 
విచారించవలెను. అట్టే పూర్వం చేసిన పనుల వల్ల కలిగిన లాభ నష్టాలను కూడ చక్కగా 
విచారించవలెను. చేయబోవు పనుల యొక్క లాభనష్టాలు తెలిసినవాడు, అప్పుడు చేయు 


పనులందు గట్టి పట్టుదలకలవాడు, పూర్వం చేసిన పనుల నుంచి చెడులు గుర్తించిన 
రాజు శత్రువులకెన్నడును లాంగడు. 


యధైనం నాభినందధ్యుర్శితోదాసీన శత్రవః, 
తథౌ సర్గం నంవిదధ్యా దోవ సామాసికో నయః 180 
మిత్రుడు, మధ్యస్థుడు, శత్రువు విరెవ్వరు తనను భాధించనట్లు చూచుకొనుట 
రాజుయొక్క సాధరణ ధర్మం . 
యదా తు యానమాతి ష్టే దరిరొష్టం ప్రతి ప్రభుః 
తదా? నేన విధానేన యాయాదరివురం శనైః 181 
రాజు శత్రురాజ్యముల మీద దండెత్తు నప్పుడు ఈక్రింది పద్ధతుల ద్వారా శత్రు 
పట్టణం పైకి పోవలెను. 
మార్గళీర్దే భో మూసి యాయాద్యాత్రాం మహీవతి* 
ఫాల్గుణం వాz౭థ బైత్రం వా మాసౌ వతి యథాబలమ్‌ 182 
అన్వ్యేవ్వువి తు కాలేషు యదా వశ్వేద్ధువం జయమ్‌, 
తదా యాయాద్విగృ హ్వైవ వ్యననే బోల్టితే రిపోః 183 
చతురంగ బలసమేతుడైన రాజు తనబలాన్ని శత్రువులబలాలను తపో వేసికొని 
శుభమైన మాసమందు గాని, మార్గశీర్షమాసము ఫాల్గుణ మాసము లేక చైత్ర మాసము 
/ 


18౧ 


సప్తమాధ్యాయం 


వీటియందు ఎ మాసంలో నైన యుద్దానికి బయలు దేరవచ్చును పైన చెప్పబడిన నెలలు 
కాక తనకు తప్పక జయం కలుగుతుందని నమ్మకమున్నప్పుడు శత్రువు కష్టాల పాలైనపుడు 
తప్పక యుద్దానికి పోవచ్చును. 


కృత్వా విధానం మూలే తు యాత్రికం చ యథావిధి, 
డవగృవ్యోన్సదం బైవ బారాన్‌ నమ్యగ్విధాయ చ 184 
నంళోధ్య (తివిధం మార్గం షడ్విధం చ బలం న్వకమ్‌, 
నొంవరాయికకల్స్పేన యాయాదరివురం శనైః 185 


తనకు మూల బలాన్ని ఎర్పరచుకొని దానిని ముఖ్యులైన సేనా పతులకింద 
దుర్గ సంరక్షణకై ఉంచి దండయాత్రకు కావలసిన ఆయుధాలు మొదలగు వాటిని 
శాస్త్ర పద్దతిన చేర్చుకొని, తాను శత్రురాజ్యమున ఉండవలసిన స్థలమును, శత్రువుల యొక్క 
బలమును గూఢచారుల వల్ల తెలిసికొని, శత్రువు పైకి దండయాత్రకు బయలు 
దేరవలయును. అప్పుడు పొదలతో నిండినవి, అడవులతో నిండినవి, నీటితోనున్నవి అనే 
మూడు మార్గాలను చక్కగా చేసికొని, హస్తి, అశ్వ, రథ పదాతి, సేనా, పరివారాలనే 
ఆరుబలాలను పెంచుకొని యుద్దానికి తగిన పద్ధతిలో శత్రువుయొక్క పట్టణం పై 
దండెత్తవలెను. 
శత్రు సేవని మిత్రే చ గూడే యుక్తతరో భవేత్‌ 
గతప్రత్యాగతే చైవ న హి కష్టతరో రివుః 186 
దండవ్యూ హేన తన్మాథం యాయాత్తు శకటేన వా, 
వరొహమకరాఖ్యాం వా నూచ్య వా గరుడేన వా 187 
యతళ్ళ భయమాళంకే త్తతో విస్తారయేద్బలమ్‌, 
వద్దేన బైవ వ్యూ హేన నివిశేత నదా న్వయమ్‌ 188 
సేనావతిబలాధ్యక్షౌ నర్వదిక్షు నివేళయేత్‌, 
యతళ్ళ భయమాళంకోత్‌ ప్రొచీం తాం కల్పయేద్ధిళం 189 
శత్రువును సేవస్తున్న మిత్రునియందును, తన దగ్గర పని చేసే శత్రువు దగ్గర 
కొంతకాలమునుండి మరల తన దగ్గరకు వచ్చినవానియందును, జాగ్రత్తగా ఉండాలి. 
వారిద్దరు గొప్ప శత్రువులే బెతారు. 
శత్రువుల పట్టణాన్ని దండవ్యూహం, శకట వ్యూహం వరాహవ్యూహం, మకర 
వ్యూహం సూచీవ్యూహం గరుడవ్యూహం వంటి వ్యూహాల్ని పన్ని ముట్టడించాలి. 
దండవ్యూహమనగా మొదట బలాధ్యక్షుడు, మధ్యలో రాజు వెనక సేనాధిపతి 
రెండు వైపుల ఎనుగలు, గుజ్ఞాలు, పదాతి దళముంటుంది. ఇది దండమువలె పొడవుగా 
ఉంటుంది. 


శకటవ్యూహంలో ముందు సూదివలెనుండి వెనుక వెడల్పుగా సేన ఉంటుంది. 
రాజుకు వెనక నుండి భయముంటుందనుకున్నప్పుడే ఈ వ్యూహం మంచిది. 


181 


మనుస్మృతి 


వరాహ వ్యూహంలో ముందు వెనుక సన్నగా నుండి మధ్యలో ప్రధానమైన 
బలగమంతా ఉంటుంది. 


గరుడవ్యూహం కూడ ఇంచుమింఉగా ఇట్లే ఉంటుంది. 
మకరవ్యూహం ముందు వెనక వెడల్పుగానుండి మధ్య భాగం సన్నగా ఉంటుంది. 


సూచీ వ్యూహం చీమలబారులవలె సన్నగా ఉండి అవసరమైనచోట మాత్రం 
ఎక్కువ మంది శూరులనుంచుతారు. 


చుట్టు పద్మాకారంలో సైన్యముండి దాని కర్ణిక ఉండుచోట (మధ్య భాగంలో) 
రాజు ఉండేది పద్మప్యూహం, రాజుకు భయం ఎ ప్రక్కనుండి ఉంటుందని భావిస్తాడో ఆ 
వైపు సైన్యాన్ని పంపాలి. సేనాపతి బలాధ్యక్షులను అన్ని వైపుల ఉంచాలి. ఎదిక్కున 
భయమెక్కువ ఉంటుందని భావిస్తారో దానినే ప్రధానమైన దిశగా భావించాలి. 
గుల్మాంళ్ళ స్థావయే దాప్తాన్‌ కృతనంజ్ఞాన్‌ సమంతతః, 
స్థానే యుద్దే చద తుళలానభీరూనవికారిణః: 190 
నంవాతాన్‌ యోథయేదలాన్‌ కామం బిస్తారయేదృవహూన్‌, 
నూద్వొా వజ్రోణ బైవైతాన్‌ వ్యూ హేన వ్యూవ్వా యోథయేత్‌ 797 
మంచికీర్తి ప్రతిష్టలు కలవాడు, మిక్కిలి అప్పులు, సమర్శలు, భయంలేనివారు, 
అందమైన వారైన యోధులన్మ్ముకమ సైన్యంనుండి వేరు చేసి శత్రు పక్షాన్ని ఆటంక పరచుటకు 
శత్రుసైన్యం యొక్క చేష్టలు తెలిసికొనుటకు నియమించాలి. యుద్ద నైపుణ్యమంతగా 
లేని అల్పులను ఒక దగ్గరగా చేర్చీయుద్ధం చేయాలి. వీరిలో చాలా మందిని చేర్చి బాగా 
విస్తరింప జేయాలి. రాజు తాను పైన చెప్పిన సూచీ వ్యూహం వజవ్యూహాలను పన్ని 
యుద్ధం చేయాలి. 


న్యందనా క్వైన్సమే యుద్దోదనూపే నౌద్వపై న్రథా 

వృక్త గుల్మావృతే చా పైరసిచర్మాయుథైః స్థలే 192 

కురుక్షోత్రాంళ్ళు మత్వ్యాంళ్ళు వంచాలాన్‌ ళూరసేనజాన్‌, 

దీర్జాన్‌ లమూంశ్రైన నరానగ్రానికేము యోధయేత్‌ 193 

వ్రవార్షయేద్పలం వ్యూవ్వో తొంళ్ళ నమృక్సరీక్షయేత్‌, 

చేష్టాళ్సైన విజానీయదరీన్‌ యోధయతామపి 194 

బయలు నందు (సమ ప్రదేశంలో, రథాశ్వాలతో యుద్ధంచేయాలి. చెట్టు పాదలు 

నిండిన ప్రదేశంలో ధనుర్ణారులు ఖడ్గాలు, కత్తులు మొదలైన ఆయుధాలు ధరించిన వారితో 
యుద్ధం చేయించాలి. కురుక్షేత్రం, మత్స్య దేశం, పాంచాల దేశం, శూరసేన దేశంలో పుట్టి 
గొప్ప శరీరం బలంకలవారిని సైన్యానికి ముందు భాగంలో నిలపాలి. వ్యూహాన్ని పన్ని నప్పటికీ 
తన సైన్యానికి ఉత్సాహం కలిగిస్తున్నా శత్రుసైనికుల చేష్టలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 

ఉవరుధ్వారి మాసీత రొష్టం చాస్తోవవీడయేత్‌, 

దూషయేచ్చాన్య నతతం యవసాన్నోదకేంధనమ్‌ 195 


182 


సప్రమాధ్యాయం 
ఖంధ్వాబ్టైవ తటాకొని వొకారవరిఖా స్తథా, 
నమవన్శందయేబైనం రాత్రౌవిత్రాసయేత్తథా 196 
ఉవజవ్వొనువజు పేద్పుధ్యేతైవ చ తత్కతమ్‌, 
యుక్తో చ దైవే యుద్ధేత జయ్యపేవ్సురపేతఖీః 197 
సామ్నా దానేన భోదేన నమ స్తై రథవా పృథక్‌, 
విజోతుం వ్రయతేతారీన్న యుద్ధేన కదాచన 198 


అనిత్వో విజయో యస్మాద్ధృళ్ళుతే యుద్ధ్యమానయోః, 

వరాజయళ్ళు నంగ్రామే తస్మాద్యుద్ధం వివరయేత్‌ 199 

ప్రయాణామవ్రుపాయానాం వూర్యోక్రానామనంభవే, 

తథా యుద్ధేత నంవన్నో విజయేత రివూన్‌ యథా 200 

శత్రు రాజు దుర్గంలొ ఉన్నా లేకున్నా అతని పట్టణాన్ని ముట్టడించాలి సాధారణంగా 

మొదలు దుర్గం పట్టణాన్ని ముట్టడించాలి సాధారణంగా దుర్గంలో బయటినుండి ఆహార 
వస్తువులు రాకుండా చేసి దుర్గంలో ఉన్న ఆహార వస్తువులను నాశనం చేయాలి. శత్రు 
రాజుకు సంబంధించిన చెరువులను తెంపెయ్యాలి. కోటగోడలను కూల్చి వేయాలి. 
కందకాలను పూడ్చివేయాలి. ఈ విధంగా శత్రువును శక్తి హీనుళ్ణి చేయాలి. రాత్రిపూట భేరి 
మొదలైన వాద్యాలతో పట్టణ ప్రజలను భయపెట్టాలి. రాజ్యమిస్తానని ఆశ చూపి నీచబుద్ధి 
గలవారిని లోబరుచుకోవాలి. అట్లె వారి చేష్టలను గమనించాలి. జయాన్ని కోరే రాజు భయాన్ని 
వదిలి పెట్టి సమయం చూచుకొని యుద్ధం చేయాలి వీలైనంతవరకు సామోపాయంతోనో, 
దానోపాయంతోనో భేదోపాయంతోనో ప్రయత్నం చేయాలి లేక అన్నీ కలిపి ప్రయత్నం చేయాలి 
యుద్దాన్ని వీలైనంత తక్కువగా ప్రయోగించాలి. లేక ఎప్పుడు ప్రయోగింపవద్దు. యుద్దం 
చేస్తే విజయం ఎవరికి లభిస్తుందో చెప్పలేము. అట్లే అపజయం కూడ ఎవరికి లభిస్తుందో 
కూడ చెప్పలేము కావున శత్రువుతో యుద్ధం చేయరాదు సామం మొదలైన మూడు 
ఉపాయాలతో శత్రువు లాంగిరానప్పుడు బలవంతుడైన రాజు తన శత్రువులతో తలపడి 
విజయం లభించునంతవరకు యుద్ధం చేయాలి. 

జిత్వా నంవూజయేద్దేవాన్‌ బ్రాహ్మణాం క్రైవ ధార్మికాన్‌, 

వ్రదద్వాత్సరివోరాంళ్ళ ఖ్యావయేదభయాని చ. 201 

నర్వేషాం తు బిదితైెంషాం నమాసేన చికీర్షితం, 

న్థావయేత్తత్ర తద్వంళ్యం కుర్పొాచ్చ నమయక్రియామ్‌ 202 

(వ్రమాణాని చ కుర్వీత తేషాం ధర్వ్యాన్‌ యభోదితాన్‌, 

రక్నైళ్ళు వూజయేదేనం ప్రధానవురుషైన్సహ 203 

అట్టు శత్రువులను జయించిన తరువాత దేవతలను, బ్రాహ్మణులను, 

ధార్మికులను, పూజించి ఆ దేశవాసులకు పరిహారాలను అభయమును ఇవ్వవలెను. ఆ 
శత్రువు యొక్క మంత్రులు మొదలైన వారి అభిప్రాయాలను తీసికొని తన శత్రు రాజ 


183 


మనుస్మృతి 
సింహాసనంపై ఆ వంశానికే చెందిన వానిని కూర్చుండబెట్టి హితోపదేశం చేయాలి. 
శాస్త్రంలోచెప్ప బడ్డ ఆ దేశపుటాచారాలను తాను కూడ ప్రమాణంగా తీసుకోవాలి. తరువాత 


నూతనంగా సింహాసనమెక్కిన రాజును మంత్రులు మొదలగు వారితో కలిసి రత్నాలం 
కారాలతో గౌరవించాలి. 


ఆదానమపీయకరం దొనం చ ప్రియకొరకమ్‌, 
అభీప్పి తానామర్హానాం కొలే యుక్తం ప్రశస్యతే 204 
నర్వం కర్మేదమాయత్రం ఎధానే దైవమాను షే, 
తయోరైవమచింత్యం తు మానుషే విద్యతే క్రయా 205 
ఇతరులకిష్టమైన వాటిని స్వీకరించుట ప్రియాన్ని కలిగించదు. అట్లె తనకిష్టమైన 
వాటిని ఇతరులిస్తే సంతోషం కలుగుతుంది. అందువల్ల సమయానుకూలంగా ప్రవర్తించుట 
మంచిది. మానవుడు చేసే ప్రతి పని దైవానికి మనుష్యునకు అధీనమైంది. ఈ దైవమానుషెల్లో 
దైవమెట్టుందో తెలియదు. కాబట్టి దాన్ని గురించి ఆలోచించలేము. మానుషమైన 
క్రియమాత్రం తప్పక చేయతగింది. 
నవా వాపి వ్రజోద్యుక్త సృంధిం కృతాః ప్రయత్నతః, 
మిత్రం హిరణ్యం భూమి వా నంవళ్ళం స్తివిధం ఫలమ్‌. 206 
ఆ శత్రు రాజు సంధికి ఇష్టపడితే సంధి చేసికొని రావలెను ఆ సంధివలన క్రొత్త 


స్నేహితులను సంపాదించుకోవచ్చును. ఇంకా ధనం, భూమి అనే వాటిని కూడ 
సంపాదించుకొనవచ్చును. 


“ 


పార్‌ష్టిగ్రాహం చ నం(పేక్షతథా క్రంధం చ మండలే, 

మిత్రాదథావ్వమిత్రాద్వా యాత్రాఫలమవాన్నయాత్‌ 207 

హిరణ్య భూమినంప్రాప్రా పార్ధివో న తభ్రైధతే, 

యథా మిత్రం ధ్రువం లభఖ్లా కృళనుసాయతిక్రయమ్‌ 208 

ధథర్శజ్ఞం చ కృతజ్ఞం చ తువ్షవ్రకృ్ళతిమేవ చ, 

అనుర్తక్తం స్టీరొారంభం లఘుమిత్రం ప్రళన్యతే 209 

ప్రాజ్ఞం కులీనం జూరం చ దక్షం దాతారమేవ చ, 

కృతజ్ఞం ధృతమంతం చ కష్టమాహవురరిం బుధాః 270 

జర్వతా వురుషజ్జానం శౌర్యం కరుణ వేదితా, 

న్లొాలలక్ష్యం చ నతతముదానీనరుణోదయ: 277 

యుద్దానికి పోవు రాజు వెనుక, ప్రక్కలనున్న రాజు దేశములనాక్రమిస్తాడు. అతనిని 

పార్‌స్టైగ్రాహి అంటారు. వాని వెంటనున్న రాజు ఆక్రందుడు. రాజుకు వీరు స్నేహితులైనా 
కాకపోయినా వారి సహాయాన్ని తీసికొని యే యుద్దానికి పోవలెను. వారిచ్చు యుద్ధయాత్రా 
ఫలాన్ని తీసికొనవలెను. లేనిచో వారు చేయు కుట్ర కితడు లోబడును. కావున వారితో 
తప్పక స్నేహం చేయవలెను. రాజు బలహీనుడైనా అభివృద్దికై వచ్చే స్నేహితుడు దొరకితే 


184 


సప్రమాధ్యాయం 
అంతులేని ధనాన్ని భూమిని సంపాదించిన దానికంటె ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు. 
ధర్మా ధర్మములు తెలిసినవాడు, కృతజ్ఞుడు, సంతోషం పొందువాడు, గ్రేమకల వాడు, 
నిలకడగా పని చేయు మిత్రుడు అల్పుడైనా చాలా గొప్పవాడు. అట్టి మిత్రుని కష్టపడి 
' సంపాదించుకోవాలి. అట్లె గొప్ప విద్వాంసుడు మంచి కులంలో పుట్టిన వాడు, సమర్శడు, 
దానము చేసే స్వభావం కలవాడు, కృతజ్ఞుడు, కష్టసుఖాలలో ఒకే విధంగా ఉండే శత్రువును 
జయించుట కష్టమంటారు. కావున అట్టి శత్రువుతో సంధి చేసి కొనుట తగినది. మంచి 
తనం, మనుష్య స్వభావాన్ని తెలిసికొనే శక్తి, శౌర్యం, దయకలిగి ఉండుట, అధికంగా 
దానము చేసే స్వభావం ఇవన్ని మధ్యవర్తి యగు వానికుండాల్సిన లక్షణాలు. ఇటువంటి 
మధ్యవర్తియైన రాజు లభిస్తే అతని సహాయంతో శత్రువుతో యుద్దం చేయవచ్చును. 
"_ కోమ్యాం సన్యవ్రదాం నిత్యం వళువృద్ధికరీమపి, 

వరిత్వజేన్సృపో భూమి మాత్తారమవిచారయన్‌ః 212 

అవదర్ధం ధనం రక్షే ద్దారాన్‌ రక్షేద్ధనై రపి, 

ఆత్మొనం నతతం రక్షేద్దారై రసి ధనైరపి, 213 


దుకు 


క్షేమం వంటి మంచి గుణాలనిచ్చేది సస్యాలనిచ్చేది, పశువృద్దిని కలిగించేది ఐన 

రాజ్యాన్నైనా తనషప్రాణాలను రక్షించుటకొరకు వదలి పట్ట వలెను. ఆపదలను 
పోగొట్టుకొనుటకు ధనాన్ని కాపాడుకోవాలి. భార్యను ధనం కంటె మిన్నగా కాపాడుకోవాలి. 
తనను, భార్యకంటె ధనం కంటె మిన్నగా రక్షించుకోవాలి. 

నవా నర్వాన్స్నముత్పన్నాః వ్రనమీక్షావదో భృశమ్‌, 

నంయుక్షొంళ్ళ వియుకాంళ్ళ నర్వోపాయన్‌ నృజేద్సుధః 214 

ఉపేతారము పేయం చ నర్యోపాయాంళ్ళ కృత్నుళః, 

ఏతత్రయం నమాశ్రిత్య ప్రయతేతార్థ సిద్దయే 215 

రాజు తనకు ఆపదలన్ని ఒకేసారి సంభవించినా చింతించక వాటినన్నిటిని 

తొలగించుకొనుటకు లేక వేరు వేరుగా తొలగించుకొనుటకు ఉపాయాలను పన్నాలి. కష్ట 
సుఖాలను పొందువాడు (తాను) పొంద తగిన కష్టసుఖాలు, ఉపాయాలు అను మూడింటిని 
ఆశ్రయించి శక్తి కొలది కార్య సిద్దికి ప్రయత్నంచేయాలి. 

ఏవం నర్వమిదం రాజా నవా నమ్మంత్ర మం త్రిభిః, 

వ్యాయమ్యావ్లత్య మధ్యా హ్నే భోక్తుంయంతఃవురం బిళేత్‌ 216 

తత్రాత్మభూతైెః కొలజ్ఞెరహార్రెైం:ః వరిబార్యకైః, 

నువరీక్షితమాన్నాద్య మద్యాన్మంకై ర్విషావ హైః 217 

విషఘ్నైరగ దైళ్సాన్య నర్వదవ్వాణి యోజయేత్‌, 

ఎవివషఘ్నాని చ రత్నాని నియతో ధారయేత్పదా 218 

వరీక్షితాః ప్రియ కైనం వ్యజనోదక ధూవనైః,. 

వేషాభరణ నంచుద్దాః నృృశజేయున్సునమాహితాః 219 


185 


మనుస్మృతి 
ఎవం ప్రయత్నం కుర్వీత యానశయాననాళనే, 
న్నానే వ్రనాధనే వైవ నర్వాలంకారకేము చ 220 
ఈ విధంగా రాజు మంత్రులతో అన్ని విషయాల గూర్చి విచారించి తరువాత 

కొంత వ్యాయామం కూడ చేసి మధ్యాహ్న సమయంలో భోజనం చేయుటకై అంతఃపురంలో 
తనతో సమానులు, భోజన కాలం తెలిసిన వారు, ఇతరుల మాటలు వినని వంటవాండడ్రు 
వండిన వంటను చక్కగా పరీక్షించి విషాన్ని పోగొట్టు మంత్రాలచే మంత్రించిన తరువాత 
తినలెను. రాజు తన భోజనంలో విషాన్ని పోగొట్టే బె షధాలను చేర్చవలెను. అట్లె ఎల్లప్పుడు 
తన శరీరంపై విషాన్ని విరిచే గుణం కల రత్నాలను ధరించాలి. రాజుకు గాలి వీచు స్ర్తీలు, 
మంచినీరు ఇచ్చుస్రీలు, ధూపం చేయు ప్రీలను గూఢచారులు పరీక్షించిన తరువాతనేకాని 
వారు రాజును అలంకరింపవలెను. ఇదేవిధంగా రాజు యొక్క వాహనాలు, పాన్సులు, 
ఆసనం, భోజనం మొదలైన సకల వస్తువులను పరీక్షించిన తర్వాతనే రాజునకియ్యవలెను. 

భుక్తవాన్‌ విహరేచ్చైవ స్రీభి రంతఃవురే నహ, 

విహృత్వ తు యథాకొలం వునః కొర్వణి చింతయేత్‌ 221 

అలంకృతళ్ళు నంవశ్వేదాయుభీయం వునర్టనమ్‌, 

వాహనాని చ నర్యాణి శస్రాణ్యాభరణాని చ 222 

సంధ్యాం బోపొన్య శృణుయాదంతర్వేళ్ళని శస్త్ర భృత్‌, 

రహన్వాఖ్యాయినాం దైవ ప్రణిధీనాం చ బేష్టితమ్‌ 223 

గత్వా కక్షాంతరం త్వన్యతృ్సమనుజ్ఞావ్వ తం జనమ్‌, 

ట్రబిశేద్భోజనార్థం చ స్తీవృతో౭ ౦తఃవురం వునః 224 

తత్ర భుక్త్వా వునః కించిత్తూర్వఘో షై: ప్రహర్షితః 

నంవిశేత్తు యధౌకొలముత్తి షేచ్చ గతక్లమః 225 

రాజు మధ్యాహ్నమున భోజనము చేసిన తరువాత అంతః పురంలో కొంతసేపు 

అంతఃపుర (స్త్రీలతో కలిసి విహరించి తరువాత మరల రాజ కార్యములగురించి 
ఆలోచింపవలెను. రాజు తన్ను అలంకరించుకొన్న తరువాత యోధులను, సకల 
వాహనములను శస్తా భరణములను పరీక్షించవలెను. సాయంకాలమున సంధ్యా వందనము 
చేసి శస్త్రముల ధరించి అంతః పురంలో చారులు చెప్పే రహస్య విషయాలను వినవలెను. 
తనతో మాటాడు గూఢచారులను బయటకు పంపి, ఇంకొక వైపునకు పోయిస్రీలతో కలసి 
రాత్రి భోజనానికై మరల అంతఃపురానికి పోవలెను. అచ్చట భోజనం చేసి, గీత వాద్యాలచే 
కొంత కాలం గడిపి నిద్రాకాలానికి నిద్రపోవలెను. ఈ విధంగా శ్రమ దీర్చుకొని వేకువ 
జాముననే నిద్ర లేవవలెను. 

ఎతద్విధానమాతి ష్టేదరోగః వృధథివీవతిః, 

అస్వన్థన్సర్య మేతత్తు భృత్వేమ వినియోజయేత్‌ 226 


186 


అష్టమాధ్యాయం 


ఆరోగ్య వంతుడైన రాజు ఈ విధానాన్నంతా ఆచరింపవలెను. తాను 
అస్వస్థుడైనప్పుడు ఈ విధంగా రాజకార్యాలు చూచుకొనుటకు తన ప్రధాన భృత్యు అగు 
మంత్రులనియోగింపవలెను. 
ఇతి మానవే ధర్మశాస్తే భృగుప్రోకొయాం సంహితాయాం రాజధర్మో నామ 
సప్త మోz ధ్యాయః 
భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మశాస్త్రమనుసంహిత యందు రాజ ధర్మమను 
ఏడవ అధ్యాయము సమాప్తము. 


అష్టమాధ్యాయం : 
వ్యవహారాన్‌ దిదృక్షున్తు బ్రావ్రణైన్సవా పార్థివః, 
మంత్రజ్జెర్మం త్రిభిక్చెవ వినీతః వ్రవిశేత్సభామ్‌, 1 
రాజవ్యవహారాలను చూచుటకు రాజు ఆలోచనా పరులైన మంత్రులతో, 
బ్రాహ్మణులతో కలిసి వినయంతో రాజ సభను ప్రవేశించాలి. 
తత్రాసీనః స్థితో వా౭వి పాణీముద్యమ్య దక్టిణమ్‌, 
వినీత వేషాభరణ: వళ్వేత్సార్వాణీ రార్విణామ్‌ 2 
ప్రత్యహం దేళదృ్భ పెళ్ళ శాన్ర్ర దృ ష్టెళ్ళ హేతుభిః 
అవ్షాదళను మార్గేషు నిబద్దాని వృథక్సృథక్‌ 3 
ఆ రాజ సభలో వినయాన్ని సూచించే వేషాన్ని ఆభరణాలను ధరించి కుడిచేతి 
నెత్తి రాజకార్యాలనన్నిటిని నిర్వహించవలెను. లౌకికాలైన విషయాలను ప్రతి దినం 
విచారించాలి. 
తేషామాద్యమృణాదానం నిక్లేపో స్వామివిక్రయః 
నంభూయ చ నముత్తానం దత్తస్వానవకర్శ చ 4 
వేతన స్యైవ బాదానం నంబిదళ్ళ వ్యతిక్రమః, 
క్రయవిక్రయానుళయో ఎవివాదః న్వ్యామివాలయోోః 5 
సేమావివాదధర్శళ్ళు పారు షే దండవాచికే 
స్తేయం చ సావానం బైవ స్రీనంగ్రహణమేవ చ 6 
స్రేవుంధర్నో విభాగళ్ళ ద్యూతమాహ్యయ ఎవ చ, 
వదాన్యష్టాదశైతాని వ్యవహారస్థితావివా 7 
ఎమ స్టానేషు భూయిష్టం వివాదం చరతాం నృణామ్‌, 
ధర్మం శాళుతమాశ్రితః కుర్వాత్సా ర్యవినిరయమ్‌ 8 
అప్పుతీసుకొనుట, ధనం దాచుట ఇతరుల వస్తువులనమ్ముట ఉమ్మడిగ వ్యాపారం 
చేయుట, ఇచ్చిన దాన్ని తిరిగి తీసికొనుట (వేతనం ఇవ్వకుండుట) ఒడంబడిక 
నతిక్రమించుట, క్రయవిక్రయాల్లో వినాదం, స్వామి, సేవకుల. మధ్య వివాదం, భూమి 


187 


మనుస్మృతి 
ఎల్లలు, ఊరి యెల్లలు మొదలగు వాటిగురించిన వివాదం, తిట్టుట, కొట్టుట, 
ధనమపహరించుట, దోపిడి చేయుట, వ్యభిచారం, ప్రీ పురుషుల వివాదం, ఆస్తి పంపకం, 
జూదం, పందెం అను పద్దెనిమిది విషయాలలో ప్రజలు తగవులు పెట్టుకొనుచున్నారు. 
వాటినన్నిటిని న్యాయ శాస్త్రాన్ననుసరించి తీర్పు చెప్పాలి. 
యదా స్వయం న కుర్వొత్తు నృవతిః కొర్యదర్భనమ్‌, 
తదా నియుంజ్వాద్విద్వాంనం బ్రాహ్మణం కొర్యదర్భనే 9 
సోజన్య కొర్యణి నంవశ్వేత్సభ్వైరేవ త్రిభిర్వుతః 
నభామేవ వ్రవిశ్వాగ్రామాసీనః స్థిత ఎవ వా 70 
ఎప్పుడైన ప్రజల వివాదాలను తాను స్వయంగా తీర్చలేకపోతే ఆ వివాద 
పరిష్కారానికి చక్కగా చదువుకొన్న బ్రాహ్మణుని రాజు తాను చేయవలసిన పనికి 
నియోగింపవలెను. ఆ బ్రాహ్మణుడు తనకు తోడుగా ముగ్గురు లేక ఎక్కువ సభ్యులను 
తీసికొని సభాభవనంలో కూర్చొని, లేక నిలబడియైన ప్రజల వివాదాలకు పరిష్కారం చెప్పాలి. 
యస్మిన్‌ దేశే నిషీదంతి విప్రా వేదవిదన్రయః, 
రాజ్ఞా బాధికృతో విద్వాన్‌ బ్రహ్మణస్తాం నభాం విదుః 11 
ధర్మో విద్ద న్వధర్శేణ నభాం యత్రోపతిన్లతె, 
శల్వం బాన్య న కృంతంతి విద్దా స్తత నభానదః 12 
వేదం వేదతత్వం తెలిసిన ముగ్గురు బ్రాహ్మణులతో పాటు రాజు నియమించిన 
విద్వాంసుడైన భ్రాహ్మణుడున్న స్థలమును రాజసభ అని అంటారు. ధర్మం అధర్మం చే 
కొట్టు వడి తీర్మానానికై సభకు వస్తే అచ్చటి సభ్యులు అధర్మ పీడితులైతే వారు ఆ అధర్మాన్ని 
తీర్చలేరు. 
నభాం వా న వ్రవేష్టవ్వం వక్తవ్వం వా సమంజనమ్‌, 
అ(బువన్‌ విబువన్‌ వాపి నరో భవతి కిల్సిషీ 13 
యత ధర్మో హ్యధర్మేణ నత్యం యత్రానృతేన చ, 
హన్యతే (పేక్షమాణానాం వాతాస్తత్ర నభానదః 14 
ధర్మ ఎవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః, 
తస్మాద్ధర్మో న హంతన్వో మా నో ధర్మో వాతోz వధీత్‌ 15 
పలు విషయాలలో వివాదాలు వస్తే వీలైనంత వరకు రాజ సభకు రాకుండ 
తమలో తామే పరిష్కరించుకోవాలి. రాజ సభకు వచ్చినపుడు అచ్చటి సదస్యులడిగిన 
ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పాలి. కాని రాజసభలో నున్న సభ్యులడిగిన ప్రశ్నలకు 
అసలే సమాధానములీయకున్నా తప్పుడు సమాధానమిచ్చినా అతడు పాపియౌతాడు. ధర్మం 
అధర్మల చేత, సత్యం అబద్ధం చేత కప్పబడినచో ఆ రాజ సభలోనున్న సదస్యులు 
మోసగించబడుతారు. ధర్మాన్ని చెడగొట్టినచో అది మనలను నాశనం చేస్తుంది. అట్లే ధర్మాన్ని 


రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది అందువలన ధర్మాన్ని ఎప్పుడు చెడగొట్టవద్దు. ధర్మాన్ని 
చెడగొట్టి మనలను చెడగొట్టుకొనకూడదు. 


188 


అష్టమాధ్యాయం 


వృషో హి భగవాన్‌ ధర్మ న్తన్య యః కురుతే హ్యలమ్‌, 

వృషలం తం వబిధురేవాన్తస్మాద్ధర్మం న లోవయేత్‌ 16 

ఎక ఎవ నుహ్బద్ధర్మో నిధనే 2 వ్యనుయాతి యః 

శరీరేణ నమం నాళం నర్వామన్వద్ధి గచ్చతి 17 

పాదో ధర్మన్య కర్తారం పొదస్ఫాక్షిణమృచృతి, 

పాద న్సభానద న్సర్వాన్‌ పాదో రాజాన మృచ్చతి, 18 

రాజూ భవత్యనేనాన్తు ముచ్వంతే చ నభానదః 

ఎనో గచ్చతి కర్తారం నిందార్లో యత్ర నింద్యతే 19 

జాతిమాత్రోవజీవీ వా కొమం స్యాోద్ర్రాహ్మణబ్రువః, 

ధర్మ వ్రవక్తా నృవతే ర్నతు జూద్రః కథంచన. 20 

యన్న శూద్రన్తు కురుతే రాజ్ఞో ధర్మ్శవినేచనమ్‌, 

తన్న సేదతి తదాష్టం వంకే గౌరివ వళ్ళతః 27 

యదాట్షం చూదభూయిష్టం నా స్తికొక్రాంతమదిఃజమ్‌, 

వినళ్ళత్యొళు తత్సృత్సం దుర్భిక్షవ్యాధివీడితమ్‌ 22 

పూజ్యమైన ధర్మం కోర్కెలను వరిస్తుంది. అటువంటి ధర్మాన్ని నిషేధించువాడే 

వృషలుడు కావున ఎప్పుడు కూడ ధర్మలోపాన్ని కలుగనీయవద్దు.. ధర్మం మాత్రమే 
స్నేహితునివలె తాను చనిపోయినప్పటికీ వెంట వస్తుంది. తక్కినవన్నీ మన శరీరంతో పాటు 
నశిస్తున్నవి. అధర్మం చేసినచో దానిలో నాలుగవ భాగం పాపం అధర్మాన్ని చేసిన వ్యక్తిని 
చేరుతుంది మరొక నాలుగోభాగం పాపం తప్పుడు సాక్ష్యం చెప్పిన వానిని చేరుతుంది. 
ఇంకొక నాలుగోభాగం పాపం ఆ సభలొనున్న సదస్యులను చేరుతుంది. మిగిలిన నాలుగో 
భాగం పాపం రాజుకు చెందుతుంది కాబట్టి అధర్మ కార్యాలు చేసేవాడే కాదు తక్కినవారు 
కూడ అధర్మ విషయం జాగ్రత్తగా ఉండాలి ఏ సభలో అధర్మం చేసిన వాణ్ణి గుర్తించి 
అతడికి శిక్ష విధిస్తారో ఆ సభలో ఆ ధర్మంవల్ల కలిగే పాపం రాజుకు కాని అచ్చట ఉండే 
సభ్యులకు కాని చెందక కేవలం అధర్మాన్నిచేసిన వ్యక్తికి మాత్రమె చెందుతుంది. రాజు 
యొక్క సభలో రాజుకు ధర్మ విషయంలో సలహా లిచ్చుటకు బ్రాహ్మణుడు ధర్మశాస్రాలన్నీ 
తెలియకున్నా ఉండాలి. ఒకవేళ మంచి బ్రాహ్మణుడు దొరకని చో తప్పుడు మార్గంలో 
పోతూ తన జాతి ధర్మాన్ని వదిలి పెట్టిన బ్రాహ్మణునైనా నియోగించాలి కాని శూద్రుని ఆ 
పదవిలో ఎప్పుడు ఉంచరాదు. శూద్రుడు రాజసభలో ఉండి ధర్మా ధర్మ నిర్ణయం చేస్తుంటే 
ఆ రాజ్యం బురదలో కూరుకొని పోయిన ఆవు వలె నశిస్తుంది. బ్రాహ్మణులు లేకుండ 
అధిక శూద్రులు, అధిక నాస్తికులు కల రాజ్యం దుర్శిక్షాలు, రోగాలు మొదలై న వాటి వల్ల 
త్వరగా నశించిపోతుంది. 

ధర్మాననమధిష్తాయ నంవీతాంగ సృమాహితః, 

వ్రణమ్య లోకపాలేభ్య: కొర్వదర్శనమారభేత.. 23 


189 


మనుస్మృతి 


అర్జానర్జావుఖౌ బుద్దా ధభర్థ్మాధర్మౌ చ కేవల, 
వర్ణక్రమేణ సర్వాణి వళ్వేత్సార్వాణి కొర్వాణామ్‌ 24 
బా హ్వైర్విఖభావయేల్లింగై ర్భావమంతర్థతం నృణామ్‌, ' 
న్వరవర్దేంగితాకొరై ళక్షుషా బేష్టితేన చ 25 
ఆకొరై రింగితైర్ధత్వా బేష్టయా భాషితేన చ, 
నేత్రవక్రవికారై ళ్ళ గృవ్వూడే౭ంతర్ణతం మనః 26 
రాజు రాజసభలో ధర్మాధర్మ వినిర్ణయం చేసేటప్పుడు తనవంటినంతా బట్టలతో 
కప్పుకొని, ధర్మాసనంపై కూర్చొని, లోకపాలకులకందరికి నమస్కరించి ధర్మ నిర్ణయం 
చేయాలి. ఆ సమయంలో ప్రజారక్షణం ప్రజానాశనం వంటి ఐహిక ప్రయోజనాన్ని, ధర్మా 
ధర్మాలను గుర్తించి బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య శూద్రుల వివాదాలను వర్ణక్రమాన్ని అనుసరించి 
పరిష్కరించాలి. వివాద పరిష్కారార్ధం వచ్చిన వారి యొక్క గొంతు చప్పుడు, అతని ముఖ 
వర్ణం, అభిప్రాయం ఆకారం చూపులు, నడకలు మొదలైన బాహ్య చిహ్నాల వల్ల అతని 
అంతరంగాన్ని గుర్తించాలి. ఆకారం, మనోభిప్రాయం, నడకలో తొట్రుపాటు, మొదలైన 
చేష్టలు, మాటలు, చూపు, ముఖవికారం వీటిచే తప్పు చేసిన వాని మనోభావాన్ని గుర్తింపవచ్చు 
కావున వీటిని తొలుత గమనించాలి. 
బాలదాయాదికం రిక్లం తావద్రాజానుపాలయేత్‌, 
యావత్స స్వాత్సమావృత్తో యావచ్చాతీత శైళవః 27 
దిక్కులేని పిల్లవాని సొత్తును అతని దాయాదులు అపహరింపజూస్తే రాజు అతని 
సొత్తును రక్షించి అతడు చదువునంతా పూర్తి చేసి కొన్న తర్వాత లేనిచో అతడు 
యౌవనవంతుడైన తరువాత అతని సొత్తును తిరిగి అతనికిచ్చివేయాలి. 
వళొవుత్రాను బైనం న్వాదక్షణం నివ లాను చ, 
వతివ్రతాను బస్తీమ విధవా స్వాతురాను చ 28 
జీవంతీనాం తు తాసాం యే తద్దరేయుః న్వబాంధవాః, 
తాఇశీష్యాబారదండేన ధార్మికః వృధథివీపతిః, 29 
జీవన భృతి తీసికొన్న స్రీలు, సంతానము లేని స్రీలు, పతివ్రతలు, విధవలు, 
రోగిష్టులు, వీరి సొత్తును, వారి బంధువులు అపహరించుటకు వీలుంది. కావున ఆపని 
చేసినవారిని ధార్మికుడైన రాజు దొంగకు విధించే శిక్షను విధించి ఆ స్రీలసాత్తును అనాధ 
బాలుర సొత్తును వలె కాపాడవలెను. 
వ్రణష్టన్వామికం రిక్టం రాజూ త్రుఖం నిధాపయేత్‌; 
అర్వాక్‌ త్రబ్రాద్ధరేత్సామీ వరేణ నృవతిర్లరేత్‌ ౩0 
మమేదమితి యో (బూయాత్సో౭నుయోజ్యో యథావిధి, 
నంవాద్య రూవనంఖ్యాదీన్‌ స్వామీ తధ్రవ్యమర్హతి 31 


190 


అష్టమాధ్యాయం 

అవేధయానో నష్టన్య దోశం కొలం చ తత్తతఃి 

వర్ణం రూపం ప్రమాణం చ తత్సముం దండ మర్గతి 32 

ఆదదీతా థ షడ్పాగం ద్రణవ్షాధిగతాన్నృవః 

దళమం ద్వాదళం వాపి సతాం ధర్మ మనున్మరన్‌ 3౩ 

బ్రణష్షాధిగతం ద్రవ్యం తి ష్టేద్యుక్తెరధిష్టీతమ్‌, 

యాంస్తత్ర బోరాన్‌ గృహ్హీయా త్తాన్‌ రాజోభేన మూతయేత్‌ 34 

దిక్కులేని సొత్తు గురించి, ఆసాత్తు ఎవ్వరిదో తెలుపుమని ప్రకటించి మూడు 

సంవత్సరాల వరకా సొత్తు తనది అని తెలుపుకొనువాడు లేనిచో దానిని తాను గైకొన వలెను. 
ఈ మూడు సంవత్సారాలలో ఎవరైనా వచ్చి ఈ సొత్తు నాదని చెప్పినచో ఆ సొమ్ము 
యొక్క రూపము. సంఖ్యమొదలైనవాటిని అడిగి సరియైన సమాధానాలిస్తే అతనికాసామ్మును 
ఇచ్చి వేయవలెను. కాని సరియైన సమాధానాలు చెప్పలేనివానికి తాను అడిగిన సొత్తుతో 
సమానమైన సొమ్మును దండుగగా తీసికొనవలెను. ఆ విధంగా పోయిన ద్రవ్యం తిరిగి 
దొరికినపుడు ఇన్ని సంవత్సరాలు కాపాడినందులకై రాజు ఆ సొత్తులో ఆరవ అంశాన్ని లేక 
పదవ భాగాన్ని లేక పన్నెండవ భాగానైనా తీసికొనవచ్చును. దొంగ లెత్తుకొనిపోయిన ద్రవ్యం 
రాజపురుషులకు దొరికితే రాజు ఆ సొత్తును జాగ్రత్తగా రక్షించాలి. పైగా దొంగలను తన 
ఎనుగుచే త్రొక్కించి కఠినంగా దండిచాలి. 


నుమాయ మితి యో బూయాన్నిధిం నత్తేన మానవః 
తస్వాదదీత షడ్ళాగం రాజా ద్వొదళ మేవ వా. 35 
అనృతం తు వదన్‌ దండ్యన్స్యు విత్తన్వాంళమష్టమమ్‌ 
తసైైవ వా నిధానన్య నంఖ్యాయాలీయసీం కళామ్‌ 36 
దొంగతనం చేసిన వస్తువు నాదేయని సత్యం చెస్తే రాజు దానిలో ఆరవ భాగాన్ని లేక 
పన్నెండవ భాగాన్ని తీసికొని మిగిలిన నిధిని స్వంత దారునకిచ్చివేయాలి. అబద్దమాడితే తాను 
అబద్ధమాడిన ధనంలో ఎనిమిదవ భాగాన్ని లేక దానిలో కొంత భాగాన్ని దండుగ తీసికొనవలెను. 
ఎద్యాంన్లు బ్రాహ్మణో దృవ్షాః వూర్వోవనిహితం నిధిమ్‌, 
అశేషతో౭ ప్వాదదీత నర్వస్వాధివతిర్ణి నః ౩7 
బ్రాహ్మణుడు సొత్తు పొగొట్టుకొని రాజు ద్వారా తిరిగి పొందితే తాను పోగొట్టుకొన్న 
సొత్తులో ఎ భాగాన్ని రాజుకీయక మొత్తం ధనం పొందుటకతడర్హుడు. 
యం తు వళ్వేన్నిధిం రాజా వురాణం నిహితం క్రీతౌ, 
తస్మాద్ధిజేభ్యోదత్వార్హమర్ధం కోళే వ్రవేశేత్‌ 38 
నిధీనాం తు వురాణానాం ధాతూనా మేవ చ క్షితౌ 
అర్ధభాగ్రక్షణాద్రాజా భూమేరధివతిర్లి న 39 
దాతవ్యం నర్గవరేభ్యో రాజ్ఞా బోరైర్భతం ధనమ్‌, 
రాజా తదువయుంజూనళ్ళోరస్యాూవ్నో తి కిల్పిషమ్‌.40 


మనుస్మృతి 
సొంతగాడు లేనినిధి రాజుకు దొరికితే దానిలో సగభాగాన్ని బ్రాహ్మణులకు 
పంచిపెట్టి మిగిలిన సగాన్ని తానే తీసికొనవచ్చును. రాజు భూమికంత ప్రభువుకావున రాజుకు 
దొరికిన నిధికి స్వంతదారుడెవరు లేనిచో భూమిలో దొరుకు బంగారం మొదలగు 
లోహాలకన్నిటియొక్క అర్ధ భాగమును అతడు పొందుతాడు. దొంగలెత్తుకొని పోయిన సొత్తును 


రాజు యజమానికి కప్పగించవలెను. ఆ విధంగా వారి వారి కప్పగించక తానే తీసికొంటే 
రాజుకూడ దొంగతనం చేసినట్లాతాడు. 


జూతిజానవదాన్‌ ధర్మాన్‌ ఢ్రేణీధర్మ్హాంళ్ళ ధర్మవిత్‌, 
నమోక్షః కులధర్మాంళ్ళ స్వధర్మం వ్రతిపాదయేత్‌47 
స్వాని కర్మాణి కుర్వాణా దూరే సంతో౭పి మానవాః, 
ప్రియా భవంతి లోకన్య స్వే స్వే కర్మణ్యవస్థితాః.42 
ధర్మాలన్ని తెలిసిన రాజు బ్రాహ్మణాది జాతులు, వైశ్యులు, జానపదులు, 
ఆయాకులాలకు సంబంధించిన ధర్మాలనన్నిటిని తెలిసికొని వివాదపరిష్కారం చేయవలెను. 
సజ్జనులు దూరంలో నున్నప్పటికీ తమ తమ కుల ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే 
అందరికి ప్రియులై ఉంటారు. 
నోత్సాదయేత్తూయం కొర్యం రాజూ వావ్యున్యవ్రూరునః, 
న చ ప్రావితమన్వోన గ్రసేదర్ధం కథంచన.43 
యథా నయత్యనృక్సొాతై ర్భగన్వ మృగయుః వదమ్‌, 
నయేత్తథానుమానేన ధర్శన్వ నృవతిః వదమ్‌.44 
నత్యమర్ధం చ నంవశ్వేదాత్తానమథ సాక్షీణ* 
దేళం దూవం బ కొలం చ వ్యవవోరవిధో స్థితః45 
రాజు కాని రాజసేవకుడు కాని తమంతట తాము వివాదాలను సృష్టింపరాదు. 
అట్లే ధనాది లోభం వల్ల ఇతరులు చెప్పిన వాటిని పెడచెవిని పెట్టకూడదు. వేటకాడు 
తాను వేటాడిన మృగాన్ని దానిరక్తపు మరకలచే గుర్తించినట్లు రాజు అనుమానప్రమాణం 
చేత ధర్మతత్వాన్ని తెలిసికొనవలెను. వ్యవహారాన్ని పరిష్కరించే రాజు సరియైన సాక్షులెవరో, 
దేశకాలాలెట్టివో తెలిసికొనుచు సత్యమైన విషయాన్ని కనిపెట్టవలెను. 
నద్భిరాచరితం యత్ఫాంద్దార్శికాళ్ళ ద్విజాతెభిః, 
తద్దేళకులజాతీనా మవిరుద్ధం ప్రకల్పయేత్‌.46 
ధర్మశాస్త్రజ్ఞులగు బ్రాహ్మణులు, సజ్జనులు వివాదాలనెట్లు పరిష్కరించినారో ఆ 
తీరున దేశం, కాలం జాతి, వీనికి విరుద్ధము కాకుండ రాజు వివాదాలను పరిష్కరింపవలెను. 
ఆఅధమర్హార్ధసిద్ధర్దముత్తమర్లేన బోదితః, 
దొవయేద్ధనిళ స్వారమధమర్హాద్వభావితమ్‌.47 
యెర్వెరుపాయైరర్ధం న్వం ప్రావ్షుయాదుత్తమర్హికః, 
తై స్తెరుపాయై నృంగృవ్వా దావయే దధమర్లికమ్‌.48 


192 


అష్టమాధ్యాయం 
తనదగ్గర తీసికొన్న అప్పుగురించి రాజు దగ్గర ఫిర్యాదుచేసినచో అప్పూతీసికొన్నప్పుడు 

రాసిన పత్రం మొదలైన వాటిని పరీక్షించి ఈ విధంగా ఆ ధనాన్ని రాబట్టి అప్పిచ్చిన వానికి 
ఇప్పించవలెను. ఈ చెప్పబోవు పద్ధతులతో అప్పును రాబట్టి అప్పిచ్చిన వానికా ధనాన్ని 
రాజు ఇప్పించవలెను. 

ధర్మేణ వ్యనహారేణ భలేనాచరితేన చ, 

ప్రయుక్రం సాధయేదర్ధం వంచమేన బలేన చ.49 

యః న్వయం సాధయేదర్ధముత్రమర్లోః ధమర్హికొత్‌, 

న న రొజ్ఞా౭ః భియోక్తవ్యః న్వకం నంనాధయన్‌ ధనమ్‌.50 

అరే! వవ్వ్యయమానం తు కరణోన విభావితమ్‌, 

దావయేద్ధనికస్వార్థం దండలేళం చ శక్తితః.51 

అవహ్నవే? ధమర్హన్వ దేహీత్వుక్తన్వ నంనది, 

అభియోకా దిళేద్దేళ్ళుం కరణం వాzన్యదుద్రిళేత్‌. 52 

అదేళ్ళం యళ దిళతి నిధిశ్యాసహ్నుతే చ యః, 

యళ్వాధరోత్రరానర్థాన్‌ నిగీతొన్నావబుధ్యతే53 

అపదిశ్యాపదేళ్ళం చ వునర్యస్త్రవధావతి, 

నమ్యక్‌ వ్రణీహితం చారం వృష్టన్సన్నాభినందతి.54 

అనంభావ్వే సాక్షిభిళ్ళ దేశే నంభాషతే మిథః 

నిరుచ్యమానం వ్రళ్ళం చ నేబ్చేద్యళ్ళాపి నివృతేత్‌.55 

బ్రూహీత్యుక్తళ్ళ న బ్రూయాదుక్తం చ న విభావయేత్‌, 

న చ వూ ర్వావరం విద్వాత్రస్తాదర్థాతహీయతే,56 

సాక్షిణసృంతి మేత్యుక్త్వా దిశేత్యుక్తో దిశేన్న యః 

ధర్మన్థః కారజై రేతై ర్లీనం తమపి నిరికేత్‌57 

ధర్మం చేత మంచి మాటలు చెప్పించి వ్యవహారంచేత, మోసం చేతగాని, పశువులు 

మొదలగువానిని తీసికొని అప్పు తీర్చిన తరువాతనే ఇత్తుమని గాని, బలాత్కారంగా గాని 
తీసికొన్న అప్పును తిరిగి ఇప్పించవలెను. తనంతతానుగా ఎదేని పద్ధతిలో అప్పువసూలు 
చేసి కొన గలిగినప్పుడు విషయాన్ని రాజు వరకు తీసికొని వెళ్ళరాదు. అప్పుతీసికొని 
ఎగగొట్టువాని విషయమై పత్రము మొదలగు వాటి ద్వారా అప్పును నిర్ధారించుకొని రాజు 
ఆ ధనాన్ని అప్పిచ్చిన వానికి ఇప్పించవలెను. పై గా రాజ సమయమును వ్యర్థం చేసినందు 
వల్ల అప్పుతీసికొన్నవానికి దండుగ సహితము వెయవలెను. అప్పు ఇచ్చి తనకా ధనాన్ని 
తిరిగి ఇవ్వలేదని రాజసభలో చెప్పు అభియోక్త, అభియోగము వేసిన వాడు తాను ఆ 
అప్పును ఎచ్చట ఇచ్చెనో, సాక్షి పత్రం మొదలైనవాటిని సభకు తెలుపాలి. అప్పు ఇవ్వక 
ఇచ్చినట్లు చెప్పువాడు, ఒక సారి అప్పు ఇచ్చి నట్లు చెప్పినదానిని కప్పి పుచ్చువాడు, ముందొక్క 
మాట తరువాత ఇంకొక మాట చెప్పి అభియోగాన్ని తారుమారుచేయువాడు ఒక విధముగా 


మనుస్మృతి 


తొలుత చెప్పె తరువాత ఇంకొక విధంగా చెప్పువాడు, తొలుత చెప్పిన దానిపై సభాసదుల 
అడిగినప్పుడు మౌనముగా ఉండువాడు సాకులతో రహస్యంగా ఇట్లు మాట్లాడాలి అని 
చెప్పిన వాడు (తప్పుడు సాక్ష్యమిప్పించువాడు) తీర్పు చెప్పువాడు అడిగిన ప్రశ్నక 
బదులుచెప్పనివాడు, తాను చెప్పిన దానిని నిరూపించలేనివాడు, సాక్షులను సభలొ 
ప్రవేశపెట్టలేని వాడు, విరినందరిని తీర్చు చెప్పువాడు శిక్షార్హులుగా భావింపవలెను. 

అభియోక్తా న బేద్ఫూయాదృధ్యోో దండ్వళ్ళ ధర్మతః, 

నవేత్రివక్షాత్‌ ప్రబూయాద్దర్మం వ్రతి వరాజితః.58 

అభియోగం చేసిన వాడు సభలో తనవాదాన్ని నిరూపించుకొనలేకోతే అతనిని 

రాజు దండిచాలి. అట్లే అభియోగం చేసినవాడు రాజు, ప్రతిపక్షం, తాను అను త్రిపక్షాల 
మధ్య తాను వేసిన అభియోగాన్ని నిరూపించుకొనలెకపోతే ఆ అభియోగం ఓడినట్లాతుంది. 


యో యావన్నివ్నావితార్థం మిథ్వా యావతి వా వదేత్‌, 
తౌ నృపేణ హ్యూధర్మజ్ఞౌ దావ్వొ తద్దింగుణం దమమ్‌59 
అప్పిచ్చినవాడు రాజ సన్నిధిలో తానెక్కువ అప్పిచ్చినట్టు అబద్ధమాడినా, అప్పు 
తీసికొన్న వాడు అసత్యమాడినా వీరిద్దరకు అప్పు ఇచ్చిన ధనానికి రెండింతలు ధనాన్ని 
దండుగగా రాజు విధించాలి. 
పృష్టో? వవయమానన్తు కృతావస్లో ధనైషిణా, 
(త్వవరైస్పాక్షిభి ర్భావ్యో నృవబ్రాహ్మణసన్నిధౌ.60 . 
ధనాన్నాశించి;తాను అప్పిచ్చినట్లు చెప్పినప్పుడు అతడు రాజ భటులచే పిలవబడి 
అడిగి సభలో రాజు బ్రాహ్మణులముందు ముగ్గురికి తక్కువకానిసాక్షులను చూపించాలి. 
యాదృశా ధనిభిః కొర్యా వ్యవహారేమ సాక్షీణః 
తౌదృళాన్‌ నంవ్రవక్షామి యధా వాచ్వమృతం చ తైః61 
అప్పిచ్చినవారు అప్పీచ్చువ్యవహారంలో ఎటువంటి సాక్షులను పెట్టుకొనవలెనో 
వాళెని గురించి వివరింతునని భృగుమహర్షి పలికెను. 
గృవాణః వుత్రిణో మౌలాః క్షత్రవిటూద్రయోనయః, 
అర్భుక్తా నృొక్షమర్లంతి న యే కోచి దనావది.62 
ఆవ్తాన్స ర్వేమ వర్షే కొర్యాః కొర్యేమ సాక్షిణః, 
నర్వధర్మవిదో లుబ్బా వివరేతాంస్తు వర్ధయేత్‌.63 
ఆలు బిడ్డలు కలవారు, స్వదేశానికి చెందిన క్షత్రియులు మొదలగు ఉత్తములు 
సాధారణంగా అప్పుల విషయంలో సాక్షులుగా ఉండవచ్చును. అన్ని కులాల విషయంలోను 
ఆప్నలు, సమస్త ధర్మములు తెలిసినవారు, లుబ్బత్వం లేనివారు, ఐన సాక్షులను 
పెట్టుకొనవలెను. తక్కినవారు సాక్షులుగా పనికిరారు. 
నార్ధసంబంధినో నాప్తా న నహాయా న వైరిణః 
న దృష్టదోషాః కర్తవ్యా న వ్వాధ్యార్లా న దూషితొః 64 


194 


అష్టమాధ్యాయం 


“న సౌక్లీ నృవతిః కార్వో న కొరుకకళుళీలవెా, 
న శ్రోత్రియో న లింగప్తో న నంగేభ్యో వినిరతః65 
'నాధ్యధీనో న వక్తక్యో న దన్యుర్న విఠర్శకృత్‌, 
న వృద్ధో న శిజీర్నైకో నాంత్యో న వికలేంద్రియః. 66 
నార్తో న మత్తో నోన్మత్తో న క్షుతృృష్తోవవీడితః, 
న శ్రమార్తో న కొమార్తో న క్రుద్ధో నాపి తస్కరః.67 
తనతో అర్థసంబంధంలేనివారు, ఆస్పలుకాని వారు, సహాయులు, విరోధులు 
తప్పూచేసినవారు, రోగార్తులు, మహాపాపములు చేసినవారు సాక్షులుగా నుండతగరు. రాజును 
సాక్షిగా తీసికొనకూడరు. వంటవాండ్డు, సంగీతం పాడువారు, శ్రోత్రియుడు, బ్రహ్మచారి, 
సన్యాసి వీరిని సాక్షులుగా పెట్టుకొనకూడదు. అట్లే వేదాధ్యయనం చేయువానిని, వృద్దుని, 
శిశువును, ఒంటరిగానుండు వానిని, చాండాలుని, మనశ్చాంచల్యం కలవానిని సాక్షిగా 
సపెట్టుకొనకూడదు. ఇంకను తన బంధువుల మరణాదులవల్ల బాధలలో నున్న వానిని, 
మద్యపానం చేసిన వానిని, పిచ్చివానిని, ఆకలి దప్పికలతోనున్న వానిని, శ్రమార్తుని, 
కామార్తుని, కోపంతోనున్న వానిని, దొంగను సాక్షులుగా నుంచుకోకూడదు. 
(స్రీణాం సాక్ష్యం స్రీయః కుర్యూర్లింజానాం నదృళా ద్విజాః 
ళుదాళ్ళ నంత జృుద్రాణా మంత్వానా మంత్యయోనయః. 68 
అనుభావీతు యః కజ్చిత్కు ర్యాత్సాక్షఃం ఏవాదినామ్‌, 
అంతరే(ళ్ళన్యరణో వా ళరీరస్వాపి బాత్యయే.69. 
(ప్రీయా౭వ్వనంభవే కొర్వం బాలేన న్థవిరేణ వా, 
ఛిష్యేణ బంధునా వా౭పిదొాసేన భృతకేన వా.70 
బాలనృద్దాతురాణాం చ సాొక్షేమ వదతాం మృషా, 
జానీయాదస్థిరౌొం వాచముత్సిక్తమననాం తథా.7? 
స్త్రీల వ్యవహారాల్లో స్త్రీలే సాక్షులుగా ఉండవలెను. బ్రాహ్మణుల వ్యవహారంలో . 
తోటి బ్రాహ్మణులనే సాక్షులుగానుంచుకొనవలెను. అట్లే ఎ కులాల వారు ఆకులాల 
వారినే సాక్షులుగా పెట్టుకొనుట మంచిది. ఇంటిలోపల, అరణ్యంలో, మరణసమయంలో 
వాదప్రతివాదాల సమయంలో కన్నులారచూచినవాడు సాక్షికావచ్చును. ఆయా కులాలవారే 
అప్పుడు సాక్షికావలెనను నియమములేదు. ఇంటిలోపల జరుగు వాదప్రతివాదాలకు స్ర్తీలు 
కూడ సాకులుకావచ్చును. వారు లేనప్పుడు, కూలివాడు ఎవరైనను కన్నులార జూచినవారు 
సాక్షులు కావచ్చును. బాలురు వృద్దులు, రోగంతో ఉన్నవారు, అబద్దం చెప్పువారు తత్తర 
పడుమనస్సు కలవారు సాక్ష్యమిచ్చునప్పుడు వారి సాక్ష్యంలోని నిజాన్ని వారి ప్రవర్తన, 
ముఖకవళికలు మొదలైన వాటి ద్వారా గుర్తించవలెను. 
సావసేమ చ నర్వేమ స్తేయనంగ్రహణోమ బ, 
వార్రండయోళ్ళ పారు షే న వరీక్షేత సాక్షిణః. 72 


మనుస్మృతి 


ఇల్లు తగలబెట్టుట, దారిదోపిడి చేయుటవంటి సాహసకార్యాలందు. దొంగ తనం, 
పర ప్రీలనుంచుకొనుట, తిట్టుట, కొట్టుట వీనియందు సాక్షులను విచారింపవలసిన 
పనిలేదు. 
బవాత్వం వరిగృహ్లీయా త్వాక్షిద్వైధే నరాధివః, 
నమేమ తు గుణోతష్టాన్‌ గుణిద్వైధే ద్విజోత్తమాన్‌.73 
నమక్షదర్శ్భనాత్సాక్ష్యం శ్రవణాబ్రెవ సిద్ధ్యతి, 
తత్ర నత్వం (బ్రువన్‌ సాక్షీ ధర్మార్జాభ్యాం న హీయతే.74 
సాక్షీ దృష్ట వ్రతాదన్యద్విబువన్నార్వనంనది, 
అవాజ్నరకమభ్యేతి (పేత్య న్వర్గొాచ్స హీయతే.75 
యత్రానిబద్దో౭ వీక్షోత శృణుయాద్వాపి కించన, 
పృష్ణన్తత్రాని తద్రూయా ద్యథాదృష్టం యథాశ్రతమ్‌.76 
ఎకో లుబ్దన్తు సాక్షీ స్యాదృవ్వూళ్ళుబ్యో౭పి న స్రియః 
స్రీ బుద్దేరస్థిరత్వాత్తు దోషైళ్సాన్యే2వి యే వృతాః77 
సాక్షులు వేరు వేరుగా చెప్పినప్పుడు ఎక్కువ మంది చెప్పిన దానిని గ్రహించాలి. 
సాక్షులందరు ఒకే విధమైన సాక్ష్యాన్నిచ్చినప్పుడు గుణవంతుడు చెప్పిన సాక్ష్యాన్ని గ్రహించాలి. 
అందరుగుణవంతులేఐతేద్విజోత్తముని సాక్ష్యాన్ని వాటిలోమిన్నగా తీసికోవాలి. సాక్షి తన 
కంటితో చూచిన దానిని, చెవులతో విన్న దానిని సాక్ష్యంగా చెప్పవచ్చును. సాక్షి అబద్ధం 
చెప్పకపోతే ధర్మార్థాలకు దూరం కాడు. సాక్షి సజ్జ్ఞనులున్న సభయందు అబద్ధాలు చెప్పితే 
చనిపోయిన తరువాత స్వర్గదూరుడై తలక్రిందులుగా నరకానికి పోతాడు. తన్ను సాక్షిగా 
పిలువక పోయినా తాను ఆ దుష్కార్యాన్ని కన్నులారా చూచినచో లేక తాను ఆ వృత్తాంతాన్ని 
స్వయంగా విన్నచో తాను చూచిన దానిని తాను విన్న దానిని పూర్తిగా సభలో నివేదించవలెను. 
సాక్షులలో స్రీకంటె పురుషుడు గొప్పవాడు. లోభంలేని పురుషుడొక్కడైనా పవిత్రులైన 
అనేక స్రీలకంటె గొప్పవాడు. కారణమేమనగా స్తీ బుద్ది స్థీరమైంది కాదు అబ్బే వారు అనెక 
దోషములున్న వారు కాబట్టి పురుషుని సాక్ష్యము చాలా గొప్పది. 
న్వభావేనైవ యదూయున్త ద్లాహ్యం వ్యావహారికమ్‌, 
అతో యదన్యద్విబూయుర్ధర్మార్ధం తదపార్ధకమ్‌. 78 
సాక్షులు స్వభావసిద్దంగా భయం మొగమాటం లేక చెప్పిన సాక్ష్యాన్ని మాత్రమే 
గ్రహించాలి. దానికి విరుద్ధంగా చెప్పిన దాన్ని గ్రహించవద్దు. 
సభాంతస్ఫాక్షీణః ప్రొవ్తావర్థివత్యర్థినన్నిధౌ 
ప్రాడ్వివాకోzజనుయుంజీత విధినా తేన సాంత్యఃయన్‌.79 
ధర్మజ్ఞుడైన ప్రాడ్వివాకుడు (న్యాయ నిర్ణేత) సభలోకి వచ్చి అర్థి ప్రత్యర్థుల దగ్గర 
సాకులతో మంఛి మాటలు పల్కుచు ఇట్లు పలుకవలెను. 


196 


అష్టమాధ్యాయం 


యధ్హ్రయోరనయోర్వేత్డ కార్వే ౭స్మిన్‌ చేష్టితం మిథః, 

తదభ్ఫూత నర్వం నత్వేన యుష్మాకం వ్యాత్ర సాక్షితా.80 

సత్యం సాక్షే బ్రువన్‌ సాౌక్లీ లోకొనాన్నోతి వువ్క లాన్‌, 

ఇహాచానుత్తమాం కీర్తిం వాగేషా బ్రహ్మవ్రూజితా.81 

సాక్షే 2న్భతం వదన్‌ పాళైరృధ్యతే వారుజైర్భృళమ్‌, 

వివళళ్లతమాజాతీ స్తస్మాత్సాక్షం వదేద్ధతమ్‌.82 

నత్వేన వూయతే సాక్షీ ధర్మనృత్వేన వర్ధతే, 

తస్మాతృత్యం హి వక్తవ్యం నర్వవర్లేమ సాక్తిభిః.83 

ఆత్రైన వ్య్వోత్మనస్తాక్షీ గతిరాత్మా తధా౭౭త్మనః, 

మా౭నమంస్లాః న్వమాత్మానం నృణాం సాక్షిణముత్తమమ్‌.84 

మన్యంతే వై పావకృతో న కళ్ళితృళ్ళతీతి నః, 

తౌంన్తు దేవాః వ్రవళ్వంతి న్వ స్కైవాంతరవూరువః.85 

ద్యొర్ఫూమిరాపో హృదయం చంబద్రార్మా గ్నియమానిలాః, 

రాతిన్సంధ్యే చ ధర్మ్శళ్ళ వృత్త జ్ఞాన ర్వదేహినామ్‌,86 

ఈ కార్యంలో వాదిప్రతివాదులు చేసిన కార్యం మీకు తెలిసిన దానిని తెలిసినట్లు 

మీరు చెప్పండి. మిమ్ములను వాదిప్రతివాదులిద్దరు సాక్షులుగా కోరినారు. కావున నిజమైన 
సాక్ష్యం చెప్పవలెను. సాక్షి సత్యమైన విషయాన్ని చెప్తే ఉత్కృష్టమైన లోకాలకు పోతాడు. 
ఈ లోకంలో కూడ గొప్పనైన కీర్తి పొందుతాడు. సత్యమైన మాటను బ్రహ్మదేవుడు కూడ ' 
గౌరవిస్తాడు. కావున సత్యాన్ని పలుకుమని చెప్పవలెను. అట్లే అబద్ధపు సాక్ష్యం చెస్తే 
వరుణపాశాలచే కట్టబడి జలోదర రోగ పీడితుడై నూరు జన్మలు బాధలు పొందుతాడు. 
కావున సత్యాన్నే పలుకవలెను. సత్యమైన సాక్ష్యం చెప్పినందువల్ల అతడు పవిత్రుడౌతాడు. 
సత్యవచనం వలన ధర్మం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల అన్ని కులాల వారుసాక్ష్యం 
పలుకునపుడు సత్యాన్నే పలుకవలెను. తాను చేసిన పుణ్య పాపాలకు ఆత్మయేసాక్షి, 
దీనికి ఆత్మయే దిక్కు. తాము చేసిన కార్యాలకు సాక్షియైన అంతరాత్మను ఎప్పుడు కూడ 
అవమానించవద్దు. పాప కార్యాలు చేసేవారు తాము చేయు పాప కార్యాలను. ఎవ్వరు 
చూస్తూ లేరని అనుకొంటారు కాని ఆ పాప కార్యాలను దేవతలు, అంతరాత్మ గమనిస్తూనే 
ఉంటాయి. మనం చేసే పుణ్యా౭పుణ్య కర్మలను భూమ్యాకాశాలు, నీరు. హృదయం, 
చంద్రుడు, సూర్యుడు, అగ్ని, యముడు, వాయువు. రాత్రి, ఉభయసంధ్యలు, ధర్మ దేవత 
వీరందరు చూస్తూనే ఉన్నారు. 

దేవబాహ్మణసాన్నిధ్యే సాక్ష్యం వృబ్చేదృతం ద్విజూన్‌, 

ఉదజ్నాఖాన్‌ ప్రాజ్మాఖాన్యా వూర్వాహ్లే వై చచిళ్ళుచీన్‌ 87 

శుచియైన 'ధర్మ పరీక్షకుడు దేవబ్రాహ్మణుల సమీపంలో శుచియైన సాక్షులను 

తూర్పు లేక ఉత్తర దిక్కునకు ముఖం పెట్టించి ప్రొద్దటి పూటనే విచారింపవలెను. 


మనుస్మృతి 


బ్రూహీతి బ్రాహ్మణం వృబ్బేత్స త్వం (బూహీతి పార్టివమ్‌, 

గోబీజకొంచనైరైంళ్ళం బాదం నర్షైన్తు పాతకైః 88 

బ్రవ్మామ్మో యే న్మృతా లోకా యే చ స్రీబాలఘాతినక, 

మ(త్రదువాః కృతఘ్నన్య తేతే న్యుర్రువతో వృువా.89 

జన్మవ్రభృతి యత్సంచిత్పుణ్యం భద్ర త్వయా కృతమ్‌, 

తత్తే నర్వం జనో గచ్వేద్యది బ్రూయా న్తమన్యథా.90 

ఎకో౭వామస్మీత్వాత్మానం యత్తఃం కల్యాణ మన్యసే, 

నిత్యం స్థిత స్తే హృద్యేష వుణ్యపాపేక్షితా ముని:.91 

యమో వైవన్యతో దేవోయన్రవైన వ్యాది స్థితః, 

తేన బేదవివాదస్తే మా గంగౌం మా కురూన్‌ గమః 92 

నగ్నో ముండః కపాలేన భిక్షార్టీ క్షుత్సిపాసితః 

ఆంధళ్ళత్రుకులం గబ్బేద్యస్సాక్షః మనృతం వదేత్‌ 93 

అనాక్సిరాన్తమన్యంధే కిల్చిషీ నరకం బ్రజోత్‌, 

యః పవ్రళ్ళం వితథం (బూయాత్సృష్షన్సన్‌ ధర్మ నిళ్ళయమ్‌ 94 

అంధో మత్వానివాళ్నాతి న నరః కంటకైస్సహ, 

యో భాషతే౭ర్థ వైకల్య మవ్రత్యక్ల్షం నభాం గతః 95 

సాక్షులు సాక్ష్యం చెప్పునప్పుడు సాక్షి బ్రాహ్మణుడైనచో అతనిని ధర్మపరీక్షకుడు 

కము చెప్పుమని మాత్రమడుగవలెను. క్షత్రియుని సత్యము చెప్పుమని అడుగవలెను. 
ని నీవబద్ధమాడితే ఆవులు మొదలగువాటిని అపహరించిన పాపము లభిస్తుందని 
వలెను. ఇక సాక్షి శూద్రుడైనచో నీకు సమస్త పాపాలు సంభవిస్తాయి. కావున సత్యం 
సకుమని అనవలెను. బ్రహ్యహత్య చేసినవాడు, స్రీ బాల హత్యలు చేసినవాడు, మిత్ర 
హి, కృతఘ్నుడు పొందు లోకాలు నీకు అబద్దం చెప్పుటవల్ల కలుగుతాయి. అట్లే నీవు 
)ద్దపు సాక్ష్యం చెస్తే పుట్టినప్పటినుండి నీవు చేసిన పుణ్యాలన్నీ నీవు పెంచిన కుక్కకు 
క్రమిస్తాయని చెప్పవలెను. ఓ పుణ్యాత్ముడా నేనొక్కట్లే ఉన్నానని అనుకుంటున్నావు 
) నీ శరీరంలో నీ పుణ్య పాపాలను గమనిస్తున్న పరమాత్మ కూడ ఉన్నాడన్న విషయాన్ని 
ఏవ వద్దని చెప్పవలెను. నీ హృదయంలో ఎల్లప్పుడు యమ ధర్మరాజుండి నీవుచేయు 
గ్యలన్నీ గమనిస్తున్నాడుకావున అతనితోధర్మాచరణ విషయంలో నీకు వివాదం లేనిచో 
గానదిలోమునుగవలసిన అవసరంలేదు కురుక్షేత్రానికి పోనవసరం లేదు. అందువలన 
న్నే పల్కుము. అబద్ధమైన సాక్ష్యం చెప్పువాడు దిగంబరుడు, ముండుడై, గ్రుడ్డివాడై, 
'లంలో భిక్షకై శత్రువుల ఇండ్లకు పోవును. అతడు మరణానంతరం తలక్రిందులుగా 
కానికి పోవును. ఇంకా అతడు గుడ్డివానివలె ముండ్లతోనున్న చేసలు తినును. 

యన్య విద్వాన్‌ హి వదతః క్షతజ్ఞో నాభిళంకతే, 

తస్మాన్న దేవాః క్రేయాంనం లోకే౭న్యం వురుషం విదుః 96 


198 


అష్టమాధ్యాయం 


యావతో బాంధవాన్‌ యస్మిన్‌ వాంతి సాక్షే2 నృతం వదన్‌, 
తావతన్సంఖ్యయా తస్మిన్‌ శృణు సౌమ్యానువూర్యళః 97 
సభలో సాక్ష్యం పలుకుతున్నప్పుడు అంతరాత్మ అబద్ధమాడుచున్నట్లు శంకించని 

వాడు చాలా గొప్పవాడని దేవతలు పలుకుతారు. తాను అబద్ధపు సాక్ష్యం పలికేవాడు 
ఎందరిని చంపుచున్నాడను విషయాన్ని మీకు వివరీస్తానని భృగు మహర్షి పలికెను. 

వంచ వళ్ళనృతే వాంతి దళ హంతి గవానృత్తే, 

ళతమళ్వొనృతే హంతి నహన్రం వురుషానృతే, 98 

హంతి జాతొ నజాతొంళ్ళ హిరణ్యార్లే నృతం వదన్‌, 

నర్వుం భూమ్యనృతే వాంతి మాన్మ భూమ్యనృతం వదీ:.99 

అవ్సు భూమివదిత్వాహుః స్త్రీణాం భోగే చ మైధునే, 

అబ్జోషు బైవ .రత్నేమ నర్వేవ్వుళ్సమయేమ చ.100 

పశువులకు సంబంధించిన వివాదంలో అబ్బద్ధ మాడితే ఐదుగురిని చంపిన 

పాపాన్ననుభవిస్తాడు, ఆవుకు సంబంధిచింన వివాదంలో అబద్ధపు సాక్ష్యంచేస్తే పది మందిని 
చంపిన పాపాన్ని అనుభవిస్తాడు. గుజ్ఞం గురించి అబద్ధమాడితే నూరుగురిని చంపిన పాపాన్ని 
పురుషునికి సంబంధించి అబద్ధపు సాక్ష్యం చెప్తె వేయిమందిని చంపిన పాపానికి 
గురియౌతాడు. బంగారము గురించి అబద్ధపు సాక్ష్యం చెస్తే పుట్టినవారిని పుట్టబోవు వారిని 
చంపిన పాపానికి గురియౌతాడు. భూమి విషయమై అబద్ధమాడితే సర్వ ప్రాణి హింసా 
ఫలితం లభిస్తుంది. కావున భూమి విషయమై అబద్ధమాడరాదు. గంటలు, బావులు 
మొదలగు నీటి విషయంలో స్రీ సంభోగంలో శంఖాలు, ముత్యాలు, వజ్ర వైడూర్యాది 
సకల రత్న విషయంలోను అబద్ధపు సాక్ష్యం చెప్తే భూమి విషయంలో అబద్ధం చెప్పినట్లు 
సర్వప్రాణి హింస చేసిన ఫలితం లభిస్తుంది. 

ఎతాన్‌ దోషా నవేక్షు త్వం నర్వాననృతభాషణో 

యధథాతుతం యథౌదృష్టం నర్వమేవాంజనా వద. 101 


అబద్ధం చెప్పడంలో ఇన్ని దోషాలున్నాయి కాబట్టి నీవు చూచిన దానిని నీవు 
విన్నా దానిని వెంటనే చెప్పుమని న్యాయం నిర్ణయించే ప్రాడ్వివాకుడు పలుకవలెను. 
గోరక్షకొన్వాణిజికొం స్తథౌ కొరుకుళీలవాన్‌, 
(పేష్వాన్‌ వాద్ధషికొంశ్రైవ విప్రాన్‌ ళూద్రవదావరేత్‌. 102 
ఆవులమెపుకొనుచు, వర్తకం చేస్తూ, వంట చేస్తూ, శిల్పులుగా, సేవకులుగా 
ఉంటూ వడ్డీ తీసికొంటూ బతికే బ్రాహ్మణులను శూద్రులను అడిగినట్లె ధర్మాధికారి ప్రశ్న 
వేయాలి. 
తద్వాదన్‌ ధర్శతో zర్జేమ జానన్నవ్యన్యధా నరః 
1 న న్వరొచ్చువతే లోకొద్దెవిం వాచం వదంతి తొమ్‌. 103 


మనుస్మృతి 


ఈ క్రింది సమయాల్లో సాక్షి సభలో అబద్ధమాడినప్పటికీ స్వర్గం నుండి భ్రంశం 
చెందడు. పైగా అతని మాట దేవతలమాటగా గౌరవాన్ని పొందుతుంది. 
బుదబిట్‌ క్షత విప్రాణాం యత్రర్లోకౌ భవేద్వధః, 
తత్ర వక్తవ్యమనృతం తద్ధి నత్వొద్విళివ్వ్యతే. 104 
వాగ్గైవత్రైళ్ళ చరుభీర్యజోరం స్తే నరన్వతీమ్‌, 
అన్ఫత సైైననన్తన్య కురాఃంణా నిష్పుతిం వరామ్‌. 105 
కూళ్ళాండైర్వాపి జాపుయాధ్ద్రతమగ్నౌ యథావిధి, 
ఉదిత్వృచా వా వారుణ్యా త్వృబేనాబ్రేవతేన వా.106 
తాను సత్యం పలికితే మరణదండన పడుతుందని నిర్ణయించుకున్న సందర్భంలో 
సత్యమాడరాదు. అప్పుడు వల్కిన అనత్యం నిజం కంటె చాలా గొప్పది. అట్లు 
అబద్ధమాడినవారు అసత్య దోష పరిహారార్థం సరస్వతీ దేవతాకమైన మంత్రాలతో సరస్వతీ 
దేవి గురించి హోమం చేయాలి. యజుర్వేదానికి సంబంధించిన కూష్మాండ మంత్రాలచేత, 
ఉదుత్తవువును వరుణదేవతాకష్రాన బుుక్కుతోనూ, జల దేవతాకమైన 
అపోహిష్టామయోభువః అనే మంత్రంతో అగ్నియందాజ్యముతో హోమం చేయాలి. 
త్రివక్షాదబువన్‌ సాక్ష్యమృణాదిషు నరో౭ గదః 
తదృణం (వొవ్నుయాత్సర్వం దళ బంధం చ నర్వతః. 107 
యన్య దృళ్వేత నప్తావోదుక్తవాక్కన్య సాక్షీణః, 
రోగో౭గ్నిర్‌జ్తా తమరణమృణం దొప్పో దమం చన:.708' 
అనాక్షీకేము త్వర్జేమ మిథో వివదమానయోః, 
అవిందంత్సర్ప్వుతన్సత్వం ళవధేనాసీ లంభయేత్‌. 109 
మవార్షిభిళ్ళ దేవైళ్ళ కార్యార్థం శవథాః కృతాః; 
వసిష్షళ్సావి శపథం కేపే పైజవనే నృపే.110 
న వృథాళవథం కుర్యాత్సుల్ఫో2వ్యర్థే నరో బుధః 
వృధా హీ ళవథం తుర్వన్‌ (పేత్వ బేస చ నళ్ళతి. 111 
కొమినీమ వివాహేమ గవాం భక్షేతధథేంధనే, 
బ్రాహ్మణాభ్యువవత్తౌ చ శవభే నాస్తి పాతకమ్‌. 112 
రోగం లేని తన సాక్షిని మూడు వారాలలో సదస్సులో ప్రవేశ పెట్టలేనిచో 
అప్పుతీసికొన్న వాడా అప్పునంతయు తిరిగి ఇవ్వాలి. ఇంకా రాజుకు తాను తీసికొన్న అప్పులో 
పదవ వంతును దండుగగా చెల్లించాలి. అప్పు తీసికొన్నవివాదంలో సాక్ష్యం చెప్పిన ఏడు 
దినాల్లో సాక్షియొక్క ఇల్లు తగలబడిపోవుట, అతనికి జ్వరం వచ్చుట, అతని జ్ఞాతుల 
మరణం వంటివి సంభవిస్తే ఆ సాక్షి తప్పుడు సాక్ష్యమిచ్చినందు వలననే ఇటువంటివి 
సంభవించినవని భావించి అప్పుతీసికొన్నవానిచే అప్పునిప్పించాలి. రాజుకూడ కొంత భాగాన్ని 
దండుగగా తీసికొనవచ్చు. సాక్షి లేని సందర్భంలో వాది ప్రతివాదులిద్దరు వాద ప్రతి వాదాలకు 


200 


అష్టమాధ్యాయం 


దిగినప్పుడు వారి వారి మాటల వల్ల సత్యమేదో తెలియని సమయంలో ప్రమాణం చేయించి 
వారి ధనాన్ని వారికిప్పించవలెను. పూర్వం మహర్షులు, దేవతలు సత్యాన్ని నిరూపించటానికి 
శపథం చేసినారు. వసిష్టుడు తన నూరుగురు పుత్రులను చంపినాడని విశ్వమిత్రుడారోపించగా 
తన పరిశుద్ధిని తెలుపుటకై పిజవనుని కొడుకైన సుదాముడనే రాజు దగ్గర వసిష్టుడు 
పూర్వం శపథం చేసినాడు. చిన్న చిన్న విషయాలపై అనవసరంగా శపథం చేయకూడదు. 
వ్యర్థంగా శపథం చేయువాడు ఇహలోకంలో పరలోకంలో కూడ నశిస్తాడు. స్త్రీల విషయంలో, 
వివాహ విషయంలో, ఆవులకు కావలసిన గడ్డి మొదలగు వాటా, అగ్ని హోత్రానికి కావలసిన 
ఇంధనాలకై, బ్రాహ్మణుని రక్షించుటకై అబద్ధపు ప్రమాణం చేసినా దోషమంటదు. 

నత్యేన శావయేద్వివ్రం క్షతియం 'వాహనాయుదై* 

గోభీజకొంబనై ర్వైళ్ళుం చూదం నరైంన్తు పాతకైః 113 

అగ్నింవాహా రయేదేనమనవ్సు నైనం నిమజ్జయేత్‌, 

వుతదారస్య వాప్యేనం ళిరాంసి నృర్శ్భయేత్కుథక్‌.?4 . 

యమిద్దో న దవాత్వగ్ని రొపో నోన్మజ్ఞయంతి చ, 

న బార్లిమృచ్చతి క్లీవంన క్లోయళ్ళవథే ఖుబిః 115 

వత్సన్య వ్యాభిళ న్తన్వ వురా భ్రాత్రా యవీయసా, 

నాగ్నిరదావా రోమాపి నత్యేన జగతః నృళః. 116 

ప్రమాణం చేయవలసిన సమయంలో బాహ్మణుని “ సత్యంగా పలుకుమని”, 

క్షత్రియునితో “నేనబద్ధమాడితే నా వాహనాయుధాలన్నీ నశిస్తాయని, వైశ్యునితో” “నా గో, 
ధన ధాన్యాలు నశిస్తాయని”, శూద్రునితో “నాకు సమస్త పాత కాలంటుకుంటాయని” 
శపథం చేయించాలి. బాగుగా కాలిన ఇనుప గుండును ఏడు రాగి ఆకులపై నుంచి 
ప్రమాణం చేయించాలి. లేకపోయినచో నీటిలోముంచి ప్రమాణం చేయించాలి. అదీకానిచో 
భార్యాపుత్రుల తలలపై విడివిడిగా చేతులు పెట్టించి ప్రమాణం చేయించాలి. ఆ 
సమయంలోఅగ్ని దహింపకపోతే, నీటిలో ముంచినా ఎక్కువ బాధ కలుగకపోతే, తనవారికి 
రోగాదులు రాకపోతే, ఆ శపథం సరియెందని తెలిసికోవచ్చును. పూర్వం వత్సుడనే మహర్షిని 
అతని సవతి తమ్ముడు “నీవు బ్రాహ్మణుడవు కావని” నిందింపగా వత్స మహర్షి అగ్ని 
ప్రవేశం చేసినాడు. ఐనా అతనినా అగ్ని దహింప లేక పోయింది. ఇట్లు ప్రమాణాలతో 
మానవుల మాటలలో ఉన్న సత్యాసత్యాలను తెలిసికొనవచ్చును. 

యస్మిన్‌ యన్మిన్‌ ఐవాదే తో కౌటసాక్షఃం కృతం భవేత్‌, 

తత్రత్సార్వుం నివర్తేత కృతం బొవ్వకృతం భవేత్‌.7/7 

లోఖాన్నోవోదృయా న్మైత్రా త్కామాత్రోధా త్రభైవ చ 

అజ్ఞానాద్భాలభావాచ్చ సాక్ష్యం వితథముచ్వతే. 118 

బషామన్యతమే స్థానే యస్ఫాక్షః మనృతం వదేత్‌ 

తన్య దండవిశేషాం న్తు వ్రవక్షొామ్యనువూర్వళః. 119 


201 


మనుస్కృతి 


వివాదములందు కూట సాక్ష్యం చెప్పితే ఆ విచారం పూర్తి కానిచో చెప్పిన సాక్ష్యాన్ని 

వదలి వేసి మళ్ళీ ఆ వివాదాన్ని విచారించాలి. లోభంవల్ల, అజ్ఞానం వల్ల, బాలభావంవల్ల 
జనులు తప్పుడు సాక్ష్యాన్ని పలుకవచ్చును. పై వాటిలో ఒక్కోక్క దానికి వేయాల్సిన శికలను 
మీకువివరిస్తానని మహర్షులతో భృగుమహర్షి పలికినాడు. 

లోభాత్స) హస్రం దండ్వన్తు మోవోత్తూర్వుంతు సొవానమ్‌, 

భయాద్దా మధ్యమౌ దండెౌ మైత్రా త్పూర్వుం చతుర్గుణమ్‌. 120 

కొమా ద్రళగుణం వూర్వం ్రోధొత్తు (తిగుణం వరం ! 

అజ్ఞానాత్‌ ద్వే తే వూర్ణే బాలిళ్వాభృతమేవతు ॥121 


లోభంవల్ల తప్పుడు సాక్ష్యం చెప్పిన వానికి వేయి రెట్లు దండన విధించాలి. మోహం 
వల్ల చెప్పిన అబద్దపు సాక్ష్యాన్ని ప్రథమ సాహసం, భయంవల్ల చేసిన దానికి మధ్యమసాహసం, 
మైత్రి వల్లచెప్పిన అబద్ధపు సాక్ష్యానికి ప్రధమ సాహసానికి నాలుగురెట్లు దండన విధించాలి. 
అట్లే కామం వల్ల చేస్తే పది రెట్లు ప్రధమ సాహసాన్ని, క్రోధంవల్ల మూడింతలు ప్రధమ 
సాహసాన్ని మూర్థతవల్ల చేస్తే నూరురెబ్లెక్కువ ప్రధమసాహసాన్ని దండనగా విధించాలి. 
ఎతనామాః కౌటసాక్షే ప్రోక్రాన్‌ దండాన్‌ మనీషిభిః 
ధర్మస్యావ్యభిబారార్థ మధర్శ నియమాయ చ 122 
ధర్మం లోపించక, అధర్మం నడవకుండ ఉండుటకై అబద్దపు సాక్ష్యాములు చెప్పిన 
వారికి పై దండనలను పెద్దలు విధించినారు. 
కొటసాక్ష్యం తు కుర్వాణాంస్తీన్వర్హాన్‌ ధార్మికో నృవః, 
ప్రవానయేధ్ధండయితొ( బ్రాహ్మణం తు వివానయేత్‌ 123 
దళ స్థానాని దండన్య మనుస్వాయంభువో౭బవీత్‌, 
(తమ వర్జేము యాని న్యూరక్షతో బ్రాహ్మణో వ్రజేత్‌ 124 
ఉవన్ధ ముదరం జివ్వా వాస్తే పాదే చ పంచమమ్‌, 
వక్షుర్నానా చ కర్గొ చ ధనం దేవా న్తథఖైవ చ. 125 


ధార్మికుడైన రాజు కూటసాక్ష్యం చెపే ప్పే స్త్రీలకు దండుగ వేసి దేశబహిష్కార శిక్షను 
విధించాలి. అట్టే కూటసాక్ష్యం చెప్పే బ్రాహ్మణులకు దేశబహిష్కార శిక్షను మాత్రం వేయాలి. 
క్షత్రియాదులకు శరీర శిక్ష విధించేటప్పుడు పదిస్థానాలందు మాత్రమే కొట్టవలెనని మనువు 
చెప్పినాడు. బ్రాహ్మణునికి మాత్రం దేశబహిష్కారమే శిక్షగాని శరీరశిక్ష మాత్రం 
విధించకూడదు. ఉపస్థ, కడుపు, నాలుక, చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, చెవి, ధనము, 
దేహము లనునవి పదిస్థానములు. 
' అనుబంధం వరిజ్ఞాయ దేళకొలౌ చ తత్తఃతః, 

సారావరాధౌ చాలోక్య దండం దండ్య్వేమ పాతయేత్‌ 126 

అధర్శదండనం లోకో యళోన్నుం కీర్తి నాళనమ్‌, 

అస్వర్యం చ వరశ్రాపి తస్మాత్తతృరివర్ధయేత్‌ 127 


202 


అష్టమాధ్యాయం 
అదండ్వాన్‌ దండయనాజా దండ్వాం ₹) వావ్వదండయన్‌, 
ఆయశో మవాదాప్మోతి నరకం నైవ గచ్చతి 128 


వాగండం ప్రథమం కుర్యొద్ధిగండం తదనంతరమ్‌, 
తృతీయం ధనదండం తు వధదండమతః వరమ్‌ 129 


నధేనాపి యదా త్వేతాన్ని గ్రహీతుం న శక్నుయాత్‌ 
తదైమ నర్వుమ ప్వేతత్‌ వ్రయుంజీత చతుష్టయమ్‌ 130 
మాటిమాటికి బుద్ధిపూర్వంగాను అపరాధము చేయుట, దేశకాలాలు, అపరాధం 

చేసిన వాని బలం, ఆతడు చేసిన అపరాధతీవ్రతను, గుర్తించి తప్పులు చేసినవారిని 
దండించవలెను. అన్యాయంగా దండిస్తే ఇహ,పర లోకములందుకీర్తినశిస్తుంది. వారికి 
స్వర్గ నుఖం సైతం నశిస్తుంది. కావున తప్పు చేసినట్లు భావించి అన్యాయంగా 
దండించకూడదు. దండింప తగని వారిని దండిస్తూ దండనకు యోగ్యులైన వారిని దండింపక 
వదలిపెట్టు రాజు ఇహమున చెడ్డ పేరును పొందుచు పరమున నరకానికి పోవును. 
సాధారణంగా తప్పు చేసిన వానికి నీవు చేసిన పని మంచిదికాదు, దీనిని మళ్ళీ చేయవద్దని 
బెదిరిస్తూ వాగ్టండము చేయవలెను. అటు పిమ్మట ధిగ్రండము (చీకొట్టుట) చేయవలెను. 
అప్పటికి తప్పు చేస్తే కొరడాతో కొట్టుట, అంగముభేదించుట వంటి శరీర దండమును 
విధించవలెను. శారీరక దండము చేసినను మాటిమాటికి తప్పులు చేసినచో వాగ్దండాది 
దండములనన్నిటవిని కలిపి విధించవచ్చును. 

లోక నంవ్యవహోరార్థం యాన్ఫంజ్ఞాః వ్రభితా భుఐ 

తొామయరూవ్వు నువర్ణానాం తాః వ్రవక్రామ్యశేషతః 131 
నాణెములు: రాగి, వెండి, బంగారు నాణెములకు ఏయే పేర్లు లోకమున ప్రసిద్ధి 
చెందినవో వాటినన్నిటిని మీకు తెల్పెదను. 


జూలాంతరగతే భానౌ యత్యూక్షం దృళ్ళతే రజుః 
ప్రథమం తత్‌ ప్రమాణానాం త్రనరేణుం వచక్షతే 132 
త్రనరేణవోz వ్లావిజ్టోయా లికైకా వరిమాణతః, 

తొ రాజునర్షవ స్తీన్ర స్తే త్రయో గౌరనర్షవః 133 
నర్షపొవ్షడ్వవో మధ్యస్రీయవం తే(కక్ళష్ణలమ్‌, 
వంబకృష్ణలకో మావ స్తే నువర్లన్తు షోడళ 134 

వలం నువర్ణాళ్లతాంరః వలాని ధరణం దళ, 

ద్వే కృష్ణలే నమధృతే ఎజ్ఞేయో రౌవ్య మావకః 135 
తే షోడళ న్యాద్ధరణం వురాణ క్రైవ రౌజతః 
కొరావణన్తు దిజేయసాదికః కర్షకః వణః 136 
ధరణాని దళ జ్టైయః ళతమానన్తు రాజుతః, 3 
చతుస్ఫౌావర్ణికో నిష్తో, ఎజ్ఞోేయస్తు ప్రమాణతః 137 


203 


మనుస్మృతి 
వణానాం ద్వే ళతే సారే వ్రథమస్ఫావానః న్మృతః, 
మధ్యమ వంచ విజ్లోయః సహనం త్వేవ బోత్తమః 138 
ఇంటిలోనికి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నప్పుడు దానిలో కనిపించు సూక్ష్మమైన 
దుమ్మును త్రసరేణుఅని అంటారు. అది పరిమాణాల్లోకెల్ల మొదట ఎన్నతగింది. ఎనిమిది 
త్రసరేణువులు కలిసినచో దానిని లిక్ష అనిఅంటారు. లిక్రలు మూడు కలిసినచో ఒక రాజ 
సర్షపము (పెద్ద ఆవగింజ). రాజసర్షపములు మూడు కలిస్తే ఒక గౌరసర్షపము. ఆరు 
గౌరసర్షపములు కలిస్తే సామాన్యమైన ఒక యవము. మూడు యవములు ఒకగురిగింజ. 
పది గురిగింజలు ఒక మాసము, పదునారు మాసాలు ఒక సువర్ణం. నాలుగు సువర్ణములు 
ఒక పలము. నాలుగు పలములు, ఒక ధరణం. ఇక రెండు గురిగింజలు వెండి మాసము. 
పదహారు వెండిమాసములు ఒక ధరణము, దీనికే పురాణమని పేరు. ఇది వెండితో 
చేయబడింది. రాగితో చేయబడిన కర్షక పణాన్నే కారాపణమని కూడ అంటారు. కార్షికం 
రెండుపలాలుంటాయి. పది రాజత ధరణాలు రాజతశతమానమనబడును. నాలుగు 
సువర్గాలు నిష్కమౌతుంది. రెండువందల యాభై పణాలు ప్రధమసాహసమని , ఐదువందల = 
పణాలు మధ్యమసాహస్తమని, వేయి పణాలు ఉత్తమ సాహసమని పిలుస్తారు. పణం 
అనగా రూక. 
బుణో దేయే ప్రతిజ్ఞాతే సంచకం ళతమర్లతి, 
అవమ్నావే తద్దింగుణం తన్మనోరనుళాననమ్‌ 139 
తానుఅప్పివ్వవలసిన విషయాన్ని అప్పు తీసికున్నవాడు ఒప్పుకున్న సందర్భంలో 
నూటికైదు పణములు దండుగ చెల్లింపవలెను. లేక తానప్పుతీసికున్నప్పటికి తీసికొనలేదని 
అబద్ధమాడినచో నూటికి పదిపణముల దండుగ విధించవలెను. 
వనిష్టవిహితాం వృద్ధిం నృజేద్వి త్తవివర్థినీమ్‌ 
అశీతిభాగం గృహ్హీయా న్నాసాద్వార్థుషికఃళతో 140 
ద్వికం శతం వా గృహీయా తృతొం ధర్మమనున్న్మరన్‌, 
ద్వికం శతం వా గృహ్లోనో న భవత్యర్థకిల్సిషీ, 141 
ద్వికం త్రికం చతువ్కం చ వంచకం చ శతం నమమ్‌, 
_మానన్య వృద్ధిం గృహ్హీయాద్వర్దానామనువూర్వళః 142 
వడ్డి : \ 
వడ్డి వ్యాపారము చేయువాడు వసిష్టమహర్షి ఏర్పరచినపద్దతిలో వడ్డిని తీసికొని 
తన ధనాన్ని పెంపొందించుకొనవలెను. సాధారణంగా వడ్డి నెలకొకమారు తీసికొనవలెను. 
అది నూటికి పణము మొదలగు వాటిలో ఎనఖైవంతు అనగా నెలకు ఒకటింబావు వడ్డీ 
తీసికొనవలెను. ఒక్కొక్కప్పుడు నూటికి రెండు చొప్పున్ల వడ్డి కూడ తీసికొన వచ్చును. నూటికి 
రెండు చొప్పున వడ్డి తీసికొనువాడు అధిక వడ్డీ తీసికొన్నప్పటికీ పాపికానేరడు. ఒక్కొక్కప్పుడు 
బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులనుండి వరుసగా నూటికి రెండు, మూడు, నాలుగు, 
ఐదు కూడ తీసికొనవచ్చును. ) 


204 


అష్టమాధ్యాయం 
న త్వేవాధౌ సోవకారే కౌసీదీం వృద్ధిమావ్రు యాత్‌, 
న బాధేః కాలనంరోధాన్నినర్లోస్తి న విక్రయః 143 
' న ఖోక్తవ్వో బలాదాధిర్భుంజానో వృద్ధిముత్సృడేత్‌, 
మూల్చేన తోషయేబ్రైనమాధి స్తేనోః న్వధా భవేత్‌, 144 
ఆధిళ్ళోవనిధిళ్ళోభౌ న కొలాత్వయమర్హతః, 
అవవార్యౌ భవేతాం తౌ దీర్ష కొలమవస్థితౌ 145 
నంవ్రీత్వా భుజ్యమానాని న నళ్వంతి కదాచన, 
ధేనురుస్తో వవాన్నళో యళ్ళు దమ్యః వ్రయుజ్వుతే 146 
యతి ంచిద్రళవర్షాణి నన్నిధౌ (పేక్షతే ధనీ 
భుజ్వమానం వరైన్తూస్ణేం న న 'తల్లబ్బుమర్హతి 147 
అజుడళ్చేదపోగండో విషయే బాన్వ భుజ్వుతే, 
భగ్నం తద్వూవవాోరేణ భోక్తా తద్రవ్యమర్హతి 148 
ఆభిస్తీమా బాలధనం నిక్షేపోవనిధిః స్త్రియః, 
రాజున్వం శ్రోతియన్వుం చ న భోగేన వ్రణళ్ళతి 149 
యన్వ్యామినాననుజ్జాతమాధిం భుజ విచక్షణః 
తేనార్ధవృద్ధిర్శోక్రవా తన్య భోగన్వ నివృతి: 150 
భూమి, గోవులు మొదలగు వాటిని తాకట్టు పెట్టుకొని ధనాన్ని:ఆప్పు ఇచ్చినచో 
ఆ ధనంపై వడ్డీ తీసికొనరాదు. ఆ వస్తువులను చాలా కాలముసచినా వాటిని 
ఇంకొకరి కిచ్చుటగాని అమ్ముటగాని చేయకూడదు. తన దగ్గర కుదువపెట్టబడ్డ సొమ్ములను 
బలవంతంగా అనుభవించరాదు. అట్లనుభవిస్తున్నప్పుడు వడ్డీ తీసికొనరాదు. కుదువబెట్టిన 
సొమ్మును తాను అనుభవిస్తున్నప్పుడు చెడిపోయినచో ఆ వస్తువుయొక్క విలువను 
స్వంతదారునకివ్వవలెను. లేనిచో ఆతడు దొంగ అనబడుతాడు. సాధారణంగా కుదువబెట్టిన 
వస్తువులను కొంతకాలమే ఉంచుకొనవలెను. అవి చాలా కాలమున్నా తిరిగి యజమానికి 
వాటిని ఇచ్చి వేయవలసిందే. అనుభవనిమిత్తమివ్వబడిన ఆవు, గుజ్జం, ఆబొతు 
మొదలగునవెన్నడూ అనుభవించేవానికి స్వంతం కాజాలవు. తాకట్టు పెట్టిన వస్తువును 
యజమాని, దగ్గరలో ఉండికూడ పది సంవత్సరాల వరకు విడిపించుకొనలేకపోతే యజమాని 
తన వస్తువుపై అధికారాన్ని కోల్పొత్నున్నాడు ఆ యజమాని వెజ్జివాడు, పదునారేండ్ల 
వయస్సుకు తక్కువ ఉన్నవాడు కాకపోతే, తన సొమ్మును తాకట్టు పెట్టుకున్న వాడు 
అనుభవిస్తున్నా విడిపించుకొనక పోయినచో అది తాకట్టు పెట్టుకొన్నవాని స్వంతమౌతుంది. 
కాని కుదువ బెట్టిన సాత్తు, బాలుర సొత్తు, లెక్కపెట్టి ఇచ్చిన సొత్తు, లెక్క పెట్టక ఇచ్చిన 
సొత్తు, సేవికలు, రాజధనం, శ్రోత్రియుని ధనం, ఇతరులకు తాకట్టు పెట్టి ఎన్ని 
సంవత్సరాలైనను మరల అడిగినప్పుడు ఇచ్చివేయవలెను. యజమాని యొక్క అనుజ్ఞ లేక 
తన దగ్గర తాకట్టు పెట్టబడ్డ వస్తువులననుభవించేవాడు ప్రాయశ్చిత్తంగా సగము వడ్డీని 


205 


మనుస్మృతి 
వదులుకొ వలెను. యజమాని అనుజ్ఞలేక తానే స్వయంగా వాటిని అనుభవిస్తే తాః 
చేసిన పాపకర్మకు ప్రాయశ్చిత్తంగా వడ్డీనేమాత్రం తీసికోరాదు. 
కుసీదవృద్ధి ర్వైగుణ్యం నాత్యేతి నకృదావృత్తా " 
థానే నదే లవే వాహ నాతిక్రమతి పంచతామ్‌ 757 
క్చతొనుసారాదధికొ వ్యతిరికొ న నిధ్యతి, 
తుసీదపథమావొన్తం వంచకం శతమర్లతి. 152 
నాతిసాంవత్సరీం వృద్ధిం న బాదృష్పాం వునర్హరేత్‌, 
బశ్రవృద్ధిః కొలవృద్ధిః కారితా కొయికొ చయా 153 
ధనాన్ని వడ్డీకి తీసికొంటే దాని పై వడ్డి రెండింతల కంటె మించగూడదు. ధాన్యము 
పండ్లు కాయలు ఎడ్లు మొదలైనవి ఐదురెట్ల కంటె మించరాదు. నెలకింతయని నిర్ణయించ 
వడ్డి ఐదురెట్లకంటె మించ కూడదు. నెలకో, రెండు నెలలకో, మూడునెలలకో, సంవత్సరానికో 
వడ్డీని లెక్కకట్టి తీసికొనవలెను. సంత్సరం దాటి లెక్కకట్టి వడ్డీని తీసికొనరాదు. శాస్తంల్‌ 
చెప్పిన దానికంటె ఎక్కువ వడ్డీని తీసికొనరాదు. వడ్డి చక్రవృద్ధి కాల వృద్ధి, కారిత, కాయి! 
అని నాలుగు విధాలుగా ఉంటుంది. చక్రవృద్దియనగా వడ్డి పై వడ్డి కట్టుట. నెలకిం€ 
దినమున కింతయుని నూటికి రెండింటికంటెక్కువగా వడ్డీకట్టుట కాలవృద్టి 
అప్పుతీసికొన్నవాడు అప్పు ఇచ్చినవాని బాధసహింపక వడ్డీ రేటును పెంచుట కారిత వృద్ది 
వడ్డీకి బదులుగా దేహశ్రమచేయునట్లు ఒప్పందం చేసికొనుట కాయవృద్ది. 
బుణం దాతు ముళక్రో యః కర్తుమిబ్బేత్పునః క్రియామ్‌, 
న దత్వా నిర్ధితాం వృద్ధిం కరణం సరివర్తయేత్‌ 154 
అదర్శయితాః తత్రైవ హిరణ్యం వరివర్తయేత్‌, 
యానతీ నంభవేద్వుద్ధిస్తావతీం దొాతుమర్హతి 155 
అప్పును తీసికొన్నవాడు తీసుకొన్న అప్పును తగు సమయంలో తీర్చలేని పక్షంలో 
అవ్వునిచ్చినవాడం తనకు రావలనిన వడ్శిని తీనీకొని, అవ్య వతాన్ని తిరిగి 
వ్రాయించుకొనవలెను. అప్పు తీసికొన్నవాడా సమయంలో వడ్డీని కూడ కట్టలేకపోతే బుణ 
దాత తనకు రావలసిన వడ్డీని కలిపి మళ్ళీ పత్రం వ్రాయించుకొవాలి. 
చక్రవృద్ధిం నమారూథో దేళ కొలవ్యవస్థితః 
అతిక్రామన్‌ దేళకాలౌ న తతృలమవాన్నయాత్‌ 156 
ఈ వస్తువును ఇంత దూరము తీసికొని (మోసికొని) పోయినచో ఇంత 
ధనమునియ్యవలెనను దేశ వ్యవస్థను, ఇంతకాలము పని చేస్తే ఇంతధనమివ్వ వలెనని 
ఒప్పందం చేసికొని ఆ ఒప్పందాన్ని తప్పితే ఒప్పందానికి తగినంత ధనమివ్వవలసిన అవసరం 
లేదు. 
నముద్రయానకుళలా దోశకాలార్ధదర్శినః, 
స్థావయంతి తు యాం వృద్ధిం సా తత్రాధిగమం ప్రతి 157 


206 


అష్టమాధ్యాయం 


ఎల్లప్పుడు సముద్రమార్గంలో బోవువారు, ఎల్లప్పుడు భూమార్గంలో బోవువారు, 
ఇంత బరువును, ఇంతకాలం ఇంత దూరం వరకు తీసికొని పోతే ఇంతకూలి తీసికొనదగునని 
తెలిసిన వర్తకులే కూలిని నిర్ణయింపగలరు. ఆ విషయంలో వారే ప్రమాణం. 
యో యన్వ ప్రతిభూస్త షేధర్శనాయేహ మానవః, 
అదర్భయన్‌ న తం తన్య వ్రయచ్చేత్సు ధనాదృణమ్‌ 158 
ప్రాతిభావ్యం వృధాదానమాంక్లీకం సౌరికం చ యత్‌, 
దండజల్ళా వశేషం చ న వృత్రో దాతుమర్హతి. 159 
దర్శనప్రాతిభావ్యే తు దిధిస్సాాత్ఫూర్గబోది తః, 
దానవ్రతిభువి (పేతే దొయాదొనవి దావయేత్‌ 160 | 
అప్పిచ్చు సమయంలో ఎవడైతే మధ్యవర్తిగా ఉంటాడో అప్పుతీసికొన్నవారు 
అప్పును సకాలంలో చెల్లించక కనిపించకపోయినా ఆ మధ్యవర్తే అప్పు ధనాన్ని ఇచ్చుకో 
వలెను. మధ్యవర్తిగా ఉండి ఒప్పుకొన్న ధనానికి, పందెం మొదలైన వాటిలో ఇత్తునని 
ఒప్పుకున్న ధనానికి, జూదం మద్యానికై ఇవ్వవలసిన ధనానికి, సుంకం ఓలి నిమిత్తం 
ఇవ్వవలసిన ధనానికి, పుత్రుడు బాధ్యుడు కాడు. మద్యం విషయంలో తండ్రి మధ్య 
వర్తియైతే దానికి పుత్రుడు బాధ్యుడు కాడు. కాని తండ్రి చనిపోయినప్పుడు పుత్రుడు 
బాధ్యతవహింపవలసియుంటుంది. 
అదాతరి వునర్హాతా విజ్ఞాత వ్రకృతావృణమ్‌, 
వళ్ళాత్రతిభువి (పేతే వరీస్పేత్సేన హేతునా. 161 
నిరాదిష్షధనక్సేత్తు వ్రతిభూః న్వాదలంధన, 
స్వథనాదేవ తద్ధద్వాన్నిరొదిష్ట ఇతి స్థితి 162 
అప్పుపడినవాడు లేక మధ్యస్థుడు అప్పు చెల్లించకపోతే ఈ లోగా మధ్యస్థుడుకూడ 
చనిపోతే అతని పుత్రుడా ధనాన్ని చెల్లించాలి. 
.._ మత్తోన్మత్రారాద్యధీనైర్సాలోన న్ధవిరేణ వా 
ఆనంబంధకతృత్తైావ వ్యవవోరో న సిద్ధుతి 763 
నత్వా న భాషా భవతి యద్యపి స్యాత్‌ ప్రతిష్టిత, 
బహిళ్చేద్సావ్యతే ధర్హాన్నియతాద్వ్యావవారికొత్‌ 164 
మత్తుడు, ఉన్మత్తుడు, రోగి, బాలుడు, వృద్ధుడు వీరితోను, సంబంధం 
లేనివారితోను చేయబడిన వ్యవహారం చెల్లదు. నియతమైన వాడుకకంటె, వ్యవహార 
సంబంధమైన ధర్మంకంటె భిన్నంగా పత్రం వ్రాసి కొంటే అది చెల్లనేరదు. మోసంతో చేయు 
విక్రయం, దానం, ప్రతి గ్రహాదుల్లో ఎచ్చటనైన మోసం కనబడితే ఆ వ్యవహారం చెల్లబోదు. 
యోగాధమనవిక్రీతం యోగదాన (నతి గ్రహమ్‌, 
ష్ణ యత వావ్వువధిం వళ్లే త్తత్త్సర్వం దినివర్తయేత్‌ 165 


మనుస్మృతి 
_టహీతా యది నష్టః స్వాత్కుటుంబార్జే కృతో వ్యయః. 
దాతవ్యం బాంధవై న్తత్యాత్‌ ప్రబిభారపి స్వతః 166 
తుటుంబార్ధే2 ధ్యధీనో 2 పి వ్యవవాోరం యమాచరేత్‌, 
స్వుదేశే వా విదోశే వా తం జ్యాయాన్న విచాలయేత్‌ 167 


బలాద్దత్తం బలాద్భుక్రం బలద్యచ్చ్భావిలేభితమ్‌, 
నర్వానేతాన్‌ బలకృతొనకృతాన్మనురబ్రవీత్‌ 168 
అప్పు తీసి కొన్నవాడు ఆ ధనాన్ని తనకుటుంబ సభ్యులకై వ్యయం చేస్తే అప్పు 
తీసికొన్నవాడు చనిపోయిన సమయంలో ఆ కుటుంబ సభ్యులు విడిపోయినా, కలసి 
ఉన్నా అందరు ఆ అప్పును చెల్లించాలి. యజమాని స్వదేశంలోనే ఇంకొక చోట ఉన్నప్పుడు 
లేదా విదేశంలో ఉన్నప్పుడు ఆ యజమాని కుటుంబానికై సేవకుడు అప్పుచేస్తే అప్పును 
యజమానే తీర్చాలి. బలవంతంగా దానం చేయబడింది. బలవంతంగా అనుభవింపబడింది. 
బలవంతంగా వ్రాయించుకొన్నది మొదలైనవన్ని కూడ చెల్లబోవు. 
(త్రయః వరారే క్లిళ్ళంతి సాక్షీణః వ్రతిభూః కులమ్‌, 
వచత్వారన్తూవచీయంతడే వివ్ర ఆఢ్యో వణిక్‌ నృవః 169 
సాక్షులు, జామీనిచ్చినవాడు, ధర్మార్థవ్యవహారాలు చూచు అధికారి ఈ ముగ్గురు 
ఇతరుల గురించి కష్టపడుతారు. అట్లే బ్రాహ్మణుడు, ( ధనఫలమునిచ్చిన) బుణ ద్రవ్యమిచ్చే 
ధనికుడు, విక్రయించు వైశ్యుడు, వ్యవహారాన్ని పరిష్కరించు రాజు ఈ నలుగురు ధనాన్ని 
సంపాదించుకుంటారు. 
అనాదేయం నాదదీత వరిక్షీణో౭పి పార్థివః, 
న బాదేయం నమృద్దో౭వి నూక్షమవ్వద్ధముత్సుజేోత్‌ 170 
అనాదేయన్వ చాదానాదాదేయన్య చ వర్ధనాత్‌, 
దౌర్పల్యం ఖ్యావ్వతే రాజ్ఞః న (పేత్యేహ చ నళ్వ్ళతి 171 
రాజు దగ్గర ధనం లేకున్నా తాను తీసికో కూడని ధనాన్ని ఎప్పుడు తీసికొన వద్దు. 
అట్లే తాను ధనవంతుడైనా తాను తీసికొనవలసిన ధనాన్ని ఎప్పుడు వదులుకోరాదు. రాజు 
తాను తీసికొనకూడని ధనాన్ని తీసికొని, తీసికొన వలసిన ధనాన్ని వదులుకుంటే అది అతని 
దౌర్చల్యాన్ని చూపిస్తుంది. అట్టిరాజు ఇహలోకంలో కీర్తిని కొల్పోతాడు. పై లోకంలో సుఖాన్ని 
పొందలేడు, 
స్వాదానాద్వర్హ నంనర్గాద్దుర్భలానాం చ రక్షణాల్‌, 
బలం నంజాయతే రౌజ్ఞః న (పేత్యేవా చ వర్ధతే 172 
తస్మాద్యమ ఇవ స్వామీ న్వయం హిత్వా ప్రియాప్రియే, 
వర్తేత యామ్యయా వృత్త్యా జితక్రోధో జతేంద్రియ: 173 
యన్ర్వ్రధర్శేణ కొర్యాణి మోహాత్కు ర్వొన్నరాధివః 
అచిరాత్తం దురాత్తానం వళే కురంంతి శతవః 174 


అష్టమాధ్యాయం 
కామక్రోధౌ తు సంయమ్య యో౭ ర్థాన్‌ ధర్మేణ వళ్ళతి, 
ప్రజా న్రమనువర్తంతే నముద్రమివ నింధవః, 175 
తన ధనాన్ని తనకు తిరిగి ఇప్పించుటవల్ల, వర్ణసంకరం కానీయనందువల్ల, 

దుర్భలులను రక్షించుటవల్ల, రాజు సమర్దుడని పేరుపొందుతున్నాడు. ఆ విధంగా చేసిన 
రాజుకు ఇహపరసౌఖ్యాలు కలుగుతాయి. అందువల్ల రాజైనవాడు యమధర్మరాజువలె 
తన ఇష్టానిష్టాలను తానే త్యజించి తనకోపాన్నణచుకొని, జితేంద్రియుడై 
సమబుద్ధికలిగియుండాలి. లోభాదులవల్ల అధర్మకార్యాలు చేసే రాజును, శత్రువులు 
వశపరచుకొంటారు. కామక్రోధములను నియమించుకొని ధర్మంగా రాజకార్యాలను 
నిర్వహించు రాజును నముద్రాన్ని నదులు ఆశ్రయించి నట్లు ప్రజలెల్లవుడు 
అశ్రయించుకొనియుంటారు. 


యసాధయంతం భందేన వేదయేద్ధనికం నృ పే, 
న రాజ్ఞా తచ్చతుర్భాగం దావ్యన్తన్య చ తద్ధనమ్‌ 176 
కర్మణావి నమం కుర్వొ ద్ధ్దనికొయాధమర్దికః 
నమో౭వకృష్ణజాతిన్తు దద్యాబ్రేయాంస్తు తచృనైః 177 
అప్పు తీసికొని వడ్డీని వసూలు చేస్తున్నా రాజు దగ్గర ఫిర్యాదు చేస్తే అప్పు 
తీసుకున్నవాని దగ్గరినుండి ఆధనాన్నంతా ఇప్పించి ఇంకొక నాలుగవ వంతు ధనాన్ని రాజు 
దండుగగా స్వీకరించాలి. అప్పు తీసికున్నవాడు తాను తీసుకొన్న అప్పును తిరిగి చెల్లించలేనిచో 
అప్పిచ్చిన వాని ఇంటిలో సేవకుడుగా పనిచేసియైన అప్పును తీర్చుకొనవలెను. సేవకావృత్తి 
చేయలేని వాడు మెల్ల మెల్లగా ఆ అప్పును తీర్చుకోవలెను. 
అనేన విధినా రాజా మిథో వివధతాం నృణామ్‌, 
సాకి వత్వయసిద్దాని కార్యాణి నమతాం నయేత్‌. 178 
అప్పు విషయమై ఒకరితో నొకరు వివాదం పెట్టుకుంటున్నప్పుడు రాజు ఈ విధంగా 
సాక్షులు మొదలగువారిని విచారించి వారి వివాదాలను తొలగిస్తూ కార్యాలను చక్కబెట్టాలి 
కులజే వృత్తనంవన్నే ధర్మజో నత్వవాదిని, 
మవాోవక్షో ధనిన్యర్వే విక్షేవం నిక్షి పేద్చుధః 179 
యో యథా నిక్షి పేద్ధ స్తే యమర్ధం యన్య మానవః 
న తథైవ గ్రహీతవ్వో యథా దాయస్తథా గ్రహాః 180 
యో నిక్షేవం యాచ్యమానో నిక్షేప్రర్న ప్రయచ్చతి, 
నయాచ్యః ప్రొడ్వివాకోన తన్ని క్షేప్తరనన్నిధౌ. 181 
సత్కులంలో పుట్టిన వాడు, సదాచార సంపన్నుడు, ధర్మమెరిగినవాడు, సత్యాన్ని 
పలికేవాడు, గొప్పకుటుంబం కలిగి, కపటం లేని ధనవంతుని ఇంట ధనాన్ని గాని వస్తువులను 
గాని దాచిపెట్టవలెను. తన దగ్గర దాచి పెట్టిన దాన్ని అతడు యజమానికి యథాతధంగా 
అప్పగించాలి. తాను దాచిన దానిని ఎన్నిమార్లడిగానా దాచిపెట్టుకున్నవాడు ఇవ్వనిరాకరిస్తే 


మనుస్మృతి 

న్యాయాధికారి ధనం మొదలైన వాటిని దాచినవాడు లేనప్పుడు దాచిపెట్టుకున్నవాణ్లీ ఇట 
ప్రశ్నవేయాలి. 

సాక్షభావే వ్రణిధిభిర్యయోరూవ నమన్వితై, 

అపదేశెళ్ళ నన్సున్య హిరణ్యం తన్య తత్త్వతః 182 

న యది వ్రతివద్వేత యధౌన్యన్తం యథాకృతమ్‌, 

న తత్ర విద్యతే కించిద్వత్పరై రభియుజ్వతే 183 

తేషాం న దద్వొాద్యది తు తద్ధిరణ్యం యథావిధి, 

ఉభౌ నిగృహ్య దావ్య స్వ్యాదితి ధర్మన్య ధారణా 184 

నిక్షేపోవనిధీ నిత్యం న దేయౌ ప్రత్యనంతరే, 

నళ్ళతో ఎఐనిపాొతే తావనివొతే త్వనాళినా 185 

స్వయమేవ తు యో దద్యాన్మృతన్య ప్రత్యనంతరే, 

న న రొజ్ఞా నియోక్తవ్వో న నిక్షేవ్లళు బంధుభిః 186 

అచ్చలేనైన చాన్విబ్బేత్తమర్ధం ప్రీతి ఫపూర్వకమ్‌, 

ఐచార్య తన్వ వా వృత్తం నొమ్మైవ వరిశోధయేత్‌ 187 

నిక్షేపేష్వేమ నర్వేమ విధిస్సాతృరిసాధనేె, 

నముదడ్రే నాన్నయాత్సించిద్యది తస్మాన్న నంవారేత్‌ 188 

ధనం మొదలైనవాటిని దాచినట్లు సాకులు లేకపోతే తన సేవకులతో కొంతధనం 

అతని వద్ద దాచిపెట్టి తిరిగి ఇమ్మని అడిగించినప్పుడు ఆధనాన్ని ఇస్తే ఫిర్యాదు చేసినవానిదే 
తప్పని నిర్ణయించాలి. లేక తన సేవకులకా ధనాన్ని ఇవ్వకపోతే తన సేవకులు దాచిపెట్టిన 
ధనాన్ని ఇంతకుముందు దాచి పెట్టినధనాన్ని రెంటిని తీసికొని మొదటి వాని ధనాన్ని 
అతనికిచ్చి ధనం దాచిపెట్టుకొన్నవానిని శిక్షించాలి. తన దగ్గర దాచిపెట్టిన సొత్తును దాచి 
పెట్టిన వానికి మాత్రమే ఇవ్వాలి. అతని బంధువులకు గాని పుత్రులకు గాని ఇవ్వకూడదు. 
ఆ విధంగా బంధుపుత్రులకిస్తే ఆ సొత్తు నశించి పోవచ్చు. కావున వాటిని ఇతరులకివ్వరాదు. 
ధనం మొదలైనవి దాచినవాడుచనిపోతే వాటిని చనిపోయినవాని కొడుకులు మొదలైనవారికి 
తాను స్వయంగా అందచేయాలి. ఆ సమయంలో ధనం దాచుకొన్న వానిపై అతని పుత్రులు 
గాని, బంధువులు గాని రాజు దగ్గర అభియోగం చేయకూడదు. ఒకవేళ బంధువులతని పై 
తమకు తక్కువ ధనం ఇచ్చినాడని అభియోగం చేస్తే అతణ్ణి మంచి మాటలతో గాని అతని 
నడకవల్లగాని ఆ విషయాన్ని తెలిసికొని మంచిమాటలతో దగ్గర దాచిపెట్ట బడ్డ వస్తువునంతా 
..అప్పగించేటట్లు చేయాలి. నిక్షేపాల విషయంలో ఈ విధంగా వాటిని సాధించాలి. అట్టె 
"ముద్రలు చెడిపోయిన ధనమంతా యజమానికి అప్పగిస్తే ధనం దాచిపెట్టుకొన్న వానిపై 
ఎట్టి అభియోగం పెట్టవద్దు. 

బౌరైర్హతం జలేనోశమగ్నినా దగ్గ మేవ వా, 

న దద్వాద్యది తన్మాత్స) న నంవారతి కించన. 189 


.210 


అష్టమాధ్యాయం 
నిక్షేపాన్ని దొంగలెత్తుకొని పోయినా నీటిలో కొట్టుకొని పోయినా, అగ్ని దగ్గమై. 
నిక్షేపందాచుకొన్నవాడు దానిలోనుండి ఎ మాత్రం ధనం దొంగతనం చేయకపో 
దాచినవానికేమి చెల్లింపనక్కరలేదు. 
నిక్రైవస్వావవార్రారమనిక్షేప్తారమేవ చ, 
న ర్వైరువాటైరన్విచ్చే చృవధైఇెవ వైదికైః 190 
యో నికేనం నార్హయతి యళానిక్లివః యాచతే, 
తొవుభౌ బొౌరవబ్బాన్వా దావ్వౌ నా తత్సమం దమమ్‌ 797 
నిక్షవస్వావహర్తారం తతృమం దావయేధ్రమమ్‌, 
తథోవనిధిహర్తారమవిశేషేణ పార్థివః, 192 
తన దగ్గర దాచిన ధనాన్నపహరించిన వానిని దాచకుండగనే దాచినట్లు అబద్ద 
చెప్పే వానిని రాజు ప్రమాణం మొదలైన అనేక విధాలైన ఉపాయాలతో తెలిసికొనవలెన 
వారి తప్పును పూర్తిగా గ్రహించిన తరువాత వారిని దొంగను శిక్షించినట్లు శిక్షించాలి పై? 
వారు చెప్పిన నిక్షేప ధనానికి సమానంగా దండుగ విధించాలి. మొదటిసారి మాత్రమే నిక్షపా॥ 
హరిస్తే, దండుగ మాత్రం విధించాలి. 
ఉవధాభిళ్ళు యః కజ్చిత్సర(ద్రవ్వ్యం వారేన్నరః, 
సననవాయన్సు వాంతవ్వః ప్రకొళం వఎధైర్యధైః 193 
ఏదొసరు చ్పో లంచం తీసికొనువానిని అతని పరివారాన్ని కఠినంగా బహిరంగంగా శిక్షించాకి 
నిక్షేపో యః కృతో యేన యావాంశ్చ కులసన్నిధౌ 
తావానేవస విజ్జేయో విబ్రువన్‌ దండమర్హతి 194 
మిథో దొయః కృతో యేన గృహీతో మిథ ఎవ వా, 
మథ ఎవ వ్రదాతవ్వో యథా దాయ స్తథా గ్రహః 195 
ఎంతటి పరిమాణమున్న నిక్షేపాన్ని సాక్షుల ముందు ఇస్తే నిక్షేపాన్నుంచుకొన్నవాడ 
సైతం ఆ సాక్షుల ముందరనే అదె పరిమాణమున్న నిక్షేపాన్ని తిరిగి అప్పగించాలి. రహస్యంగ 
నిక్షేపాన్ని దాచిపెట్టినచో నిక్షేపాన్ని తన దగ్గర నుంచుకొన్న వాడా నిక్షేపాన్ని రహస్యంగా? 
తిరిగి ఇచ్చివెయాలి. 
నిక్షిప్రన్య ధన స్రైవం వ్రీత్తోవనిహితస్వచ, 
రాజూ వినిరయం కుర్వాదక్షిజ్వ న్వానధారిణమ్‌, 196 
ఈ విధంగా ముదవేసికాని, వేయకకాని దాచిపెట్టిన నిక్షేపం గురించి 
వివాదమేర్పడితే రాజు నిక్షేపాన్ని తన దగ్గర ఉంచుక్నొవానిని నొప్పింపక యజమాని 
దానినిఇప్పించాలి. 
విశ్రీణీతే వరన్వ్య న్వం యో స్వామీ స్వామ్వ్యనమ్మతః. 
న తం నయేత సొక్షంం తు స్తేనమ స్తేనమానినమ్‌ 197 


211 


మనుస్మృతి 
అవహార్యో భవేవ్రైవ సొన్వయః షట్‌ శతం దమమ్‌ 
నిరన్యయోz నవనరః ప్రాప్రస్స్యా బారకిల్సిషమ్‌ 198 
అస్వామినా కృతో యస్తు దాయో విక్రయ ఎవ వా, 
అకృతన్స తు దిజ్ఞేయో వ్యవహారే యథాస్థితిః 199 
సంభోగో దృళ్వతే యత్ర న దృశ్వేతాగమః క్వబిత్‌, 
ఆగమః కారణం తత్ర న సంభోగ ఇతి స్థితిః 200 
తనదే ఆ వస్తువని నమ్మబలికి ఇతరుల వస్తువుల నమ్మువాడు తనను దొంగగా 
భావించడు. అట్టి దొంగను సాక్ష్యం లేకుండ శిక్షింవవచ్చును ఇట్లు ఇతరుల 
వస్తువులనమ్ముకొనేవానికి సంసారమున్న పక్షంలో మొదటి పర్యాయం దయతలచి 
ఆరువందల రూకలను దండుగగా విధించాలి. అమ్మిన వానికి సంసారలంపటము లేనిచో 
దొంగకు విధించే శిక్షను విధించాలి. అట్లే యజమానిగాని వాడు ఇతరుల వస్తువులనమ్మినచో 
ఆ వ్యవహారం జరుగనబ్బే భావించవలెను. క్రయవిక్రయపత్రాలేవి లేకుండ అనుభవిస్తూ 
ఉంటే ఆనాటి క్రయవిక్రయములు జరుగనట్లె భావింపవలెను. 
విక్రయాద్యో ధనం కేచిదహ్తీాయాత్కు లనన్నిధా, 
క్రయేణ న విళుద్ధం హి న్యాయతో లభతే ధనమ్‌ 201 
కమీషన్‌:- 
ఇతరుల వస్తువులను అమ్మి అమ్మిన దానిలో కొంత భాగమును ఇతర వర్తకుల 
సమీపంలోనే ఉంచి, తరువాత అమ్మిన వెలను యజమానికిచ్చినచో అతడు పరిశుద్ధుడగును. 
తనకు న్యాయముగా రావలసిన ధనాన్ని మాత్రం తీసికోవచ్చును. 
అథ మూలమనావార్వ ప్రకొళక్రయళోధి తః, 
అదండో ముచ్యతే రాజ్ఞా నాష్టికో లభతే ధనమ్‌.202 
ఒక వస్తువును బహిరంగప్రదేశములందమ్మి వాడు విదేశాలకు పోయినా 
చనిపోయినా యజమాని కొన్న వానిపై రాజు దగ్గరకు వివాదానికి వెళ్ళ వీలులేదు. కానిచో 
మూల్యమిచ్చి తన వస్తువును తాను తీసికొనవచ్చును. 
నాన్యదన్యేన నంనృష్టరూవం విక్రయమర్హతి, 
న బాసారం న బ న్యూనం న దూరేణ తిరోహతమ్‌.203 
కల్తీచేయుట:- 


ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి అమ్ముటకు వీలులేదు. అట్లె పనికి 
రాని వస్తువును, తూనికలో తక్కువచేసి దూరంలో ఉన్న వస్తువును రంగు మార్చి అమ్మరాదు. 
ఈ విధంగా అమ్మితే ఇతరుల వస్తువులను అమ్మితే విధించుదండననే విధింపవలెను. 
అన్వాం బేధర్భయిత్వా౭న్వా వోఢుః కన్యా వ్రదీయతే, 
ఉభే త ఎక ఉుల్ఫేన వ హేదిత్యబ్రవీన్మను:ః.204 


212 


అష్టమాధ్యాయం 


కన్యాశుల్కమును తీసికొని కన్యనిచ్చువాడు ఒక కన్యను చూపి ఇంకొక కన్యనిచ్చి 
వివాహంచేస్తే, మొదటి కన్యకూడ అతనికే చెందుతుందని మనువు పల్కెను. 
నోన్మత్తాయా న కుష్టిన్యా న చ యా నృష్టమేథున్నా 
వ్రూర్యం దోషానభిఖ్వావ్వ (వ్రదాతా దండమరతి.205 / 
తన కూతురు ఉన్మాదినియైనచో, కుష్ణరోగము కలదైతే, పరపురుషునితో పోతే, 
ఆ విషయాలను చెప్పక దొంగ పెండ్లి చేయువాడు దండనయోగ్యుడు. 
బుత్విగ్యది వృతో యజ్ఞో న్యకర్మ వరివావయేత్‌ 
తన్య కర్మానురూ పేణ దేయోz ౦ళ నవా కరృృభిః206 
దక్షిణాను చదత్తాను న్వాకర్శ వరివోవయన్‌ 
కృత్నుమేవ లభేతాంళ మన్వేనేవ చ కొరయేత్‌.207 
యస్మిన్‌ కర్మణీ యాన్తున్యురుక్తాః ప్రత్యంగదక్షిణాః, 
న ఎవ తా ఆదదీత భజేంన్‌ నర్వ ఎవవా.208 
రథం వారేత బౌధ్వర్యు[ర్రవ్శోధానే చ వాజినమ్‌, 
హోతా వా2పి వారేదళ్తు ముద్గాతా బావ్వనః క్రయే.209 
నర్వేషామర్థినో ముఖ్యాన్తదర్ధే నార్ధినో 2 వరే, 
తృతీయిన నృృతీయాంళా శృతుర్ణాంశాళ్ళ పాదినః.210 
నంభూయ సాని కర్మాణి కుర్వుద్భిరిహ మానవై* 
అనేన విధియోగేన కర్తవ్యాంశవకలునా.211 
యజ్ఞమునందొక బుత్విక్కును వరించిన తరువాత ఆరోగ్యాదికారణముల వల్ల 
అతడు యజ్ఞమధ్యంలోనే యాగం పూర్తి చేయక వదిలిపెడ్తే అతడు చేసిన పనికి తగ్గట్టు 
తక్కిన బుత్విక్కులతో కలిసి సంభావన నీయవలెను. దక్షిణనిచ్చిన తరువాత 
ఆరోగ్యదికారణాలవల్ల తాను చేయవలసిన కర్మను వదిలిపెడ్తే అతని దక్షిణను అతనికే 
వదలి మిగిలిన కర్మను ఇతరునిచే చేయించుకోవలెను. ఆధానాది కర్మలలో ప్రతి అంగానికి 
దక్షిణ ఇవ్వవలసినచోట ఆ దక్షిణ ఆ అంగ కార్యాన్ని నిర్వహించు వానికా లేక సమస్త 
కార్యాలను నిర్వహించువానికా అన్న సందేహం కలిగితే ఆధానమందు అధ్యర్యువునకు 
రథమును, బ్రహ్మకు మంచి అశ్వాన్ని, హోతకు సాధారణాశ్వాన్ని, ఉద్గాతకు సోమక్రయాన్ని 
మోయు బండిని ఇవ్వవలెనని చెప్పబడినందువల్ల ఆయా వ్యక్తులు ఆయా దక్షిణలు 
తీసికొనవలెను. కొన్ని యాగాల్లో ప్రధానులైన హోత, అధ్యుర్యువు, బ్రహ్మ ఉద్దాతలకు 
సగభాగం, మైత్రావరుణ, ప్రతిప్రస్థాతృ, బ్రహ్మణాచ్చాంసి ప్రస్తోతలకు పై భాగం లో సగభాగం, 
అచ్చావాకుడు, నేష్ట, అగ్నీధ్రుడు, ప్రతిహర్త అనువారికి మొదటివారి భాగంలో మూడవ 
వంతు గ్రామస్తుత్తు, ఉన్నెత, పోత, సుబ్రహ్మణ్యులకు మొదటి వారి భాగంలో నాలుగవ 
భాగాన్ని ఇవ్వాలి. ఇట్లు ఎవ్వరి భాగం వారికివ్వాలి. అట్లే చాలామంది కలిసి చేసే పనులలో 
కూడ యజ్ఞ దక్షిణను బుత్విక్కులు పంచుకొన్నట్లే పంచుకోవలెను. 


a 


బ్‌ బ్‌ 


మనుస్మృతి 
ధర్మారం యేన దత్తం స్వాత్క స్మైవిద్యాచతే భనమ్‌, 
వళ్ళాచ్చ న తథా తథ్యాన్న దేయం తన తదృవేత.272 
యది నంసాధయేత్తత్తు దర్భాల్లోభేన వా వున, 
రాజ్ఞా దొప్వున్సువర్హం న్వాత్తన్వ స్తేయన్వ నివ్యుతిః.213 
ధర్మకార్యాలలో ఒకరు యాచించినప్పుడు ఇత్తునని నలుగురి ముందు 
సమ్మతించినప్పటికీ, దానాన్ని స్వీకరించేవాడు దుర్మార్గుడైనచో ఒప్పుకొన్న దానాన్ని 
ఈయనవసరంలేదు. లేక దానాన్ని బలాత్కారంగా స్వీకరించినవాడు లోభంతోగాని, 
దర్బంతోగాని ప్రవర్తిస్తే వాడు దోంగవలె బలాత్కారంగా ధనం తీసికొన్నందువల్ల రాజతన్ని 
దొంగను శిక్షించినట్లు శిక్షించాలి. ఒక సువర్ణము దండుగను విధించాలి. 
దత్త స్వైవోదతా ధర్మా యథావ దనవక్రియా, 
అత డర్లం ప్రవక్రొమి వేతనన్వానవ క్రీియామ్‌.274 
ఇంతవరకు ధనం ఇచ్చునట్లు ఒప్పుకొని ఇవ్వని సమయములగురించి 
చెప్పబడింది. ఇక వెతనము మొదలగువానిని ఇవ్వని సందర్భాలను వివరింతునని భృగు 
మహర్షి పలికెను. 
భృతో నార్లో న కుర్వొద్యో దర్సాత్కర్శ యథోదితమ్‌, 
న దండ్యః కృష్ణలాన్వవ్లా న దేయం చాన వేతనమ్‌.215 
ఆర్తన్తు కుర్వాత్‌స్వుస్థన్సన్‌ యధథాభాషితమాది తః, 
న దీర్షస్వాపి కాలన్య తల్లభేతైవ వేతనమ్‌.216 
యభోక్షమార్తన్సుస్తో వా యన్తత్కర్మ న కొరయేత్‌, 
న తన్వ వేతనం దేయ మల్యోనస్వాపి కర్శణ:.277 
సేవకుడొక పని నొప్పుకొని అహంకారం చేత చెప్పిన పని చేయనిచో రాజు వానికి 
ఎనిమిది సువర్ణకృష్ణలములు అపరాధంవెయవచ్చును. యజమాని సేవకునకు ఒప్పుకొన్న 
కూలి ఇవ్వనవసరములేదు. ఒకవేళ ఆ సేవకుడు రోగ బాధితుడై చేయలేక పోతే రోగము 
తగ్గినతరువాత ఆ పని పూర్తి చేసి కూలి మొత్తం తీసికొనవచ్చును. కాని రోగం తగ్గినా 
ఒప్పుకొన్న పని పూర్తి చేయకపోతే పని కొద్దిగనే మిగిలి ఉన్నా అతనికి కూలి ఇయ్యనక్కరలేదు.. 
ఏవ ధర్మో ఖిలేనోకో వేతనాదానకర్శణః, 
అత డోర్ణ్యం వ్రవక్షామి ధర్మం నమయ భేదినామ్‌.218 
కూలినాలి చేయువారి విషయంలో అనుసరించాల్సిన న్యాయమిది. ఇక పని 
ఒప్పుకొని చేయని వారి విషయంలో అనుష్టించాల్సిన పద్ధతులను మీకు తెలుపుతున్నానని 
భృగువు పలికెను. 
యో గ్రామదేశనంఘానాం కృత్యా నత్వేన నంబిదమ్‌, 
వినంవదేన్నరో లోభాత్తం రొప్హాద్వొవ్రవానయేత్‌.219 


214 


అష్టమాధ్యాయం 


నిగృవ్వా దాపయేబ్రైనం సమయక్యభిచారిణమ్‌, 
చతున్సువర్హాన్‌ వజ్జిష్కాన్‌ శతమానం చ రాజతమ్‌.220 


గ్రామవాసులు, దేశవాసులు ఒక సంఘంలో ఉన్నవారు ఒక ఒప్పందం చేసికొన్న 
తర్వాత వారిలో ఒకడు లోభాది కారణాల వల్ల చేయలేకపోతే అతనిని దేశభ్రష్టుని చేయాలి. 
ఈ ఏధంగా మాట దప్పినవానిని పట్టుకొని నాలుగు సువర్ణాలు గాని ఆరునిష్కాలు గాని 
వంద రాజతములు గాని అపరాధాన్ని విధించాలి. 
బితద్ధండవిధిం కుర్వాద్దార్మికః పృధివీవతిః, 
(గ్రామజాతినమూ హేమ నమయవ్వభిచారిణామ్‌.227 
ధార్మికుడైన రాజు గ్రామం, జాతి సంఘాలు మొదలగుచోట్ల చేసికొన్న ఒప్పందాన్ని 
తప్పినచో పై దండన విధించాలి. 
క్రీత్వా విక్రీయ వా కించి ద్య స్వేహానుళయో భవేత్‌, 
నః ంతర్రళావోత్తద్రవ్యం దద్యొబెైవాదదీత వా.222 
వరేణ తు దశాహన్య న దద్వాన్నావీ దావయేత్‌, 
ఆదదానో దదబ్రైవ రొజ్ఞా దండ్వళ్ళుతాని షట్‌.223 
అమ్మినవాడు, కొన్న వాడు ఆ వస్తువును పది దినాలలో వెనుకకు తీసికోవచ్చును 
ఇవ్వవచ్చును. తరువాత మాత్రం కుదరదు. పది రోజుల తరువాత నిర్బంధం చేసి 
వెనుకకిచ్చినవానిని, పదినాళ్ళ తరువాత నిర్బంధపెట్టి వెనకకు తీసికొన్న వానిని రాజు ఆరు 
వందల రూకలవరకు దండింపవచ్చును. 
యస్తు దోషనతీం కన్యా మనాఖ్యాయ వ్రయచ్చతి, 
తన్వ కుర్వాన్న్సృవో దండం న్వయం వబ్జవతిం వణాన్‌.224 
అళకన్వేతి తు యః కన్యాం బూయా దై షేణ మానవః, 
న ళతం వ్రావన్నయాధ్ర్ధండం తన్వా దోష మదర్శయన్‌.225 
పాణీగ్రహణికా మంత్రాః కన్వాస్వేవ నతిష్టితాః 
నాకన్వాను కచిన్సృెణాం లువ్రధర్శశ్రీయా హి తాః226 
పొణిగ్రహణికొ మంతా నియతం దొరలక్షణమ్‌, 
తేషాం నిషా తు విజ్రోయా విద్వద్భిన్సవ్తమే వదే.227 
ఉన్మాదం, కుష్టురోగం మొదలైన దోషాలు ఉన్న స్ర్తీని కన్యాశుల్కం తీసికొని 
ఇచ్చిన వానిని రాజు తొంభై ఆరు రూకలవరకు దండింపవచ్చును. పెండ్లి కావలసిన స్రీ 
పైన, ఆమె బంధువుల పైన ఉన్నకోపంతో అస్త పరపురుషునితో పోయిందని అబద్ధములు 
చెప్పువానిని రాజు నూరు రూకలవరకు దండము వేయవచ్చును. 
పాణిగ్రహణం చేసే మంత్రాలన్నీ కన్యలకు మాత్రం సంబంధించినవి. కన్యలు 
కాని స్రీలు ధర్మ క్రియాహీనలు కావున వారికి పాణిగ్రహణమంత్రాలు వర్తించవు. పాణిగ్రహణ 


215 


మనుస్కృతి 


మంత్రాలవల్ల స్రీ భార్యగా మారుతున్నది. ఆ మంత్రాలలో కూడ సప్తపదికి సంబంధించిన 
మంత్రాలు చాలా ప్రధానమైనవి అందువల్ల సప్త పది మంత్రాల వల్ల స్త్రీ భార్య యౌతున్నది. 
యస్మిన్‌ యస్మిన్‌ కృతే కొర్వేయ స్వేవానుళయో భవేత్‌, 
తమనేన విధానేన ధర్చ్వే వథి నివేళయేత్‌.228 
కేవలం క్రయ విక్రయములే కాక ఇతర కార్యాలందు సైతము క్రయ విక్రయాల్లో 


వలె పది'దినాలలో తిరిగి ఇవ్వవచ్చును. తిరిగి వెనుకకు తీసికొనవచ్చును. ఈ ధర్మ మార్గాన 
తన ప్రజలుండునట్లు రాజు శాసింపవలెను. 


వళమ స్వామినాం చైవ సొలానాం చ వ్యతిశ్రమే, 
ఎవాదం నంవ్రవక్షామి యథానద్దర్శ తత్త్వత:.229 
పశువును పాలించు వారికి, వాటి యొక్క యజమానులకు మధ్య వివాదాలు 

చెలరేగినచో వాటిని పరిష్కరించు పద్ధతి ఇది. 

దివా వక్తవ్యతా పాలే రాత్రా స్వామిని తద్భ హే, 

యోగక్షేమే2 న్యథా బేత్తు పాలో వక్రవ్వతామియాత్‌.230 

గోవః క్రీరభృతో యస్తు న దువ్వోద్రళతో వరామ్‌, ' 

గోస్వామ్యునుమతే భృత్యః సౌ స్వాత్సాలే ౭ భృతే భృతిః231 

నష్టం వినష్టం కృమిభిః శ్వహతం విషమే మృతమ్‌, 

హీనం వురుషకారేణ వ్రదద్వాత్సాల ఏవ తు.232 

విముష్య తు హృతం చోరైర్న పాలో దాతు మర్హతి, 

యది దేశే చ కొలో చ స్వామినః న్వన్వ ళనంతి.233 

కర్ణౌ చర్మ చ వాలాంళ్ళ వస్తి స్నాయుం చ రోచనామ్‌, 

పళుమ న్వామినాం దద్వాన్కృతేవ్వంగాని దర్శయేత్‌.234 

అజావికో తు నంధుద్దే వృక్రైః పాలే త్వనాయతి, 

యాం వ్రనహ్య వృకో హన్యాత్సాలే తత్సి ల్పిషం ఖవేత్‌.235 

తాసాం బేదవరుడ్దానాం చరంతీనాం మిభో వనే, 

యాముత్‌వ్లుత్య వృకో వన్యాన్న పాల స్తత్ర కిల్పిషీ.236 

పశువు యోగక్షేమాలు విచారించుట పగటిపూట పశుపాలకులపైన, రాత్రిపూట 

పశువులయజమానిపై ఆధారపడియున్నది. ఆ విధంగా కాకుండా రాత్రిపూటకూడ పశువుల 
కాపరి అధీనంలో పశువులుంటే వాటి భాధ్యతను చూడవలసిన వాడు పశువుల కాపరియే. 
గోపాలుడగు భృత్యునికి జీతమీయకపోతే పశువుల యజమాని పది ఆవుల పాలను తీసికొని 
ఒక మంచి యావు పాలను అతనికి కూలిగా ఈయవలెను. పశువులు కంటికి కనపడక 
పోయినా, పురుగులు, కుక్కలు కరిచినా, మిట్ట పల్లాలో పడి చనిపోయినా, ఆపశువులకు 
గోపాలకుడే బాధ్యత వహించి తెచ్చి ఇవ్వవలెను. పశువుల పాలకుడు పశువులను 
కాయుచున్న సమయంలో దొంగలు దొమ్మిచేసి పశువులనపహరిస్తే వెంటనే దగ్గరలోనున్న 


216 


అష్టమాధ్యాయం 


యజమానికి చెప్పవలెను. అట్లు చేసినచో గోపాలునిపై బాధ్యత ఉండక అతడు 
దొంగలెత్తుకొని పోయిన పశువుల నివ్వవలసిన పనిలేదు. పశువు తానే చనిపోతే దాని 
చెవులను, చర్మాన్ని , తోకను, గోరోచనమును యజమానికి చూపి వాటినతనికి 
ఇచ్చివేయవలెను. మేకలు గొజ్జెలు మొదలైన వాటిని తోడేల్ళు చుట్టు ముట్టినప్పుడు 
గొల్లవాడు వాటిని రక్షించకపోతే వాటి బాధ్యత గొల్లవాడే వహించాలి. మేకలు, గొజ్జెలు, 
మేస్తున్నపుడు వాటిలో తప్పిపోయిన దాన్ని తోడేలు చంపితే దాని పరిహారాన్ని గొల్లవాడు 
ఇవ్వవలసిన పనిలేదు. 

ధనుళ్ళతం వరీవోరో గ్రౌమన్య స్యొత్సమంతతః, 

శమ్వాపొత్యాస్తయో వాzపి త్రిగుణో నగరస్య తు.237 

త(త్రావరివృతం ధాన్యం ఎవిహింన్యుః వళవో యది, 

న తత్ర వ్రణయేధ్రండం నృవతిః వచరక్షీణామ్‌.238 

వృతిం తత్ర ప్రకుర్వీత యాముత్తో న దిలోకయేత్‌, 

ఛిద్రం చ వారయేత్సర్వం శ్యనూకరముఖానుగమ్‌.239 

పథి క్షేత్రే వరివృతే గ్రామాంతీయే2౭థవా వును 

న పాలళ్ళతదండార్హో విపాలా న్యారయేత్సజూన్‌.240 

క్షేత్రేవున్వేషు తు పజన్సపాదం వణమర్హతి, 

నర్వత్ర తు నదో దేయః క్షేత్రికస్వేతి ధారణా.241 

గ్రామం చుట్టు నూరు ధనువులంత భూమినిగాని, (ధనువనగా నాలుగుమూరలు) 

ఒక కజ్దను మూడు మార్చు విసిరితే ఎంత దూరముపోతుందో అంత భూమిని గాని 
పశువులమేతకు బీడుగా వదలవలెను. పట్టణంలో ఐతే గ్రామానికి మూడు రెబ్లెక్కువ బీడు 
భూమిని వదలిపెట్టాలి. ఆ బీడు భూమిలో పడ్డ ధాన్యాన్ని పశువులు తింటె రాజు దాన్ని 
తప్పుగా పరిగణించి శిక్షింపగూడదు. ఆ బీడు భూమిలో ధాన్యం వేస్తే దాని చుట్టు ఒంటె 
తలయెత్తి చూచినా కనిపించనంతా ఎత్తు కంచె వేయవలెను. అట్లే దానిలో కుక్కలు, పందులు 
లోనికి దూరకుండ సందులనన్నిటిని మూయవలెను. తోవలోను, గ్రామసమీపంలోనున్న 
కంచెవేసిన చేనిలో పశువులుపడితే పశువుల కాపరికి నూరు రూకల వరకు దండన 
విధింపవచ్చును. పశువుల కాపరి దగ్గర లేకపోతే గోవులను పొలం యజమాని బయటకు 
పంపించి వేయాలి ఊరికిగాని, త్రోవకుగాని దూరంగా ఉన్న చేలలో పశువులు పడితే 
పశువుల కాపరికి ఒకటింపావు రూకను దండన విధించాలి. అచ్చట పసులు తిన్న పంటను 
పొలం యజమానికి పశువుల కాపరిగాని పశువుల యజమాని గాని ఇచ్చుకోవలెను. 


అనిరళావోం గౌంనూతో వృషాన్‌ దేవవచాంన్త థొ, 
నపాలాన్వా విపాలా న్యా న దండ్వాన్మనురబవీత్‌.242 


క్షేతయప్వాత్వయే దండో భాగాధ్రళగుణో భవేత్‌, 
తతో౭ ర్థదండో భృత్వానామజ్ఞానాత్‌ క్షోత్రికన్య తు.243 


217 


మనుస్మృతి 
ఈని పది దినములు కూడ దాటని ఆవులను, ఆబోతులను, దేవుని పేరుమీద 

వదిలి పెట్టిన పశువులను, పశువుల కాపరియున్నా లేకున్నా తన చేనిలో పడినందుకు 
వాటిని దండింపగూడదు. పాలము దున్నిన వాని స్వంత పశువులే చేనిలోపడ్డప్పుడు, సమయం 
దప్పి విత్తనాలు చల్లినప్పుడు, రాజుకు రావలసిన దానికంటె పది రేబ్బెక్కువ దండన 
విధించవలెను. రైతునకు గాని అతని భృత్యులకు గాని తెలియక ఈ అపరాధం జరిగితే 
పైదానిలో సగము అనగా ఐదురెట్లెక్కువ దండన విధించాలి. 

ఎతద్వాధానమాతి ప్టేద్దార్మికః వృధథివివతిః, 

స్వామినాం చ వతూనాం చ పాలానాం చ వ్వ్యతిక్రమే.244 


ధార్మికుడైన రాజు పశుపాలకులు, పశువుల యజమానులు చేసిన తప్పునకు ఈ 
పద్దతి ననుసరించాలి. 


సీమాం వ్రతి నముత్పన్నే వివాదో గ్రామయో క్షుయోః, 
జ్యేష్టే మాని నయేత్సీమాం నువ్రకొశేము సేతుమ.245 
ఎల్లలు:- . 


రెండు గ్రామల మధ్య ఎల్లల గూర్చి వివాదం చెలరేగితే జ్యేష్ట మాసంలో గడ్డి అంతా 


ఎండిపోతుంది కావున ఎల్లల గురుతులు కనిపిస్తాయి కాబట్టి అప్పుడు ఎల్లల నిర్ధారణ 
చేయడం తగింది. 


సీమావృక్షొంళ్ళు కుర్వీత న్యగ్రోధాళ్ళుళ్టకించుకొన్‌, 

శాల్మలీన్‌ సాలతాలాంళ్లు క్రీరిణ శ్రైవ పొదపొన్‌.246 

గుల్మాన్‌ వేణూంళ్ళ వివిధాజ్పమావల్లిస్థలాని చ, 

శరొన్‌ కుబ్బకగుల్మాంళ్ళ తథా సీమా న నళ్ళలి.247 

తటాకొన్యుదవానాని వావ్వః ప్రన్రవణాని చ, 

సీమానంధిమ కార్యాణి దేవతాయతనాని చ.248 

డఉపచ్చన్నాని చాన్యాని సీమాలింగాని కొరయేత్‌, 

సీమాజ్ఞానే నృణాం వీక్షః నిత్యం లోకో వివర్వయమ్‌.249 

గ్రామాల మధ్య ఎల్లలు తేలికగా తెలియుటకై మల్టి, రావి, మోదుగ, బూరుగు, 

మద్ది, తాటి చెట్లను పాలుగారు అత్తిమొదలగు చెట్లను నాటాలి. ఇంకా పొదలు, వెదుళ్ళు, 
జమ్మి, తీగలు, ఊటి చెట్లు మొదలైన ముండ్ల పొదలను ఎల్లలలో నాటితే అవి ఎన్నడు 
నశించిపోవు. అట్ల గ్రామాలమధ్య చెరువులు, బావులు, దిగుడు బావులు, నీరుపోవు దారులు, 
దేవాలయాలు నిర్మించుటవల్ల అనేకులు ఆ ప్రాంతాలందు తిరుగుతారు. అందువల్ల 
ఎల్లలను తేలికగా గుర్తు పట్టవచ్చును. ఎల్లలు గుర్తించుటలో మానవులకు భ్రమ ఏర్పడవచ్చు 
కావున పైన చెప్పిన గుర్తులు కాక గోప్యములైన ఈ క్రింది గురుతులను కూడ పెట్టవలెను. 

ఆళ్ళనో 2స్టీని గోవాలాంస్తుషాన్‌ భన్మ 2కపాలికొః 

కరీషమిష్టకొంగారొంళ్ళర్శ రా వాలుకొన్త థౌ.250 


218 


అష్టమాధ్యాయం 


యాని బైవం ప్రకొరాణి కొలాద్భ్ఫూమిర్న భక్లయేత్‌, 
తౌని నంధిమ సీమాయా మనవకొళశాని కొరయేత్‌.251 
రాళ్ళు, ఎముకలు, ఆవులతోకలు, పొట్టు, బూడిద, కపాలాలు, పిడకలు, కాల్చిన 
ఇటుకలు, బొగ్గులు, గులక రాళ్ళు, ఇసుక మొదలైన వాటిని కుండలలో పోసి పాతి పెట్టితే 
అవి ఎన్నడూ నశించిపోవు. కాబట్టి గ్రామసీమలను తేలికగా గుర్తింపవచ్చు. 


ఏకైర్లింగైర్నయేత్సీమాం రాజా వివదమానయోః, 

వూర్వభుక్తా చ నతతముదకస్వాగమేన చ.252 

యది నంళయ ఎవ స్వొల్లింగానా మపి దర్శనే, 

సాక్షివత్యయ ఎవ స్వాత్సీమావాదవినిర్హయః.253 

రెండు గ్రామాల మధ్య ఎల్లలకై వివాదమగుచున్నప్పుడు పైన చెప్పిన 

గురుతులననుసరించి రాజు సరిహద్దులను గుర్తించాలి. ఐనా సరిహద్దు వివాదం చెలరేగితే 
పూర్వానుభవాన్ని, రెండు గ్రామలమధ్య ఉన్న కాలువలు మొదలైన వాటి ద్వారా గ్రామ 
సరిహద్దులను నిర్ణయించాలి. కనిపించకుండ ఉన్న బొగ్గుల కుండ మొదలైనవి, స్పష్టంగా 
కనిపించే చెట్లనుకూడ సమ్మతింపక వివాదం పెట్టుకుంటే రాజు సాక్షుల మాటను ప్రమాణంగా 
తీసికొని సరిహద్దుల మధ్య వివాదాన్ని పరిష్కరించాలి. 

గామియకకులానాం చ నమక్షం నీమ్ని సాొకిణః 

వ్రష్టవ్వాస్త్సీ మలింగొని తయోకెవ వివాదినో.254 

తే వృష్టాన్తు యథా (బూయునృమస్తాసీమ్ని నిళ్చయమ్‌, 

నిబధ్నీయాత్తథా సీమాం నర్వొంన్తాంత్తైవ నామతః.255 

శిరోభి స్తే గృహీత్వోర్తూం న్రగ్విణో రళ్తవాననః, 

నుకృతైశ్సాపితాః సై స్వైర్నయేయు స్తే నమంజనమ్‌.256 

యధథోక్తేన నయంత స్తే వూయంతే నత్యసాక్తిణః 

వివరీతం నయంతస్తు దావ్వాః న్యుర్తిళతం దమమ్‌.257 

గ్రామంలోని జనులు గ్రామద్వయంలోని వాది ప్రతివాదులు విరి సమక్షంలో 

సరిహద్దు గుర్తులనుగురించి సాక్షులనడుగాలి. అప్పుడు సాక్షులందరు ఎకాభిప్రాయంతో 
తెలుసరిహద్దుల్ని సరిహద్దు పత్రంపై సాక్షులుగా వచ్చిన వారి సంతకాలు తీసికొని 
నిర్ణయించాలి. ఆ సాక్షులంతా ఎజ్జబట్టలు ధరించి పూలమాలలు మెడలో వేసికొని నెత్తిమీద 
మన్ను పట్టుకొని, మేమబద్దమాడితే మా పుణ్యం నశించాలి. అంటూ ప్రమాణం చేసి 
సరిహద్దులను నిర్ణయించాలి. సత్యమైన సాక్ష్యం చెప్పిన వారు పుణ్యవంతులౌతారు. లేక 
తప్పుడు సాక్ష్యం చెస్తే వారికి రాజు ఒక్కొక్కరికి రెండు వందల రూకలు దండన విధించవలెను. 

సాక్షభావే తు చత్వారస్తామంత[గ్రామవాసినః 

సీమాదినిర్హ్ణయం కుర్వుః వయతా రొజనన్నిధా.258 


మనుస్మృతి 


రెండు గ్రామలమధ్య సరిహద్దులను నిర్ణయించే సాక్షులు లేనప్పుడు ఆ గ్రామాల 
- చుట్ట ముట్టు గ్రామాలకు చెందిన నలుగురిని రాజు తన సమక్షానికి పిలిచి వారి 
సాక్ష్యాలననుసరించి సరిహద్దునిర్ణయాన్ని చేయాలి. 
సొమంతానామభావే తు మౌలానాం సీమ్ని సాక్షిణామ్‌, 
ఇమానవ్యనుయుంజీత వురుషాన్యనగోచరాన్‌.259 


వ్వాధాజ్యాకునికాన్‌ గోపొన్‌ క్రైవర్తాన్నూలఖానకొన్‌, 
వ్యాలగ్రావో నుంభవృత్తనన్వాంళ్ళు వనబారిణ:.260 
సరిహద్దుకై వివాదపడుచున్న (గ్రామాల చుట్టు ముట్టు గ్రామాలకు చెందిన పెద్ద 
మనుష్యులు లేనప్పుడు గ్రామనిర్మాణకాలానికి చెందిన మూలపురుషులను, వారు 
దొరకనప్పుడు, వనచరులను సాక్ష్యమడుగవలెను. వేటకాండ్రు, పక్షులను పట్టి బ్రతికేవారు, 
గొల్లలు, బెస్తలు, గడ్డలు తవ్వి బ్రతికే వారు, పాముల వాండ్లు, బిచ్చగాండ్రు, ఇంకా మిగిలిన 
అడవి మనుష్యులను సాక్షులుగా పిలిపించాలి . 


తే వృష్ణాన్తు యథా (బూయు స్పీమానంధిమ లక్షణమ్‌, 

తత్తథౌ స్థావయేద్రాజా ధర్మేణ గ్రామయోర్లుయోః261 

క్షేతకూవతటాకొనామారొమన్తః గృవాన్వ చ, 

సామంతవత్యయో జ్లేయస్సీ మా సేతువినిర్హయః.262 

సామంతాళేన్మ్రషా బూయా స్పేతౌ వివదతొం నృణాం, 

నర్వే వృథతుథ్యగ్రండ్వా రాజా మధ్యమసావానమ్‌.263 

ఆ బోయలు మొదలైన వారు కపటం లేని వారు కావున వారు చెప్పినట్లు 

రెండుగ్రామాల మధ్య ఎల్లలను నిర్ణయించాలి ఒక గ్రామంలో చేలు, బావులు, సరస్సులు, 
ఇండ్లు, వీటి ఎల్లల గురించి వివాదం సంభవిస్తే చుట్టు పట్టు గ్రామాలలో ఉన్నపెద్దలు 
చెప్పినట్టు నడుచుకోవాలి. ఐతే చుట్టు వట్టు గ్రామాల్లో ఉన్నపెద్దలు కూడ 


అబద్ధమాడుతున్నట్లు తేలితే వారికి ఒక్కొక్కరికి మధ్యమసాహసాన్ని (ఐదువందల రూకలు 
దండంగా దిధించాలి. 


గృహం తటాకమారామం క్షతం వా భీషయా హరన్‌, 
ళతాని వంచ దండ్యస్నాదజ్ఞానొద్ధింశతో దమః.264 
సీమాయా మవివహ్వాయాం న్వయం రాజైన ధర్మవిత్‌, 
ట్రదిళేద్భూమి మేతేషా మువకొరాదితి స్థితిః265 
ఇండ్లు, చెరువు, కుంటలు తోటలు, పొలము విటిని బెదిరించి తీసికొన్న వానికి 
ఐదువందల రూకలను దండనగా విధించాలి. ఒక వేళ తెలియక తీసికొన్నవానికి రెండువందల 
రూకలను దండంగా విధించాలి. గ్రామముల మధ్య ఎల్లలను నిర్ణయించుటకు తగిన 


సాక్ష్యం గాని సాక్షులు గాని ఎవ్వరు లేనప్పుడు ధర్మజ్ఞుడైన రాజు ఆయాగ్రామాలకు మేలు 
జరుగునట్లు తానే ఎల్లలను విధించాలి. 


220 


అష్టమాధ్యాయం 


ఎవో zఖిలేనాభిహితో ధర్మస్సీ మాదినిర్ధ్హయే, 
అత డోర్ల్యం వ్రవక్షామి వాక్సొరువ్యవినిరయమ్‌, 266 
ఇంతవరకు గ్రామముల మధ్య ఎల్లలను నిర్ణయించుటలో అనుసరించవలసిన 
ఏద్ధతిని వివరించినాను. ఇక పరుషంగా మాట్లాడితే (తిడ్తే) అనుసరిచంవలసిన పద్ధతులను 
౫కు వివరిస్తానని భృగు మహర్షి మునులతో పిలికినాడు. 


శతం బావాణమా(క్రుళ్వ క్షత్రియోదండమర్హతి, 
వైళ్వో౭వ్యర్థళతం ద్వే వా ఛూదన్తు వధమర్హ్లతి, 267 
వంబాళద్చావ్నాణో దండ్యః క్షత్రియన్వాభిళంననే 

వైళ్ళే స్వాదర్ధపం బాళచ్చూ. దనే ద్వాదళకో దమః 268 
నమవర్లే ద్వాజాతీనాం ద్వాద్రైవ వ్యతిక్రమే, 
వాదేవువచనీయేమ తదేవ ద్విగుణం భవేత్‌. 269 
ఎకజూతిర్హిజాతీంన్తు వాదా దారుణయా క్లివన్‌, 
జివ్వోయా ప్రావ్షుయాచ్చేదం జఘన్యవ్రభవో హి సః 270 
నామజాతి గ్రహం తేంషామభిట్రోహోణ కుర్వుతః 
నిక్షప్రో౭యోమయళ్ళంకుర్హులన్నా స్వే దళశాంగుళః 271 
ధర్మోపదేళం దర్వేణ వివొణామన్వ కుర్వుతః 
తవ్రమాసేచయేత్రె లం వ్యక్తో శ్రోత్రే చ పార్థివః 272 
శ్రుతం దోశంచ జాతిం బ కర్మ శారీరమేవ చ, 

వితధేన బ్రువన్‌ గర్వొద్దొవ్వః న్వాద్ధాళతం దమమ్‌. 273 
కొణం వా 2 వ్యధవా ఖంజమన్వం వాz సి తథావిధమ్‌, 
తథ్వేనాపి బ్రువన్‌ దాన దండం కొర్దావణావరమ్‌ 274 
మాతరం సితరం జాయాం భ్రాతరం తనయం గురుమ్‌ 
ఆక్రారయంచ్చతం దావ్యః పంధానం చాదదద్గురో 275 


బ్రాహ్మణక్షత్రియాభ్యాం తు దండః కొర్వో విజానతా, 
బ్రాహ్మణో సాహనః వూర్వః క్షత్రియే త్వేవ మధ్యమః 276 
విట్‌ భూద్రయోరేవమేన న్వజాతిం వ్రతి తత్త్వతః 
భేదవర్ధం వ్రణయనం దండ స్వేతి వినిళ్ళయః 277 


బ్రాహ్మణుని క్షత్రియుడు తిడ్తే వందరూకల దండాని కర్చుడౌతాడు. వైశ్యునికి 
యాఖై రూకల దండమువిధింపవచ్చు శూద్రునికి పన్నెండు రూకల వరకు దండన వేయవచ్చు. 
బ్రాహ్మణులు మొదలైన వారు తమలో తాము తిట్టుకుంటే పన్నెండు రూకల దండన 
విధించాలి. ఐతే చెప్పలేని మాటల్లో ఆయా జాతివారుగాని ఒక జాతిని ఇంకొకజాతిగాని 
కిట్తే పైన చెప్పిన దండనకంటె రెండు రెబ్లెక్కువ దండన విధించాలి. పైగా శూద్రుడు 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను అనరాని మాటలతో దూషిస్తే అతని నాలుక కోయవలెను. 


మనుస్మృతి 


ఊరు కులము చెప్తూ తిట్టితే ఆ విధంగా తిట్టిన వాని నాలుకను మండుచున్న పది అంగుళాల 
కట్టుతో కాల్చవలెను. ఇంకా గర్వంతో ఉన్నత జాతికి ధర్మాన్ని ఉపదేశిస్తుంటే రాజువాడినోట్లో 
చెవిలో మండుచున్న నూనెను పోయించాలి. అనవసరముగా దేశ, జాతి కర్మాదులనుపల్కుచు 
తిట్టు ద్విజులకు6 బ్రాహ్మణాదులకు) రెండువందల రూకలను దండనగా విధింపవలెను. 
ఒంటికంటి వాడు కుంటివాడు, గ్రుడ్డివాడు మొదలగువారిని గర్వముచె వారి శరీర లోపాన్ని 
ఎత్తి చూపుచూ తిట్టు వానికి ఒక కార్వాపణమునకు (రెండు పలములకు) తగ్గకుండా 
దండన విధించాలి. తల్లిని, తండ్రిని, భార్యను, సోదరుని, గురువును తిట్టైవానికి గురువుకు 
త్రోవ ఇవ్వక అడ్డంగానిలుచున్న శిష్యునకు నూరు రూకలవరకు దండన వేయవచ్చును. 
బ్రాహ్మణ క్షత్రియులు ఒకరినొకరునీచంగా తిట్టుకుంటే క్షత్రియుని తిట్టిన బ్రాహ్మణునికి 
ప్రధమ సాహసం (రెండు వందల యాభై రూకలు) బ్రాహ్మణుని తిట్టిన క్షత్రియునికి 
మధ్యమసాహసము (ఐదువందల రూకలు) దండన విధించాలి. వైశ్య శూద్రులిట్లె ఒకరి 
నొకరు నీచంగా తిట్టుకుంటే వైశ్యునికి ప్రథమ సాహసం, శూద్రునికి మధ్య మసాహసం 
దండనగా రాజు విధించాలి. నాలుక కోయుట తప్పించి ఈ విధంగా బ్రాహ్మణాదులను 
రాజు శిక్షించాలి. 


ఎవ దండవిదిః ప్రోక్టో వాక్సారువ్వన్వ తత్త్వతః 
అత ఊర్టుం ప్రవక్షామి దండపారువ్యనిరయమ. 278 
ఇంతవరకు ఒకరి నొకరు తిట్టుకొంటే విధించవలసిన శిక్ష గురించి చెప్పడం 

జరిగింది. ఇక పరుషంగా ఒకరి నొకరు కొట్టుకుంటే విధింపవలసిన దండన గురించి 
వివరిస్తానని భృగుమహర్షి పలికెను. 

యేన కోన చిదంగేన హింస్వాబ్బేట్బేష్రమంత్యజః 

భేత్తవ్యం తత్తదేవాన్య తన్మనోరనుశాననమ్‌ 279 

పాణిముద్యమ్య దండం వా పాణిబ్చేదనమర్హ్లతి, 

పాదేన వ్రహరన్‌ కోసాత్సాదచ్చేదనమర్తతి, 280 

శూద్రుడు తనకంటె పెద్దవారైన బ్రాహ్మణాదులను ఎ అంగముతో హింసించునో 

(అనగా కాలితో తన్నుట, చేతితో కొట్టుట) అప్పుడతని ఆ యంగమును కాలులేక చేతిని 
ఛేదింపవలెనని మనువు తెల్పెను. 

నవోననమభి(పేవ్సు రుత్సృష్షస్యావకృష్ణజః 

కోట్యాం కృతాంకో నిర్వాన్య : సృిచం వాz స్వావక్తర్తయేత్‌. 287 

అవనిష్టీవతో దర్శాద్దావోస్తా భేదయేన్న్రవః 

అనమూత్రయతో మేఢ మవళర్ధయతో గుదమ్‌, 282 

కేశేమ గృవ్లాతో హస్తా భేదయేదవిచారయన్‌, 

పొదయోర్ణాఢికాయాం చ, గ్రీవాయాం వృషశోమ చ. 283 

త్వగ్భేదకళ్ళతం దండ్వో లోహితన్య చ దర్భకః 

మాంనభేత్తా తు షణ్జీష్కాన్‌ వ్రవాన్యన్త్వస్థిటోదకః284 

222 


అష్టమాధ్యాయం 


ఉన్నత వంశంవానితో సమానంగా అధమ వంశం వాడు కూర్చుంటే అతని 
నడుముపై వాత బెట్టి అతనినక్కడనుండి తరుమవలెను. లేక అతని పిరుదునైనా 
కోయవలెను. గర్వంతో బ్రాహ్మణుని తిట్టి అతని ముఖంపై ఉమ్మి వేయు వాని రెండు 
పెదవులనురాజుకోయించవలెను. బ్రాహ్మణునిపై మూత్రవిసర్జన చేసి అవమానపరచువాని 
మేఢ్రమును కత్తిరించునట్లు ఆజ్ఞనీయవలెను.అబ్లే గర్వంతో బ్రాహ్మణునిపైఅపాన 
వాయువునొసగు వానిని శిక్షింపవలెను. బ్రాహ్మణుని వెంట్రుకలు పట్టుకొని లాగిన శూద్రుని 
చేతులను ఆ శూద్రుని వల్ల బ్రాహ్మణునికి నొప్పి కలిగిందా లేదా అని విచారించక నరికి 
వేయవలెను. అట్లే బ్రాహ్మణుని పాదాలు, గడ్డం, మెడ, వృషణాలు పట్టుకొని లాగిన వాని 
చేతులను నరికి వేయవలెను. బ్రాహ్మణుని తోలునకు బాధకలిగించు స్వజాతి వానికి నూరు 
రూకలు దండన విధింపవలెను. రక్తముగార్చిన వానికి కూడ అబ్బే దండన విధింపవలెను. 
మాంసాన్నిచీల్చిన వానికి ఆరు నిష్కాలు దండన విధించాలి. ఎముకలు విరిచిన వానిని 
దేశంనుండి వెళ్ళగొట్టవలెను. 


వనన్పతీనాం నర్వేషామువభోగో యధా యధా, 
తథా తథా దమః కొర్వో హింసాయామితి ధారణా.285 
పుష్పఫలాదులను ఇచ్చు చెట్లను కొట్టి వేస్తే ఆ చెట్ల వల్ల ప్రయోజనమే విధంగా 
ఉంటుందో అదే విధంగా తర తమ భేదంతో శిక్ష విధించాలి. అనగా ఫల వృక్షము లనునరికితే 
ఎక్కువ దండన, తీగలు పొదలు మొదలైన పూలచెట్లు కొయువానికి కొద్దిగా తక్కువ దండన, 
గడ్డి మొదలైనవి కోసిన వానికి ఇంకా తక్కువ దండన విధించాలి. 
మనుష్యాణాం వజూనాం చ దుఃఖాయ ప్రహృతో నతి, 
యధా యధొ మవాద్దుఃఖం దండం కుర్వాత్తథా తథా.2866 
అంగావపీడనాయాం చ వ్రజళోభితయోన్త ధా, 
నముత్తొనవ్యయం దొప్యః నర్వదండమథాపి వా. 287 
మనుష్యులకు, పశువులకు బాధ కలిగేటట్లు కొట్టితే, కొట్టిన వానికి కూడ అంతకంటె 
ఎక్కువ దుఃఖము కలిగేటట్లు దండన విధింపవలెను. పశువులను మనుష్యులను కొట్టి 
బాధించినప్పుడు, గాయాలు పడి రక్తం కారేటట్టు కొట్టినప్పుడు వైద్యానికగు ఖర్చునంతయు 
కొట్టిన వాడే భరించవలెను. లేనిచో రాజు ఆ ధనాన్నంతయు దండనగా విధించి 
బాధితునకివ్వవలెను. 
ద్రవ్యాణి హింస్వాద్వో యన జ్ఞానతో 2జ్ఞానతో౭పి వా, 
న తన్వోతృాదయేత్తుష్టిం రాజ్ఞో దద్వాచ్చ తత్సమం. 288 
చర్శచార్శిక భాండేమ కాష్టలోస్టమయేమ చ, 
మూల్యాత్సంచగుణో దండః వుష్పమూలవలేమ చ 289 
తెలిసి తెలియక బంగారు సొమ్ములు, రాగి పాత్రలు మొదలగు వానిని పోగొట్టి 
బాధ కలిగిస్తే క్రొత్త వాటిని చేయించి యజమానికిచ్చి అతనికి సంతోషంకలిగించాలి. అట్లే 
ఆ వస్తువు వెలకు సమానమైన దండనకూడ రాజుకు చెల్లంచాలి. ఇతరులకు సంబంధించిన 


223 


మనుస్మృతి 

చర్మాలు, చర్మ పాత్రలు, కట్ట, మన్ను వీటితో చేయబడిన పాత్రలను పోగొట్టినచో 
పోగొట్టినవాడు యజమానికి ఆవస్తువు యొక్క వెల కంటె ఐదు రెట్లుక్కువ ధనమిస్తూ 
పుష్పమూల ఫలాదులచే సంతోషపెట్టవలెను. 

యానన్య చైవ యాతుళు యానన్వొమిన ఎవ చ, 

దళాతివర్తనాన్వవా శ్రేషే దండో విధీయతే 290 

భిన్న నాస్వే భగ్నయుగే తిర్యక్‌ వతిముఖాగతే, 

అక్షభంగే చ యానన్య చక్రభంగే తథైవ చ 291 

భేదనే చైవ యంత్రాణాం యోక్రరళ్ళో స్తథైవ చ, 

ఆక్రంధే బావ్వుపైహీతి న దండం మనురబవీత్‌ 292 

యత్రావవర్తతే యుగ్మం వైగుణ్యాత్రాజకస్య తు, 

తత్ర స్వామీ భవేద్ధండ్వో హింసాయాం ద్విళతం దమమ్‌ 293 

ప్రాజకళ్ళేదృవేదాప్తః ప్రాజకో దండమర్లతి, 

యుగ్యన్థాః ప్రాజకేనాప్తే నర్వే ధండ్యా ళతం శతమ్‌ 294 

వ బేత్తు వధి నంరుద్ధః వచభిర్వా రథేన వా, 

(వ్రమావయేత్‌ ప్రాణభ్బత స్తత దండోzవిచారితః 295 

మనుష్య మారణో క్షిప్రం బారవత్కల్ఫిషం భవేత్‌, 

ప్రాణభృత్సు మహత్సూర్ధం గోగజోద్టవాయాదిమ 296 

రథం మొదలైన వాటికి, వాటిని తోలు సారధికి ఆ రథాదుల యజమానికి ఈ 

(క్రింది పది సందర్భములలో దండన లేదు కాని తక్కిన సందర్భాల్లో దండన విధింపవలెను. 
అవి ముకుత్రాడు తెగిపోవుట, కాడివిరుగుట, చక్రము విరిగినపుడు, ఎడ్డ మెడతాడు 
తెగినప్పుడు, సెలకోలమునికోల మొదలగునవి విరిగినప్పుడు, తప్పుకొమ్మని సారథి 
అరచుచున్నప్పుడు రథాదుల వలన ప్రాణ నష్టంగాని, ద్రవ్య నష్టంగాని జరిగితే ఇందు 
రథసారథి తప్పులేదు. కావున రథ సారథికిగాని రథయజమానికిగాని దండము 
విధించకూడదు. సారథియొక్క అజాగ్రత్తవల్ల ఇరుసు అడ్డంగా దిరిగి విరిగి పోతే సరియైన 
నికణ లేని సారథిని పెట్టుకొన్నందువలన రథయజమానికి రెండువందల రూకలవరకు 
దండనవిధింపవచ్చును. సారథి సమర్జ్దుడైనచో ఆ దండనను యజమానికాక సారధియె 
భరించవలెను. సారథి సమర్శడుకాకపోతే అట్టి రథము నెక్కినవారు ఒక్కొక్కరు నూరేసి 
రూకలు దండన కట్టాలి. తన రథానికి పశువులుగాని ఇంకొక రథంగాని అడ్డం వచ్చినప్పుడు 
తన రథాన్ని ఆపుకోలేక ఎదుట నున్న ప్రాణులకు హింస కలిగిస్తే ఆ సారథిని విచారించక 
దండన విధించాలి. ఆ సారథివల్ల మనుస్యులకు హింస జరిగితే దొంగకు శిక్ష విధించినట్లు 
వేయిరూకలు దండన విధించాలి. ఆవులు, ఏనుగులు, ఒంటెలు, గుజ్ఞాలు మొదలైన 
వాటికి ఆపద కలిగితే చోరదండంలో సగం అనగా ఐదువందల రూకలు దండన విధించాలి. 


. కుధకొణాం వళూనాం తు హింసాయాం ద్విళతో దమః, 
వంబాళత్తు భవేధండః చభఖోమ మృగవక్షిమ. 297 
224 


అష్టమాధ్యాయం 
గరభాజూవకొనాం తు దండస్నాత్స)ంచమాషికః, 
మావకస్తు భవేధండః శునూకరనిపాతనే. 298 
సాధారణ పశువులకు ఆపద కలిగితే రెండువందల రూకలవరకు, జింకలు, 
హంసలు, మొదలైన సాధు పశు పక్షులకు హింస జరిగితే యాభై రూకలు దండన విధించాలి. 
గాడిద, మేక, గొజ్టె వీటికిఆపద జరిగితే ఐదు వెండి మాడలు, కుక్క, పంది, చనిపోతే ఒక 
వెండి మాడను దండుగగా విధించాలి. 


భఖార్వా వుతళ్ళు దానళ్ళ శివో భ్రాతా చ సోదర, 

(వొవ్తావరాధాన్తాడ్వాః న్యూ రజ్ఞా వేణుదళేన వా 299 

వృష్ణతన్తు శరీరన్వ నోత్తమాంగే కథంచన, 

అతో౭న్వధా తు వ్రవారన్‌ ప్రాప్తః స్వాబ్సౌరకిల్పిషమ్‌ 300 

భార్య, పుత్రుడు సేవకుడు, శిష్యుడు, సోదరుడు వీరిలో ఎవ్వరైనా నేరం చేస్తే 

వీరిని తాడుతోనైనా, బెత్తంతో నైనా కొట్టాలి అప్పుడు శరీరం యొక్క వెనుకవైపే కొట్టాలి 
గాని ఎట్టి పరిస్థితిలోను శిరస్సుపై కొట్టరాదు. ఆ విధంగా ఎక్కడ బడితే అక్కడ కొట్టితే 
కొట్టిన వానికి రాజు చోర దండన (వేయిరూకల దండన) విధించాలి. 


ఎష్లో౭ఖిలేనాభిహితో దండపారువ్యు నిర్థయ,, 
స్తేనస్వాతః ప్రవక్ష్యామి విధిం దండవినిర్హయే 301 
ఓ మునులారా మీకింతవరకు కొట్టినవానికి విధించవలసిన దండమును 
వివరించినాను. ఇక దొంగను శిక్షించవలసిన విధానాన్ని మీకు వివరిస్తానని భృగు మహర్షి 
చెప్పెను. 
పరమం యత్నమాతి ష్టేజ్‌ స్తేనానాం నిగ్రహే నృవు 
స్తేనానాం నిగ్రహాదన్య యళో రాష్టం చ వర్ధతే 302 
అభయన్య హి యో దాతా న వూజ్యున్సతతం నృవః, 
సత్రం హి వర్ధతే తన్య నదైవాభయదక్షిణం 303 
రాజు దొంగలను పట్టుటలో చాలా మెలకువతో ఉండాలి. దొంగలను అరికట్టి 
నప్పుడే రాజుకు కీర్తి, రాజ్యమూ అభివృద్ధి చెందుతాయి. ప్రజలకు దొంగలనుండి రక్షణ 
కల్పించి అభయమిచ్చు రాజు ఎల్లప్పుడు పూజలనందుకొంటాడు. రాజు చేయు రాజ్య 
రూపమైన యాగంలో ప్రజలకభయమిచ్చుట అనేది బ్రాహ్మణులకు ఇచ్చు దక్షిణవలె చాలా 
ప్రధానమైంది. 
నర్వతో ధర్శవషడ్చాగో రాజ్ఞో భవతిరక్షతః, 
అధర్మాదపి షడ్ఫాగో భవత్యన్య హ్యూరక్షతః 304 
యదధీతే యద్యజతే యధ్ధదాతి యదర్పతి, 
తన్య వడ్భాగభాగ్రాజా నమ్యగృ్భవతి రక్షణాత్‌ 305 
ప్రజలను రక్షించే రాజుకు తన ప్రజలు చేయు పుణ్య కార్యాల్లో ఆరవ భాగం 


మనుస్మృతి 


ఫలితం లభిస్తుంది. అట్లె తన ప్రజలను సక్రమంగా రక్షణ చేయని ప్రభువుకు ప్రజలు చే" 
పాపాల్గో ఆరవ భాగం పాపం లభిస్తుంది. ప్రజలను దొంగలు మొదలైన దుష్టులనుండికాపా, 
రక్షించిన ప్రభువుకు ప్రజలు చేయు వేదాధ్యయనంలో, ప్రజలు చేయు యాగాల్తో, వార 
చేసే దానాల్లో, వారు చేసే దేవతారనాదులలో ఆరవ భాగం ఫలితం లభిస్తుంది. 


రళ్లన్‌ ధర్మేణ భూతాని రాజూ వధ్వాంళ్ళ ఘాతయన్‌, 
యజతే౭ హరహర్యజ్ఞైన్సవాన్ర ళతదక్షిశై: 306 

యో రక్షన్‌ బలిమాద త్రే కరం శుల్కం చ పార్థివ 
వ్రతిభాగం చ దండం చన నద్యో నరకం వజేత్‌ 307 


అరక్షీతారం రొజూనం బలిషడ్సాగవారిణమ్‌, 
తమాహుః నర్వలోకన్వ నమగ్రమలవోరకమ్‌, 308 
అన సేక్షీతమర్వాదం నాస్తికం వివలుంవకమ్‌, 
అరక్షితారమత్తారం నృవం విద్వాదభోగతిమ్‌ 309 
రాజు తన జలను ధర్మంగా పరిపాలిస్తూ దుష్టులను సంహరిస్తూ ఉంటే ప్ర 
దినం యజ్ఞయాగాదులు చేస్తూ వాటిలో అనేక లక్షల దక్షిణలిస్తున్న ఫలితాన్ని పొదుతాడు 
అదే విధంగా ప్రజలు న్యాయంగా పరిపాలన సేయక వారి దగ్గరినుండి కప్పము, సుంకమ: 
మొదలైన వాటిని తీసికొంటే అతడు వెంటనే నరకాన్ని పొందుతాడు ప్రజలను చక్కగ 
కాపాడక తనకు రావలసిన ఆరవ భాగమైన సుంకాన్ని తీసికొను రాజు తన ప్రజలందరు 
చేసిన పాపాలన్ని పొందునని పెద్దలంటారు, నీతి శాస్తమర్యాదనతిక్రమించినవాడు 
నాస్తికుడు, బ్రాహ్మణులను బాధపెట్టెవాడు, ప్రజలను రక్షించినవాడు పైగా ప్రజలను బా 
పెట్టు రాజు అధోగతికి తప్పక పోవును. 
అధార్మికం (తిభిర్హాదైర్నిగృహ్హీయాత్రయత్స్నతః 
నిరోధనేన బంధేన ఎివిధేన వధేన చ, 3౩70 
. నిగ్రహేణ హి పాపానాం సాధూనాం నంగ్రహేణ చ, 
ద్విజాతయ ఇవేజ్వాభిః వూయంతే నతతం నృపాః ౩77 
క్షంతవ్యం వ్రభుణా నిత్యం క్షివతాం కొరిణాం నృణామ్‌, 
బాలవృద్ధాతురాణాం చ కుర్వుతా హితమాత్మనః 312 
యః క్షీవ్తో మర్ణయత్వారై స్తేన న్వర్జే మహీయతే, 
య స్పైళ్ళర్యాన్న క్షమతే నరకం తేన గచ్చతి 313 
అధార్మికులైన దొంగలు మొదలైన వారిని దండంకంటె భిన్నమైన చెరలో ఉంచుట, 
సంకెళ్ళు వేయుట, కాళ్ళు చేతులు నరకుట అనే మూడు ఉపాయాలతో ప్రయత్నపూర్వకంగా 
అరికట్టాలి. పాపులైన దొంగలు మొదలైన వారిని అరికట్టి సాధుపురుషులను రక్షించినందువల్ల, 
యజ్ఞయాగాదులు చేసిన బ్రాహ్మణులు గౌరవం పొందినట్లు రాజులు గౌరవాన్ని 
పొందుతున్నారు. తన మేలు కోరే రాజు తన దగ్గరికి వివాద పరిష్కారార్థం వచ్చి బాధపడ్డవారు, 


అష్టమాధ్యాయం 


బాలురు, వృద్దులు, రోగులు తన నాక్తేపించి తిట్టినటైతే ఓపికతో వారిని క్షమింపవలెను. 
తన తీర్పువలన బాధపడ్డ వారొక వేళ తనను తిట్టినా, వారి తిట్లను ఓర్పుతో సహించుకొనే 
రాజు మంశానంతరము స్వర్గమునకు పోవును. ఆ విధంగా ఓర్చుకోలేని రాజు 
మరణానంతరం నరకానిం పొద్దును. 

రాజూ స్తేనేన గంతవ్వో ముక్త కేశేన ధావతా, 

ఆబక్షొణోన తత్‌ స్తేయమేవంకర్శాస్మి శాధి మామ్‌ 314 


న్మంధేనాదాయ మునలం లగుడం వాపి ఖాదిరమ్‌, 
శక్తిం బోభయత స్తీక్రామాయనం దండమేవ వా 315 
శాననాద్వా విమోక్షాద్వా స్తేనః స్తేయాద్వాముచ్వుతే, 
అళౌసిత్వా తు తం రాజూ స్తేనస్వాప్మోతి కిల్సిషమ్‌ 316 
దొంగతనం చెసినవాడు తల విరియబోసికొని పరుగెత్తుతూ, తాను చేసిన 
దొంగతనాన్ని గాని, ఇనుపకణ్ఞనుగాని భుజం పై పెట్టుకొని రాజు దగ్గరికి పోయి తన 
దొంగతనాన్ని వివరించి నన్ను శిక్షింపుమని విన్నవించినప్పుడారాజు ఆ దొంగను అతడు 
భుజము పై మోసికొని తెచ్చిన ఆయుధంతో కొట్టి నా ప్రాణాలు తీయకపోయినా ఆ దొంగచేసిన 
పాపం నశిస్తుంది. లేక రాజాచోరుని శిక్షింపక వదిలి పెడ్తే ఆ దొంగ చేసిన పాపం రాజుకు 
చెందుతుంది. 
అన్నాదే భూణవో మార్‌ష్టి వత్తా భార్వావచారిణీ, 
గురౌ ళివ్యళ్ళు యాజ్యళ్ళ స్తేనో రాజుని కీల్పిషమ్‌ 317 
రాజనిర్జూత దండాస్తు కృత్వా పాపాని మానవాః, 
నిర్మలాః న్వరమాయాంతి నంతన్సుళృ్ళతినో యథా 318 
శిక్షింపవలసిన దొంగను వదిలి పెట్టితే బ్రహ్మా హత్య, భూణహత్యలు చేసిన 
వానింట అన్నము తిన్న పాపాన్ని, భార్య వ్యభిచారము చేస్తున్నా ఊరక చూస్తూ ఉండే భర్త 
పొందే పాపాన్ని, శిష్యుడు తాను చేసిన అపచారాలవల్ల గురువుకు ఇచ్చు పాపాన్ని, శాస్త్ర విధిని 
మీరి యాగము చేసినందువల్లకలుగే పాపాన్ని రాజు పొందుతాడు. ఆ రాజు దొంగతనం 
వంటి తప్పులు చేసిన వారిని శిక్షించి, వారి పాపాలనన్నిటిని పోగొట్టి వారిని పుణ్యాత్ములను 
చేసి స్వర్గానికి పంపుతున్నాడు. 
యస్తు రజ్ఞాం ఘటం కూపొద్ధరేద్భింద్వాచ్చ యః వ్రపామ్‌, 
న దండం ప్రావుయాన్మావం తచ్చ తస్మిన్‌ నమావారేత్‌ 319 
ధాన్యం దళభ్యః కుంభే భో వారతో౭వ్యధికం వధః, 
శేషే౭ ప్యేకొాధళ గుణం దావ్యన్తన్య చ తద్ధనమ్‌ 320 
బాటసారులు తమ దప్పి తీర్చుకొనుటకై అమర్చిన తాడును బొక్కెనను 
హరించువానికి, చలివేంద్రమును కూలగొట్టినవానికి రాజు బంగారు మాడను దండముగా 
విధింపవలెను. మరియు వారిచేతనే చేద్రాడు, బొక్కెనలను తెప్పించవలెను లేక చలి 


మనుస్మృతి 


వేంద్రమును తిరిగి నిర్మించునట్టు చేయించవలెను. పది కుండలకరిటె (రెండు 
వందలపలములు ఒక _దోణము, ఇరువై ద్రోణములు ఒకకుండ) ఎక్కువ ధాన్యాన్ని 
అపహరించిన వానికి, మరణమే దండనం అంతకంటె తక్కువ ధాన్యాన్ని దొంగిలిస్తే వారి 
వారి దొంగతనాన్ననుసరించి పదకొండు రెట్లెక్కువ ధాన్యాన్ని దండుగగా విధించాలి. ఇంకను 
అపహరించిన ధాన్యాన్ని యజమానికి అప్పగించునట్లు చేయాలి. : 


తథా ధరిమమేయానాం ళతాదభ్యధికే వధః 

నువర్ణరజతొదీనాముత్తమానాం చ వాననామ్‌ 321 

వంచాళతస్త్రభ్యధికే హస్త బేదనమివ్యతే, 

కే షేత్వేకొదళగుణం మూల్వాద్రండం ప్రళల్పయేత్‌ 322 

వురుషాణాం కులీనానాం నారీణాం చ విశేషతః 

ముఖ్యానాం చైవ రత్నానాం హరణో వధమర్లతి ౩23 

అట్లే తూచదగిన బంగారు, వెండి, పట్టు మొదలైన వాటిని వందఫలాల కంటె 

ఎక్కువ దొంగతనం చేస్తే దేశ కాలాదులు, యజమాని, దొంగ పరిస్థితి మొదలగు 
వాటిననుసరించి కొట్టుట, అంగచ్చేదం, మరణం వంటి శిక్షలు విధించాలి. ఐదువందల 
పలములకంటె ఎక్కువ వెండి బంగారు పట్టు వస్త్రాలు మొదలగువాటిని దొంగిలిస్తే ఆ 
దొంగ చేతులు కొట్టివేయాలి. అంతకంటె తక్కువ దొంగతనం చేస్తే దొంగిలించిన వస్తువు 
మూలానికి పదకొండు రెట్లు ఎక్కువ దండన విధించాలి. అట్లె ఉన్నత వంశంలో పుట్టిన 
వారిని, స్త్రీలను, వజ్రవైడూర్యాది రత్నాలను అపహరిస్తే అతనికి మరణదండన విధించాలి. 

మవోవళూనాం హరణో శస్రాణామౌషధన్య చ, 

కొలమాసాద్య కొర్వం చ దండం రాజా వ్రకల్పయేత్‌ 324 

గోషు బ్రాహ్మణ నంస్థాను చురికొయాళ్ళ భోదన, 

వచానాం వారణో చైవ నద్యః కొర్యోzర్ధపాదికః 325 

ఎనుగులు, ఒంటెలు ఆవులు గేదెలు వంటి పెద్దపశువులను, శస్త్రములను, 

జాషధములను దొంగిలిస్తే కాలము ప్రయోజనం వంటివానిని గమనించి రాజు, శిక్షించాలి, 
బ్రాహ్మణులను, ఆవులను, బరువులమోయుటకై ముకుతాడు వేసిన పశువులను, 
యజ్ఞయాగాదులకు నిర్దేశింపబడ్డ పశువులను అపహరిస్తే వెంటనే అతని సగం కాలు 
తీసివేయాలి . 

నూత కొర్పన కిణ్యానాం గోమయన్య గుడన్వ చ, 

దధ్నః క్లీరన్య తక్రన్య పానీయన్య తృణన్య చ 326 

వేణు వైదలభాండానాం లవణానాం తథైవ చ, 

మృణ్మయానాం చ వారణో మృదో భన్మన ఎవ చ. 327 

మత్య్యానాం వక్షీణాం బైవ తైలన్య చ మృతన్య చ, 

మాంనన్య మధునశ్సైవ యబ్బాన్యత్తచనంభవమ్‌ 3౩28 


228 


అష్టమాధ్యాయం 
అన్వేషాం బైవమాదీనాం మద్వానామోదనన్వ చ, 
వక్వొన్నానాం చ నర్వేవాం తన్నూల్వాద్దాగుణో దమః 329. 
కంబళి దారాలు మొదలైనవి, దూది, గంజాయి,గోమయములైన పాలు 
పెరుగునేయివంటివి మంచినీరు, గడ్డి వెదురు పేముతో అల్లిన బుట్టలు, ఉప్పు, మట్టి 
పాత్రలు, మట్టి, బూడిద చేపలు, పక్షులు, నూనె, నేయి, మాంసం, తేనె పశువులకు 
సంబంధించిన కొమ్ములు, గిట్టలు వంటివి, మద్యం, పక్యాన్నం, పిండివంటలు మొదలైన 
వాటిని దొంగిలిస్తే వాటి మూల్యానికి రెండింతలు దండన విధించాలి. 
వుప్పేమ హరితో ధాన్వే గుల్మవల్లినగేమ చ, 
అన్వేవ్వవరివూకేము దండస్వాత్త్సంచకృవ్ణలాః 330 
వరివూతేమ ధాన్యేమ శాక మూలవలేష చ, 
నిరన్వయే ళతం దండస్తాన్వయే2ర్జళతం దమః 337 
పువ్వులు, చేనులోనున్న ఆకు పచ్చ ధాన్యము, పొదలు, తీగలు, చెట్లు మొదలైనవి, 
పరిపక్వమునకు రాని తక్కిన ధాన్యాలను దొంగతనం చేస్తే అతనికి ఐదు బంగారు 
కృష్ణలములు లేక వెండి రూకను దండుగగా విధించాలి. తూర్పారబట్టిన ధాన్యాలు, 
కూరగాయలు, దుంపలు, పండ్లు, మొదలైనవానిని దొంగిలించినవాడు కుటుంబంలేక 
ఒంటరివాడైతే అతనికి వంద రూకలు, కుటుంబమున్నవాడైతే అతనికి యాభైరూకలు 
దండమును విధించాలి. 
స్యాత్సాహనం త్యన్వయవత్‌ ప్రనభం కర్మ యత్సృతమ్‌, 
నిరన్వయం భవేత్‌ స్తేయం వృాత్వా౭ వపవ్యయతే చ యత్‌ 332 
య స్తేంతాన్యూవక్లుపాని ద్రవ్యాణి స్తేనయేన్నరః 
తమాద్యం దండయేద్రాజా యళ్ళాగ్నిం బోరయేద్భృహోత్‌. 333 
యేన యేన యథాంగేన స్తేనో నృమ విబేష్టతే, 
తత్తదేవ హారేత్తస్య ప్రత్యొదేశాయ పార్థివః, 334 
యజమాని ఎదుటనే బెదిరించి బలవంతంగా చేయు దోపిడిని సాహసమని 
అంటారు. యజమానికి తెలియకుండా ఎత్తుకొనిపోయి ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్సే దానిని 
దొంగతనమని అంటారు. పైన పేర్కొన్న వస్తువులను, వైదికమైన త్రేతాగ్నిని, గార్హపత్యాగ్నిని 
దొంగతనం చేస్తే అతనికి ప్రథమ సాహసదండాన్ని విధించాలి. ప్రథమ సాహసమంటే 
రెండువందల యాభైరూకలు. దొంగ తనయొక్క ఏయే అవయవములను (చేతులు కాళ్ళు) 
ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడో తిరిగి ఆయా అవయవాలతో దొంగతనం చేయకుండా 
రాజు ఆయా అవయవాలను ఛేదించాలి. 
పితాచార్య న్ఫుహృన్మాతా భార్యా వుత్రః వురోహితః, 
నాదండ్యో నామ రాజ్ఞో 2స్తి యన్వ్వధర్శే న తిక్షతి 335 


229 


మనుస్కృతి 

కొరాపణం భవేధ్ధండ్యో యళత్రాన్యః పప్రాళ్ళతో జనః 

తత్రరాజు భవేధండ్యనృ హన్రమితి ధారణా 336 

అప్పాపొద్యం తు జాద్రన్య స్తేయే భవతి కిల్సివం 

షోడశైవ తు వైళ్ళన్వ ద్యాత్రింళత్‌ క్షత్రియన్య చ 337 

బ్రావ్మాణన్య చతుష్షష్టిః వ్రూర్థం వాపి తం భవేత్‌, 

ద్విగుణా వా చతుష్షష్టి న్రద్దోషగుణవిద్ధి నః 338 

తమ తమ ధర్మములనుష్టింపని తండ్రి, ఆచార్యుడు, స్నేహితుడు, తల్లి, భార్య, 

పుత్రుడు, పురోహితులను సైతము రాజు దండింపవచ్చును. సాధారణ జనానికి ఒక కార్షపణం 
శిక్షవిధించతగిన తప్పునే రాజు చేస్తే అతడు తనకు వేయిపణముల దండనను విధించుకోవాలి. 
(తనకుతానే శిక్ష విధించుకొనుట) ఏ దొంతనం చేస్తే సాధారణమైన మానవునికి ఎంత శిక్ష 
సాధారణంగా విధించబడుతుందో తాను చేసిన దొంగతనాన్ని తానే చెప్పుకొన్న శూద్రునికి 
ఆ శిక్ష ఎనిమిదిరెట్లు ఉంటుంది. అదే వైశ్యుడైతే పదహారు రెట్లెక్కువ శిక్ష ఉంటుంది. 
క్షత్రియునికి ముఫ్ఫై రెండు రెట్లు బ్రాహ్మణునికైతే అరువైనాల్లు లేక నూరు రెట్లు ఎక్కువ 
శిక్ష ఉంటుంది. అంటే పశ్చాత్తాపంలో శిక్ష ఎక్కువ రెట్లు ఉంటుంది. అట్లె సాధారణ 
పౌరునికంటె తిలిసిన వానికి, విజ్ఞాన వంతునికి ఎక్కువ శిక్ష ఉంటుంది. 


వానన్పత్యం మూలభలం దార్వాగ్యూర్థం తథైవ చ, 
తృణం చ గోభ్యో గ్రాసార్థమ సేయం మనుర బ్రబిత్‌ 339 
యాగానికై ఉపయోగ పడే ఫలాలను, కంద మూలాలను సమిధలను 
దొంగిలించరాదు. అట్లే ఆవులు తినే గడ్డిని కూడ దొంగిలించకూడదని మనువు పలికినాడు. 
యో దత్తాదాయినో హాస్తాల్లి ప్రేత బ్రాహ్మణో ధనమ్‌, 
యజూనాధ్వావనేనాపి యథా స్తేనస్తథైవ నః 340 
ద్విజో౭ధ్వగు క్షీణవృత్తిర్ణాంవిక్రూ ద్వే చ మూలకే, 
ఆదదానః వరక్షేతాన్న దండం దొతుమర్హతి 341 
పరధనాన్ని అపహరించే వాని దగ్గర యజ్ఞయాగాదులు చేయించి, వేదాన్ని చెప్పి 
ధనాన్ని తీసికుంటే అదీ దొంగతనమే బెతుంది. అందువల్ల ఆ ధనాన్ని తీసికొన్న బ్రాహ్మణుని 
దొంగను దండించినట్లే దండించాలి. బాటసారి యైన బ్రాహ్మణుడు ఆహారములేక పక్కనున్న 
పాలంలో నుండి రెండు చెరుకుగడలను గాని, రెండు చిటుగడ దుంపలను కాని తీసికొంటె 


అతడు తన ప్రాణాలను నిలుపుకొనుటకు ఇతరుల పొలంనుండి దొంగతనం చేసినందువల్ల 
అతనిని శిక్షింపకూడదు. 


అనందితొనాం నందొతా నందితానాం చ మోక్షకు 
దాసొశ్ళ్తురథహర్తా చ ప్రాప్త స్వాబ్బారకిల్సిషమ్‌ 342 
స్వేచ్చగా తిరుగుతున్న ఇతరుల పశువులను తనంతట తాను కట్టి వేస్తే కొట్టంలో 
కట్టి వేయబడి ఉన్న పశువులను వదలి పెడ్తే, సేవకులను, గుజ్జాలను రథాలను, అపహరిస్తే, 
వారిని దొంగను శిక్షించినట్లు శిక్షించాలి. 
" 230 


అష్టమాధ్యాయం 
అనేన విధినా రాజూ కుర్వాణః స్తేననిగ్రహమ్‌, 
యళో౭న్మిన్‌ (ప్రాన్నయాల్లోకే (పేత్య చానుత్రమం నుఖమ్‌ 343 
ఈ విధంగా రాజు దొంగలను అరికట్టినందువల్ల లోకంలో కీర్తిని పైలోకంలో 
సుఖాన్ని పొందుతాడు. 
ఐంద్రం స్థానమభి[ పేవు ర్వళశ్చాక్టయమవ్యయమ్‌, 
నోపేక్షేత క్షణమవి రొజా సాహసికం నరమ్‌ 344 
దారి దోపిడివంటి సాహస కార్యాలు చేసేవాణ్ణి పట్టుకొని వెంటనే శిక్షిస్తే ఆ రాజు 
ఈ లోకంలో అంతులేని కీర్తిని మరణించిన తరువాత స్వర్గలోకాన్ని పొందుతాడు. 
వార్తుష్పాత్తన్మ రావ్పైవ దండేనైవ చ హింనతః, 
సావానన్య నరః కర్తా విజ్ఞేయః పావళృత్తమ: 345 
సాహనే వర్తమానం తు యో మర్షయతి పార్థివః 
న వినాశం వ్రజత్యాచ్‌ విద్వేషం బాధిగచ్చతి 346 
నమిత్రకారణాద్రాజా వివులాద్వా ధనాగమాత్‌, 
నముత్సుజేత్తా హసికొన్‌ నర్వభూతభయావవహాన్‌ ౩47 
తిట్టుట, సొమ్ము దొంగిలించుట, కొట్టుట అను నేరాలు చేసిన వానికంటె దారి 
దోపిడి, ఇల్లు తగుల బెట్టుట వంటి సాహస కార్యాలు చేయువాడు మిక్కిలి పాపాత్ముడు. 
పై సాహస కృత్యములుచేయువానిని క్షమించే రాజును ప్రజలందరు ద్వేషింతురు. పైగా 
అతడు త్వరగా నాశనం పొందును. తన స్నేహితుల మాటననుసరించియో, చాలా డబ్బు 
వస్తుందన్న ఆశతోనో, అందరికి భయం కలిగించే సాహసికులను ఎప్పుడూ వదలరాదు. 
శస్త్రం ద్విజాతిభిర్లావ్యూం భర్మో యత్రోవరుద్దతే 
ద్విజాతీనాం చ వర్ణానాం వివ్లవే కొలకారితే 348 
ఆత్మనళ్ళ వరిత్రాణో దక్షిణానాం చ నంగరే, 
స్తీవిప్రాభ్యువవత్తౌ చ ఘ్నన్‌ ధర్మేణ న దువ్వతి. 349 
గురుం వా బాలవృద్దౌ వా బ్రాహ్మణం వా బవువ్రతమ్‌, 
ఆతతాయినమాయాంతంవాన్వాదేవావిచారయన్‌ ౩50 
నాతతొయివధే దోషో హంతుర్భవతి కళ్ళన, 
(వ్రకొళం వా౭వ్రకొాళం వామన్యున్తం మన్యుమృచృతి 351 
సాహసికులు మొదలగు దుర్మార్గులవలన ధర్మకార్యాలు చేయుటకు వీలుకాని 
సమయంలో, రాజ్యం అరాజకమై ఉన్నప్పుడు, తనకు ప్రాణహాని జరుగుతుందని 
భయపడినప్పుడు దక్షిణ, ధనం, ఆవులు మొదలైనవాటిని అపహరించుటకై శత్రురాజులు 
దండెత్తి వచ్చినప్పుడు, స్రీలకు, బ్రాహ్మణులకు ఆపద కలిగినప్పుడు ద్విజాతులు శస్తాన్ని 
ధరించి పాపులను చంపితే వారికి పాపం కలుగదు. గురువు, బాలుడు, వృద్దుడు, బాగుగా 
చదువుకొన్న బ్రాహ్మణుడు వీరిని చంపుటకై వచ్చు క్రూరున్న్షి విచారించక చంపవలెను. 


231 


మనుస్మృతి 


ఇతరులను చంపుటకై వచ్చే క్రూరుని రహస్యంగా కాని అందరిముందుకాని చంపినచో ఆ 
చంపినవానికి పాపమంటదు. 

పరదారాభఖిమ రేష ప్రవృత్రాన్సాన్మహీపతిః, 

ఊద్వేజనకరైరండై చిహ్నాయిత్వా వ్రవానయేత్‌ 352 

తత్సముత్లో హి లోకన్య జాయతే వర్ణ నంకరః, 

యేన మూలహరో ధర్మః నర్వునాశాయ కల్పతే 353 

వరన్వ వత్స్నూ వురువః నంభాషాం యోజయన్రహాః, 

వూర్వమాక్షారితో దోషై:ః ప్రావుయాత్ఫూర్గసాహనమ్‌ 354 

ఇతరుల భార్యలను ఎత్తుకొని పోవు దుష్టుని, రాజు చెవులు, ముక్కు కోయుట _ 

వంటి దండనలతో గుర్తు పెట్టి తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాలి. లేనిచో వర్ణ 
సంకరమేర్పడుతుంది. దాని వల్ల ధర్మమంతా నశించి లోకమంతా చెడుతుంది. అట్లే 
ఇంతకు ముందే పరస్తీలతో చెడు సాహసముచేయువాడనే దోషమున్న పురుషుడు రహస్యంగా 


పరస్తీతో మాట్లాడుతూ ఉంటే అతనికి ప్రథమ సాహసదండాన్ని (రెండువందల యాభైరూకలు) 
రాజు విధించాలి. 


యస్తు నాక్షొరితః వూర్వామభిభాషేత కొరణాత్‌, 
న దోషం ప్రావ్నుయాత్సి ంచిన్న హి తస్య వ్యతిక్రమః 355 
వరస్రియం యో౭భివదేత్తీ ర్లై౭రణ్వో వనే౭పి వా, 
నదీనాం వాపి నంభేదే సంగ్రహణమాన్నయాత్‌ 356 
తనపై ఎటువంటి అపవాదం లేని పురుషుడు ఏదో ఒక కారణం వల్ల ఇతర 
స్త్రీతో నలుగురిలో మాట్లాడితే అతనికి ఎటువంటి దోషమంటదు. పుణ్య తీర్థములందో, 
అరణ్యములందో, తోటలలోనో, నదీ సంగంమప్రాంతమందు గాని పరస్తీతో కారణముండి 


మాట్టాడినప్పటికీ అతనికి పర స్తీ గమనాభిలాష కలదని నిశ్చయించి సంగ్రహణమను 
దండాన్ని (వేయి రూకలు) వేయవలెను. 


ఉవబార క్రియా కోళిః సరో భూషణవానసామ్‌, 

నహ ఖట్వాననం బైన నర్వం సంగ్రహణం న్మృతమ్‌ 357 

సీయం నృళేదదేశే యః నృష్ణో వా మర్షయేత్తయా, 

వరస్పరన్వానుముతే నర్వం నంగ్రహణం న్మృతమ్‌ 358 

పూల దండలు, గంధం మొదలైన వాటిని పంపుట మొదలైన ఉపచారాలు 

చేయుట, వేళాకోళం చేయుట, కౌగిలించుకొనుట మొదలైనవి. సొమ్ములు, బట్టలు తాకుట, 
ఒకే మంచంమీద కూర్చుండుట మొదలగునవి సంగ్రహణమునకు ( పరస్త్రీని కోరుటకు ) 
గుర్తులని అంటారు. స్త్రీని తాకరాని ప్రాంతములలో ముట్టుకొన్నా అప్పుడా స్త్రీ కూడా ఎమి 


యనక ఊరకున్నా ఆ స్త్రీ పురుషులిద్దరి మధ్య సంగమాభిలాష ఉన్న దని గుర్తించవలెను. 
అప్పుడు వారిద్దరు దోషులే. 


232 


అష్టమాధ్యాయం 
అభబ్రాహ్మణస్సంగ్రహణే ప్రాణాంతం దండమర్లతి, 
చతుర్ణ్గామవి వర్ణానాం దారా రక్షుతమానృదా 359 
బ్రాహ్మణేతరుడు పర స్త్రీని కామిస్తే అతనికి మరణాన్ని శిక్షగా విధించాలి. 
అందువల్ల సమస్త కులాలవారు తమతమ భార్యలను జాగ్రత్తగా రక్షించుకోవలెను. 
భిక్షుకొ పందినశ్రైవ దీక్షితాః కొరవన్త థొ, 
నంభాషణం నవా స్రీభిః కుర్వురవ్రతివారితాః 360 
బిచ్చగాండ్రు, స్తుతిపాఠకులు, యజ్ఞదీక్షవహించినవారు, వంటలు మొదలగు 
పనులు చేయువారు పరస్తీలతో మాటాడినచో అనుమానపడకూడదు. 
న నంభాషాం వరస్రీభిః ప్రతిషిధ్ధన్సమాబరేత్‌, 
నిషిద్దో భానమాణస్తు నువర్ణం దండమర్హతి, 361 
నైవ బారణదారేషు విధిర్నా త్శోవజీవిమ, 
నజ్ఞ్జయంతి హి తే నారీర్నిగూఢాళ్సారయంతి చ 362 
కించిదేవ తు దావ్యస్నాంత్స ంభాషాం తాభిరాచరన్‌, 
(పైష్వాను బైకభక్రాను రహః ప్రవ్రజితాను చ 363 
యజమానిని వారించినా వినక భృత్యుడు పరస్రీలోలతో ముచ్చట పెట్టకూడదు. 
అట్లు చేస్తే అతనికి ఒక బంగారు నాణెమును దండముగా విధింపవచ్చును. కాని నటులు, 
గాయకులు, తమ భార్యల వలననే బ్రదుకువారు ఐన వారియొక్క భార్యలతో మాట్లాడినచో 
తప్పులేదు. కాని ఆ స్త్రీలతో సైతం రహస్యంగా మాట్లాడితే తప్పేజెతుంది. కావున వారికి 
కొద్దిగా దండన విధింప వచ్చును. అల్లే బానిస స్రీలతోను, నియమంలేని బౌద్ద 
సన్యాసినులతోను, బ్రహ్మచారిణులతోను, రహస్యంగా మాటాడితే వారికి తక్కువ దండన 
విధించాలి. 
యో కామాం దూషయేత్కన్వాం న నద్యో వధమర్హతి, 
నకొమాం దూషయంన్తుల్వో న వధం (ప్రాన్నయాన్నరః 364 
కన్యాం భజంతీముత్కృష్టం న కించిదవి దావయేత్‌, 
జఘనం సేవమానాం తు నంయతాం వానయేత్‌ గృహే 365 
ఉత్తమాం సేవమానస్తు జఘన్యో వధమర్హతి, 
శుల్కం దద్వాత్సేవమానః నమామిచ్చేత్సితా యది 366 
అభిషహ్య తు యః కన్యాం కుర్యాద్ధర్చేణ మానవః, 
తస్వాళు కర్తే అంగుల్వా దండం దార్హతి షట్‌ శతమ్‌ 367 
నకొమాం దూషయంస్తు లో నాంగుళిబ్చేదమన్స్న యాత్‌, 
ద్విళతం తు దమం దావ్వః ప్రనంగవినివృత్తయే 368 
కన్వైవ కన్యాం యా కుర్వొ త్తన్వాన్స్యా ద్ధంళతో దమః 
శుల్కం చ ద్విగుణం దద్వాచ్చివాళ్తైవావ్నుయాద్ధళు 369 


233 


మనుస్మృతి 


యా తు కన్యాం వ్రకుర్వాత్‌ నీ సా సద్యో మౌండ్య్వమర్హతి, 
అంగుల్వో రేవ వా చేదం ఖరేజోదవానం తథా ౩70 
కోరికలేని కన్యను బలవంతంగా చెరిచిన వానికి మరణ దండన విధించాలి 

కాని కన్య తాను కూడ ఇష్టపడితే అచ్చట తప్పు ఇద్దరిది కావున పురుషుడి! 
శిక్షవేయనక్కరలేదు. తన కంటె ఉత్తమ జాతికి చెందిన పురుషుని వలచి పోయిన కన్యను 
నికించకూడదు. కాని తన కంటె తక్కువ జాతి పురుషుని వలచిపోయిన కన్యను కామమంత 
పోవునట్లు ఇంటిలోనే నిర్బంధించాలి. ఉత్తమజాతికి చెందిన స్త్రీని వలచిపోయిన వానిని 
శిక్షించాలి. లేక తనజాతికి చెందిన కన్యను వలచి పోయినచో ఆ కన్య యొక్క తంగ 
సమ్మతిని తీసికొని వివాహం చేసికొన వచ్చును. అందు వలన అతడు దండనయోగ్యుడు 
కాజాలడు. కన్య యోనిలోకి బలాత్కారంగా వేళ్లను జొప్పించి ఆ కన్యకు బాధ కలిగించే 
పురుషుడు సమాన జాతివాడైనా దండన యోగ్యుడగుచున్నాడు. కాని తనను ప్రేమించు 
కన్య యోనిలో వేళ్ళు పెట్టి ఆ స్త్రీని బాధ పెట్టిన పురుషునికి పై పురుషుని వలెగాక తక్కువ 
దండన విధించాలి. కన్య వేరొక కన్య యోనిలో వేళ్ళు పెట్టి చెరుపు చేస్తే ఆ కన్యకు 
రెండువందల రూకల దండనతో పాటు మజ్జి ఊడతో పది దెబ్బలు కొట్టవలెను. కన్యక 
మర్మాంగంలో వెళ్ళు పెట్టి బాధ కలిగించిన స్తీ యొక్క తలను కొరిగించి, ఆమె రెండు 
వేళ్ళను ఖండిచి గాడిదపై నెక్కించి ఊరేగించాలి. 

భర్తారం లంఘయేద్యా తు స్తీ జాతిగుణదర్పితా, 

తాం శ్వుభిః ఖాదయే (దాజూ నంస్థానే బవునంస్థితే ౩77 

వుమాంనం దొహయేత్సావం శయనే తప్త ఆయసే, 

అభ్యాదధ్యుళ్ళ కొవ్దాని తత్ర ద హేత పావక్ళత్‌ ౩72 

నంవత్సరాభిళ స్తస్య దుష్టన్వ ద్విగుణో దమః, 

బ్రాత్వయా నవా నంవాసే బాండాల్వా తావదేవ తు 373 

తన తండ్రి యొక్క ఐశ్వర్యం, కులం మొదలైన వానిని చూచుకొని గర్వపడుతూ 

భర్తను లెక్కసేయక పర పురుష గమనం చేసే స్త్రీని రాజు తన సభలో అందరు చూస్తుండగానే 
కుక్కలచే కరిపింపవలెను. ఆపాప కార్యాన్ని చేసిన పురుషుని భగ భగ మండుచున్న ఇనప 
శయ్యపై పరుండబెట్టి అతడు తగలబడిపోవునంతవరకు రాజు చూడవలెను. పర స్త్రీని 
పొంది దానిచే భ్రష్టుడై ఒక సంవత్సరం వరకు దండన పొందని పురుషునకు ఇంతకుముందు 


చెప్పిన దండన కంటె రెట్టింపు దండన విధించవలెను. కర్మ బ్రష్టుడైన వ్రాత్యునితో సంగమనం 
చేస్తే చండాల స్త్రీని పొందినట్లు దండించాలి. 


జూధో గువ్తమగుప్తం వా ద్వైజూతం వర్ధమావనన్‌, 
అగువ్రమంగనర్వ స్వైర్గువ్రం నర్వేణ హీయతే 374 
బైళన్పర్వన్వదండస్వ్ప్యాత్సంవత్సర నిరోధతః 

సహన్రం క్షత్రియో దండ్యో మౌండ్యం మూడ్రేణ బార్థతి 375 


234 


అష్టమాధ్యాయం 


బ్రాహ్మణీం యద్యాగుప్తాం తు గబ్బేతాం వైళ్ళ పార్ధివా, 
వైళ్ళుం వంచ శతం కుర్వొత్‌క్షత్రియం తు నవాస్రిణమ్‌ ౩76 
డభావపి తు తౌవేన (బ్రాహ్మణా గువ్రయా నహ, 
వివ్లతౌ జూద్ర వధ్రండ్వౌదగ్ధవ్వౌ వా కటాగ్నినా 377 
శూద్రుడు పెండ్లికాని ఉన్నత జాతి స్త్రీతో సంగమిస్తే లింగచ్చేదము చేయవలెను. 
పెండ్డియైన ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీతో రమించినచో అతని అంగాన్ని నరికి వేసి 
అతని ధనాన్నంతా రాజు తీసికొనవలెను. వైశ్యుడు పెండ్లియైన ఉన్నత జాతిప్రీతో రమిస్తే 
అతని సంపదనంతా రాజు తీసికొనవలెను. అల్లే క్షత్రియుడు చేసినచో వేయి రూకలదండాన్ని, 
విధించి తలగొరిగించవలెను. పెండ్లిగాని బ్రాహ్మణగస్తీతో వైశ్యుడు కాని క్షత్రియుడు కాని 
పోయినచో వైశ్యునికి ఐదు వందల రూకల దండనను, క్షత్రియునకు వేయి రూకల దండనను 
విధించవలెను. ఈ వైశ్య క్షత్రియులు వివాహితయైన బ్రాహ్మణ ప్రీతో పోయినచో శూద్రుని 
దండించినట్లు మండుచున్న ఇనుపశయ్య పై పండబెట్టి తగుల బెట్టవలెను. 
నవాన్రం బ్రాహ్మణో దండ్వో గుప్తాం విప్రాం బలాద్రజన్‌, 
శతాని వంచ దండ్వన్వ్యాదిచ్చంత్వా నహ నంగతః ౩78 
మౌండ్యం ప్రాణాంతికో దండో బ్రాహ్మణన్యః విధీయతే, 
ఇతరేషాం తు వర్ణానాం దండః ప్రాణాంతికో భవేత్‌ 379 
న జాతు బ్రాహ్మణం హన్యాత్సర్వపాపేష్వపి స్థితమ్‌, 
రాష్షాదేనం బహిః కుర్వొత్స మ(గ్రధనమక్షతమ్‌. 380 
వివాహితయైన ప్రీతో బలవంతంగా రమించిన బ్రాహ్మణునకు వేయిరూకల దండన 
విధించవలెను. ఆ స్రీ తాను ఇష్టపడి ఇంకొక బ్రాహ్మణునితో పోతే అతనికి ఐదువందల 
రూకల దండన విధించాలి. అట్లే బ్రాహ్మణునకు ప్రాణాంతిక దండం (మండుచున్న ఇనుప 
శయ్యపై పండ బెట్టి ప్రాణములు తీయుట) శిరోముండనమే. ఇతర జాతుల వారికి 
ప్రాణాంతిక దండము విధింపవచ్చును. బ్రాహ్హణుడెన్ని పాపాలు చేసినా ప్రాణ దండమును 
మాత్రము విధించకూడదు. అవసరమైనచో అతనిని పుత్ర ధనములతో సహ రాజ్యమునుండి 
వెళ్ళ గొట్టవలెను. 
న బ్రాహ్మణ వధాద్భూయానధర్నో విద్యతే భువి, 
తన్మాదన్య వధం రొజూ మనసాొపి న చింతయేత్‌ 381 
బ్రాహ్మణుని చంపుటకంటేె అధర్మమెచ్చటకనిపించదు. అందువల్ల రాజు బ్రాహ్హణ 
వధాన్ని మనసులో సైతము ఆలోచించకూడదు. 
వైళ్వళ్చేతక్షత్రియాం గుప్తాం వైళ్యాం వా క్షత్రియోవ్రజోత్‌, 
యో (బ్రాహ్మణ్యామగుప్తాయాం తావుఖౌ దండమర్హతః 382 
వివాహిత యైన క్షత్రియ స్త్రీని వైశ్యుడు గాని వివాహితయైన వైశ్యస్తీని 
క్షత్రియుడుగాని పొందినచో వివాహితగాని బ్రాహ్మణ స్ర్తీని పొందిన వైశ్య క్షత్రియులకు 


235 


మనుస్కృతి 


దండం విధించినట్లు వైశ్యునకు ఐదువందల రూకలు, క్షత్రియునకు వేయి రూకలు దండన 
విధించవతెను. 


నవాన్రం బ్రాహణో దండం దాప్వో గుప్తే తు తే వజున్‌, 
జూద్రాయాం క్షత్రియవిళో సొవానో వై భవేధ్రమః 383 
క్షతియాయామగువ్తాయాం వైళ్ళే వంచళతం దమః, 
మూడ్రేణ మౌండ్యమిచ్చేత్తు క్షత్రియో దండ మేన వా, 384 
అగు ప్తే క్షత్రియా వైళ్ళే ఛూద్రాం వా బ్రాహ్మణో వ్రజన్‌, 
ళతొని వంచ దండ్యన్వ్యాత్సృవానంత్వంత్యజుస్తియం 385 
వివాహితలైన క్షత్రియ స్రీలను పొందినచో బ్రాహ్మణునకు వేయిరూకలు, 
వివాహితయైన శూద్ర స్ర్తీని పొందిన వైశ్య క్షత్రియులకు వేయి రూకలు దండన విధించవలెను. 
అవివాహిత యైన క్షత్రియ స్రీతో వైశ్యుడు పోతే అతనికి ఐదు వందల రూకలు దండన 
విధించవలెను. అట్లే అవివాహితయైన వైశ్య స్త్రీని పొందిన క్షత్రియునకు ఐదు వందల 
రూకల దండంతో పాటు శిరోముండనం చేయించాలి. అవివాహితలైన క్షత్రియ వైశ్య శూద్ర 
స్త్రీలలో ఏ ప్రీతో నైనా బ్రాహ్మణుడు కలిసినచో ఆ బ్రాహ్మణునికి ఐదువందల రూకల 
దండమువిధించాలి. చండాల కాంతతో వ్యభిచారం చేస్తే అతనికి వేయి రూకల దండం 
విధించాలి. 
యన్వ స్తేనః వురే నాస్తి నాన్యస్తీగో న దుష్టవాక్‌, 
న సాహనీళ దండమ్మా న రాజూ ళశ్రలోకభాక్‌ 386 
ఎతేషాం నిగ్రహో రాజ్ఞః వంబానాం విషయే న్వకే, 
నామాజ్యకృత్త జూత్యేమ లోకే బైన యళస్కరః 387 
ఎ రాజ్యంలో దొంగ కాని, అన్య కాంతా గమనం చేసే వాడు గాని, పరుషంగా 
మాట్లాడేవాడు కాని, సాహాసికుడు, దండ పారుష్యం చేయువాడు కాని లేకపోతే ఆ రాజు 
స్వర్గాన్ని పొందుతాడు. ఈ ఐదుగురు తన రాజ్యంలో లేకుండా చేసిన రాజు తోటి రాజులలో 
చక్రవర్తియె కీర్తిమంతుడౌతున్నాడు. 
బుత్వజం యన్త్యజేద్యాజ్తో యాజ్వం చర్త్విక్‌ త్యజోద్యది, 
ళక్తం కర్మణ్యదుష్టం చ తయోధండ ళతం ళతమ్‌ 388 
న మాతాన వితాన ప్రీ న వుత్రస్తాగమర్హతి, 
త్వజన్న వతితా నేతా న్రాజ్ఞా దండ్వళ్ళతాని వట్‌ 389 
యాజ్యుడు మహాపాతకాదిసాపాలు లేని బుత్విక్కును వదలినా, బుత్విక్కు 
ఎదోషంలేని యాజ్యుని వదలినా వారిద్దరకు నూరేసి రూకలు దండము విధించాలి. ఏ 


దోషంలేని తల్లిని, తండ్రిని, భార్యను పుత్రుని వదలితే ఆరువందల రూకలు దండం 
విధించాలి. 


236 


అష్టమాధ్యాయం 
ఆశ్రమేమ ద్వజూతీనాం కార్వే వివదతాం మిథః, 
న విభూయాన్నృపో ధర్మం చికీర్షన్‌ హితమాత్మనః ౩90 
యథార్గమేతానభ్యర్చు బ్రాహ్మణైన్స వా పార్టివః, 
సొంత్వేన ప్రళమయ్యాదౌ స్వధర్మం వ్రతిపాదయేత్‌ 391 
బ్రాహ్మణులు తమ ఆశ్రమాచార ధర్మాలగురించి వివాదం పెట్టుకొనుచున్నప్పుడు 
రాజు వారి మధ్యకు పోయి ఇది సరియైనది. ఇది సరికాదని తీర్మానముచేయరాదు. అప్పుడు 


ఆ బ్రాహ్మణులను ఇతర బ్రాహ్మణులతో కలిపి గౌరవించి వారిని మంచి మాటలతో 
శాంతపరచి తరువాత వారి ధర్మమును వారికి బోధింపవలెను. 


ప్రాతి వేళ్వానువేళ్తా చ కల్యాణో వింళతిర్‌ద్విజ్తో 

అర్హా వభోజయన్‌ విప్రో దండమర్హతి మాషకమ్‌ 392 

శోత్రయః శ్రోత్రియం సాధుం భూతిళృత్వేవ్వుభోజయన్‌ 

తదన్నం ద్విగుణం దాస్ఫో హిరణ్యం చైవ మాషకమ్‌ 393 

పెండ్లి మొదలగు కల్యాణ సమయములందు ఇరువై మందిని భోజనానికి 

పిలిచినా తన పక్కింటివారిని, వారియొక్క పక్కింటి వారిని భోజనానికి పిలువవలెను. 
లేనిచో ఆ బ్రాహ్మణునకు ఒక వెండి రూక అపరాధం విధించాలి. శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు 
తన ఇంట జరుగు శుభకార్యములందు శ్రోత్రియుడు సాధుపురుషుడగు తన పక్కింటివానిని 
అతని పక్కింటి వానిని భోజనానికి పిలువక పోతే వారికి పెట్టు భోజనమునకు రెండు 
రెట్లెక్కువ అన్నము పెట్టాలి. అట్లే రాజు ఇంటి యజమానికి ఒక బంగారు మాడను 
అపరాధంగా విధించవలెను. 


శ్వ 


అంధో జడః పీఠనర్సీ నవ్తత్యొ న్థవిరళ్ళ యః, 
శ్రోత్రియేమావకుర్వుంళ్స న దాప్వాః కేనచిత్సరమ్‌ 394 
శ్రోతియం వ్యాధితార్తౌ చ బాలవృద్దావకించనమ్‌, 
మవాోకులీన మార్యం చ రాజా నంవూజయే తృదా 395 
గుడ్డివాడు, జడుడు, కుంటివాడు, డెబ్బై యేండ్లు నిండినవాడు, శ్రోత్రియులకు 
ధన ధాన్యాదికములనిచ్చి ఉపకారము చేయువాటీ వీరి దగ్గరి నుండి రాజు పన్నును 
తీసికొనరాదు. శ్రోత్రియుని, రోగిని, బాధపడుతున్నవానిని, బాలుని, వృద్దుని, దరిద్రుని, 
గొప్పకులములో పుట్టిన వానిని, పూజ్యుడగువానిని రాజు ఎల్లప్పుడు గౌరవింపవలెను. 
శాల్మ లీవలకే శ్లక్లో నేనిజ్యాన్నే జకళ్ళనైః: 
న చ వాసాంసి వాసోభిర్ని ర్లరేన్న చ వానయేత్‌ 396 
తంతువాయో దశసలం దద్వాదేళకవలాధికమ్‌, 
అతో౭న్యధా వర్తమానో దాప్యో ద్వాదళకం దమమ్‌ 397 
చాకలివాడు మిట్ట పల్లములు లేని బూరుగు పలక మొదలగు వానిపై మెల్లగా 
బట్టలుతుకవలెను. ఒకరి బట్టలతో వేరొకరి బట్టలు తీసికొని పోరాదు. అట్లే అట్లె ఒకరి 


2327 


మనుస్మృతి 
బట్టలు మరొకరికి కట్టుకొనుటకివ్వరాదు. లేనిచో అతడు దండనమునకర్పుడు. సాలెవాడు 


పదిపలములనూలు తీసికొని పదకొండు ఫలముల బట్టనీయవలెను. లేనిచో వానికి పన్నెండు 
రూకలు దండన విధించాలి. 


తుల్క స్థానేషు కతుళలాస్పర్వవణ్య బిచక్షణాః, 
తుర్వ్యూరర్ణం యథావణ్యం తతో ఐంళం నృపో వారేత్‌ 398 
రాజ్ఞః వ్రఖ్యాతభాండాని వ్రతిషిద్దాని యాని చ 
తాని నిర్ణరతో లోభాత్సర్వవోరం వారేన్సవః* 399 
సమస్త వర్తకములందు నేర్పరులైన వర్తక శ్రేష్టులు సుంకము నిర్ణయిస్తారు. ఆ 
వస్తువుల నా వెలకమ్మగా వచ్చిన లాభం పై రాజునకు సంబంధించి విక్రయింపదగిన 
ఎనుగులు, గుజ్ఞాలు మొదలగునవి ఇతర దేశాలకు తీసికొని పోకుండ నిషిద్ధమైన వస్తువులను 
ఆశవల్ల ఇతర దేశములకు తీసికొని పోవు వర్తకుల సర్వస్వాన్ని రాజు హరింపవలెను. 
భుల్క స్థానం వరిహరన్నకాలే క్రయవిక్రయ, 
మిధ్యావాదీ చ నంఖ్యానే దొప్పో౭ ష్టగుణ మత్యయమ్‌ 400 
నంంకము వేయు నృలమునుండి నరుకులను తప్పించి అకాలమున 


క్రయవిక్రయములు చేయుచు సుంకము తక్కువగా పడవలెనని అబద్దము లాడు వర్తకుని 
వస్తువులపై రాజు ఎనిమిది రెట్లు దండన విధించాలి. 


ఆగమం నిర్ధమం స్థానం తథా వృద్ధిక్షయావుభౌ, 

విచార నర్వవణ్వానాం కొరయేత్‌ క్రయబిక్రయా 401 

వంచరాత్రే వంచరాత్రే వక్షే వక్షే౭భవా గతే 

కుర్వీత చైషాం ప్రత్వక్షమర్ష నంన్హావనం నృవః 402 

తులామానం వ్రతీమానం నర్వం చ స్వొత్సురక్షితమ్‌ 

వట్సు షట్సు చ మానేమ వునరేవ వరీక్షయేత్‌ 403 

వస్తువు లెక్కడినుండి వచ్చుచున్నవో, ఎంత దూరము పోవుచున్నవో, దానివలన 

దారి బత్తెము మొదలగు వాటి కెంత ఖర్చగుచున్నది. ఎంతలాభము రావచ్చును అనుసమస్త 
విషయములను విచారించి వస్తువులను కొనువారికి వర్తకులకు నష్టము కలుగకుండునట్లు 
క్రయ విక్రయములు జరుగునట్లు రాజు చూడవలెను. ఐదు దినములకొకసారి లేక పక్షం 
రోజులకైనా వస్తువుల యొక్క విలువలు చక్కగా దెలిసిన వర్తకుల సమక్షంలో రాజు మూల్య 


నిర్ణయం చేయాలి. తూనిక రాళ్ళు, కొలతకు ఉపయోగించు వస్తువులు చక్కగా ఉన్నవో 
లేదో అన్న విషయాన్ని రాజు ఆరు నెలలకొక సారి పరీక్షించాలి. 


పణం యానం తరే దొవ్వం పౌరుషోzర్ధపణం తరే, 
పాదం వళ్ళ యోషిచ్చ పొదార్థం రిక్తకః వుమాన్‌ 404 


భాండవూర్జాని యానాని తార్యం దాప్వాని సారతః, 
రికబాండొని యఖ చిమ నం గకార. 4౧౯ 


అష్టమాధ్యాయం 


దీర్దాద్వని యథాదేశం యథాకాలం తరో భవేత్‌, 
నదీతీరేషు తద్వద్వాత్సము(దో నాస్తి లక్షణమ్‌ 406 
బరువులేని బండ్లను ఓడపై ఈ ఓడ్డునుండి ఆ ఒడ్డునకు చేర్చితే ఓడ యాజమానికి 

ఒక పణమివ్వాలి. అదే బరువుతో నున్న మనిషిని దాటిస్తే అర్థపణమివ్వాలి. పశువులను, 
స్త్రీలను నది దాటిస్తే పావురూక ఇవ్వాలి. అదే ఏ వస్తువులు లేని మనిషిని దాటిస్తే పావురూకలో 
సగభాగమివ్వాలి. సరుకులతో నున్న బండ్లు మొదలైన వాటిని దాటిస్తే వాటి వాటి బరువులకు 
తగ్గట్లు ఇవ్వాలి. లోపల ఏ వస్తువులు లేని భాండములు మొదలైన వాటిని, దరిడ్రులను 
నది దాటిస్తే ఎంతో కొంత ఇవ్యాలి. పడవలో చాలా దూరంపోతే వారి ప్రయాణానికి తగ్గట్లు, 
కాలాన్ని కూడ (ఆటుపోట్లు వచ్చు సమయాన్ని) దృష్టిలో ఉంచుకొని ఓడల్లో ప్రయాణం 
చేయువాడు ఇవ్వలసిన ధనాన్ని నిర్ణయించాలి. సముద్ర ప్రయాణమందరికి సంబంధించింది 
కాదు కాబట్టి నముద్ర ప్రయాణం చేయాల్సినవారు చెల్లించాల్సిన ధనం నిర్ణయించబడలేదు. 

గర్భిణి తు ద్విమాపాది న్తథా వ్రవ్రజితో మునిః, 

(బ్రాహ్మణా లింగిన్త్హైవ న దాప్వాస్తారికం తరే.407 

యన్నావికించిద్దాశానాం విళీర్వేతాపరాధతః, 

తద్దాళెరేవ దాతవ్యం నమాగమ్యు స్వతో 20ళత:.408 

ఎవ నౌయాయినాముక్తో వ్యవహారన్య నిర్హయః, 

దాళావరాధతస్తోయే దైవికో నా స్తే నిగ్రహః 409 

రెండు నెలలు నిండిన గర్భిణీ స్రీ, సన్యాసి, వానప్రస్థుడు బ్రాహ్మణులు, 

బ్రహ్మచారులు వీరిని ఉచితంగా నదిని దాటించాలి. నావికుల అజాగ్రత్త వల్ల నౌకా 
ప్రయాణీకులకు నష్టం కలిగితే ఆ నష్టాన్ని నావికులే భరించాలి. కాని దైవం వల్ల సంభవించిన 
తుఫాను మొదలగు కారణాలవల్ల ప్రయాణీకులకు నష్టం వాటిల్లితే దాన్ని మాత్రం నావికులు 
భరించుకోనవసరంలేదు. 


వాణిజ్యం కారయేద్వైళ్ళుం కుసీదం కృషిమేవ చ, 
వళూనాం రక్షణం బైవ దాస్యం చూదం ద్వోజన్మనామ్‌.410 
క్షత్రియం బైవ వైళ్ళుంచ బ్రాహ్మణో వృత్తికర్సితా, 
బిభృయాదానృళం స్వేన సోని కర్మాణి కారయన్‌.411 
దాసం తు కొరయన్‌ లోభాద్ర్రాహ్మణానృంస్కృతాన్‌ ద్విజాన్‌, 
అనిచృతః స్రాభవత్యొదాజ్ఞా దండ్య ళృతాని షట్‌412 
ళుద్రం తు కారయేద్దాన్యం క్రీతమశక్రీత మేవ వా, 
దాస్యాయెన హి నృష్షోz నొ బ్రాహ్మణన్య న్వయంభువా.413 
న స్వామినా నినృవ్లో౭పి జూద్రో దాస్వాద్విముచ్వతే, 
నినధజం హి తత్తన్య క న్రస్మాత్త దపోహతి.414 

వైశ్యుడు వర్తకం, వడ్డీ జీవనం, సేద్యం, పశురక్షణ, చేయవచ్చు. శూద్రుడు 


239 


మనుస్మృతి 


ద్విజశుశ్రూష మాత్రం చేయాలి. క్షత్రియ వైశ్యులొక వేళ తమ వృత్తిని చేయలేక బ్రాహ్మణుని 
దగ్గరకు వస్తే బ్రాహ్మణుడు వారికి ఆశ్రయమిచ్చి, వారితో వారి కులవృత్తియెన రక్షణ 
వర్తకాదులనుచేయిస్తూ తాత్కాలికంగా వారి భారాన్ని వహించాలి. బ్రాహ్మణుడు తనకున్న 
రాజకీయ ప్రాబల్యంవల్ల ఉపనయనాది సంస్కారాలను పొందిన ద్విజులచే బలవంతంగా 
దాస్యం చేయిస్తూ ఉంటే రాజు ఆ బ్రాహ్మణునికి ఆరువందల రూకల దండమును 
విధించాలి. శూద్రుని వృత్తి దాస్యం చేయుటయే కాబట్టి శూధ్రునితో ఎట్లైనను బ్రాహ్మణుడు 
దాస్యం చేయించుకోవచ్చు. అతని యజమాని దాస్యం చేయవద్దని పంపినా శూద్రుడు 
దాస్యం చేయక తప్పదు. 

ధ్వజాహృతో భక్తదాసో గృహజః శక్రీతదత్రిమా, 

పైత్రికో దండదానళ్ళ న ప్రెతే దానయోనయః.415 

యుద్ధంలో జయింపబడ్డవాడు, బత్తెంపై ఆశతో దాస్యం చేసేవాడు, దాసీపుత్రుడు, 

ధనమిచ్చికొనబడ్డవాడు, అల్లే ఇతరులచే ఇవ్వబడిన వాడు, వంశ పరంపరగా వచ్చినవాడు, 
దండం చెల్లించలేక దాసుడైనాడు. ఈ ఏడుగురు దాసులు. 

భార్యొవుత్రళ్ళ దానళ్ళ త్రయ ఎవాధనాః న్వృతాః 

యత్తే నమధిగచ్చంతి యన్య తే తన్య తద్దనమ్‌.416 

విన్రబ్ధం బ్రాహ్మణళ్ళూద్రాధ్రవ్యోపాదానమాబరేక్‌, 

న హి తప్వాస్తి కించిత్సఃం భర్హహార్యధనో హి నః477 

వైళ్ళళూాదౌ ప్రయత్నేన సాని కర్మాణి కొరయేత్‌, 

తౌ హి బ్యుతౌ న్వళర్శభ్యః క్రోభయేతా మిదం జగత్‌.418 

తన భార్య, పుత్రుడు, దాసుడు ఈ ముగ్గురు ధనహీనులని అంటారు. వారు 

ముగ్గురు సంపాదించినదంతా యజమానికే చెందుతుంది. ఎట్టి సందేహం పెట్టుకోక 
బ్రాహ్మణుడు తన దగ్గర పనిచేయు సేవకుని ధనాన్ని అంతా వాడుకోవచ్చు. ఆ సేవకునికి 
స్వతంత్రంగా ధనమేది ఉండదు. అతడు సంపాదించినదంతా యజమానికే దక్కుతుంది 
కావున యజమాని ఆ ధనాన్ని తీసికొనవచ్చు. వైశ్యుడు శూద్రుడు తమ తమ వృత్తులను 
వదలుకొంటే ప్రపంచమే కష్టంలో పడుతుంది. అందువల్లవారు తమ వృత్తులను తప్పక 
నిర్వహించాలి. 


అహన్యువాన్యవేక్షేత కర్మాంతాన్‌ వాహనాని చ, 
ఆయవ్యయాౌ చ నియతా వాకరాన్‌ కోళమేవ బ.419 
రాజు ప్రతిదినం ఆయా అధికారులకు అవ్పగించిన వనులను ఎన్ని 
వాహానాలున్నవి? ఎన్ని నష్టమైనవను విషయాన్ని ఆదాయ వ్యయాలను, రత్నాదులు పుట్టిన 
స్థలాలను, భాండాగారాన్ని స్వయంగా పరీక్షించాలి. వీటిపై అధికారులన్నారని ఏ మరుపాటున 
ఉండకూడదు. 


240 


నవమాధ్యాయం 
ఎవం నర్వా నిమాన్రాజా వ్యవహారాన్‌ నమావయన్‌, 
వ్యవోహ్యూ కిల్సిషం నర్వం ప్రాన్నోతి వరమాం గతిమ్‌.420 
రాజు ఈ విధంగా సమస్త వ్యవహారాలను చక్కగా నిర్ణయిస్తూ ఉంటే అతనికి 
ఎటువంటి పాపమంటదు. పైగా ఉత్తమలోకాలను పొందుతాడు. 
ఇతి మానవే ధర్మశా స్తే భృగు ప్రోక్తాయాం సంహితాయాం అష్టమో 2ధ్యాయః 
భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మ శాస్త్రమనే సంహితలో ఎనిమిదవ 
అధ్యాయం సమాప్తం. 
FE 


నవమాధ్యాయం 
వురుషన్వ స్రీయాశ్సెవ ధర్మే వర్త్మని తిప్లతో?, 
నంయోగే వివయోగే చ ధర్మాన్‌ వక్షామి శాళ్ళుతాన్‌ 1 
ధర్మమార్గంలో నున్న స్రీలు పురుషులు వియోగంలో ఉన్నప్పుడు కలిసియున్నపుడు 

ఆచరించాల్సిన ధర్మాలను ఇక మీకు వివరిస్తున్నానని భృగుమహర్షి పలికెను. 

అన్వతంశత్రాః స్త్రియః కొర్వాః వురు పై స్వ్వైర్ధివానిళం, 

విషయేమ చ నజ్జింత్వన్సంన్థాప్వా ఆత్మనో వళే 2 

పీతా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే, 

రక్షంతి స్టావిరే వుత్రాన స్తీ స్వాతంత్రమర్లతి ౩ 

కొలో 2 దాతా పితా వాద్యో వాచ్వశ్తాశ్సానువయన్‌ వతిః 

మృతే భర్తరి వుత్రన్తు వాబ్యో మాతురరక్షితా 4 

నూక్తేభ్యో౭2 వి వ్రనంగేభ్యుః స్రీయో రక్షా విశేషతః 

దఃయోర్డి కులయో శోకమాన హేయురరక్షితాః 5 

ఇమం హి నర్వవర్హానాం వళ్వంతో ధర్మముత్తమమ్‌, 

యతంతే రక్షితుం భార్యాం భర్తారో దుర్చలా అవి 6 

పురుషులు తమ ప్రీలనెల్లప్పుడు తమ అధీనంలోనే ఉంచుకోవలెను. ఆ స్రీలు 

అనేక విషయములపై ఆసక్తిచూపుతు స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక పురుషులు 
తమ వశంలో ఉంచుకోవాలి. స్త్రీని బాల్యంలో తండ్రి రక్షిస్తాడు. యౌవనంలో భర్త రక్షిస్తాడు. 
ముసలి తనంలో కొడుకు రక్షిస్తాడు. ఈ విధంగా స్రీలు ఎప్పుడు ఒకరి దగ్గర ఉండడమే 
మంచిది కాని ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. యుక్తవయస్సులో తన కూతురుకు 
పెండ్లి చేయకపోతే తండ్రిని నిందిస్తారు. భార్యతో కలిసిమెలిసి ఉండకపోతే భర్తను తిడ్డారు. 


తండ్రి చనిపోయిన తరువాత తల్లిని చక్కగా చూచుకొనకపోతే లోకులు కొడుకును తిడ్తారు. 
అతి సూక్ష్మమే ఐనా దుష్టులస్నేహం నుండి స్ర్తీని జాగ్రత్తగా చూచుకోవాలి. దుష్టులనుండి 


241 


మనుస్మృతి 


తమ స్త్రీలను రక్షించుకొనకపోతే అటు తమ కులం, ఇటు మామగారి కులం రెండిటికి 
అపకీర్తి కలుగుతుంది. ఇది సమస్తకులములవారు అనుష్టించాల్సిన ఉత్తమ ధర్మం. కాబట్టి 
దుర్చలులైనా తమ స్త్రీలను జాగ్రత్తగా రక్షించుకోవాలి. 


స్వాం వ్రనూతిం చరిత్రం చ కులమాత్మాన మేవ చ, 
స్వం చ ధర్మం ప్రయత్నేన జాయాం రక్షన్‌ హి రక్షతి 7 
వతిర్భార్వాం నంవ్రవిళ్ళు గర్పో భూత్వేవా జాయతే 
జాయాయా స్తద్ధి జాయాత్వం యదస్వాం జాయతే వునః 8 
యాదృళం భజతే హి స్తీ నుతం నూతే తథావధమ్‌, 
. తస్మాత్‌ ప్రజా వివద్ధ్యర్థం న్రీయం రక్షేత్‌ ప్రయత్నతః 9 
న కళ్చిద్యోషితళ్ళక్తః వ్రనవ్వా వరిరక్షీతుమ్‌, 
ఏ తైరుపాయయోగైన్తు శక్యాస్తాః వరిరక్షీతుమ్‌ 10 
భార్యను వ్యభిచారం చేయకుండా కావాడుకున్నందువల్ల తన సంతతిని, తమ 
శివ్చాచారాన్ని తన పెద్దలవంశాన్ని తనను, తన ధర్మాన్ని కాపాడుకొనగలుగుతాడు. భర్తయే 
భార్యగర్భంలో ప్రవేశించి తిరిగి జన్మనెత్తుచున్నాడు. భర్త తన భార్యయందు 
జన్మిస్తునందువల్ల ఆమెను ' జాయి అని పిలుస్తున్నారు. స్త్రీ ఎటువంటి పురుషునితో 
పోవునో అట్టి సంతానమునే పొందుతున్నది. అందువల్ల తన సంతానమును పరిశుద్ధంగా 
ఉంచుకొనుటకు భార్యను జాగ్రత్తగా రక్షించుకోవలెను. ప్రీలను బలవంతంగా ఎవ్వరు 
కాపాడలేరు, కాని ఈ ఉపాయాలవల్ల వారిని రక్షించుటకు వీలౌతుంది. 
అర్థన్య నంగ్రహే బైనాం వ్యయే బైన నియోజయేత్‌ 
శౌబే ధర్మే2౭ న్నవక్తాం చ పారిణాహ్యన్యః బేక్షణో 11 
తాను సంపాదించిన ధనాన్ని కాపాడుట, ఖర్చు చేయుట, ఇంటిలోని వస్తువుల 
కాపాడుట వంటి కార్యములందు స్ర్తీని నియోగించాలి. 
అరక్షీతా గృహే రుద్దాః వురు షై రావ్తకొరిభి;, 
ఆత్మొనమాత్మనా యాస్తు రక్షేయుస్తాన్సు రక్షీతాః 12 
పానం దుర్ధననంనర్థః పత్యొ చ విరహో౭ టనమ్‌, 
న్వవ్నోzన్య గేవవానళ్ల నారీనందూవణాని వషట్‌ 13 
వైతొ రూవం వరీక్షంతే నాసాం వయసి నంస్థితి, 
నురూవం వా విరూవం వా వుమానిత్యేవ భుంజతే 14 
వౌంళ్ళల్యాచ్చలచిత్తాచ్చ నై స్నేవ్వాచృ న్యభావతః, 
రక్షితా యత్న తో౭పీవా భర ష్వేతా వికుర్వతే 15 
ఎవం స్యఖావం జ్ఞాత్వా౭నొం (వ్రజావతినినరజమ్‌, లి 
.వరమం యత్నమాతి ష్లేత్‌ వురుషో రక్షణం (వతి 16 


242 


నవమాధ్యాయం 


స్త్రీలను కావలిపెట్టి ఎప్పుడు వారిని కాపాడలేము. తమను తాము కాపాడుకొనే 
స్త్రీలే సురక్షితంగా ఉంటారు. మద్యపానం దుర్మార్గులతో కలిసి ఉండుట, భర్తకు దూరంగా 
ఉండుట అనేవి స్త్రీలను చెడగొడ్డాయి. చెడుబుద్దికలిగిన స్రీలు వయస్సు మంచి రూపం 
కలిగిన పురుషుడు కావలెనని భావించక అతడెట్లున్నా పురుషుడైతే చాలునన్న భావనతో 
దుష్టసాంగత్యం చేస్తారు. చెడుబుద్ధి కలిగిన స్ర్తీలకు చంచలమైన మనస్తత్వమున్నందువల్ల 
భర్తపై సద్భావన లేనందువల్ల, భర్త ఎంత జాగ్రత్త గా చూచుకొన్నా వారు అతని పై చెడు 
భావనతో చెడిపోవుచున్నారు. ఈ విధంగా స్వభావసిద్ధమైన ప్రీలయొక్కస్వభావాన్ని గుర్తించి 
పురుషుడు వారిని రక్షించుటకై చాలా కష్టపడవలెను. 
శయ్యాననమలంకొరం కొమం క్రోధమనార్ధవమ్‌, 
(ోహభావ౦ కుచర్వాం చ స్రీభ్యో మనురకల్పయటత్‌ 77 
శయ్య, ఆసనము, అలంకారాలు కోరుకొనుట కామ క్రోధాలు, కపట స్వభావం, 
ద్రోహం చేయవలెనను భావన, చెడు నడవడి అనేవి వారికి చాలా సహజమైనవి. 
నాస్తీ స్రీణాం క్రియా మంత్రైరితి ధర్మో వ్యవస్థితః, 
నిరింద్రియా హ్యమంత్రాళ్స స్రీయోz నృతమితి న్టీతిః 18 
తథా చశ్రుతయో బహోూ నిగీతా నిగమేవ్వపి, 
స్వాలక్షణ్యవరీక్షొరం తాసాం శృణత నివ్యుతీః 19 
స్రీలకు జాతకర్మనామకర్మాది క్రియలు మంత్రరహితంగా చేయబడుతాయి. 
మంత్ర సంస్కారం లేనందువల్ల వారు పాప స్వభావంతో అబద్దంవలె అశుభరూపంతో 
ఉంటారని అందురు. వేదములు కూడ అదేవిధంగా చెప్తున్నాయి కావున వారి విషయాన్ని 
పరిష్కరించుటకు ఈ ప్రాయశ్చిత్తాలు చేయవలెను. 
యన్నే మాతా వ్రలులుభో విచరంత్వవతివతా, 
తన్నే రేతః పితా వృంక్రా మిత్వ స్తేతన్నిదర్భనం 20 
ఒక మంత్రంలో ఒక స్రీ చేయు మానసిక వ్యభిచారం తెలిసిన ఆమె 
పుత్రుడిట్లనుచున్నాడు. మాతల్లి వ్యభిచారిణిలయై పరపురుషుల కోరింది. ఆ విధంగా 
పరపురుషుని సదా మనస్సులో కోరుటచే దుష్టమైన ఆమె రజస్సును మా తండ్రి శోధించుగాక 
అని ఉంది. 
ధ్వ్యాయత్యనిష్టం యత్సి ంచిత్సాణిగ్రాహన్య బోతసా, 
త స్వైవష వ్యభిచారన్య నివ్నావన్సమ్యగుద్వతే 27 
యాదృగ్గుణోన భర్రా స్రీ నంయుజ్యోత యథావిధి, 
తొదృగ్గుణా సా భవతి సముద్రేజోవ నిమ్నగా 22 
అక్షమాలా వనీ షైన నంయుక్తా౭ ధమయోనిజా, 
సారంగీ మందపాలేన జగామాభ్యర్ల జీయతామ్‌ 23 


మనుస్మృతి 


ఎతాశ్సాన్యాళ్ళ లోకే ౭ న్మిన్నవకృష్ణ ప్రనూతయః, 
డత్సర్షం యోషితః ప్రాపాః స్వః స్లైర్భర్భ గుణైజ్సుభైః 24 
స్త్రీ తన మనస్సులో భర్తకు ఏమైన చెరుపుచేయదలిస్తే అటువంటి వ్యభిచార 

దోషానికి ఈ మంత్రం ప్రాయశ్చిత్తమని మన్వాదులన్నారు. కాని ఈ మంత్రంలో మాతా 
అనుట వలన ఇది పుత్రునికి సంబంధించిందే కాని తల్లికి సంబంధించినది కాదు. అన్న 
విషయం గుర్తుంచుకోవాలి. స్తీ తన భర్త గుణాన్ని అనుసరించి నది సముద్రంతో నున్నట్లు 
అతనితో కలిసి ఉంటుంది. పూర్వకాలం చండాల స్త్రీ యైన అక్షమాల (అరుంధతి) వసిష్టుని 
పెండ్లాడి భర్తవలె సద్గుణసంపన్నయైనది. అట్లే సారంగి యనే స్రీ మందుపాలుడనే మహర్షిని 
(ప్రేమించి జనులందరిలో కీర్తిపొందింది. వీరే కాక ఇంకా తక్కువకులంలో పుట్టిన స్రీలు 
కూడ తమ తమ భర్తలగుణాల ననుసరించి కీర్తిపొందినారు. 


ఎపషోదితా లోకయాత్రా నిత్యం స్తీవుంనయోచ్చుభా 
(పేత్వేహ చ నుఖోదర్హాన్‌ ప్రజాధర్మాన్ని బోధత 25 
ఇంతవరకు స్తీ పురుషులకు సంబంధించిన లోక మర్యాద చెప్పబడింది. ఇక 
ఇహపరలోకాలలో శుభాన్ని కలిగించే సంతతి ధర్మాలు చెప్పబడుతాయి. 
ప్రజనార్థం మహాభాగా; వ్రూజార్డా గృవదీప్తయః, 
స్రీయః శ్రియళ్ళ గేహేమ న వఐిశేషో2 స్తీ కళ్ళున 26 
ఉత్సాదనమవత్యన్య జాతన్వ వరిపాలనం, 
ప్రత్యహం లోక యాత్రాయాః ప్రత్యక్షం స్తీ నిబంధనం 27 
అవత్యం ధర్మకార్యాణి జుశ్రూషా రతిరుత్తమా, 
దారాధీనన్తథా న్వరధ్థః పితృాణామాతృ్మనళ్ల వా 28 
సంతతిపాందుటకు కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించతగినవారు. వారు ఇంటికి 
కాంతులవంటివారు. ఇంటిలో స్తీలేకపోయినా సంపదలు లేకపోయినా ఆ ఇంటికి శోభ 
ఉండదు. కావున స్ర్తీని గౌరవించాలి. సంతతినికనుట, పుట్టిన పిల్లలనుపెంచుట భర్త 
కీర్తిప్రతిష్టలు వీటన్నిటికి భార్యయే ప్రత్యక్ష కారణమౌతుంది. సంతతి ధర్మకర్మానుష్టానము, 
పతి శుభ్రూష, పతిపై మిక్కిలి అనురాగం, తనకు పితృదేవతలకు స్వర్గం కలుగుట ఇవన్నియు 
భార్యాధీనమైనవి. 
వతిం యా నాభిచరతి మనో వాగేహనంయత్తా, 
నా భర్తలోకొనాష్నోతి నద్భిః సాధ్వతి బోచ్యతే 29 
వ్యభిచారాత్తు భర్తుః స్రీ లోకే ప్రాప్నోతి నింద్యతామ్‌, 
నృగాలయోనిం బాప్నోతి పావరోగైళ్ళ పీడ్వతే 30 
మనోవాగ్దేహములతో .భర్తను ఎల్లప్పుడు సేవించు స్త్రీ భరలోకము లను 
పొందుతుంది. ఆమెను సాధ్వి ఆని కూడ పిలుస్తారు. పరపురుషునితో సంగమించినందు 


> 244 


నవమాధ్యాయం 
వలన స్ర్తీకి చెడుకీర్తి లభిస్తుంది. కుష్టు మొదలగు చెడువ్యాధులతో పీడింపబడుతూ 
చనిపోయిన తర్వాత నక్కగా పుడుతుంది. 
పుత్రం ప్రత్యుదితం సద్భిః వూర్వజైళ్ళ మహర్షిభిః 
విళ్లుజన్యమిమం వుణ్యమువన్వానం నిబోధత 31 
భర్తుః వుత్రం విజానంతి ్రతి ద్వైధం తు భర్తరి, 
ఆహురుత్సాదకం కోదిదపరే క్షేత్రిణం విదుః: ౩2 
నజ్జనులైన ప్రాచినమవార్పులు వుత్రుని గురించి నర్వజనపాతమ్రాన 
అభిప్రాయమునిట్లు వెల్లడించిరి. భర్తకు పుత్రుడు కలుగునని చెప్పుతారు. కాని భర్త 
పుత్రుని పుట్టించువాడని కొందరనగా పుత్రునివల్లనే తండ్రి పుత్రవంతుడగుచున్నాడని 
కొందరంటున్నారు. ఇట్లే వేదం కూడ రెండు విధాలుగా చెప్తున్నది. 
క్షైతభూతా న్మృతా నారీ బీజభూతః నృత: వుమాన్‌ 
క్షేత్ర బీజనమాయోగాత్స ంభవన్సర్యదోహినాం 3౩ 
విశిష్టం కుత్రచిద్బీజం స్రీయోని స్తేన కుత్రచిత్‌, 
ఉభయం తు నమలీ యత్ర సా వ్రనూతిః ప్రళన్యతే 34 
బీజన్య బైవ యోన్వాళ్ళ బీజముత్సష్టముచ్వతే, 
నర్వభూత ప్రనూతిర్ణి బీజలక్షణలక్షీతా 35 
యాదృశం తూవ్వుతే బీజం క్షేత్రే కాలోవపాదితే, 
తాదృగ్రోవాతి తత్తస్మీన్‌ బీజం సైర్వూంబజితం గుఖైః ౩6 
ఇయం భూమిర్లి భూతానాం శాళ్వుతి యోని రుచ్వతే, 
న చ యోనిగుణాన్‌ కొంబ్చిద్సీజం వుష్యతి వుష్టిమ 37 
భూమావ పేక కోదారే కొలోప్తాని కృషీవలైః, 
నానారూపాణ్‌ జాయంతే బీజానీవా న్యభానతః 38 
బ్రహయళ్ళాలయో ముద్దాస్తిలా మాషా స్తథా యవాః, 
యథా బీజం వ్రరోహంతి లజునానీక్ల్షవ స్తథా 39 
అన్వదుప్తం జాతమన్యదిత్వేతన్నోవవద్వతే, 
ఉవ్యుతే యద్ధి యద్వీజం తత్తదేవ ప్రరోవాతి 40 
స్ర్తీని క్షేత్రమని అంటారు. పురుషుడు బీజమువంటివాడు. క్షేత్రము బీజము 
రెండు కలిస్తేనే సమస్త ప్రాణులు పుట్టునని చెప్పబడింది. కొన్ని చోట్ల బీజమే 
ప్రధానమౌతున్నది. ఉదాహరణకు వ్యాసుడు, బుధుడు, బుష్యశ్చంగుడు మొదలైన వారు 
వారి తల్లులవలెకాక తండ్రులవలె ప్రసిద్భలైరి. మరి కొన్ని చోట్ల క్షేత్రమే ప్రధానమగుచున్నది. 
పాండురాజు ధృత రాష్ట్రాదులు వ్యాసాదులవలననే పుట్టినా అక్కడ బీజానికి గల ప్రాధాన్యం 
కంటె క్షేత్రానికే ప్రాధాన్యముంది. బీజమునకు క్షేత్రమునకు సమానమైన ప్రాధాన్యంగల 


245 


మనుస్కృతి 

సంతతి చాలా శ్రేష్టమైనదని అంటారు. బీజము, యోని ఈ రెంటిలో సమస్త జీవరాసి 
సృష్టికి కారణమైన బీజమే శ్రేష్టమైనదని అంటారు. ఆయాకాలాన్ని అనుసరించిక్షేత్రములో 
(పొలము) ఎట్టి బీజాన్ని (విత్తనాన్ని) వేస్తే ఆయా బీజలక్షణాలున్న సస్యం అభివృద్ది 
చెందుతుంది. ఈ భూమి ఒక్కటే అన్నిప్రాణులకు (సస్యాలకు) కారణమైన క్షేత్రంగా 
చెప్పబడుతూ ఉంది. అచ్చట బీజమే ప్రధానంగా ఉంటుంది. క్షేత్రగుణం వాటిలో ఉండదు. 
వరి, పెసలు, మొదలైనవి ఒకే చేనిలో వేస్తే అన్ని విధములైన మొక్కలు మొలుచుచున్నవే 
కాని భూమి గుణములు కనిపించవు. విత్తొకటివేసిన చెట్టాకటి మొలచుట అనునది 
ఎన్నడును సంభవించదు. చేనులో ఎట్టి బీజాన్ని వేస్తే అట్టిబీజమే మొలుస్తున్నది. 

తత్‌ వ్రొజ్టైన ఎినీతేన జ్ఞానబిజ్ఞానవేదినా, 

ఆయుస్మా మేన వస్తవ్యం న జాతు వరయోషితి 41 

అత్ర గాథా వాయుగీతాః కీర్తయంతి వ్రురావిదః, 

యథాబీజం న వప్తవ్వం వుంసా వరవరిగ్రహే 42 

నళ్ళతీమర్యధా ఎిద్ధః ఖో విద్దమనువిధ్ధతః, 

తథా నళ్ళతి వై క్షీవ్రం బీజం వరవరిగ్రహే 43 

వృథోరపీమాం వృథివీం భార్యాం వూర్వవిదో ఐదు, 

స్థాణుబేదన్య కేదారమావాళ్ళా ల్యవతో మృగమ్‌ 44 

ఎతావానేవ వురుషో యజ్ఞాయా౭౭త్మా వ్రజోతి వూ, 

విప్రాః బ్రాహు స్తథౌ బైతద్యో భర్తా నొ నృతాంగనా 45 

అందువల్ల శిష్టాచారసంపన్నుడు వేదవెదాంగజ్ఞానంకలవాడు, ఆయు ష్కాముడైన 

వాడు పరస్రీయందుతన బీజమునుంచవద్దు. ఈవిషయంలో వాయువు గానంచేసిన 
గాధలను పెద్దలు పాడుతారు. ఒకడు బాణం వేసినచోట మరియొకడు వేస్తే ఏవిధంగా 
నిషృలమౌతుందో అట్లె పరక్షేత్రమున వేయబడిన బీజము కూడ వ్యర్ణమగుచున్నది. 
పూర్వీకులు ఈ భూమి పృధుచక్రవర్తియొక్క భార్యయని అంటారు. చెట్టు చేమలు తీసి 
తొలుత పంటను పండించిన వానిదే భూమి అని అంటారు. మొదట బాణం 
వేసిచంపినవానిదే మృగమని అన్నట్లే మొదట పెండ్డిచేసికొన్నవాడే భర్తబెతాడు. తరువాత 
చేరిన వారు భర్శపదవాచ్యులుగారు. తానొక్కడే పురుషుడుకాడు తాను, తన భార్య, తన 
పుత్రుడు ముగ్గురు కలిసిననే పురుషుడగునని, అందువలన తానే భర్త తానే భార్య యగునని 


వేదవేత్తలందురు. కావున అట్టి భార్యయందు ఇతరునిచేత పుట్టింపబడినా ఆతని పుత్రుడే 
అగుచున్నాడు. 


న నిమ్మి యవినర్లాఖ్యాం భర్తుర్చార్వా విముచ్యతే, 
ఎవం ధర్మం విజానీమః ప్రాక్‌ వ్రజావతినిర్మితమ్‌ 46 
నతృదంళో నివతతి నకృత్కన్వా ప్రదియతే, 

నకృదావా దదానితి త్రీణ్యాతాని నతాం నకృత్‌ 47 


246 


నవమాధ్యాయం 
యథా గో 2 శష్టదాసీమ మహివ్యజావికొను చ, 
+ నోత్తాదళః ప్రజాభాగీ తజైవాన్వాంగనాన్వపి 48 
యే క్షేతిణో బీజవంతః వరక్షేత్రవవావీనః 
తే వై నన్యన్య జాతన్య న లభంతే ఫలం క్వచిత్‌ 49 
యదన్వగోమ వృషభో వత్సానాం జనయేచ్చతం, 
గోమినా మేవ తే వత్సా మోఘం న్కందిత మార్దభం 50 


భార్యనమ్ముకొన్నా దానం చేసినా భార్యభర్తలు విడిపోరు. తండ్రి తన కుమారుల 

కొకేమారు తన ధనాదులను పంచిపెడ్డాడు. అట్లే కన్యాదానాన్ని ఒకే సారి చేస్తాడు. ధనం 
వంటి వాటి దానాన్ని కూడ ఒకే సారి చేయాలి కాని ఒకే వస్తువును మాటిమాటికి దానం 
చేయకూడదు. దానమిస్తానని ఒకే సారి అంటారు. ఈ మూడిటిని సజ్జనులోకేసారి 
చేయుదురు. ఆవులు, ఒంటెలు, బథ్జెలు, మేకలు, గొజ్టెలు, దాసీస్రీలువీరియందు 
కలుగుసంతానం యజమానికి చెందినట్లే పరగ్రీలయందుకన్నసంతానం కూడా భర్తకే 
దక్కుతుందికాని తక్కినవారికి చెందదు. తనకు పాలంలేక తమ దగ్గరున్న విత్తనాన్ని ఇతరుల 
పాలంలో చల్లితే ఆ పొలంలో మొలచిన సస్వాన్ని అతడు పొందలేడుకదా. ఆబోతు ఇతరుల 
ఆవులందు ఎంత సంతానాన్ని కన్నా ఆపశువులన్నీ ఆవులున్నవాడికే చెందుతాయి కాని ఆ 
సంతతికి ఆబోతుకు సంబంధం ఉండదు కదా. దానికి తన వీర్యం తగ్గించుకొనుటే ఫలితంగా 
కనిపిస్తుంది. 

తథైనాక్షేత్రిణో బీజం వరక్షేత్ర వ్రవాపిణః 

కుర్వంతి క్షేత్రిణామర్జం నబీజీ లభతే ఫలం ॥ 51 

ఫలం త్వనభినంధాయ క్షేత్రిణాం బీజినాం తథా, 

ప్రత్యక్షం క్రేత్రిణామర్గో బీజాద్యోనిరరీయనీ 52 


ఆదే విధంగా తనకు స్వంతంగా పొలంలేక ఇతరులు పొలంలో బీజాన్ని వెదజల్లితే 
పాలం యజమానే ఫలితం పొంది బీజాన్ని చల్లిన వానికి ఫలితం దక్కనట్లే ఇతరుల 
భార్యలందు తన బీజాన్ని ఉంచి సంతానాన్ని కన్నా అది ఆ స్ర్తీ భర్తకే చెందుతుంది కాని 
బీజముంచినవానిది కాదు. క్షేత్రస్వాములు, బీజం కలవారు ఒక ఒప్పందం చేసికొనకపోయినా 
సంతతి మాత్రం క్షేత్రస్వామిదేజెతుంది తప్ప బీజస్వామిది కాదు ఎందుకంటే బీజం కంటె 
యోనియే ప్రధానమైంది కదా. 
(కియా౭భ్యువగమాత్వేతద్పజూర్ధం యత్రదీయతే, 
త స్వేవా భాగినౌ దృష్టా బీజీ క్షేత్ర ఏవ చ 53 
ఓఘవాతాహృతం బీజం యన క్షోత్రే ప్రరోహతి, 
క్షేత్రీకొసైైన తద్భీజం న వప్తా లభతే ఫలం 54 
ఈమెకు సంతానం కలిగితే అది మనకిద్దరికి సంబంధించిందౌతుందని నియమం 
చేసికొని విత్తనం వేస్తే, అప్పుడా సంతానమునకు బీజవంతుడు, క్షేత్రస్వామి ఇద్దరు 


247 


మనుస్మృతి 


యజమానులగుచున్నారు, గాలికి, ప్రవహానికి కొట్టుకొచ్చిన బీజం ఎ క్షేత్రంలో మొలుస్తుందో 
ఆ పంట భూస్వామిదే ఐనట్టు తెలియక పరభార్యయందు కన్న సంతానం ఆమె భర్తకే 
చెందుతుంది కాని బీజస్వామికి చెందదు. 
ఎష ధర్మో గవాశ్వస్య దాస్యు ప్రా జావికస్య చ, 
విహంగమహిషీణాం చ విజ్ఞేయః ప్రసవం ప్రతి 55 
ఈ ధర్మం ఆవులు, గుజ్ఞాలు, ఒంటెలు, మేకలు, గొత్జెలు, దాసీజనం వీరికి 
కలిగిన సంతానానికి సంబధించింది. 
బితద్వస్సారఫల్లుత్యఃం బీజయోన్యో: ప్రక్తీర్తి తం, 
అతః వరం వ్రవక్షామి యోషితాం ధర్మమావది 56 
ఇంతవరకు బీజము, యోని ఈ రెండిటిలో ప్రధానమైన దాని వివరణ 


చేయబడింది. ఇక స్రీలకు సంతానం కలుగునప్పుడు అవలంబింపవలసిన ధర్మాలు 
వివరించబడుతాయి. 


(భ్రాతు ర్హైష్లన్వ భార్యా యా గురువత్వ్యునుజన్య సౌ, 
యవీయనన్తు యా భార్యా న్నుషా జ్యోవ్షన్ల సాన్సతా 57 
జ్యౌవ్లో యవీయసో భార్యాం యవీయాన్వాగ్రజున్రీయం, 
పతితౌ భవతా గత్వా నియుక్రొవన్యనావది 58 
అన్నభార్య తమ్మునికి గురుపత్నితో సమానము. అట్లే తమ్ముని భార్య అన్నకు 
కోడలువంటిది. అన్న తమ్ముని భార్యను, తమ్ముడు అన్న భార్యను సంతానంలేని 
సమయంలో తప్ప అనుజ్ఞపొందివెళ్ళినప్పటికీ పాపాన్ని పొందుతున్నాడు. 
దోవరొద్వా నవిండాద్వా స్రీయా నమ్యజ్నియ్యుక్తయా, 
ప్రజోస్సి తాధిగంతవ్వా నంతానన్య వరిక్షయే 59 
ఎధవాయాం నియుక్తన్తు ఘృతాక్తో వాగ్యతో ని, 
ఎకముత్సాదయేత్సుత్రం న ద్వాతీయం కథంచన 60 
ద్వితీయ మేకో ప్రజనం మన్యంతే స్రీమ తద్దిదఃి 
అనిర్వాతం నియోగార్థం వళ్ళంతో ధర్మత న్తయోః 61 
నిధవాయాం నియోగార్టే నిర్వాతే తు యథావిధి, 
గురువచ్చ న్నుషావచ్చ వర్తేయాతాం వరస్సరమ్‌ 62 
స్రీ తనకు సంతానము లేనప్పుడు తనవంశంనిలుచుటకై పెద్దలచే అనుజ్ఞను 
పొంది మరది లేక సపిండీకులైనబంధువుల ద్వారా సంతానాన్ని పొందవచ్చును. తనకు 
సంతానము లేనప్పుడు పెద్దల అనుమతిని పొంది మరది మొదలగు వారిచే ఒకే పుత్రుని 


కనవలెను. మళ్ళీ పుత్రుని మాత్రం కనరాదు. ఆ సమయంలో మరదిలేక ఆమె బంధువు 
తన శరీరమునందంతట నేతిని పూసి కొని, మౌనముతో అన్నభార్య లేక బంధుప్రీతో 


248 


నవమాధ్యాయం 


కలియవలెను, కాని కొందరు పెద్దలుఒంటి పుత్రుడు పుత్రుడు కాడని భావించి రెండవపుత్రుని 
కూడ పొందవలెనని అంటారు తరువాత ఆ ప్రీ బావను తండ్రి వలె ఆ పురుషుడు మరదలిని 
కోడలివలె చూచుకొనవలెను. 


నియుకౌ యా విధిం హిత్వా వర్తేయాతాం తు కొముతః, 
తావుభా వతితౌ స్వొతాం న్నుషాగ గురుతల్పగౌ 63 

మరదలు లేక వదినయందు నియుక్తలైన (సంతానార్థం అనుమతి పొందిన) 
బావ లేక మరది శరీరమునందంతట నేయి పూసికొనుట, మౌనముతోసంగమించుట 
మొదలైన విధులు వదిలిపెట్టినచో ఆ పురుషులిద్దరు, కోడలిని గురుపత్నిని చెరచిన 
పాపముపొందెదరు. 

నాన్యస్మిన్‌ విధవా నారీ నియోక్తవ్వా ద్వజాతిభిః 
అన్వస్మిన్‌ హి నియుంజానా ధర్మం హన్యున్సనాతనం 64 
నోద్యాహికేమ మంత్రేమ నియోగః కీర్త్యతో క్వచిత్‌, 

న వివాహ విధాన్సక్తం విధవా వేదనం వునః 65 
అయం ద్విజైర్థి వద్వద్భిః వచధర్శో ఐగర్హి తః 
మనుప్వాణా మవి (వోక్షో నేనే రాజ్యం ప్రశానతి 66 

న మహీమఖిలాం భుంజన్రాజర్షి వ్రవరః వురా, 

వర్ణానాం నంకరం చ(్రే కామోపహత బేతనః 67 

తతః ప్రభృతి యో మోవాల్‌ వ్రమీతవతికాం స్రీయం, 
నియోజయత్యవత్వార్థం తం బిగర్లంతి సాధవః 68 

సంతానము లేని విధవ దగ్గరకు బావ లేక మరది, వారి సపిండీకులు తప్ప 
సంతానము కలిగించుటకై ఇతరులనెవ్వరిని అనుమతించకూడదు. అట్లు చేస్తే సనాతన 
ధర్మాన్ని చెడగొట్టినట్లవుతుంది. వివాహమంత్రములందెచ్చట కూడ సంతానం లేని స్త్రీ పెద్దల 
అనుమతిచే సంతానం పొందవచ్చునని చెప్పబడలేదు. అట్లే విధవ పునర్వివాహము చేసి 
కొనవచ్చునని కూడ ఎచ్చట కనిపించదు. వేనుడనురాజు ప్రవేశపెట్టిన ఈ పునర్వివాహమను 
పశుధర్మాన్ని విద్వాంసులైన బ్రాహ్మణులందరు నిందించిరి. కనుమతించినాడు. 

ఆ వేనుడు కామముచే బుద్దిచెడిపోయి తన రాజ్యమున వర్ణసం౦ంకరాని 
అప్పటినుండి భర్తచనిపోయిన స్ర్తీ పుత్ర సంతానానికై నియోగధర్మాన్ని అనుష్టిస్తే పెద్దలు 
నిందింపమొదలు పెట్టిరి. (ఈ నియోగం కలియుగంలో నిషిద్ధమని భావం) 

యస్వా మియేత కన్యా యా వాచా నత్వే కృతే వతిఃి, 
తామనేన విధానేన నిజో విందేత దేవరః 69 

' యథావధ్యధిగమైనాం ఛుక్లవన్తాం బీచివ్రతాం, 
మిథో భజోతాప్రసవాతృకృత్స కృదృ్భతావృతౌ 70 


249 


మనుస్మృతి 
ఒక కన్యకు పెండివిషయంలో మాట ఒప్పందం జరిగిన తర్వాత ఆవరుడు 
చనిపోతే ఆమెను ఈ క్రింది పద్దతి ప్రకారం ఆమె మరది వివాహం చేసుకోవచ్చు. ఆ స్త్రీకి 
విపాహమైనా తెల్లని వస్త్రాలు ధరించి, శుచియై ప్రతి బుతువున ఒక్కసారి చొప్పున పుత్ర 
సంతానము కలుగువరకు అతనితో పోవలెను, (ఈ విధంగా నియమం విధింపబడినందువల్ల 
ఆ బిడ్డ చనిపోయినవాని పుత్రుడేబె తాడు) 


న దత్వా కన్యచిత్సన్యాం వునరద్వాద్వాచక్షణ, 
దత్వా వునః వ్రయచ్చన్‌ హి ప్రాప్నోతి వురుషాన్సతం 77 
ఒకసారి తనకూతురిని ఒకరికిత్తునని మాటఇచ్చి తరువాత ఇంకొకరికాకన్య 
నివ్వరాదు. ఆ విధముగా చేసినచో ఆ కన్య యొక్క తండ్రి పురుషానృతమనే దోషాన్ని 
పొందును. 
విధివత్రృతిగృవ్వోవి త్యజోత్స న్యాం ఎగర్డి తాం, 
వ్వాధితాం విప్రదుష్టాం వా భద్మనా బోవపాదితాం 72 
యస్తు దోషవతీం కన్యా మనాఖ్యాయోవపాొదయేత్‌, 
తన్య తధ్వితథం కుర్వాత్స నాం౭దాతుర్దురాత్మన:ః 73 
వైధవ్యలక్షణాలు కలది, రోగిష్టి, దుర్లక్షణాలు కలది, మోసముతో పెండ్డిచేయ 
బడింది, ఐన కన్యను శాస్తపద్ధతిలో వివాహం చేసికొన్నా వదిలిపెట్టాలి. తన కూతురుకు 
ఉన్న రోగాలు మొదలైన దోషాలను చెప్పకుండావివాహం చేస్తే ఆ స్ర్తీని కన్యాదాతకు తిరిగి 
ఇచ్చి వేయవచ్చును. 
విధాయ వృత్తిం భార్వాయాః ప్రవ సేత్సా ర్యవాన్న రః, 
అవృత్తికర్శితా హీ స్రీ వ్రదు ప్యేత్‌ స్థీతిమత్యవి 74 
విధాయ ప్రోషితే వృత్తిం జీవేన్నియమమాస్థితా, 
(వోషితే త్వవిధాద్రైవ జీవేచ్చిల్లైరగల్లి తైః 75 
తనకు ఇతర ప్రదేశములందు పనులేవైనా ఉంటే తన భార్యకు కూడు గుడ్డవంటి 
వసతులేర్పరచి పోవలెను. లేనిచో ఆ స్తీ చెడి పోవచ్చును. తన భర్త తనకు కూడు గుడ్డ 
వంటి వసతులేర్చరచి దేశాంతరమునకు పోయినప్పుడుడాస్తీ నియమనిష్టలతో జీవించవలెను. 
భర్త తనకెట్టి వసతి కల్పింపక దేశాంతరానికిపోతే, వంటచేయుట నూలువడకుట వంటి 
మంచి వృత్తులతో కాలక్షేపం చేయాలి. 
(పోషితో ధర్మకొర్వార్థం వ్రతీక్షో౭ వ్వా నరన్సమాః 
విద్యార్థం వడ్యళోర్టం వా కామార్ధం త్రీంన్తు వత్సరాన్‌ 76 
నంవత్సరం వ్రతీక్షేత ద్విషంతిం యోషితం వతిః 
డోర్లం నంవత్సరాత్త్యేనాం దాయం వ్పాత్వా న నంవ సేత్‌ 77 
అతిశ్రామేత్‌వ్రమత్తం యా మత్తం రాగా ర్తమేవ వా, 
సా త్రీన్‌ మాసాన్‌ వరిత్వాజ్వా విభూషణ వరిచ్చదా 78 
250 


“fF 


నవమాధ్యాయం 


గురువు ఆజ్ఞ నెరవేర్చుట వంటి ధర్మకార్యనిర్యహణకై తన భర్త దేశాంతరం పోతే 
తన భర్త రాక గురించి ఎనిమిది సంవత్సరాలవరకు ఎదురు చూడాలి. విద్యకై లేక కీర్తి 
సంపాదనై పోతే ఆరు సంవత్సరాలు, కామంతో పోతే అతనికై మూడు సంవత్సరాల 
వరకు ఎదురు చూడాలి. భర్తను ద్వేషించే భార్యను భర్త ఒక సంవత్సరం వరకు ఎదురు 
చూడాలి. సంవత్సరం తరువాత కూడ భర్తను ద్వేషిస్తూ ఉంటే తాను వివాహ సమయంలో 
ఇచ్చిన వస్రాభరణాలను తీసికొని పంపించివేయాలి. తన భర్తకు జూదం మొదలైన 
దుర్వ్యసనాలు, మద్యపానంవంటి అలవాట్లు, రోగం ఉన్నవని అతనిని అవమాన పరుస్తూ 
ఉంటే ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవి తీసికొని మూడు నెలల వరకు వదిలి వేయాలి. 


ఉన్నత్తం వతితం క్లీబమబీజం పొవరోగిణం, 
న త్వొగో౭స్తి ద్వషంత్వొళ్ళు న చ దాయావవర్తనం 79 
కాని భర్త పిచ్చివాడైతే, పతితుడు, వపుంసకుడు, ఇంద్రియ రహితుడు, కుష్టు 
మొదలైన రోగాలున్నవాడైతే ఆ భర్తను భార్య ద్వేషిస్తున్నా భర్త ఆమెను వదలరాదు. అట్లే 
ఆమె వస్రాభరణాలు తీసికొనరాదు. 
మద్యపా సాధువృత్తా చ ప్రతికూలా చ యా భవేత్‌, 
వ్యాధితా వా౭ధివేత్తవ్వా హింస్రార్థమ్నీ చ నర్వదా 80 
వంధ్యాష్టమే ౭ధివేద్యాభే దశమే తు మృతవ్రజా, 
వకాదశే న్రీజననీ నద్య న్లగప్రీయవాదినీ 81 
యా రోగిణీ స్వాత్తు హితా నంవన్నా బైన శీలత, 
సానుజ్ఞాప్వాధివేత్తవ్వా నావమాన్వా చకర్ణి చిత్‌ 82 
అధివిన్నా తు యా నారీ నిరబ్చేదోషితా గృహాత్‌, 
సా నద్యన్సన్నిరోద్దవ్వా త్యొజ్యా వా కులసన్నిధౌ 8౩ 
మద్యపానం చేసేది, దుష్ట స్వభావం కలది, భర్తకు ప్రతికూలంగా నడుచుకునేది, 
రోగిష్టి సేవకులను బాధించేది, విపరీతంగా ఖర్చు చేసేది అగు భార్యను వదిలి ఇంకొక 
ప్తీని వివాహం చేసికోవచ్చును. సంతానం కలుగకపోతే ఎనిమిది సంవత్సరాలు పుట్టిన 
బిడ్డలు చస్తూ ఉంటే పది సంవత్సరాలు, ఆడ పిల్లలే కంటూ ఉంటే పదకొండు సంవత్సరాలు 
చూచి పునర్వివాహం చేసికోవాలి. ఎప్పుడు నిష్ణరాలాడే ప్రీని వెంటనే వదలి ఇంకొక ప్రీని 
వివాహం చేసికోవాలి. తన భార్య రోగిష్టియెనా అనుకూలవతి, పతివ్రత ఐతే భర్త ఆమె 
అనుమతి తీసికొని పునర్వివాహం చేసికోవాలి. ఆమెను ఎప్పుడూ అవమాన పరచకూడదు. 
భర్త ఇంకొక వివాహం చేసికొన్నాడని కోపంతో ఇల్లు వదిలిపోయే భార్యను వెంటనే ఆమెకోపం 
తగ్గేంత వరకు నిర్భంధించాలి. లేకపోతే ఆమెను తల్లిదండ్రుల దగ్గర వదలి పెట్టాలి. 
వ్రతిషిద్దాపిబేద్యా తు మద్యమభ్యుదయేవ్యవి, 
(పేక్షాసమాజుం గబ్బేద్వా సా దండా కృష్ణలాని షట్‌ 84 
వివాహాది శుభకార్యాలందు క్షత్రియస్తీ మొదలగు స్త్రీలను ఎంత నివారించినా, 


251 


మనుస్మృతి 
మద్యపానం చేయు స్త్రీకి, నాట్యశాల మొదలగు స్థలములకు పోవు స్త్రీకి ఆరు బంగా? 
కృష్ణలను నాణములను దండనగా విధించాలి. 
యది స్వాశ్సావరాళ్లైవ విందేరన్‌ యోషితో ద్విజాః, 
తొపాం వర్ణక్రమేణ స్వాజ్టేమ్టుం వూజూ చ వేళ్ళు చ 85 
ద్విజులు తమజాతి స్త్రీలను, అసవర్ణస్రీలను కూడ వివాహం చేసికొంటే ఆ స్తీలక 
పెత్తనం, గౌరవం, గృహం మొదలైనవి వర్ణక్రమాన్ని అనుసరించి వస్తాయి. 
భర్తుళ్ళురీర వశ్రూషాం ధర్మ కార్యం చ నైత్యకం, 
స్వా బైవ కుర్యాత్స ర్వేషాం నాన్యజాతిః కథంచన 86 
యన్తుత త్కారయేన్మోహాత్స జాత్యొ స్థితయా౭ న్యయా, 
యథా బ్రావా ఇబాండాలః వూర్వదృష్టన్తథైవ నః 87 
అన్ని జాతులవారికి తన జాతికి చెందిన స్త్రీయే భర్తశుశ్రుష, ధర్మకార్యాలు 
నిత్యకర్మచేయుటకు అర్హురాలు, ఇతరజాతి స్త్రీకి ఆ అధికారం లేదు. సజాతీయయైన క 
తనకుండగా వర్గాంతరానిక చెందిన ప్రీతో భర్హృుళు(శుష వంటి కార్యముల 
చేయించుకొనువాడు బ్రాహ్మణ చండాలుడి తో (బ్రాహ్మణ స్ర్తీకి శూద్రునికి పుట్టినవాడు, 
సమానుడని అంటారు. 
ఉత్సృవ్దాయాభిరూవాయ వరాయ నదృశాయ చ, 
అ(్రావ్తామపీ తాం తస్మై కన్యాం దద్వాద్యథావిధి 88 
కొామమామరణాత్తి పేధ్భ హే కన్వర్తు మత్యవీ 
న జైవైనాం వ్రయచ్చేత్తు గుణహీనాయ కర్ణి చిత్‌ 89 
ఉన్నత కులంలో పుట్టిననాడు, మంచి రూపంకలవాడు, తనకులానికి చెందిన 
వరుడు లభిస్తే వివాహవయసులేకపోయినా తన కూతురునిచ్చి శాస్తపద్దతిలో వివాహం 
చేయాలి. తన కుమార్తెను గుణహీనుడైన వరునికిచ్చుటకంటే చనిపోవువరకు తన ఇంటిలోనే 
ఉంచుకొనుటమేలు. (అంటే తన కుమార్తెను మంచి వరుని చూచి వివాహం చేయాలి 
కాని ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు). 
(తీణీ వర్గాణ్యుూదీకేత కుమార్యృతుమతీ నతీ, 
డార్హం తు కాలాదేతస్మాద్వాందేత నదృళం వతిమ్‌ 90 
అదీయమానా భర్తారమథిగబ్బేద్యది న్వాయమ్‌, 
వైనః కీంచిదవావ్నోతి న చ యం నాధిగచ్చతి 91 
అలంకారం నాదదీత పిత్యం కన్యా న్వయంవరా, 
మాతృకం (భ్రాతృదత్తం వా స్తేనా స్వాద్యది తం హరేత్‌ 92 
బుతుమతియైన స్ర్తీకి మూడు సంవత్సరాలలో చక్కని వరుని వెదికి పెండ్డిచేయాలి. 
మూడు సంత్సరాలు దాటితే సాధారణగుణములుకల వరునికిచ్చి పెండ్లిచేయాలి. తన 


252 


నవమాధ్యాయం 


తండ్రి తనకువివాహం చేయకపోతే తనంతట తాను తనకు యోగ్యుడైనవానిని వివాహం 
చేసికొంటే పెద్దవారిని ధిక్కరించినారను పాపము స్త్రీకి గాని పురుషునికి కాని కలుగదు. 
ఆవిధంగా తాను స్వయంగా వివాహం చేసికొనే స్తీ తన తండ్రి, తల్లి, సోదరులకు చెందిన 
ఆభరణాలదులు పొందుటకర్చురాలు కాదు. 
వీత్రే న దద్వాచ్చుల్హం తు కన్వామృతుమతీం హరన్‌, 
న హి న్వామ్యాదతిక్రామే దృతూనాం ప్రతిరోధనాత్‌ 93 
బంబతువుతిట్టైైన కన్యను వివాహం చేనికొనువాడు ఆ కన్యతండ్రికి 
కన్యాశుల్కమీయవలసిన అవసరంలేదు బుతుమతి యగువరకు తన కుమార్తెకు వివాహం 
చేయకుండ ఉంచినందువల్ల ఆ తండ్రి, తండ్రి యొక్క అధికారాలనన్నిటిని 
కోల్పోవుచున్నాడు. 
(ంళద్వర్లో వ హేత్సన్యాం హృద్యాం ద్వాదశ వార్షికీమ్‌, 
(త్వష్ట వర్షో౭ప్ట వర్గాం వా ధర్మే సీదతి నత్వరః 94 
దేవదత్తాం వతిర్భార్యాం విందతే నేచ్చయాత్మనః 
తాం నసాధ్వం బిభృయాన్నిత్వం దోవానాం ప్రీయమాచరన్‌ 95 
ముప్పై సంవత్సారాల వరుడు పన్నెండేళ్ళ కన్యను వివాహం చేసికొనవచ్చు అట్ల 
ఇరువైనాలుగేళ్ళ వాడు ఎనిమిదేళ్ళ కన్యను వివాహంచేసికోవచ్చును. దేవతలిచ్చిన స్త్రీని 
తనకిష్టం లేకపోయినా వివాహం చేసికొని దేవతలకు సంతోషం కలిగించుటకు ఆమెను 
ఎల్లప్పుడు పోషింపవలెను. 
ప్రజనార్థం నియ: నృత్హాన్స ంతానార్ధం చ మానవాః 
తస్మాత్సా ధారణో ధర్మః తౌ వత్సా సహోదితః 96 
స్తీ పురుషుల ప్రధాన ధర్మం సంతానాన్ని కనుట, తక్కిన ధర్మాలన్నీ దీని తరువాతివే. 
కన్వాయాం దత్తవల్హాయాం మియేత యది చల్కద, 
దేవరాయ వ్రదాతవ్వా యది కన్వానుమన్యతే 97 
కన్యానిశ్చయం జరిగి, కన్యాశుల్కం కూడ తీసికొన్నతరువాత ఆ వరుడు వివాహం 
కంటెముందే చనిపోతే ఆ కన్యను ఆవరుని తమ్మునికిచ్చి వివాహం చేయాలి. 


అదదీత న శూదో౭పీ జీలం దుహీతరం దదన్‌, 
శుల్కం హీ గృవ్హాన్‌ కురుతే భన్నం దుహితృవిక్రయమ్‌ 98 
శూద్రుడైనా తన కుమార్తెకు వివాహం చేసేటప్పుడు కన్యాశుల్కం తీసుకోకూడదు. 
ఆ విధంగా కన్యాశుల్కం తీసుకొనేవాడు తన కన్యను అమ్ముకొన్నవానితో సమానుడు. 
ఎతత్తు న వరే చక్రుర్నావరే జాతు సాధవః, 
యదన్యన్య ప్రతిజ్ఞాయ వునరన్యన్వ దీయతే 99 


PLE 


మనుస్మృతి 
నానుళువమ జూజ్వేతత్వూర్వేవ్వువి హి జన్మను, 
జుల్క నంజ్ఞైేన మూల్వేన భన్నం దుపొతృ్ఫ విక్రయమ్‌ 700 
కన్యానిశ్చయం జరిగిన తరువాత ఆ కన్యను ఇతరులకిచ్చినట్లు ఇంతవరకు 

వినలేదు. కావున కన్యానిశ్చయం జరిగిన కన్యను ఆ వరునికే ఇచ్చి పెండ్లి చేయాలి అట్లే 
కన్యాశుల్కము తీసి కొని పెద్దలెవరు వివాహం చేసినట్లు ఇంతవరకు వినలేదు. 

ఆన్వోన్యస్వావ్వభీచారో భవేదామరణాంతికః, 

ఎష ధర్శన్సమా సేన జ్లేయః ప్రీ వ్రంనయోః వరః 101 

తథా నిత్యం యతేయాతాం స్రీ వుంసొ తు కృతక్రియో, 

యథా నాభిచరేతాం తౌ వియుకొనితరేతరమ్‌ 702 


స్త్ర పురుషులిద్దరు జీవితమున్నంతవరకు అన్యోన్యంగా కలిసి మెలసి ఉండాలి. 
ప్రీ పురుషులు పెండిచేసికొని ఒకరినొకరు ఎడబాయకుండకలసి మెలసి ఉండాలి. 


ఏవ స్రీవుంనయోరుక్తో ధర్మో వో రతినంహితం, 
ఆపద్యవత్య ప్రాప్తి దాయభాగం నిబోధత 103 
ఇంతవరకు స్రీ పురుషులధర్మాలు చెప్పబడ్డాయి. ఇక సంతానం లేనప్పుడు 
అనుసరించాల్సిన పద్దతి దాయ భాగాన్ని గురించి వివరించబడుతుంది. 103 
ఊోర్టుం వీతుళ్ళ మాతుళ్ళ నమేత్య బ్రాతరన్సమమ్‌, 
భబేరన్‌ పైతృకం రిక మనీశా స్తే హి జీవతోః 104 


తల్గిదం(డ్రంలు బ్రతికి ఉన్నంతవరకు అన్నదమ్ములు వారి ధనాన్ని 
అనుభవించాల్సిందే తప్ప పంచుకోకూడదు. 


జ్యేష్ట ఎవ తు గృహ్లీయా త్రిత్వం ధన మశేషతః, 
శేషాస్త మువబీవేయుర్వథైవ వితరం తథా 105 

జ్యే షేన జూతమాత్రేణ వుత్రీ భవతి మానవః, 
వితాణామనృణక్షైన న తస్మాత్సర్యమర్ల తి 106 
యస్మిన్సృణం నన్నయతి యేన చానంత్యమచ్నతే, 

న ఎవ ధర్శజు వుత్రః కొమజానితరాన్విదుః 107 
వితేన పాలయేత్పుత్రాన్‌ జ్వేప్తో భ్రాత్సాన్‌ యవీయనః, 
వుత్రవబ్బానీ వర్తేరన్‌ జ్యో ష్టే భ్రాతరి ధర్మతః 108 
జ్వౌష్టః కులం వర్ధయతి వినాశయతి వా వునః, 

జ్యేష్ట: వూజ్యతమో లోకో జ్యోష్షః నద్భిరగర్ణి తః 109 
యో జ్వౌప్టో జ్యోన్షవృత్తి స్వాత్‌ మాతేవ న వితేవ న్వ 
అజ్వేష్టవృత్తర్వన్తు స్వాత్స నంవూజ్వున్తు బంధువత్‌ 110 


254 


నవమాధ్యాయం 


సాధారణంగా తండ్రి నంపాదించిన దానికి పెద్దకొడుకే అధికారి. 
అతడుతమ్ములనందరిని తండ్రి రక్షించినట్లు రక్షించాలి. జ్యేష్టుడు పుట్టగానే అతడు 
(పుట్టబోవుతమ్ములవల్ల) పుత్రవంతుడు అగును. పితృబుణమును కూడవెంటనే 
తీర్చుకొనును కావున ఆ జ్యేష్ణుడే తండ్రి ఆస్తికంతా అధికారి అగును. జ్యేష్టపుత్రుడొక్కడే 
ధర్మపుత్రుడు. తక్కిన పుత్రులందరు కామంవల్ల పుట్టినవారే. జ్యేష్ణుడు తనతమ్ములందరిని 
తన తండ్రిచూచినట్టు చూచుకొవాలి. అదేవిధంగా తమ్ములు తమ అన్నను తమ తండ్రిని 
చూచినబ్లే చూచుకొవాలి, జ్యేష్ణుడు ధర్మిష్టుడైతే, అతని వంశం అభివృద్ధి చెందుతుంది. 
లేకపోతే అదినాశనమౌతుంది. అందువల్ల జ్యేష్ణుడు సర్వదా గౌరవించతగినవాడు. జ్యేష్టుడు 
పెద్దమనసుతో ఉంటే అతడు తల్లివలె తండ్రి వలె గౌరవానికి పాత్రుడౌతాడు. అట్లే పెద్ద 
మనసుతో తన సోదరులను చూచుకోకసోతే అతడు బంధువులవలె గౌరవాన్ని పొందుతాడు. 
ఎవం నహ వసేయుర్వా వృథగాః ధర్మ కొమ్యయా, 
వృథగ్వావర్థతే ధర్మస్తస్మాద్ధర్మ్యా పృథక్‌ క్రియా 111 
ఈ విధంగా సోదరులందరు కలసి ఉండవచ్చు లేక వేరు వేరుగా ఉండవచ్చును. 
వారు వేరువేరుగా పంచమహాయజ్ఞముల వంటి గార్హస్థ్యధర్మాలను విడివిడిగానే చేయాలి. 
ధాయభాగం ౩- 
జ్యోష్టన్య వింశ ఉద్దారః నర్వద్రవ్వాచ్చ యద్వారమ్‌, 
తతో౭ర్ధం మధ్యమన్య న్యాత్తురీయం తు యనియసః 112 
ద్వోష్లక్పైవ కనిష్టళ్ళు నంహరేతాం యథోదితమ్‌ 
యే౭న్వే జోష్ట కనివ్రాఖ్వాం తేషాం స్వా౭న్మధ్యమం ధనమ్‌ 113 
నర్వేషాం ధనజాతొనామాదదీ తాగ్ర్రమ(గ్రజు 
యచ్చ సొతిళయం కించి ధ్రశతశ్చావన్నయాద్వరమ్‌ 114 
తల్లి దండ్రులకు సంబంధించిన సమస్తద్రవ్యాలలో మంచి దాన్ని ఇరువైపాళ్ళు 
పెద్దకొడుకుకు ఇవ్వాలి. రెండవవాడికి పెద్దవాడి భాగంలో సగం ఇవ్వాలి. మూడవవాడికి 
అందులోను సగం (నాల్గవ వంతు) ఇవ్వాలి. తండ్రికి ముగ్గురు కంటే ఎక్కువ మంది 
పుత్రులుంటే పెద్దవానికి, చిన్నవానికి ఇంతకుముందు పేర్కొన్నట్టు 20వ వంతు 80 వ 
వంతు పాలునిచ్చి తక్కినవారికి మిగిలిన ధనమునీయవలెను.. 
ఉద్దారో న దళన్వస్తి నంవన్నానాం న్వకర్శను, 
యత్కించిదేవ దేయం తు జ్యాయ సే మానవర్ధనం 115 
ఉద్దారము నిచ్చు ఆచారం (అనగా జ్యేష్ణనికిచ్చు పదవభాగము) తమ తమ 
కర్మలయందు సుసంపన్నులైన వారిమధ్యలేదు. కాని వారుకూడ పెద్దవానిపైగల 
గౌరవభావంతో ఇంటిలోనున్న ఒక ప్రధాన వస్తువునుమాత్రమివ్వాలి. 
ఎవం నముద్దృతో౭ద్దారే సమానంశాన్‌ వ్రకల్పయేత్‌, 
ఉద్దారే౭నుద్ధృతే త్వేషామియం స్వాదంశకల్పనా 116 


మనుస్మృతి 


ఎకొదికం హారేవ్యోన్లః వు త్రో? ధ్యర్ధం తతోzనుజః, 

అంశమంశం యవియాంన ఇతి ధర్మో వ్యవస్థితః 117 

స్వేభోంశేభ్యన్తు కన్వాభ్యః ద్రదద్యుర్రాతరః వృథక్‌, 

న్వాత్స్వాదంళాచ్చతుర్సాగం వతితాః న్యూరదిత్సవః 118 

జ్యేష్టునికి ఉద్దారాన్నిస్తే మిగిలిన తండ్రి ఆస్తిని అన్నదమ్ములు సమానంగా 

పంచుకోవాలి. లేకపోతే ఈ పద్దతిలో తండ్రి ఆస్తిని అన్నదమ్ములు పంచుకోవాలి. 
జ్యేష్టపుత్రుడు రెండు భాగాలు, రెండవవాడు ఒకటిన్నర పాళ్ళు, తక్కినవారంతా ఒక్కొక్క 
పాలు తీసుకోవాలి. ఈ విధంగా తండ్రి ఆస్తిని పంచుకొన్న అన్నదమ్ములు తమతమ 
పాళ్ళనుండి పెండ్లికాని ఆడ పిల్లలకు వేరువేరుగా నాల్గవపాలు ఇవ్వాలి. లేనిచో వారు 
పతితులౌతారు. 


అజాబికం సైకశళఫం న జాతు విషమం భవేత్‌, 
అజాదికం తు విషమం జవ స్వైవ ఏధీయతే 779 
మేకలు గొజ్టెలవంటి ఒంటి గిట్టల మృగాలు బేసిగా ఉండి పంపకంలో మిగిలిపోతే 
దాన్ని జ్యేష్టపుత్రునికే వదలిపెట్టాలి. 
యవియాన్‌ జోన్ల భార్యాయాం వుత్రముత్సాదయేద్యది, 
నమన్తత్ర విభాగన్వ్యాదితి ధర్మో వ్యవస్థితః 120 
డీపనర్థనం ప్రధానన్య ధర్శతో నోపవద్యతే, 
పీతా ప్రధానం వ్రజనే తస్మాధ్ధర్మేణ తం భజేత్‌ 121 
చిన్నవాడు బంధువుల సమ్మతితో అన్నభార్యయందు పుత్రుని కంటే ఆ పిల్లవానికి 
అతని పినతండ్రులతో సమానంగా భాగం వస్తుంది. అటువంటి పుత్రునికి తనతండ్రికి 
ధర్మతః వచ్చు ఉద్దారము లభించదు. క్షేత్రియెన తండ్రి ప్రధానుడు కావున ఈ క్షేత్రజునికి 
ఇంతకుముందు చెప్పినట్లు సమానమైన భాగం లభిస్తుంది. 
పుత్రః కనిషో జ్యోష్షాయాం కనివాయాం చ వూర్వుజు 
కథం తత్ర విభాగస్వ్యాదితి బేత్సంశయో భవేత్‌ 122 
ఎకం వృషభముద్దారం నంవారేత న ప్రూర్యజక 
తతో౭వరే జ్వ్యౌష్టవృషానస్తదూనానాం న్వమాతృతః 123 
ఒకనికి ఇద్దరు సజాతీయలైన భార్యలున్నప్పుడు చిన్నదాని కొడుకు జ్యేష్టుడుగాపుట్టి 
పెద్ద భార్యకొడుకు కనిష్ణుడైతే తండ్రి ఆస్తిని ఈ పద్ధతిలో పంచాలి. మొదటి భార్యకొడుకు 
ఒక వృషభమును ఉద్దారముగా తీసికొనవలెను. తక్కిన భార్యల పుత్రులు తమతమ 
తల్లుల ననుసరించి చిన్నవాడు ఒకటి అంత కంటే పెద్ద భార్యపుత్రుడు రెండు అంతకంటె 
పెద్దభార్యపుత్రుడు మూడు వృషభములు ఈ విధంగా పశువులను పంచుకోవాలి. 
జ్యౌన్టన్తు జాతో వ్యవాయాం హరేద్భాషభషోడళాః, 
తతః న్వమాతృత శేషా భజేోరన్నితి ధారణా 124 


నవమాధ్యాయం 
మొదటి భార్యకుపుట్టిన జ్యేష్ట (తక్కిన భార్యల పుత్రులకంటె) పుత్రునికి పదహారు 
ఎద్దుల నివ్వవలెను. మిగిలిన వాటిని తక్కిన వారు పంచుకొనవలెను. 
నద్భళ స్రెమ జూతానాం వ్రత్రాణామవికేషతః, 
నమాతృతో వ్వైమ్హ్రమస్తి జన్మతో జ్వైష్టాముచ్యుతే 125 
జన్మజ ష్టేన చాహ్యానం సొబ్రవ్మాణ్యాన్వవీ నృతమ్‌, 
యమయోశెవ గర్భేమ జన్మతో జ్వేష్టతా న్మృతా 126 
ఒకే జాతికి చెందిన భార్యలు ఇద్దరు లేక ముగ్గురుంటే వారి పుత్రులలో తల్లులను 
అనుసరించి జ్యేష్టత్వం రాదు వయస్సునే ప్రధానంగా తీసికోవాలి. సుబ్రహ్మణ్యమనే మంత్రం 
జ్యోతిష్టోమయాగం లో ఇంద్రుణ్ణి పిలుసున్నది. అందు తండ్రిని ప్రధమంగా పుట్టిన పుత్రుడే 
ఆహ్వానిస్తాడు. కవలపిల్లలో సైతం ముందు జన్మించినవాడే జ్యేష్టుడని నిర్ణయింపబడింది. 


ఈ విధంగా వయస్సును బట్టియే బ్యేష్టుడుని నిర్ణయించాలి గాని అతని తల్లిపెద్దతనాన్ని 
అనుసరించి మాత్రం నిర్ణయింపకూడదు. 


అవుత్రో౭ నేన విధినా నుతాం కుర్వీత వుత్రికామ్‌, 

యదవత్యం భవేదస్వాం తన్మమ స్వాత్త్వృధాకరమ్‌ 127 

అనేన తు విధానేన వురా చ(్రే౭ థ వుత్రికొఃి 

వివృద్ధూర్థం న్వవంశన్య న్వాయం దక్షః వ్రజూావతిః 128 

దదౌ న దళ ధర్మాయ కళ్ళపాయ త్రయోదళ 

సోమాయరాజ్టో నత్కత్య ప్రీతాత్మా నప్తవింళతిమ్‌ 129 

యధైవాత్మా తథా వుత్రః వుతేణ దుహితా నమా, 

తన్వామాత్మని తిష్టంత్వాం కథమనో ధనం వారేత్‌ 130 

మాతుస్తు యౌతకం యత్య్యాత్కు మారీభాగ ఎవ న 

దొహిత్ర ఎవ చ వారేదవుత్రస్వాఖిలం ధనమ్‌ 131 

దౌహిత్రో వ్యూఖిలం రిక మవుత్రస్య పితుర్ల రేత్‌, 

న ఎవ దదాద్ద పిండౌ పిత్రే మాతామహాయ చ 132 

పొత్రదౌహిత్రయోర్లోకో న విశేషో౭స్తి ధర్మతః, 

తయోర్హి మాతొవీతరౌ నంభూతౌ తన్య దేవాతః 133 

పుత్రులులేనివాడు తన పుత్రికకు వివాహముచేయునప్పుడు ఈమెకు 
వుట్టుబాలుడు (మనుమడు) మాకు పితృకార్యములు చేయునని ఒడంబడికను 
చేసికొనవలెను. పూర్వం దక్షప్రజాపతి తనవంశాభివృద్ధికె ఇదేవిధంగా ఒప్పందం చేసికొన్నాడు. 
ఆ ఒప్పందముతోనే అతడు తన పదిమంది పుత్రికలను ధర్మునికి, పదముగ్గురిని 
కశ్యపప్రజాపతికి, ఇరువైఏడుగురిని చంద్రునకు భార్యలుగా ఇచ్చినాడు. అందువల్ల 
పుత్రులులేనివాడు దౌహిత్రుని తమ పితృకార్యాదులకై నియోగించాలి. తాను తన పుత్రుడు 
ఇద్దరు సమానమైనట్లె పుత్రుడు పుత్రిక ఇద్దరు కూడ సమానులే. కనుక తాను పుత్రికా 
257 


మనుస్మృతి 
రూపమున ఉండగా పుత్రులు లేని తన ఆస్తికి పుత్రికయే వారసురాలగుచున్నది. తల్లిచనిపోతే 
ఆమెయొక్క మాతృధనమంతా పెండ్లికాని అమె పుత్రికలకే చెందుతుంది. అట్లే తనకుపుత్రులు 
లేకపోతే తన ఆస్తికి దౌహిత్రుడేవారసుడౌతాడు. ఆ దౌహిత్రుడు పుత్రులులేని మాతామహుని 
(తాతగారి) ఆస్తికి, తండ్రి ఆస్తికి కూడ వారసుడగుచున్నాడు. అతడే తండ్రికి మాతామహునికి 
కూడ పిండప్రదానము చేయును. పౌత్రుడు (కొడుకుకొడుకు) దౌహిత్రుడు, కూతురు కొడుకు 
ఈ ఇద్దరి తల్లి, తండ్రులు ఒక్కరి వల్లనేపుట్టినందువల్ల వీరిద్దరికి న్యాయంగా తేడాలేదు. 


వుతికాయాం కృతాయాం తు యది వ్రత్రోజనుజాయతే, 
నమస్తత్ర విభాగస్వాద్ట్రైవ్షతా నాస్తి హి స్త్రియాః 134 
అవు(త్రాయాం మృతాయాం తు వుతికొాయాః కథంచన, 
ధనం తత్పుతికాభర్తా వారేశ్రైవావిచారయన్‌ 135 


అళృ్ళతా వా కృతా వావీ యం విందేత్సదృశాతు తమ్‌, 
పౌత్ర మాతామహ స్తేన దద్యాత్సిండం వారేద్దనమ్‌ 136 
పుత్రులు లేనందువల్ల తన పుత్రికు పుట్టువాడు తనశ్రాద్ధ కార్యాలు చేస్తాడని 

ఒప్పందం చేసికొన్న తర్వాత అతనికి పుత్రుడు కలిగితే ఆ ఇద్దరు సమానంగా ఆస్తిని 
పంచుకుంటారు. ఆ పుత్రునికి తన జ్యేష్ట భాగంగా ఉద్దారం మాత్రంరాదు. పుత్రులు 
లేని వాడు తన దౌహిత్రునిగా చేసికొందునని ఒప్పందముచేసికొన్న తర్వాత కొంత 
కాలమునకతని కూతురు మరణిస్తే అల్లుడే అతని ఆస్తికి వారసుడౌతాడు. మాతామహుడు 
(తాత) తన తండ్రితో పెండ్లిలో తన తండ్రికి పుట్టబోవు వాడే తనకు శ్రాద్ధకర్తకాగలడని 
ఒప్పందం చేసికొన్నా, చేసికోక పోయినా ఈ దౌహిత్రుడే మాతామహునికి పిండంపెట్టి 
అతని ఆస్తి తీసికొంటాడు. 

వ్రుత్రేణ లోకాన్‌ జయతి పౌత్రేణానంత్యమచజ్సు తే, 

అథ వుత్రన్య పొత్రేణ బ్రథ్నస్యావ్నోతి విష్టవమ్‌, 137 

వున్నామో నరకొద్యస్మాత్రాయతో వితరం నుతః, 

తస్మాత్సుత్ర ఇతి ప్రోక్తః నయమేవ న్యయంభువా 138 

వొత్రదౌహిత్రయోర్లోకే విశేవో నోవవద్యతే, 

దౌహిత్రో౭వీ హ్యముతైనం నంతారయతి పౌతవత్‌ 139 

మాతు: వ్రధమతః పిండం నిర్వ పేత్సు త్రికానుతః, 

ద్వితీయం తు పితున్తస్వా న్చతీయం తత్పితుః పితు: 140 

లోకంలో మానవుడు తనకు పుత్రులున్నందువల్ల స్వర్గాన్ని పొందినట్లు భావిస్తాడు. 

అతనికి మనుమలు కలిగితే ఆ స్వర్గంలో అతడు చాలా కాలముంటాడు. ముని మనుమలు 
కలిగితే, సూర్య లోకాన్ని చెరుతాడు. తండ్రిని పుత్‌ అనే నరకం నుండి రక్షిస్తాడు. కావున 
పుత్రుడని అతన్ని పిలిచినారు. పౌత్రునికి, దౌహిత్రునికి మధ్య భేదమేమిలేదు. దౌహిత్రుడు 
కూడ పౌత్రుని వలె పుత్‌ అనే నరకం నుండి రక్షిస్తాడు. దౌహిత్రుడు తొలిపిండాన్ని తలి మై 


258 


నవమాధ్యాయం 


పెట్టాలి. రెండవ పిండాన్ని తల్లి తండ్రికి పెట్టాలి. మూడవ పిండాన్ని తల్లితాతకు ( తండ్రి 
తండ్రి ) పెట్టాలి. 

ఉవవన్నో గుజైన్సరై: వుతో యన్య తు దత్రిమః 

న వారేత్రైవ తదిక్టం నంట్రాప్తో౭వ్యన్యగ్యోత్రతః 141 

గోత్రరిక్లే జనయితుర్న హాౌరేధ్రత్రిమః క్వచిత్‌, 

గోత్రరిక్ఞానుగః విండో వ్యపైతి దదతః న్వధా 142 

ఒక సందర్భంలో తనకు పుత్రసంతానం కాని పుత్రికా సంతానం కాని, కాకపోతే 

ఇంకొక గోత్రం నుండి దత్తతకు తెచ్చుకున్న పుత్రుడు సద్గుణ సంపన్నుడైతే అతనికి తన 
ఆస్తి అంతా వస్తుంది. ఆ విధంగా దత్తతకు పోయినచో అతనికి పెంచుకున్న తండ్రి ఆస్తే 
కాని తన స్వంత తండ్రి ఆస్తి లభించదు. అల్లే తన స్వంత తండ్రికి శ్రాద్దాదికములను 
సైతము అతడు చేయకూడదు. 

అనియుక్రొనుతెన వుత్రిణ్యావ్రళ్చు దేవరాత్‌; 

ఉఖౌ తౌ నారతో భాగం జారజాతక కొమజా 143 

నియకొయామవీ వుమా న్నార్వాం జాతో2విధానతః, 

వైవార్ల: పైతృకం రిక్లం వతితోత్సాదితో హి నః 144 

వారేత్తత నియుకొయాం జాతః ప్రుతో యధథౌరనః, 

క్షేతికన్య తు తద్పజుం ధర్మతః వ్రనవళ్ళ నః 145 

భర్త చనిపోయినందువల్ల పెద్దల అనుమతి లేక మరది వలన పుట్టిన వాడు, 

పెద్దల అనుమతి ఉన్నా మరదివల్ల పుట్టిన రెండో పుత్రుడు ఈ ఇద్దరు వారితండ్రి ఆస్తికి 
అర్హులు కారు. వారిని జారజాతుడు, కామ జాతుడు, అని అందురు. పెద్దల అనుమతి 
ఉన్నా ఆస్తీ యొక్క మరది శాస్తవిధానమున నేతిని తన శరీరమున పూసికొనక మౌనంగా 
లేక సంగమిస్తే పుట్టినవాడు పతితుని వలన పుట్టిన వాడు కావున అతనికి కూడ పైతృకమైన 
ధనం లభించదు. కాని అట్లు పెద్దల అనుమతి పొందిన స్త్రీకి ధర్మ మార్గమున 
జన్మించినకాడు మాత్రం జౌరసపుత్రునివలె తండ్రి ఆస్తిని పొందుతాడు. 


ధనం యో బిభృయా ద్ర్రాతుర్భతన్య ప్రియమేవ చ, 

సోz పత్యం భ్రాతురుత్సాద్య దద్వాత స్కైవ తద్ధనమ్‌ 146 

యా నియుక్రొన్యతః వత్రం దేవరాద్వా౭ వ్యవాషవ్ర యాత్‌, 

తం కొమజమరిక్టీయం వృధోత్సన్నం ప్రచక్షతే 147 

సంతానం లేక భర్త చనిపోతే మరిది తన వదినను, ఆమె ఆస్తిని దన దగ్గరే 

ఉంచుకొని, ఆమెకునియోగధర్మంతో కొడుకును కని, అన్న ఆస్తిని తిరిగి వదినకివ్వవలెను. 
నియోగ ధర్మంతో వదినకు దేవర న్యాయంతో పుత్రుడు పుట్టినా ఆ మరది శాస్తమర్యాదనను 
సరించకపోతే ఆ పుత్రుని కామజుడని అంటారు. అతనికి తన తండ్రి ఆస్తి మాత్రం లభించదు. 


మనుస్మృతి 


ఎతద్వధానం ఎజ్టైయం విభాగ స్యైకయోనిమ, 
బహ్వీమ బైకజాతానాం నానా స్తీమ విబోదత 148 
ఇంతవరకు చెప్పిన ఆస్తిపంపకము సవర్ణలైన భార్యలందు పుట్టిన పుత్రులకు 
సంబంధించింది. ఇక అనేక జాతుల స్రీలకు పుట్టిన సంతానమునకు ఆస్తిపంపకము ఈ 
విధంగా చేయాలి. 
బ్రాహ్మణనస్వానువూర్వ్యేణ చతన్రన్తు యది స్త్రియ, 
తొసాం వుత్రేమ జాతేషు ఏభాగో౭ యం ఏధిః నృతః 149 
కీనాళో గోవృుషో యానమలంకొరళ్ళ వేళ్ళు చ, 
౨వ్రన్వొద్దారితం దేయమేకొంళళ్ళ వ్రధానతః 150 
త్రంళం దాయాద్ధరేద్విప్రో ద్వావంళౌ క్షత్రియానుతః 
వైశ్యాజస్ఫార్థమేవాంశనుంళం జూద్రానుతో వారేత్‌ 151 
బ్రాహ్మణుడు వరుసగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్రీలను వివాహం చేసికొంటే, 
వారికి కలిగిన సంతానానికి ఈ విధంగా ఆస్తిని పంచాలి. సేద్యగాడు ఆబోతు, గుజ్జము, 
సొమ్ములు, ఇండ్లు, మొదలగు వాటిలో ప్రధానమైన ఒక భాగాన్ని బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన 
పుత్రునికివ్వాలి. మిగిలిన దానిలో మూడు పాళ్ళు బ్రాహ్మణి పుత్రునికి, రెండు పాళ్ళు 
క్షత్రియ స్ర్తీకి పుట్టిన కుమారునికి, ఒకటిన్నర పాళ్ళు వైశ్యా స్రీ పుత్రునికి, ఒక పాలు శూద్ర 
స్త్రీకి కలిగిన పుత్రునికి చెందుతుంది. 
సర్వం వా రిక్లజాతం తద్ధళధా వరికల్స్వ్య చ, 
ధర్మం విభాగం కుర్వీత ఎఐధినా౭ నేన ధర్మవిత్‌ 152 
లేకపోయినచో ఆ ఆస్తినంతా పదిపాళ్ళు చేసి ఈ విధంగా పంచుకోవాలి. 


చతురో౭౦ళాన్‌ వారేద్వివస్ర్తీనంళాన్‌ క్షత్రియానుతః, 

వైళ్యావుత్రో హరేదధ్ధ్యంంళ మంళం జూద్రానుతో వారేత్‌ 153 

యద్యవీ న్వాత్తు నత్వుత్రో వ్యనత్సుత్రో పీ వా భవేత్‌, 

నాధికం దళమాదద్వాచ్యూద్రావుత్రాయ ధర్మతః 154 

బ్రాహ్మణక్షత్రయవిళాం శూద్రావుత్రో న రిక్టభాక్‌, 

యదేవాన్య పితా దద్వా త్రదేవాన్వ ధనం భవేత్‌ 155 

బ్రాహ్మణీ పుత్రుడు నాలుగు భాగాలను, క్షత్రియా సుతుడు మూడు పాళ్ళను, 

.వైశ్యాపుత్రుడు రెండు పాళ్ళను, శూద్రాపుత్రుడు ఒకపాలును పంచుకోవాలి. శూద్ర స్త్రీకి 
పుట్టినవాడు మంచివాడైనా చెడ్డవాడైనా అతనికి పదవ పాలుకంటె ఎక్కువ ఈయరాదు. 
బ్రాహ్మణ స్త్రీకి సంతానం లేకపోతే ఆ భాగాన్ని క్షత్రియుడు వైశ్యుడు కలసి పంచుకుంటారు. 
అల్లే క్షత్రియుడు, వైశ్యుడు లేకపోతే ఆ. ధనాన్ని బ్రాహ్మణ స్త్రీకి కలిగిన పుత్రుడు మాత్రమే 
తీసికోవాలి. శూద్ర స్త్రీ పుత్రునికి తండ్రి ఇచ్చిందే భాగమౌతుంది కాని అంతకుమించి ఆస్తిరాదు. 


260 


నవమాధ్యాయం 

నమవర్ణాను యే జాతాః నర్వే వుత్రా ద్విజన్మనామ్‌, 

ఉద్ధారం జ్ఞాయ సే దత్వా భజోరన్నితరే నమమ్‌. 156 

శూదన్వ తు నవర్ణివ నా౭న్వా భార్వా విధీయతే, 

తస్యాం జాతాః నమాంళాన్స్యుర్వది వుత్రశతం భవేత్‌ 157 

వ్రుత్రాన ద్వాదళ యా నావు నృాణాం స్వాయంభువో మను, 

తేషాం షఢృంధుదాయాదాష్షడదాయాద బాంధవాః 158 

బొరనః క్షేతజశ్రెన దత్తః కృత్రిమ ఎవ చ, 

గూఢోతృన్నోzవవిద్దళ్ళ దాయాదా బాంధవాళ్ళు షట్‌ 159 

కొనీనళ్ళ నహోఢళ్ళ క్రీతః పౌనర్భవ స్తథా, 

న్యయందత్తళ్ళ శౌదశ్చు షడదాయాద బాంధవాః 160 

ఒకే కులానికి చెందిన స్రీలకు పుట్టిన పుత్రులలో పెద్దవానికి ఉద్ధారాన్ని ఇచ్చి 

మిగిలినదాన్ని తక్కిన పుత్రులు సమానంగా పంచుకోవాలి. శూద్రుడు అతని కులానికి 
చెందిన స్త్రీనే వివాహం చేసికోవాలి. ఆ స్ర్తీకి వందమంది పుత్రులు కలిగినా వారికందరికి 
సమానంగా ఆస్తి పంచి ఇవ్వాలి. స్వాయంభువమనువు పేర్కొన్న ద్వాదశ పుత్రులలో 
ఆరుగురు ఆస్తికి అర్హులు. తక్కిన ఆరుగురు ఆస్తికి అర్హులు కారు. వారిలో బెరసుడు, 
క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్దుడను ఆరుగురు తండ్రి ఆస్తికి 
.. అర్హులు. కానీనుడు, సహోఢుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, శూద్రాసుతుడు 
తండ్రి ఆస్తికి అర్హత లేనివారు. వీరు కేవలం బంధువులు మాత్రమే. 

యాదృళం ఫలమాప్మోతి కువ్లవైన్సంతరన్‌ జలమ్‌, 

తొదృళం ఫలమావ్మోతి కువుతకైన్సంతరం న్రమః 161 

యద్వేకరిక్టినా స్వాతా మౌరనక్షేత్రజా నుత్తౌ 

యన్య యత్రైతృకం రిక్టం న తధ్భహ్హీత నేతరః 162 

చెడిపోయిన పడవనెక్కి నదిని దాటదలచుకొన్నచో ఎట్టి ఫలితము లభించునో 
కుపుత్రుని వలనను అట్టి ఫలితమె లభించును. పార లౌకిక దుఃఖమును దాటలేడు. 
ఒకనికి నియోగము వలన కొడుకు పుట్టిన తరువాత అనగా క్షేత్రజ పుత్రుని తరువాత 
బెరనవుత్రుడు కలిగితే వారిద్దరు తమ తమ తండ్రులకు సంబంధించిన ఆస్తినే 
అనుభవించవలెను. క్షేత్రజసుతుడు క్షేత్ర సంబంధియైన తండ్రి ఆస్తికి అర్హుడుకాడు. 

ఎక ఎవౌరనః వుత్రః విత్రన్య వనునః ప్రభుః 
శేషాభామానృశళంసాంర్థం వ్రదద్వాత్తు వ్రజీవనమ్‌ 163 
షష్టం తు క్షేత్రజస్యాంశళం ప్రదద్యాతై తృకొద్ధనాత్‌, 
బొరసో ఎభజన్‌ దాయం వత్రం వంచమమేవ వా 164 
జొరనక్షేత్రజా వుత్రౌ వీత్ఫరిక్టన్య భాగినౌ, 


దళావరే తు క్రమళో గోత్రరికాంళభాగినః 165 
261 


మనుస్మృతి 


బెరసపుత్రుడు మాత్రమే తండ్రియొక్క ఆస్తిని అనుభవించును. తక్కిన పుత్రులు 
బ్రతుకుటకై వారికి కొంత ధనమును మాత్రమివ్వవలెను. జెరసపుత్రుడు గుణవంతుడైనచో 
క్షేత్రజ పుత్రునికి తన భాగమునుండి ఆరవ అంశమునివ్వవలెను లేనిచో ఐదవ భాగమైనను 
ఇవ్వవచ్చును. ఈ విధముగా జె రస క్షేత్రజ పుత్రులు తండ్రియొక్క ఆస్తిని పంచుకొందురు. 
తక్కిన పదిమంది వరుసగా గోత్ర ధనమును పంచుకొందురు. 
ద్వాదశపుత్రులు :- 
స్వే క్షేత్రే సంనృతాయాం తు నాయముత్సాదయేద్ధి యమ్‌, 
తమౌరనం విజానీయాత్సుత్రం వ్రభమకల్సితమ్‌ 166 
యన్తల్పజః వ్రమీతన్వ క్లీబన్వ వ్వాధితన్వ వా, 
న్వధర్శేణ నియుక్తాయాం న నుతః క్షేతజః న్మృతః 167 
మాతా పీతా వా దద్వాతాం యమద్శిః వుత్రమావది, 
నదృళం ప్రీతినంయుక్రం న జేయో దత్రిమన్సుతః 168 
నదృళం తు వ్రకుర్వాద్వం గుణదోషవిచక్షణమ్‌; 
వుత్రం వ్రత్రగుభైర్యుక్రం న విజ్లేయళ్ల కృత్రిమ: 169 
తన భార్యయందు తనకు పుట్టిన వానిని జొరసపుత్రుడని అంటారు. మృతుడు, 
నపుంసకుడు, ధీర్ధవ్యాధిగ్రస్తుడగు వానికి సంతానం లేనందువల్ల వంశం నాశనం కాకూడదని 
పెద్దలు నిర్ణయించి మరదిని నేయి పూసికొనుటవంటి నియమంతో వదిన దగ్గరకు 
పంపినందువలన కలిగినవాడు క్షేత్రజ పుత్రుడు. తల్లిగాని తండ్రిగాని లేక ఇద్దరుగాని, 
సంతానం లేనివానికి తమ పుత్రుని ఉదక ధారా పూర్వకముగా దానం చేస్తే ఆ పుత్రుడు 
దత్తుడనబడును. పుత్రుని యొక్క గుణాలున్నవాడు చక్కగా చదువుకున్నవాడు 
సజాతీయుడైనవానిని తనకు పుత్రులు లేనందువలన దత్తత (పుత్రుడుగా) చేసికొన్నందు 
వలన అతడు కృత్రిమ పుత్రుడౌతాడు. 
' డత్సద్యతో గృహే యన న చ జ్ఞాయేత కన్వా న్కు 
న గృహే గూఢ డతృన్న న్తన్వ స్వాద్యన్వ తల్పజః 170 
మాతావితృభ్వాముత్పుష్ణం తయోరన్యతరేణ వా, 
యం వుత్రం వరిగృహీయాదవవిద్ధన్స ఉచ్యతే 171 
ఇంట్లో భార్య ఉన్నా సజాతీయుడైనా ఎవరికి పుట్టిన ప్నత్రుడన్న విషయము 
తెలియక గూఢముగా పుట్టిన వానిని గూఢోత్సన్నుడని అంటారు. తల్లిదండ్రులిద్దరుగాని 
వారిద్దరిలో ఒక్కరుగాని ఐదో కారణము వల్ల విడిచిపెడ్తే దొరికిన పుత్రుని అపవిద్ధుడని 
అంటారు. 
పీతృవేళ్ళని కన్యా తు యం వుత్రం జనయేదవా, 
తం కొనీనం వదోన్నామ్నా వోఢు: కన్వానముద్భృవమ్‌ 772 
యా గర్భిణీ నంస్కియతే జ్ఞాతా౭ జ్ఞాతౌసీ వా నతీ, 
వోఢున్సగర్పో భవతి నహోఢ ఇతి బోచ్వతే 173 
262. 


నవమాధ్యాయం 


క్రీణీయాద్యన్లః వత్వార్ధం మాతావిత్రోరమంతికొత్‌, 
నక్రీతకన్సుత న్తన్వ నదృళో౭ నదృళో౭ వీవా 174 
యా వత్యొ వా వరిత్యకొ విధవా వా న్వయేచ్చయా, 
ఉత్సాదయేత్పునర్పూత్వా న వౌనర్భవ ఉచ్యతే 175 
తండ్రి ఇంటిలో తాను కన్యగా ఉన్నప్పుడే రహస్యంగా కన్నపిల్లవానిని కానీనుడని 
అంటారు. గర్భవతియైన స్త్రీని గర్భవతియని తెలియక వివాహము చేసికొన్న తర్వాత 
పుట్టిన పుత్రుడు సహోఢజుడు. తమకు పుత్రులు లేనందువలన వేరొక తల్లిదండ్రులకు 
ధనమునిచ్చి పుత్రునిగా కొనుక్కొన్నవాడు క్రీతుడు. భర్త తనను విడిచిన తరువాతగాని, 
భర్త చనిపోయిన తరువాతగాని ఇంకొకరిని వివాహము చేసికొన్న తరువాత రెండవ భర్తకు 
పుట్టినవాడు పౌనర్భవుడు. 
సా బేదక్షత యోనిస్సాాధత వ్రత్వాగతావి వా, 
పొనర్భవేన భర్రా సౌ వునన్సంస్నారమర్ల తి. 176 
మొదటి వివాహము తరువాత భర్త సుఖమును పొందక లేక చిన్నతనముననే 
వివాహమైనందువలన అతనిని వదలి రెండవ వాడికి భార్యగా పోయి, రోగాదులవల్ల భర్త 
సుఖమును పొందక మరల మొదటి భర్త దగ్గరకే వచ్చినప్పుడు అతడు మంత్రములతో 
ఆమెను సంస్కరింపవలెను. 
మాతావీతృవిహీనో యన్త్యక్తో వా స్వాదకొరణాత్‌, 
ఆత్మానం స్పర్భయేద్య సై న్వయందత్తస్తు న న్మృతః 177 
యం బ్రావ్మణస్తు జాద్రాయాం కొమాదుతృదయేత్సు తమ్‌, 
న పారయన్నేవ శవన్త న్నాత్సారళవః నృతః 178 
ఎటువంటి కారణాలు లేక తలిదండ్రులు వదిలిపెట్టగా ఎక్కడనో పెరిగి తనకు 
జ్ఞానము వచ్చిన తరువాత ఒకరింటజేరి వారిని తలిదండ్రులుగా భావించినచో అతడు 
స్వయందత్తుడు. బ్రాహ్మణుడు మోహంవల్ల శూద్ర స్ర్తీని చేరి అనుభవించి పుత్రుని కంటే 
ఆ శిశువును అందరు అసహ్యిస్తారు. కావున అతడు బ్రతికి యున్నా శవము వంటివాడు. 
కావున ఆ పుత్రుని పారశవుడని అందురు. 
దాన్వాం వా దానదాన్వాం వా యచ్యూదన్వ నుతో భవేత్‌, 
సో౭ నుజ్జాతో వారేదంళమితి ధర్మో వ్యవస్థితః 179 
దాసియందు కాని దాసునియొక్క దాసికి గాని శూద్రుని వల్ల పుట్టిన పుత్రుడు, 
అతడు వివాహము చేసికొన్న స్రీ కన్న పుత్రులతో సమానముగా ఆస్తిని పంచుకొనును. 
కావున అతనిని సమాన భాగి అని అందురు. 
క్లేతజాదీన్‌ నుతానేతానేకొదళ యభోదితాన్‌, 
వుతబతినిధనాహు: శక్రియాలోపాన్మనీషిణః: 180 
య ఎతేz భిహితాః వుత్రాః ప్రనంగాదన్యబీజజాః, 
యన్య తే బీజతో జూతాస్తన్వ తే నేతరన్వ తు 181 
ఖాతాణా మేకజాతానా మేకళ్సే త్వుతవానృవేత్‌, 


నర్వాంస్తాం స్తేన వుత్రేణ వుత్రిణో మను రబవీత్‌ 182 
263 


మనుస్మృతి 
నర్వాసా మేకవత్నీ నామేకా చేత్పుత్రిణీ భవేత్‌ 
నర్వాస్తా స్తేన వుతేణ ప్రావా వుతవతీర్శనుః 183 
క్షేత్రజులు మొదలైన పదుకొండు మంది పుత్రులు ఇంచుమించుగ బెరసపుత్రునకు 
ప్రతినిధులని అంటారు. క్షేత్రజుడు మొదలగు పుత్రులు ఎవరి బీజము వలన పుట్టినారో 
వారికే పుత్రులగుదురు కావున బెరసపుత్రుడు, జెరస పుత్రిక యుండగా క్షేత్ర జుడు మొదలైన 
పుత్రులయొక్క అవసరం లేదు. అన్నదమ్ములలో ఒకరికి మాత్రమే పుత్రసంతానమున్నచో 
ఆ పుత్రుడు తన పిన తండ్రులు పెద తండ్రులందరికి శ్రాద్ద కర్మ చేయు అర్హత కలవాడు. 
వారి ఆస్తికంతయు ఇతడే అధికారి కాగలడు. అట్లె ఒకనికి ఇద్దరు ముగ్గురు భార్యలున్నను 
వారికెవ్వరికిని పుత్ర సంతానము లేక ఒక స్ర్తీకి మాత్రం స్రీ సంతానమున్నచో ఆ కుమార్తె 
వల్ల వీరందరు సంతానవతులగుచున్నారు. ఆమెకు పుట్టు మగ సంతానం వీరందరికి 
శ్రాద్దాది కర్మలు చేయుటకు అర్హ మైనది. 
శ్రేయనళశ్ళేయసో2zలాభో పాపీయానిక్టమర్హ తి, 
బవావళ్చేత్తు నదృళశాః నర్వే రిక్టన్య భాగినః 184 
న భ్రాతరో న పీతరః వుత్రా రిక్లహరాఃవితుః, 
పీతా హరేదవుత్రన్య రిక్టం బ్రాతర ఎవ చ 185 
పన్నెండుగురు పుత్రులలో వెనకటివాని కంటె అతనికి ముందువాడు, అతనికి 
ముందువాడు అను పద్ధతిలో అందరికంటె ముందువాడైన జొరసుడు శ్రేష్టుడు. ఇట్లు 
శ్రేష్టపుత్రులు లభింపకపోతే తరువాతి పుత్రుడు తండ్రి ఆస్తికి వారసుడగుచున్నాడు. 
ముందటివారున్నచో ఆస్తిలో భాగము వారిదే. అతడు తక్కినవారిని పోషించాలి. పౌనర్భవుడు 
మొదలైన పుత్రులందరు సమానంగా ఉంటే వారంతా తండ్రి ఆస్తిని పంచుకోవలెను. తన 
సోదరులుగాని తన తండ్రి సోదరులుగాని తన ఆస్తికర్హులు కారు. కాని జౌరసపుత్రుడు 
గాని, భార్యగాని, పుత్రిక గాని లేని వాని ఆస్తిని అతని తండ్రి గాని, సోదరులు గాని 
పంచుకొనవచ్చును. 
త్రయాణా ముదకం కార్వం త్రిమ పిండ: ప్రవర్తతే 
భతుర్ధసృంప్రదాతైషాం వంచమో నోవద్యతే 186 
అనంతరన్సవీండాద్యన్తన్య తన్య ధనం భవేత్‌, 
అత ఊర్టుం నకుల్వస్వ్యాదాబార్వళ్ళివ్యు ఎవ వా 187 
నర్వేషా మవ్యభావే తు బ్రాహ్మణా రిక్లభాగినః, 
జ్రైవిద్యాళ్ళు చయో దాంతా న్తథా ధర్మో న హీయతే 188 
తర్పణము తండ్రి, తాత, ముత్తాత అనువారికి చేయాలి. అట్లే పిండప్రధానం 
కూడ వారికే చేయాలి. నాలుగవ వాడు ఈ పిండములు, తర్పణములు పెట్టువాడు. 
ఐదవ వానికీ విషయమున సంబంధము లేదు. నపిండులలో ఎవనికి దగ్గరి 
సంబంధముందో వాడే ఆ సపిండుని ఆస్తికి వారసుడు. బెరసులు లేనప్పుడు రూతురు. 
ఆమె కొడుకు, అధికారులు. పుత్రులు లేనప్పుడు భార్య ఆ తరువాత కూతురు, తండ్రి, 
తల్లి, వారు లేనప్పుడు తోడబుట్టినవాడు, వాడు లేకపోతే వాని కుమారుడు, అతనికి సన్నిహిత 


నవమాధ్యాయం 


దాయాదులు ఆస్తికర్ణులు. వారెవ్వరు కూడ లేకపోతే సమానోదకుడు ఆచార్యుడు, శిష్యుడు 
క్రమముగ అర్హులు. వారు కూడ ఎవ్వరు లేకపోతే ఆ ఆస్తియంతా మూడు 
వేదాలనధ్యయనం చేసినవారు, శుచిగా ఉండువారు, నియమనిష్ట కల బ్రాహ్మణులకు 
చెందుతుంది. 
అహార్యం (బాహ్మణద్రవ్యం రాజ్ఞా నిత్వమితి స్థితి, 
ఇతరేషాం తు వర్ణానాం నర్వాభావే వారేన్సృవ:ః 189 
బ్రాహ్మణుల యొక్క ధనాన్ని రాజెప్పుడు తీసకోకూడదు. తక్కిన వర్ణములకు 
చెందివారి ధనమును అనుభవింపవలసిన వారెవ్వరూ లేకపోతే రాజే గ్రహింపవలెను. 
నంస్థితన్వానవత్యన్య నగోత్రాత్సు త్రమాహారేత్‌, 
తత్ర యదిక్టజూతం న్వాళ్టత్తన్మిన్‌ ప్రతిపాదయేత్‌ 190 
సంతానం లేక చనిపోయిన వాని భార్య సగోత్రుడైన వానినుండి పెద్దల అనుమతితో 
వారి పుత్రుని దత్తత తీసికొని తన ఆస్తినంతా అతనికిచ్చివేయవలెను. 


ద్వౌ తు యౌ వఏవదోయాతాం ద్వాభ్యాం జాతో న్రీయా ధనే, 
తయోర్వద్యన్య పవిత్రం స్వాత్తత్సు గృహ్హీత నేతరః 191 
ఒక స్రీ వివాహము చేసికొని సంతానాన్ని కన్న తరువాత ఆమె భర్త గతించినందువల్ల 
ఆ భర్తయొక్క సంపదను తీసికొని మరియొకనిని వివాహమాడింది. అతనివల్ల పుత్రుడు 
పుట్టిన తరువాత ఆ భర్త కూడ చనిపోతే అతని ఆస్తిని కూడ తీసికొన్నది. ఆ తర్వాత 
ఆస్తికొరకు ఆ ఇద్దరు పుత్రులు వివాదపడుతుంటే వారు వారి వారి తండ్రుల ఆస్తికే తప్ప 
ఇతరుల ఆస్తికి వారసులు కాజాలరు. 
జనన్వాం నంస్థితాయాం తు నమం నర్వే నవోదరాః 
భజేరన్నాతృళం రిక్లం భగిన్యళ్ళ ననాభయః: 192 
తల్లి చనిపోతే తల్లి ఆస్తికి ఆమె పుత్రులు, 'పెండ్లికాని పుత్రికలు, పెండ్లియైన 
కూతురు యొక్క కుమారులు, తండ్రి ఆస్తికి వలె అర్హులు. ఆమె కూతుళ్ళకు కూడ 
అమ్మమ్మ గారి ఆస్తినుండి మర్యాదకు దగినట్లు కొంత ధనాన్ని ఇవ్వాలి. 
యస్తాసాం న్యూర్దుహితరస్తాసామపి యథార్హ తః, 
మాతామహ్యో ధనాత్కింబిత్రుదేయం ప్రీతి వూర్వకమ్‌ 193 
అధ్యగ్న్యధ్యావావానికం దత్తం చ వ్రీతికర్శణీ, 
భ్రాతృమాతృపితృప్రాప్తం షడ్వాధం స్రీభనం న్మృతమ్‌ 194 
అన్వాధేయం చ యధ్రత్తం వత్తా ప్రీతేన చైవ యత్‌, 
వత్యొ జీవతి వృత్తాయాః వ్రజాయా న్రద్ధనం భవేత్‌ 195 
(బ్రాహ్మదై వార్షగౌంధర్వ ప్రాజావత్యేమ యద్వను, 
ఆవ్రజాయామతీతాయం భర్తురేవ తదివ్యుతే 196 
ప్రీ ధనమారు విధములుగా ఉంటుంది. అధ్యగ్ని, ఆవాహనికం, భర్శృదత్తం, 


265 


మనుస్కృతి 


తలి, సోదరులు, తండ్రి ఇచ్చింది, అని ఆరు విధాలు. వివాహానంతరం భర్త సంతోషంతో 
ఇచ్చిన ధనం భర్త బ్రతికి ఉన్పప్పుడే భార్య మరణిస్తే ఆ ధనమంతా స్తీ ధనమౌతుంది. 
బ్రాహ్మ దేవ, ఆర్ష గాంధర్వ, ప్రాజాపత్య వివాహాలైదింటిలోపల స్త్రీకి ఇంతకు ముందు 
చెప్పినట్లు అధ్యగ్ని మొదలగు ధనం లభిస్తే, ఆమె సంతతి లేక చనిపోయినప్పుడు ఆ స్త్రీ 
ధనమంతా భర్తకే చేరుతుంది. 
యత్త్యస్యోస్నాద్దనం దత్తం వివా హేష్వానురాదిమ, 
అప్రజాయామతీతాయం మాతాపిత్రోస్తదవ్యతే 197 
స్రీయాం తు యద వేద్వత్తం పిత్రా దత్తం కథంచన, 
బ్రాహ్మణీ తద్ధరేత్మన్వా తదవత్వన్వ వా భవేత్‌ 198 
ఆసురాది వివాహాల్లో స్త్రీకి పైన చెప్పినట్లు ఆధ్యగ్ని మొదలగు ఆరు పద్ధతులలో 
లభించిన ధనం ఆమె సంతానం లేకుండా చనిపోతే ఆమె తల్లిదండ్రులకు మాత్రమే 
చెందుతుంది. బ్రాహ్మణుని యొక్క ఇతర జాతి స్రీలు సంతానం లేక చనిపోతే ఆ స్త్రీ 
ధనం బ్రాహ్మణ జాతి స్త్రీకి గాని ఆమె కుమారునికి గాని చెందుతుంది. 
న నిర్జారం స్త్రియ కుర్యుః కుటుంబాదృహుమధ్యగౌత్‌, 
స్వకొదవి చ వితొద్ధి న్వన్వ భర్తురనాజ్ఞయా 199 
పత్యొ జీవతి యః స్రీభిరలంకొరో ధృతో భవేత్‌, 
న తం భజేరన్‌ దాయాదా భజమానాః వతంతి తే 200 
పెద్ద కుటుంబంలో ఉన్న స్రీలు ఆ కుటుంబానికి చెందిన సాధారణ ధనం 
నుండిగాని, తన భర్త యొక్క ఆజ్ఞలేనిదే తన ధనం నుండి గాని సొమ్ములు మొదలగువానికై 
ప్రత్యేకంగా ధనం తీసిపెట్టుకోవద్దు. భర్త బ్రతికి యుండగా ధరించిన సొమ్ములను భర్త 
చనిపోయిన తరువాత దాయాదులు పంచుకోకూడదు. 
అనంశౌ క్లీబవతితౌ జూత్వంధబధిరౌ తథా, 
డన్మత్త జడమూకొళ్ల యే చ కేచిన్నిరింద్రియా : 207 
నర్వేవషామవీతు న్యాయం దాతుం శక్తా మనీషిణా 
గ్రాసాచ్చాదనమత్యంతం వతితో హ్యధదద్భవేత్‌ 202 
నపుంసకుడు, పతితుడు, పుట్టు గుడ్డి, చెవిటి, పిచ్చివాడు, జడుడు, మూగవాడు 
వీరందరు తండ్రి ఆస్తికి అర్హులు కారు. పైన చెప్పివారందరికి ఆ ధనమును గైకొన్నవాడు 


వారు బ్రదికి యున్నంతకాలం తన శక్తికొలది తిండి వస్తములు మొదలైనవి ఇచ్చి పోషించాలి. 
లేనిచో వాడు పాపియగును. 


యద్యర్ధితా తు దారై స్సాల్సీ బాధీనాం కథంచన, 

" తేషా ముతృన్న తంతూనా మవత్యం దాయమర్హ తి 203 
యత్మించిత్సితరి (పేతే ధనం జోవ్షోజధిగచ్చతి 
భాగో యవియసాొం తత్ర యది విద్యానుపాలితః 204 


266 


నవమాధ్యాయం 
అవిద్యానాం తు నర్వేషామివోత శ్చేద్ధనం భవేత్‌, 
సమస్తత్ర విభాగన్సాాదపిత్ర ఇతి ధారణా 205 
నపుంసకుడు మొదలైనవారు పెండ్లి చేసుకొంటే నపుంసకుని క్షేత్రజుడైన పుత్రునికి 
తక్కినవారి జెరసపుత్రులకు పితృ ధనమున భాగముంటుంది. తండ్రి చనిపోయినప్పుడు 
తండ్రీ ఆస్తిని పెద్దవాడు పొందితే విద్యాది సుగుణములున్న తమ్ములకా ఆస్తిని పంచి 
ఇవ్వాలి. విద్యా శూన్యులగు తమ్ములందరికి తన ఇష్టము వచ్చినట్లు పెద్దవాడు తండ్రి 
ఆస్తిని ఇవ్వాలి. ఆన్నదమ్ములందరు ఎదో ఒక వృత్తినవలంభించి ధనం సంపాదిస్తే దాన్ని 
ఆందరు సమానంగా పంచుకోవాలి. 
విద్యాధథనం తు యద్యన్య తత్త స్కైవ ధనం భవేత్‌, 
మైత్రమౌద్యాహికం చైవ మాధువర్శిక మేవ చ 206 
(భాతాణాం యస్తు నేహేత ధనం శక్తః న్వకర్శణా, 
న నిర్భాజ్యు: న్వకొదంశాత్సి ంచిధతోవజీవనమ్‌. 207 
ఎవరు సంపాదించిన విద్యా ధనము వారి దగ్గరనే ఉంటుంది. మరియు స్పేహం, 
వివాహం, మధుపర్కపూజ వీటిచే లభించిన ధనాన్ని మాత్రం సోదరులు పంచుకోకూడదు. 
అన్నదమ్ములలో ఒకడు తనశక్తిపై ధనము సంపాదించగల్గినను పంపకము చేసుకొనుటకు 
ఇష్టపడకపోతే వానికి కొంత ధనాన్ని జీవికకై ఇచ్చి వేరుగా ఉంచవలెను. దానివల్ల వాని 
పుత్రులు తరువాత వివాదానికి రారు. 
అనువన్లు న్‌ పితృద్రవ్యం శ్రమేణ యదుపార్ధితమ్‌ - 
స్వాయమీహిత లభం తన్నాకొమో దాతు మర్లతి 208 
పైతృకం తు పితా ద్రవ్యమునవాప్తం యదావ్న యాత్‌, 
న తత్పుడ్రైర్భదోత్సారమకామ: నస్వాయవమార్థితమ్‌ 209 
విభక్రాన్సహ జీవంతో విభజేరన్‌ వునర్వది, 
నమన్తత్ర విభాగ స్వ్యాజ్ట్రైష్టం తత్ర న విద్యతే 210 
తండ్రి సంపాదించిన ద్రవ్యాన్ని చెడగొట్టక స్వశక్తిచే దాన్ని పెంచితే ఆ పెంచిన 
ధనాన్ని సోదరులకిచ్చుటకు అతడు ఇష్టపడకపోతే వారతనిని అడుగుటకు వీలులేదు. 
తమ పితృ ధనాన్ని తమ తండ్రి అసమర్థతతో పెంపు చేయక వదలి పెట్తే అతని పుత్రుడు 
దాన్ని సాధింపవచ్చు. ఇంకా తండ్రి తాను సంపాదించిన ద్రవ్యాన్ని తనకిష్టం 
వచ్చివారికిచ్చుకోవచ్చు. కొడుకులకు దాన్ని పంచి ఇవ్వనక్కర లేదు. కాని తన పిత్రార్జితాన్ని 
మాత్రం తనపుత్రులకివ్వాలి. అన్నదమ్ములు తమ తండ్రి ఆస్తిని పంచుకొన్న తరువాత 
కొంత కాలం కలిసి ఉండి మళ్ళీ ఆస్తి పంచుకోవాలని అనుకున్నప్పుడు ఆ ఆస్తిని వారు 


సమానంగా పంచుకోవాలి. కాని దానిలో నుండి పెద్దవాడికి ఉద్దారమీయవలసిన అవసరం 
లేదు. 1 


ఎషాం జోష్టః కనిష్తో వా హీయేతాంశవదానతః, 
బ్రైయేతాన్యతరో వాపి తన్య భాగో న లువ్వతే 211 
267 


మనుస్మృతి 

సోదర్వా విభజోరంన్తం నమేత్య నహితాన్సమమ్‌, 

(భాతరో యే చ నంనృష్ణ్యా భగిన్వళశ్ళు ననాభయః 212 
న్నదమ్ములలో ఎవడైనా ఆస్తి పంపకము చేసుకొంటున్నప్పుడు ఒకడు సన్యాసం 
రణాలతో పక్క "జొలేగినా, చనిపోయినా అతని భాగం మాత్రం లోపించదు. 
"న్ని అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు అందరు సమానంగా పంచుకోవాలి. 

యో వ్వోష్తో వినికుర్వీత లోభాద్భాత్ళాన్‌ యవీయనః, 

సో జ్యోష్ష స్వాదభాగళ్ళ నియంతవ్యళ్ళ రాజభిః 213 

నర్వ ఎన వికర్మన్నా నార్లంతి భ్రాతరో ధనమ్‌, 

న చాదతా? కని షైభోం జంప: కుర్వీత యౌతకమ్‌ 214 
్ఫష్టుడు ఆస్తి పంపకంలో ఆశవల్ల తనకంటె చిన్నవారికి అన్యాయం చేస్తే అతనికి 
బు లభించదు. పైగా రాజదండనకు అర్హుడౌతాడు. అల్లే భ్రష్టులు కాకున్నా 
నాదం, వేశ్యాసంగమం మొదలైన దుర్వ్యసనాలతో ధనాన్ని పాడు చేస్తూ ఉంటే 
) ఆస్తిలో భాగమివ్వాల్సిన అవసరం లేదు. 

ఖాతాణామవిభక్రానాం యద్యుత్తానం భవేత్సహ, 

న వుత్రభాగం విషమం పీతా దద్యాత్స థంచన 215 

డోర్ణం విభాగొజ్ఞాతస్తు పత్ర మేవ వారేద్ధనమ్‌, 

నంనృషవ్చా స్తేన వా యే న్యుర్వాభజేత న తైన్సవా 216 
*దరులంతా తండ్రితో కలిసి ఉన్నప్పుడు సంపాదించిన ధనాన్ని తండ్రి 
; సమానంగా పంచిఇవ్వాలే తప్ప అధికంగా సంపాదించిన పుత్రునికి ఎక్కువ, 
'పాదించినవానికి తక్కువ ఇవ్వకూడదు. తండ్రి బ్రతికి ఉండగానే పుత్రులు 
ఏకొంటే తరువాత పుట్టిన పుత్రునికి వదలిన భాగం మాత్రమే వస్తుంది. లేక 
కి ఉండగానే ఆస్తిని పంచుకొని, ఆ తర్వాత కొందరు పుత్రులు పుడ్తే తండ్రితో 
) వారందరు సమానంగా పంచుకోవాలి. 

అనవత్యన్య్లు వుత్రన్వ మాతా దాయమవాన్నయాత్‌, 

మాతర్వపి చ వృత్తాయాం పితుర్మాతా వారేద్ధనమ్‌ 277 
)ంతతి లేక పుత్రుడు మరణించినపుడు అతనికి చెందవలసిన తండ్రిఆస్తి తల్లికి 
ది. ఆ తల్లి కూడా చనిపోతే ఆ అస్తి ఆ తండ్రి తల్లికి చెందుతుంది. 

బుణో ధనే చ నర్వస్మిన్‌ వ్రవిభక్రే యథావిధి 

వళ్ళాధ్రృశ్వేత యత్సించి త్తత్సర్వం నమతాం నయేత్‌ 218 
నిన్నదమ్ములు తండ్రి ఆస్తిని పంచుకుంటున్నప్పడు తొలుత అప్పులన్ని దీర్చిమిగిలిన 
నంగా పంచుకోవాలి. దానిలో జ్యేష్టునికి ఉద్దారమివ్వవలసిన పనిలేదు. 

వస్త్రం పత్ర ములంకారం కృతాన్నముదకం స్త్రియః, 

యోగక్షేమం ప్రచారం చ నవిభాజ్యుం ప్రచక్షతే 219 


268 


నఎమూధథ్యాయం 


వస్రములు, వాహనములు, సొమ్ములు, వండిన అన్నం, నీరు, స్రీలు, మంత్రి 
పురోహితులు మొదలగువారు, పశువులుపోవుదారి వీటినన్నిటిని పంచుకొనక ఎవరికి 
అనుభవంలో ఉంటే వారికే వదిలివేయాలి. 


అయముక్తో విభాగో వః వుత్రాణాం చ క్రీయాఎఐధి, 
(మళ క్షేతజూదీనాం ద్యూతధర్శం నిబోధత 220 
ఇంతవరకు బెరసపుత్రుడు క్షేత్రజుడు మొదలగు పుత్రులు తండ్రి ఆస్తిని 
పంచుకొనువిధానమునంతయు తెలిపితిని.ఇక ద్యూత ధర్మాన్ని వివరిస్తాననిభృగుమహర్షి 
పలికెను. 
ద్యూతం నమావ్వాయం బైవ రాజా రాొష్షాన్నివారయేత్‌ 
రాజాంతః కరణావేతౌ ద్య దోషా వృథివీక్షితామ్‌ 221 
వ్రకాళమేతత్తాన్క ర్వం యద్దేవననమావ్యాయా, 
తయోర్నిత్యం వ్రతీఘాతే నృవతిర్వత్నవాన్‌ భవేత్‌ 222 
అప్రాణిభిర్యత్రి యతో తల్లోకేద్యూతముచ్వతే, 
ప్రాణిభిః క్రియతో యస్తు న ఎజ్ఞేయసృమాహ్యాయః 223 
ద్యూతం, సమాహ్వయం అనే రెండు దోషాలు రాజులకు రాజ్యనాశాన్ని కలిగిస్తాయి. 
కావున రాజు ఈ రెండు దోషాలు తనరాజ్యంలో లేకుండా చేయాలి. ద్యూత, సమాహ్యయం 
ఈ రెండు ప్రత్యక్షంగా చేసే దొంగతనం వంటివి. అందువల్ల రాజు వాటిని కష్టపడియెనా 
నివారించాలి. ప్రాణంలేని పాచికలు మొదలైన వాటితో ఆడేదాన్ని జూదమంటే ప్రాణమున్న 
కోళ్ళు, మేకలు మొదలైన వాటితో ఆడేదాన్ని సమాహ్వయమని అంటారు. 
ద్యూతం నమాహ్యయం బైవ యః కుర్వాత్సారయేత వా, 
తాన్‌ నర్వాన్‌ భూతయేద్రాజా జూద్రాంళ్ళ ద్వాజులింగినః 224 
కితవాన్‌ కుళీలవాన్‌ త్రూరాన్సావండనస్సాంళ్ళ మానవాన్‌, 
వికర్మన్గాండికాంళ్ళ క్షిప్రం నిర్వానయేత్పురాత్‌ 225 
రాజు జూదం, సమాహ్వానం వీటిని ఆడేవారిని ఆడించేవారిని కఠినంగా శిక్షించాలి. 
అట్లే బ్రాహ్మణాదివేషాల్లో ఉండే శూద్రులను సైతం శిక్షించాలి. జూదం మొదలైన వాటిని 
చూచేవారిని, నర్తకగాయకులను, దుష్టులైన వేదవిరోధులను శుతిసృతులకు చెందిన 


బాహ్యవ్రతం ఆచరించేవారిని, ఆపదలేకపోయినా ఇతరవర్ణ్లధర్మాలచే బ్రతికే వారిని వెంటనే 
తన దేశం నుండి పంపించి వేయాలి. 


శ 


ఎతే ర్యాష్టే వర్తమానా రాజ్ఞః వ్రచృన్నతన్కరాః 
వికర్శశక్రియయా నిత్యం బాధంతే భదికొః ప్రజాః: 226 


వీరంతా రాజ్యంలో మారువేషంలో ఉంటున్న దొంగలే. వీరు మోసాలతో ప్రతి 
దినం మంచి వారిని బాధపెడ్తూ ఉంటారు. 


269 


మనుస్మృతి 

ద్యూతమేతత్సురాకలే దృష్టం వైర కరం మహత్‌, 

తస్మాద్దూతం న సేవేత వోస్వార్ధమపి బుద్ధిమాన్‌ 227 

వ్రచృన్నం వా వ్రకాళం వా తన్ని షేవేత యో నరః, 

తన్య దండవికల్పనస్వాద్యథేష్టం నృవతే న్తథా 228 

క్షతవిట్‌ జబూదయోనిన్తు దండం దాతుమళక్నువన్‌, 

అన్ఫణ్యం కర్మణా గబ్బేద్వవో దద్యాచృనైళ్ళనైః 229 

న్రీ బాలోన్మత్తవృద్ధానాం దరిద్రాణాం చ రోగిణామ్‌, 

శిఫావిదలరజ్ఞాద్యైర్వాదధ్వా న్నృవతి రమమ్‌ 230 

పూర్వకాలంలో జూదం వైరాలను కల్గించినట్లు చెప్తారు. అందువల్ల జూదాన్ని 

నవ్వులాటకైన సేవించరాదు. దీన్ని రహస్యంగా గాని ప్రత్యక్షంగాగాని సేవిస్తూ ఉన్నవానిని 
రాజు తన ఇష్టం వచ్చినట్లు దండించాలి. క్షత్రియాదులు జూదమాడి దండన ఇవ్వకపోతే 
వారు పనిచేసియైనా దండుగకట్టాలి. బ్రాహ్మణుడీ పని చేస్తే దండుగనుమెల్లగా నైనా 
కట్టాలి స్రీలు, బాలురు, ఉన్మత్తులు, వృద్దులు, దరిద్రులు, రోగులు ఈ జూదమాడుతూ 
ఉంటే రాజుమజ్జి ఊడలు, వెదురుబెత్తం, తాడు మొదలైనవాటితో దండించాలి. 

యే నియుక్తాస్తు కొర్వేమ హను: కార్యాణి కార్విణామ్‌, 

ధనోష్మణా పచ్యమానాంస్తాన్ని స్వాన్‌ కొరయేన్నృవః 237 

కూటాననక రాంళ్చు వ్రకృతీనాం చ దూషకాన్‌, 

ప్రీ బాలబ్రాహ్మణమఘ్నూంళ్ల్ళ వాన్వాద్ధిట్‌ సేవినన్తథా 232 

తీరితం బానుళిష్ణం చ యత్ర క్యచన యదృవేత్‌, 

కృతం తద్దర్శతో విద్యాన్న తద్భూయో నివర్తయేత్‌ 233 

అమాత్వాః ప్రాడ్వివాతో వా యత్కు ర్యుః కొర్వమన్యథా, 

తత్సఃయం నృపతి: కుర్వాత్తాన్సవానం చ దండయేత్‌ 234 

ఈ వ్యవహారాలను చూడమని రాజు నియోగించిన వారు ఆ వివాదాలను 

చక్కబెట్టక చెడిపితే రాజు వారి సర్వస్వాన్నంతా హరించివేయాలి. తప్పు ఉత్తర్వులిచ్చువానిని, 
మంత్రులను అవమానపరుచు వానిని స్త్రీలను బాలురను, బ్రాహ్మణులను చంపేవారిని, 
శత్రువుల దగ్గర ఉండేవారిని రాజు చంపివేయాలి. ఒక కార్యం విచారించి రాజుతీర్పుఇస్తే 
దాన్ని ధర్మంగా ఇచ్చినట్టు భావించాలే తప్ప దాన్ని విమర్శించకూడదు. రాజు నియమించిన 
మంత్రులుగాని న్యాయాధికారులుగాని తగవులను చక్కగా పరిష్కరింపకపోతే ఆ తగవును 
రాజే స్వయంగా విచారించాలి. తప్పుగా పరిష్కరించిన ఉద్యోగులకు వేయి రూకలు 
దండము విధించాలి. 

బ్రవ్మాహో చ నురావళ్ళ స్తేయీ చ గురుతలుగః, 

ఎతే నర్వే వృథగ్‌ జయా మహాపాతకినో నరాః 235 


నవమాధ్యాయం 


చతుర్ణామని బై తేషాం (ాయచ్చిత్తమకుర్వతామ్‌, 

శారీరం ధననంయుక్తం దండం ధర్మం ప్రకల్సయేత్‌ 236 

గురుతల్సే భగః కార్యః నురాపానే నురాధ్వజః, 

స్తేయే చ ళ్తువదం కొర్వం (బవ్మావాన్వళిర్వా వుమాన్‌ 237 

అనంభోజ్యూ వూనంయాజ్యా అనంపాఠ్వా నివాహినః, 

చరేయు: వృథివిం దీనా నర్వుధర్మ్శ బపొవ్కుతాః 238 

జ్ఞాతి నంబంధిభి స్తేతే త్యక్తవ్వాః కృతలక్షణాః, 

నిరయా నిర్నమస్కారా న్తన్మనో రనుశాననమ్‌ 239 

బ్రహ్మహత్య చేసినవాడు, కల్లుత్రాగువాడు, దొంగతనం చేసేవాడు, గురుభార్యతో 

సంబంధము పెట్టుకొనువాడు ఈ నలుగురిని ఒక్కొక్కరిని ప్రత్యేకంగా మహాపాతకులని 
అంటారు. ఈ నలుగురు మహాపాతకులు ప్రాయశ్చితం చేసికొననప్పుడు రాజుధన 
దండమును ఈ శరీరదండాన్ని కూడ విధించాలి. గురుభార్యా సంగమం చేసిన వాని 
ముఖంపై యోని ముద్రను, సురాపానం చేసివాని ముఖంసై సురాధ్వజాన్ని, దొంగయొక్క 
ముఖంపై కుక్కపాదాన్ని, బ్రహ్మహత్య చేసినవాడి ముఖంపై తలలేని పురుషుని మొండాన్ని 
వాతవేయాలి. వీరికి భోజనం పెట్టకూడదు. వీరిచే యాగంచేయించవద్దు. వీరు ధనం 
లేక బిచ్చమెత్తుకుంటూ దీనంగా తమ ధర్మములనన్నిటిని వదిలిపెట్టి తిరుగుతూ ఉండాలి. 
వీరిని జ్ఞాతులు, మేనమామ మొదలైన చుట్టాలందరూ వదిలిపెట్టాలి . వీరిపైన ఎవ్వరూ 
దయచూపవద్దు. వీరికి నమస్కారం. కూడ చేయవద్దని మనువు శాసించెను. 


ప్రాయశ్చిత్తం తు కుర్వాణా నృర్వవర్ణా యభోదితమ్‌ 

నాంక్క్వొ రాజ్ఞా లలాటే న్యుర్జావ్వొన్తూత్తమసావానమ్‌ 240 

ఆగన్సు (బ్రాహ్మణ స్వైవ కారో మధ్యమనావాన, 

ఎఐవాస్తో వా భవేచ్రాజ్షాత్స ద్రవ్య న్సవరిచ్చదః 241 

ఇతరే కృతవంతస్తు పొన్వేతాన్వూ కొమతః, 

నర్వున్వవోర మర ౦తి కొమతస్తు వ్రవాననమ్‌ 242 

మహాపాతకాలు చేసిన ఈ చాతుర్వర్థాల వారు ప్రాయశ్చితం చేసికొంటే మహారాజు 

వీరిముఖాలపై గుర్తులు పెట్టక ఉత్తమసాహసం (వేయిరూకలు) దండం విధించాలి. కాని 
పైన చెప్పిన మహాపాతకం చేసిన సద్గుణుడైన బ్రాహ్మణునికి మధ్యమ సాహసం (ఐదు 
వందల రూకలు) దండనంగావిధించాలి. దుర్గుణాలున్న బ్రాహ్మణునికి వేయిరూకలు 
దండుగ విధించాలి. అట్లే ఆ బ్రాహ్మణుని అతని ధనధాన్యాలతో రాష్ట్రంనుండి వెళ్ళగొట్టాలి. 
ఇతరకులాలవారు ఈ పాపాలలో ఒక్కదాన్నైనా బుద్ధిపూర్వకంగా కాక చేస్తే రాజు 
వారిసర్వస్వాన్ని తీసికోవాలి. లేక వారాపాపాన్ని బుద్దిపూర్వకంగాచేస్తే రాజువారి సర్వస్వాన్ని 
లాగుకొని దేశబహిష్కృతులను చేయాలి. 

నాదదీత నృవస్సాభుర్మహాపాతకినో ధనమ్‌, 

ఆదదానన్తు తల్లోభాత్రేన దోషేణ లివ్యతే 243 

271 


ర న 


అవు వ్రవేళ్ళ తం దండం వరుణాయోవపాదయేత్‌, 
శ్రుతవృత్తోవవన్నే వా బ్రాహ్మణో వ్రతిపాదయేల్‌ 244 
ఈశో దండన వరుణో రాజ్ఞాం దండధరోహిన, 
ఈశళస్తుర్వన్య జగతో బ్రాహ్మణో వేదపారగః 245 
ధర్మాత్ముడైన రాజు మహాపాపములు చేసినవారి అపరాధధనాన్ని స్వార్గానికై 
తీసికోకూడదు. ఆశతో వారి అపరాధ ధనాన్ని తనకై తీసికొంటే తానే మహాపాతకి 
బె తాడు.మహాపాతకులకు దండంగావిధించబడినధనాన్ని రాజు తీసికొని నీటిలోవరుణదేవునికి 
సమర్పించాలి. లేకపోతేచక్కగా వేదశాస్తాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణునికైనా ఆ 
ధనాన్ని సమర్పించాలి. మహాపాతకము చేసిన వారి దండధనానికి వరుణుడే అధికారి. ఆ 
వరుణుడు రాజులకు కూడ ప్రభువే. అట్లే సమస్తవేద శాస్త్రాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు 
సమస్తజనులకు ప్రభువు. 
యత్ర వర్ణయతే రాజా పావకృద్దో ధనాగమమ్‌, 
తత్ర కాలేన జాయంతే మానవా దీర్దజీవినః 246 
నిష్పద్యంతే చ నస్వాని యథోప్తాని శాం వృథక్‌, 
బాలాళ్ళు న వ్రమయంతే వికృతం న చ జాయతే 247 
రాజు మహాపాతకులను శిక్షించి తీసికొన్న దండధనాన్ని వరుణునికి గాని, 
బ్రాహ్మబణునికిగాని వదిలిపెట్తే ఆ రాజ్యంలో జనులు సకాలంలో పుట్టి దీర్దాయుష్మంతులై 
బ్రతుకుతారు. అట్లే వేసిన పంటలు చక్కగా పండుతాయి. బాల్యమరణాలుండవు ఇంకా 
వికృతమైన కార్యాలేవి జరుగవు. 
బ్రాహ్మణాన్‌ బాదమానం తు కామాదవరవర్హజమ్‌, 
హన్యాచ్చితై ర్యధోపాయై రుద్వేజనకరై ర్పృవః 248 
యావానవధ్యన్య వధే తావాన్వధ్యన్వ మోక్షడో, 
అధర్మో నృవతే రృృష్ణో ధర్మన్తు వినియచృతః 249 
బుద్ది పూర్వకంగాబ్రాహ్మణులను బాధాుట్టెవానిని రాజు భయంకరమైన 
వధోపాయాలచే కఠినంగా దండించాలి. వధించతగిన వానిని వధిస్తే ఎంతపాపమో, 
వధించుటకు తగిన వాణ్ణి చంపకపోతే అంతేపాపము. కావున రాజు ధర్మాన్ని తప్పక 
అనుష్టించాలి. 
ఊదితో౭ యం విస్తరళో మిథో వివదమానయో;, 
అవ్చాదళను మార్గేమ వ్యవవోరన్వ నిర్హ్ధయః 250 
ఎవం ధర్వాణీ కార్యాణి నమ్వక్కు ర్వన్మహీవతి* 
దేశానలబ్బాన్‌ లిస్సేత లబ్బాంళ్ళ వరిపాలయేత్‌ 251 
అప్పుతీసికొనుటమొ దలైనకార్యాల్లోతగవులాడేవారిగురించి తగవును రాజు ఎట్లు 
పరిష్కరించాలో వివరంగా చెప్పబడింది. ఈ విధంగా రాజు న్యాయందప్పక తగవులను 


272 


నవమాధ్యాయం 


పరిష్కరిస్తూ ప్రజల మన్ననలపాంది, క్రొత్త క్రొత్త రాజ్యాలు జయిస్తూ, జయించిన రాజ్యాన్ని 
చక్కగా పరిపాలించాలి. 

సమ్యజ్నివిష్టదోశస్తు కృతదుర్గశ్ళ శాస్త్రతః, 

కంటకోద్దరణో నిత్యమాతి షేద్యత్న్సముత్తమమ్‌ 252 

రక్షణాదార్యవృతొనాం కంటకొనాం చ శోధనాత్‌, 

నరేంద్రా న్రీదివం యాంతి వ్రజాపాలనతత్త్సరాః 253 

అశానంన్తన్మ రాన్‌ యస్తు బలిం గృవ్లోతి పార్థివః, 

తన్య ప్రక్షుభ్యతో రాష్టం న్వర్హాచు వరిహీయతే 254 

నిర్భయంతు భవేద్యన్య ర్యాష్టం బానొబలాశైతమ్‌, 

తన్వ తధ్యర్ధతో నిత్యం నీచ్యమాన ఇవ ద్రుమ: 255 

రాజు దుర్గాన్నేర్పరచుకొని చక్కగా వట్టణంలో ఉంటూ దొంగలు, 

దోపిడికాండ్రువంటి కంటకములనేరి వేయుటకు ప్రతిదినము ప్రయత్నం చేస్తూ ఉండాలి 
సజ్జనులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ ఉన్నందువలన రాజులు కీర్తిప్రతిష్టలు పొందుతున్నారు. 
దొంగలను అణచక ప్రజలదగ్గర నుండి పన్ను తీసుకొంటే అతని రాజ్యం నాశనమౌతుంది. 
చెడ్డ పేరు వస్తుంది. రాజు దుష్టులనుండి అభయాన్ని కల్పిస్తే అతని రాజ్యం ప్రతిదినం 
నీళ్ళుపోస్తు ఉంటే ఎదుగుచెట్టువలె దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. 

ద్వావధాంన్తన్క రాన్‌ విద్వాత్స)ర ద్రవ్యావహోరకొన్‌, 

ప్రకాళాంశ్చా ప్రకాళాంళ్ళ బార చక్షుర్మహీవతిః 256 

ప్రకాళవంచకొ స్తేషాం నానాపబ్యోవజీవినః, 

వ్రచ్చన్నవంచకొస్తేతే యే స్తేనాటవికొదయః: 257 

సాధారణంగా ఇతరుల ద్రవ్యాన్ని అపహరించే దొంగలు రెండు రకాలుగా 

కనిపిస్తారు. ఒకరు దాక్కొని రాత్రిపూట దొంగతనాలు చేస్తే మరికొందరు పట్టపగలే 
బాహాటంగా నలుగురి ముందు దొంగతనం చేస్తు ఉంటారు. రాజు ఈ రెండు తెగల 
దొంగల్ని గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వీరిలో తప్పుడు తూనికలు 
మొదలైనవాటిచే బ్రతికేవారు. ప్రకాశ వంచకులు లేక పగటి దొంగలు, దొంగలు, ఆటవికులు 
మొదలైనవారు రహస్యంగా ఉండి దొంగతనం చేస్తారు కావున ప్రచ్చన్న వంచకులులేక 
రాత్రి దొంగలు. 


ఉత్సో చకొళ్సేవధికొ వంచకొః కీతవా స్తథా, 
మంగళాదేళవృత్తాళ్ళు భదాక్సేక్షణకైన్సవా 258 
అనమ్యక్కా రిణళ్రెన మహామాత్రాళ్సికితృ కా: 
శిల్పోవచారయుకొళ్ళ నివుణాః వణ్యయోషిత: 259 
ఎవమాదీన్‌ విజానీయాత్‌ ప్రకాళాన్‌ లోకకంటకొన్‌, 
నిగూఢచారిణళ్ళాన్వాననార్వానార్యలింగిన: 260 


272 


తొన్విదిత్వా సుదరితైర్లూడైన్త తృ ర్శకారిభిః, 
చారైశ్సానేకనంస్థానైః వ్రోత్సాద్య వళమానయేత్‌ 267 
లంచగొండులు, భయపెట్టి ఇతరుల సొమ్ము దోచుకొనే వారు, బంగారునగలు 
తీసికొని గిల్దనగలతో మోసంచేసేవారు, మంచి వేషంతో మోసగించువారు, హస్తరేఖలు 
చూచి బ్రతికేవారు, తప్పుడు పనులు చేయువారు,చక్కగా నేర్వని గజశాస్తం అశ్వశాస్తం 
మొదలైనవాటిచే బ్రతుకువారు, వైద్యులు మొదలైనవారు ప్రజలకు దుఃఖాన్ని 


కలిగిస్తారుకావున వీరినందరిని యోగ్యులైన గూఢచారుల ద్వారా గుర్తించి రాజు వారిని 
శిక్షించవలెను. 


తేషాం దోషా నభిఖ్యావ్వ స్వే స్వే కర్మణి తత్తతు, 

కుర్వీత శాసనం రాజా సమ్యక్‌ సారావరాధత: 262 

న హి దండాదృతే శక్యః: కర్తుం పొవవినిగ్రహాః, 

స్తేనానాం పాపాబుద్దీనాం నిభృతం చరతాం క్షీతౌ 263 

ఆయా దొంగలు చేసిన దొంగతనాల్ని రాజు ప్రజలకందరికి తెలియబరచి, వారు చేసిన 

దొంగతనాలకు తగ్గట్లుగా వారిని శిక్షింపవలెను. పాపబుద్ధితో భూమిపై తిరుగుచున్న అ దొంగలను 
శిక్షింపక వారు చేయు చెడు పనులను అరికట్టలేము. కావున వీరిని తప్పక శిక్తింపవలెను. 

నఖావ్రపొవూవళాలా వేళమద్యాన్న విక్రయాః, 

వతుప్పథ్గాళ్పైత్యవృక్షా నృమాజాః: (పేక్షణాని చ 264 

జీర్లోద్యానాన్యరణ్యాని కొరుకావేశనాని చ, 

ఉ*ూన్వాని బావ్యగొారాణీ ననాన్యువవనాని చ 265 

ఎవం వఐధాన్నృవో దేశాన్‌ గుల్ల్హ్మాః స్థావరజంగమైః 

తన్కర ప్రతి షేధార్థం చాలైళావ్యనుబారయేత్‌ 266 

పము సాధారణంగా చేరు రచ్చబండలు, చలిపందిళ్ళు, మిఠాయి అంగళ్ళు, 

భోగంవారి ఇండ్లు మద్యమును అన్నమును అమ్ము స్థలములు నాలుగు తోవలు కలియు 
చోట్లు, మంచినీడనిచ్చుచెట్లు, జనులు గుమిగూడు చోట్లు, పాడుపడ్డ తోటలు, అడవులు, 
శిల్పకారులు పని చేసే ఇండ్లు, పాడుపడ్డ ఇండ్లు, ఉద్యానవనాలు, మొదలగుచోట 
స్థిరంగాను, ఆ స్థలములపై దృష్టివేసి గూఢచారులనుంచి దొంగలనరికట్టుటకై రాజు 
ప్రయత్నించవలెను. 

తత్సహాయై రనుగతైర్నానాకర్శ వ్రవేదిభిః 

విద్యాదుత్సాదయేబ్రైవ నివుజైః: వూర్వుతన్క రై: 267 

భక్షభోజ్యోపద్లేశెళ్ళ బ్రాహ్మణానాం చ దర్శనైః 

శౌర్యకర్మావద్దేళైళ్ళ కురు స్తేషాం నమాగమమ్‌ 268 

యే తత్ర నోవనర్చేయుర్నూల ప్రణిహితాళ్సయే, 

తాన్‌ ప్రనహ్య నృపో హన్వాత్సమిత్రజ్ఞాతి బాంధవాన్‌ 269 


274 


నవమాధ్యాయం 


పాత దొంగలు వారి తోడ్పాటుతో దొంగతనంలోని అనేక మెళుకువలు తెలుసుకొని 

ప్రవర్తించువారినండరిని చారులచే కనిపెట్టి దండింపవలెను. ఆ దొంగలను భక్ష్య 
భోజ్యములనిప్పింతుమను వ్యాజమున, బ్రాహ్మణులను చూడవచ్చునని, సాహసపు పనులు 
చేయవచ్చునని చెప్పి చారుల ద్వారా పట్టుకోవలెను. ఈ విధంగా నేర్పుతో పిలిచినా వారు 
కూడ గూఢచారులను అనుమానించి చెప్పినచోటికి రాకపోతే అట్టి దొంగలుండు స్థావరాలను 
గుర్తించి వారిని వారి మిత్రులు, జ్ఞాతులు, బాంధవులందరితో కలిపి పట్టుకొని 
చంపివేయవలెను. 

న వోఢథేన ఐనా బౌరం ఘాతయేద్ధార్మికో నృవః, 

నవోభళం సోవకరణం ఘాతయేదబిచారయన్‌ 270. 

గ్రామేవ్వవి చ యే కోచిచ్చోరాఖాం భక్త దాయకొః 

భాండావకొళదాళ్రైన నర్వాం స్తానపీ భూతయేత్‌ 277 


ధార్మికుడైన రాజు పట్టుబడ్డ దొంగ దగ్గర దొంగిలించిన వస్తువులేమి లేకపోతే 

శిక్షింపరాదు. ఆ దొంగ దగ్గర దొంగిలించిన వస్తువులు, దానికి సంబంధించిన ఉపకరణాలు 
దొరికితే అతనిని విచారించకుండ శిక్షించాలి. గ్రామాలలో ఈ దొంగలకు అన్నంపెట్టే వారిని, 
పనిముట్లు, ఆశ్రయమిచ్చేవారినందరిని దొంగతనానికి సహాయం చేస్తున్నందువలన తప్పక 
సంహరింపవలెను. 

ర్యాష్టేమ రక్షొధికృతాన్‌ సామంతొం కైన బోదతాన్‌, 

అభ్యాఘాతేమ మధ్యన్థాఖల్రి వ్యాబ్బౌరానివ ద్రుతమ్‌ 272 

యశ్సావీ ధర్మనమయాత్‌ వ్రభ్యుతో ధర్మజీవనః, 

దండేనైవ తమప్వో షేత్సూకొద్ధర్మాద్ధి విచ్యుతమ్‌ 273 

గ్రామమాతే పొతాభంగే వథి మోషాభిదర్శనే, 

శక్తితో నాభిధావంతో నిర్వాస్వాః నవరిచృదాః 274 

రాజ్యంలో రక్షించుటకై ఏర్పరచిన అధికారులు రాజ్యంయొక్క సరిహద్దుల్లో 

ఉండునట్లు నియమింపబడ్డవారు దుష్ట స్వభావంతో దొంగలకు సహాయం చేస్తూ మధ్యస్థులై 
ఉంటే, వారిని కూడ దొంగలను శిక్షించినట్లే శిక్షించాలి. ధర్మజీవనం గడప వలసినవాడు 
ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటే రాజు దండించాలి. దొంగలు మొదలైన వారు 
ఊరుకొల్లగొడుతుండగా, చెరువు కట్టలు తెగగొడుతున్నప్పుడు, తనతో దొంగలు కనిపించగా 
వారినరికట్టుటకు తమ శక్తిమేర ప్రయత్నించని వారిని కూడ వారి పరివారసమేతంగా 
దేశంనుండి వెళ్ళగొట్టాలి. 

రాజ్ఞః కోశావహర్తాంళ్ళ ప్రతికూలోసు బ స్థితాన్‌, 

మఘాతయేద్వవిధైరండై రరీణాం బోవజావకొన్‌ 275 

నంధిం ఇిత్వా తు యే బౌర్వం రాత్రౌ కుర్వంతి తన్కర్వా, 

తేషాం ఛిత్వా నృపో వాస్తా తీక్లేకూలే నివేశయేత్‌ 276 


2/5 


మనుస్మృతి 


అంగుళీ గ్రంధిభోదన్య భేదయేత్రథమే గ్రహే, 
ద్వితీయే వన్తచరణౌ తృతీయే వధమర్హ తి 277 
రాజుయొక్క కోశాగారం నుండి ధనం దొంగిలించినవారిని, రాజుయొక్క ఆజ్ఞ 

తప్పువానిని, శత్రు రాజునకు రాజునకు మధ్య భేదము పుట్టించువారిని నేరానికి తగ్గట్లు 
చేతులు కాళ్ళు నరకుట, నాలుక తెగగోయుట అనే రెండు విధాలైన దండములచే 
'దండింపవలెను. కన్నం వేసి దొంగతనాలు చేయువారిని, ఒకరి సొత్తునపహరించువారిని 
రాజు రెండు చేతులు నరికి, వాడియైన శూలముపై కూర్చుండబెట్టే మరణ దండనను 
విధించాలి. మొదటిసారి చిల్లర దొంగతనం చేసేవానికి వేళ్ళు నరకవలెను. రెండవసారికూడ 
చిల్లర దొంగతనానికి పాల్పడితే కాళ్ళు చేతులు నరకాలి. అయినా మూడవసారి కూడ 
చిల్లర దొంగతనానికి పాల్పడితే మరణదండన విధించాలి. 


అగ్నిదాన్‌ భక్తదాంత్తైవ తథా శస్తావకాళదాన్‌, 
సన్నిధాతృ్సాంళ్ళ మోషన్వ వాన్వాచో్రోరమివేళ్ళురః 278 
దొంగతనం చేసేవారని తెలిసి, వారికి అగ్నిని , అన్నాన్ని ఆయుధాలను, వసతి 
ఇచ్చేవారిని, దొంగసామ్ము దాచిపెట్టేవారిని, రాజు దొంగలను దండించినట్లు దండించాలి. 
తటాక భోదకం వాన్వాదవ్లు శద్ధవధేన వా, 
తద్వాపి ప్రతినంస్క ర్వాద్దావ్యన్తూత్తమనావానమ్‌ 279 
కోవాగారాయుధార దేవతాగార భోదకాొన్‌, 
వన్త్యళ్వురథభవార్తాంళ్లు హన్వాదోవావిచారయన్‌ 280 
చెరువులు గట్లు తెంపేవాణ్ణినీళ్ళలో వేసిగాని మామూలుగా, కాని వధించాలి. 
అతడొకవేళ కట్ట కట్టి ఇస్తే అతనికి ఉత్తమ సాహసాన్ని (వేయిరూకలను) దండనగా విధించాలి. 
కోశాగారాన్ని ఆయుధాగారాన్ని, దేవాలయాన్ని పడగొట్టువానికి, ఏనుగ, గుజ్జం, రథం వీటిని 
దొంగతనం చేసేవానికి వెంటనే మరణదండన విధించాలి. 
యస్తు వూర్వునివిష్టన్య తటాకస్యోదకం వారేత్‌, 
ఆగమం వావ్యపాం భింద్యాత్స దావ్వ్యః వూర్యసాహనమ్‌ 281 
సనముత్ఫృజేద్రాజమారే యన్త్యమేధ్యమనావది, 
న ద్వౌ కార్గావణౌ దద్యాదమేధ్యం బాతు శోధయేల్‌ 282 
అవద్గతో౭థవా వృద్ధో గర్భిణీ బాల ఎవ వా, 
వరిభాషణమర్హ ౦తి తచ్చ ళోధ్యమితి స్థితః 283 
ఇతరులు తవ్వించిన చెరువులోని నీటిని తన స్వార్థానికై వాడుకొనేవానికి, బావులు, 
దిగుడు బావుల నుండి వచ్చే నీటికి అడ్డకట్టవేసి తనవైపు మరల్చుకొను వానికి ప్రథమ 
సాహసాన్ని ( రెండువందల యాఖై రూకలు ) దండన విధించాలి. రోగి కానివాడు 
రాజమార్గంలో మల విసర్జన ' చేస్తే వానిచే ఆ మలాన్ని ఎత్తించి, రెండు కార్లాపణములు 
దండుగ విధించాలి. రోగి, వృద్ధుడు, గర్భిణీ స్త్రీ బాలుడు, ఇట్టిపనిని చేస్తే వారిని మందలించి 


ఆ మలమును వారిచే ఎత్తించి శుభంచేయించాలి. 
276 


నవమాధ్యాయం 


,  బికీత్సాకొనాం నర్వేషాం మిథా వ్రచరతాం దమః 

అమాను షేమ ప్రథమో మాను షేమ తుమధ్యమః 284 

నంతక్రమధ్వజయష్టీనాం వ్రతిమానాం చ భేదఠ, 

(వ్రతికుర్వొచృ్చ తత్సర్వం వంచ దద్యాచ్చతాని చ 285 

వైద్యులు సరియైన మందివ్వక పశువులకు హాని కలిగిస్తే ప్రథమ సాహసం 

(రెండువందల యాభై రూకలు) మానవులకు హాని కలిగిస్తే మధ్యమ సాహసం ( ఐదువందల 
రూకలు) దండుగగా విధించాలి. జనులు చిన్న చిన్న కాలువలు దాటుటకై ఉపయోగించు 
సంక్రమమనే కొయ్య పలుకను, రాజద్వారాదులందున్న ధ్వజస్తంభాన్ని, దేవతా ప్రతిమను 
నాశనం చేస్తే, వారికి ఐదువందల రూకలను దండుగ వేసి మరల కొత్త వాటిని చేసి ఇచ్చునట్లు 
శాసనం చేయవలెను. 


అదూషితానాం ద్రవ్యాణాం దూవణో భోదనే తథా, 
మణీనామవవేధే చ దంఢః ప్రభమసావనః 286 
నమైర్లి విషమం యస్తు చరేద్వై మూల్యతో౭వీ వా, 
న ప్రాన్న యాద్రమం వూర్వం నరో మధ్యమమేవ వా 287 
మంచి వస్తువులను పాడు చేసినప్పుడు, వజ్రము మొదలైన వాటిని పగుల 
గొట్టినప్పుడు, మణులు మొదలైన వాటిని తప్పుగా తొలిచి పాడు చేసినా, ఆ నేరస్మనికి 
రెండువందల యాభై రూకలు దండము విధించి యజమానికి కొత్త వస్తువునిప్పింపవలెను. 
అట్లే ఒకే ధర ఇచ్చిన వారిలో ఒకరికి మంచి వస్తువును, ఇంకొకరికి చెడు వస్తువునిచ్చినా, 
ఒకే విధమైన వస్తువుకు ఒకరి దగ్గర ఒక వెల, ఇంకొకరి దగ్గర ఇంకొక వెల తీసికొన్నా వారికి 
ఆయా సందర్భముననుసరించి ప్రథమ సాహసము, మధ్యమ సాహసము దండము 
విధించవలెను. 
బంధనాని చ నర్వాణ్‌ రాజా మార్టే నివేశయేత్‌; 
దుఃఖితా యత్ర దృళ్వేరన్వికృతాః పాపకారిణ: 288 
చెరసాలలను త్రోవలోనే నిర్మించి ఉంచినందువలన తప్పు చేసిన పాపాత్ములు 
ఆ చెరసాలలో పడి దారిన పోవుచున్నవారు తమను చూచుచున్నారే యని అవమానంతో 
బాధపడి తిరిగి పాప కార్యం చేయరు. 


ప్రాకారన్య చ భేతారం వరిఘాణాం చ వ్రూరకమ్‌, 
ద్యారాణాం చైవ భక్తారం క్షిప్రమేన వ్రవానయేత్‌ 289 
అభిబారేషు నర్వేష కర్తవ్యో ద్విళతో దమః 
మూలకర్మణీ చానా పై? కృత్వాను ఐఎవిధాను చ 290 
రాజ (ప్రాకారాన్ని గాని, దుర్గ ప్రాకారాన్ని గాని పడగొట్టు వానిని, అగడ్తలను 
పూడ్చివేయు వానిని, ఆ ప్రాకారముల ద్వారములు విరుగగొట్టు వానిని వేగమే దేశము 
నుండి వెళ్ళగొట్టవలెను. అభిచార హోమములు చేసినప్పుడు, మూలనిఖన, పద 


మనుస్మ తి 


పాంసుగ్రహణమను వివిధములైన కృత్య కర్మములందు మనిషి చనిపోయినప్పుడు వీటిని 
చేసిన వానికి రెండువందల రూకలు దండుగ విధింపవలెను. ఒకవేళ ఈ అభిచారాదు లవల్ల 
' మనిషి చనిపోతే మరణమే దండనము. 


అబీజవిక్రయీ చైవ బీజోత్సష్టం తథైవ చ, 

మర్వాదాఖేోదక్షళ్పైవ వికృతం ప్రాన్నయాద్వధమ్‌ 291 

నర్వకంటళ పొపిష్టం హేమకొరం తు పార్థివః, 

వ్రవర్తమానమన్వాయేబ్భేదయేల్లవళు క్షురైః 292 

మొలకలెత్తని విత్తనములనమ్మువానికి మంచి చెడు విత్తనములు రెండు కలిపి 

అమ్మువానికి, రెండు గ్రామాల మధ్య ఉన్న ఎల్లలను చెడగొట్టు వానికి మరణమే దండనము. 
తన్వడు తూనికతో తూచుట ఒజుపు రాతిపై గీచి తక్కువవన్నె వస్తువని చెప్పుట, బంగారు 
దొంగిలించుట వంటి పాపపు పనులు చేయు కమసాలి వానిని నేరమునకు దగినట్లు 
శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. 


సీతాదవ్వావహరణో వస్రాణామౌవధన్య చ, 
కొలమాసొద్య కొర్యం చ రొజా దండం ప్రకల్పయేత్‌ 293 
భూమిని దున్నుటకు కావలసిన పనిముట్లను, వన్రములను, మందులను 
దొంగిలించినప్పుడు, వాటి వాటి ఉపయోగాన్ననుసరించి రాజు ఆ దొంగను దండించవలెను, 
స్వామ్యమాత్వౌ పురం రాష్టం కోళదండౌ నుహ్బత్తథా, 
'నప్ర వ్రకృతయో హ్యేతాః నప్తాంగం రాజ్యుముచ్యతే 294 
నప్తానాం వ్రకృతీనాం తు రాజ్యుస్యాొసాం యథా క్రమమ్‌, 
వూర్వం వూర్వం గురుతరం జానీయద్య్యననం మవాత్‌ 295 
నప్తాంగా న్వేహ రాజ్యన్య విష్టబ్బన్య త్రెధండవత్‌, 
అన్యోన్య గుణవైళిష్వాన్న కించిదతిరిచ్యతే 296 
తేమ తేమ తు కృత్వేషు తత్తదంగం విశిష్యతే, 
యేన యత్సాధ్యతే కార్యం తత్తస్మీన్‌ శ్రేష్రముచ్యతే 297 
రాజు, మంత్రి, పురము, రాజ్యము, కోశం, చతురంగ బలం స్నేహితుడు అనే ఈ 
ఎడు ప్రకృతులను సప్తాంగమని అందురు. ఈ సప్తాంగములలో చివరి వాటికంటె ముందు 
ముందున్నవి చాలా బాధ్యత కలవి. వాటికి కష్టము కలిగినచో తరువాతి వాటికి కూడ 
ముప్పు వాటిల్లినల్లే. స్నేహితునికంటె సైన్యం ముఖ్యం. సైన్యం కంటె కోశాగారం 
ప్రధానమైంది. దానికంటె రాజ్యం ప్రధానమైంది. ఈ విధంగా రాజు అన్నిటికంటె 
ప్రధానమైనవాడు. రాజుకు ఆపద సంభవిస్తే తక్కిన అంగాలకు కూడ ఆపద సంభవించినల్లే. 
ఐనప్పటికీ రాజ్య ప్రక్రియయందు ఈ సప్తాంగములన్నీ సన్యాసికి త్రిదండములవలె 
ముఖ్యమైనవే. ఒకదానికొకటి కలిసి ఉండవలసినవే.. ఆయా కార్యములందు ఆయా 
అంగము ప్రధానమై ఉండును. ఒక అంగము నిర్వర్తించు కార్యాన్ని మరియొక అంబు 
చేయలేదు. కావున అంగాలన్నీ ప్రధానములే అని భావించాలి. 
278 


నవమాధ్యాయం 


బారేణోత్తా వాయోగేన క్రీయయైన చ కర్శణామ్‌, 

సశక్తిం వరశక్తిం చ నిత్వం విద్యోన్మహీవతి: 298 

పీడనాని చ నర్వాణీ వ్యననాని తథైవ చ, 

ఆరభేత తతః కొర్వం నంచిత్య గురులాఘవమ్‌ 299 

ఆరభేతైవ కర్మాణి శ్రాంతః శ్రాంత: వున: వును 

కర్మాణభ్యారభమాణం హీ వురువం శ్రీర్ని షేవతే ౩00 + 

రాజు గూఢచారుల చేతను, సైన్యమునకుత్సాహము కలిగించుటవల్ల 

జనులకుపయోగించుకార్యములు చేయుటవల్ల ఏర్పడ్డ తనశక్తిని, శత్రువుల శక్తిని ఎల్లప్పుడు 
తెలిసికోవలెను. కామక్రోధాదులవల్ల కలుగు మారణాద్యుపద్రవాల్ని, తనరాజ్యంలో శత్రు 
రాజ్యాలలో కలుగు కష్టాల్ని, వాటిలోనున్న గురు లాఘవాల్ని తెలిసికొని శత్రువుతో యుద్దానికి 
గాని సంధికి గాని సమాయత్తం కావాలి. రాజు తనయొక్క రాజ్యాభివృద్ధికి, శతృ రాజ్యాల 
నాశనానికి కారణమైన కార్యాలు ప్రారంభించి ఆ కార్యాలవల్ల తనకు కష్టాలు కలిగినా 
వినుగువడక మరల మరల ఆరంభించుచుండువానిని రాజ్యలక్ష్మి ఎల్లప్పుడు 
సేవించుచుండును. 


కృతం (త్రేతాయుగం బైవ ద్వావరం కలిరేవ చ, 
రాజ్ఞో వృత్తాని నర్వాణి రాజా హీ యుగముబ్యతే 301 
కలి: వ్రనుప్తో భవతి నజాగ్రద్దావరం యుగమ్‌, 
. కర్మన్వభ్యూద్యత (స్తేతా విభరంస్తు కృతం యుగమ్‌. 302 
రాజుయొక్క చర్యలే కృత త్రేత, ద్వావర, కలియుగాలు కావున రాజే 
యుగమనబడును. రాజు నిద్ర పోతున్నప్పుడు కలియుగమౌతుంది. అతడు వేచియున్నప్పుడు 
ద్వాపర యుగమౌతుంది. ఆ రాజు రాజకార్యాలలో నిమగ్నుడై ఉన్న సమయమే 
త్రేతాయుగం. అతడు శాస్త ప్రకారంగా రాజ కార్యాలు నిర్వర్తిస్తున్న సమయమే కృతయుగము 
కావున రాజు యుగ స్వరూపుడు. 
ఇంద్రసాూర్భ న్వ వాయోళ్ళ యమన్య వరుణన్య చ, 
భంధద్రసాూగ్నే: వృథివ్యాళ్ళ తేజో వృత్తం నృవళ్ల్తరేత్‌. 303 
వార్షికొంళ్ళతురో మాసాన్‌ యథేందదోభివవర్షతి, 
తథాభివర్తేత్తుం రాష్టం కొమైరింద్రవతం చరన్‌ 304 
రాజు ఇంద్ర, సూర్య, వాయు, యమ, వరుణ, చంద్ర, అగ్ని భూ దేవతల 
తేజస్సునకు తగిన నడవడి కలిగి ఉంటాడు. కావున శత్రువులను తన తేజస్సుతో జయించాలి. 
మిత్రులను (ప్రేమతో లాలించాలి. ఇంద్రుడు నాలుగు నెలల వరకు వర్షించినట్లు రాజు 
కూడ తన దేశ ప్రజలను వారి కోరికలు తీర్చి సంతోష పెట్టాలి. ఇది ఇంద్రవ్రతము. 
అనా మాసాన్‌ యథాదిత్వస్తోయం హరతి రళ్ళిభి,, 
తథా హరేత్సరం ర్యాష్తాన్నిత్వమర్భ (వ్రతం హి తత్‌ 305 


279 


సూర్యుడు తన కిరణాలతో ఎనిమిది నెలల వరకు నీటిని పీల్చుచున్నట్లు 
సూర్యవ్రతం చేసే రాజు తన ప్రజలనుండి ఎల్లప్పుడు పన్ను తీసుకొంటూ ఉంటాడు. 
వ్రవళ్వ నర్వభూతాని యథా చరతి మారుతః, 
తథా వారై: వ్రవేష్టవ్యం వతమేతద్ధి మారుతమ్‌ ౩06 
వాయువు సమస్త జీవులందు ప్రవేశించి ఏ విధంగా ఉంటాడో వాయువ్రతాన్ని 
అనుష్టించు రాజు చారుల ద్వారా పరుల యొక్క, తన యొక్క రాజ్య వృత్తాంతం 
తెలిసికొనుటకు లోన ప్రవేశింపవలెను. 
యథా యమః వ్రియద్వేప్వా ప్రాప్తే కాలే నియచ్చతి, 
తథా రాజ్ఞా నియంతవ్వ్యాః ప్రజాస్తద్ధి యమవ్రతమ్‌ ౩07 
యముడు కాలం సమీపించినపుడు (ప్రేమద్వేషములను సమంగా ఎట్లు 
నియమిస్తాడో అట్లే యమవ్రతాన్ని అనుష్టించే రాజు ప్రజలను సమానంగా శిక్షించాలి.307 
వరుణోన యథా పాశెర్బద్ధ ఎవాభిదృళ్ళతో, 
తథా పాపాన్నిగృహ్గీయాద్రుతమేతద్ది వారుణమ్‌ 308 
వరుణుడు పాపాలను చేసే వారిని ఎట్లు వరుణ పాశాలతో కట్టివేసి శిక్షిస్తాడో 
అట్లే వరుణవ్రతం చేసే రాజుకూడ పాపం చేసే ప్రజలను శిక్షిస్తాడు. 
వరివూర్ధం యథా చంద్రం దృవ్చా వృవ్వంతి మానవా, 
తథా ప్రకృతయో యన్నిన్‌ న చాంద్రవతికో నృవః 309 
సంపూర్ణ చంద్రుని చూచి ప్రజలు సంతోషపడుతున్నట్లు చంద్రవ్రతం చేసే రాజును 
చూచి మంత్రులు ప్రజలు మొదలైనవారు సంతోషపడుతూ ఉంటారు. 
వ్రతావయ్యుక్త స్తేజస్వీ నిత్యం స్యాత్సాపకర్మను, 
దుష్టసామంతహింన్రళ్ళ తదాగ్నేయవ్రతం నృతమ్‌ 310 
రాజు ఆగ్నేయ వ్రతాన్ని ఆచరిస్తూ పాపకారులను శిక్షించుటలో మిక్కిలి కఠినుడై 
చురుకు గలిగి ప్రతికూలురైన మంత్రులను హింసించేవాడై ఉండాలి.310 
యథా నర్వాణి భూతాని, ధరా ధారయతే నమమ్‌, 
తథా నర్వాణీ భూతాని బిభ్రతః పార్థివం వ్రతమ్‌ 311 
భూమి సమస్త జీవులను భరించుచున్నట్లే ధరావ్రతాన్ని నిర్వహించే రాజు కూడ 
సమస్తజీవులను సమానంగా భరించాలి. 
ఎతై రుపాయైరన్వైశ్స్చు యుక్తో నిత్వమతంద్రితః 
స్తేనానాజూ నిగృహ్హీయాత్వ్వర్యాష్టే వర ఎవచ 312 
ఈ ఉపాయాలు, ఇంకా తక్కిన ఉపాయాలతో రాజు ప్రతి దినం జాగరూకుడై 
తన రాష్ట్రంలోను, పర రాష్ట్రంలోను ఉన్న దొంగలను అరికట్టాలి.312 
వరామప్వావదం ప్రాప్తో బ్రాహ్మణా న్న ప్రకోపయేత్‌, 
తే హ్వేనం కువీతా హన్యున్స ద్యన్స బలవాహనమ్‌ 313 


D22N 


నవమాధ్యాయం 


యై: కృత న్సర్వభక్షో౭గ్ని రపేయళ్ళు మహోదధి: 
క్రయీ చబావ్వాయితస్తోమః: కో న నక్యేత్రకోవ్వ తాన్‌ 314 
లోకొనన్వాన్సుజేయు ర్వే లోకపాలాంళ్ళ కోపితాః 
దేవాన్‌ కుర్వురదోవాంళ్ళు కః క్షీజ్వంస్తాంత్సమృథ్నుయాత్‌ 315 
రాజుకు ఎంత కష్టం వచ్చినా బ్రాహ్మణులపై మాత్రం కోపపడవద్దు. బ్రాహ్మణులే 
కోపిస్తే సైన్యం, వాహనాలతో ఉన్న రాజును శపించి రూపుమాపగలరు. బ్రాహ్మణులు 
కోపంతో అగ్నిని సర్వభక్షునిగా శపించిరి. సముద్రంలోని నీరు త్రాగుటకు వీలు లేకుండ 
చేసిరి. చంద్రుని క్షయ రోగిగా చేసి తిరిగి అతనిని బాగు చేసినారు. అట్టి బ్రాహ్మణులకు 
కోపము కలిగించి సుఖంగా ఎవరుంటారు. ఇంకా వారికి కోపం వస్తే స్వర్గాది లోకాల్సి, 
ఇంద్రాది దిక్పాలకులను సైతం సృష్టించగలుగుతారు. అల్లే దేవతలను శపించి మానవులుగా 
చేయగలుగుతారు. అట్టి బ్రాహ్నణులకు కోపం తెప్పించి ఎవ్వరు మనగలుగుతారు. 
యానుపాశ్రత్య తిష్టంతి లోకా దేవాళ్ళ నర్వదా, 
బ్రవ్మావైవధనం యేషాం కో హింస్వాత్తాన్‌ జిబీవిమః 316 
అవిద్యాంశ్రైవ విద్యాంళ్ల (బ్రాహ్మణో దైవతం మహాల్‌, 
వ్రణీతళ్ళావ్రణీతళ్ళ యథాగ్నిరైవతం మవాత్‌ 317 
శృశానేవష్యవీ తేజస్వీపావకో నైవ దువ్యతి, 
హూయవమానళ్ళ యజ్ఞ్లోేషు భూయ ఎవాభివర్ధతే 318 
ఎవం యద్యవ్యనిష్టేమ వర్తంతే నర్వకర్శవ్వను, 
నర్వదా (బ్రహ్మణా: వూజ్యా: వరమం దైవతం హి తత్‌ 319 
భూమ్యాదిలోకాలు, దేవతలు యజ్ఞయాగాదులు చేయు బ్రాహ్మణులనాశ్రయించి 
యున్నారు. వేదమే ధనంగా కల బ్రాహ్మణులను ఎవడు హింసిస్తాడు? సంస్కరింపబడ్డా, 
సంస్కరింపబడకపోయినా అగ్ని ఏ విధంగా గొప్ప దైవంగా ఆరాధింపబడుతున్నదో అట్టే 
విద్వాంసుడైనా విద్వాంసుడు కాకపోయినా బ్రాహ్మణుడు ఆరాధింపబడుతూ ఉంటాడు. 
శ్మశానంలోని శవాన్ని తగలపెట్టే అగ్ని అపరిశుద్ధం కాక యజ్ఞయాగాదు లందుపయోపడు 
తున్నట్లే బ్రాహ్మణుడు నీచకార్యాల్లో పాల్గొన్నా అతడు పవిత్రుడే అగుచున్నాడు. 
క్షత్రస్వాతి వ్రవృత్తన్య బ్రాహ్మణాన్‌ ప్రతి నర్వళు, 
ట్ర హ్మేవ నన్నియంతృ స్వాత్తుతం హి బ్రవ్మానంభవమ్‌ ౩20 
బ్రాహ్మణులగురించి విపరీతంగా ప్రవర్తించిన క్రత్రియుని కూడ బ్రాహ్మణుడే 
శాపాదులద్వారా నియంత్రించు చున్నాడు. క్షత్రియుడు కూడ బ్రహ్మదేవుని బాహువు నుండి 
పుట్టినందువల్ల బ్రాహ్మణుని గౌరవించవలెను. 
ఆద్భ్యోగ్ని(ర్రవ్మాతః క్షత్రమళ్ళనో లోహముత్ధితమ్‌, 
తేషాం నర్వుత్రగం తేజః సాను యోనిమ శామ్యతి 327 


మనుస్మ తి 


'నా బ్రహ్మ క్షత్రమృధ్నోతి నాక్షత్రం బ్రహ్మ వర్ధతే, 
బ్రవ్మా క్షత్రం చ నంవృక్తమివా బాముత్ర వర్ధతే 322 
నీటినుండి అగ్ని, బ్రాహ్మణునినుండి క్షత్రియుడు, రాతినుండి సమస్త లోహములు 
పుట్టినవి. అగ్ని మొదలైన వాటి తేజస్సు వాటియొక్క ఉత్పత్తి కారణమగు నీరు మొదలగు 
వాటి యందు శమించుచున్నది. అందువల్ల క్షత్రియ తేజస్సు సైతం క్షత్రియోత్పత్తికి 
కారణమైన బ్రాహ్మణునియందు శమించుచున్నది. శాంతిక పౌష్టికాది వ్యవహారాలను 
పరీక్షించే బ్రాహ్మణుడు లేనిచో రాజు అభివృద్ధిలోనికి రానేరడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు 
ఇద్దరు కలిసి ఉంటే ఇహపరములందు ఇద్దరూ అభివృద్ధి చెందుతారు. 
_ దత్వా ధనం తు ఎ(పేభ్వన్సర్వం దండసముట్టితమ్‌ 
వుతే రాజ్యం నమానృజ్ఞ కుర్వీత ప్రాయణం రణే 323 
ఎవం చరన్‌ నదా యుక్తో రాజధర్శ్మేషు పార్థివః 
పొతేమ చైవ లోకస్య నర్వాన్‌ భృత్వాన్నియోజయేత్‌ 324 
రాజు ముసలివాడైనప్పుడు, రాజ్యాన్ని నిర్వహింపలేనప్పుడు పాపి ద్రవ్యము కాని 
ద్రవ్యాన్ని బ్రాహ్మణులకు దానం చేసి రాజ్యాన్ని తన పుత్రునకప్పగించి యుద్ధమున 
చనిపోయినచో అతడు స్వర్గమునకు పోవును కావున యుద్ధమునకై పోవలెను. యుద్ధము 
లేనిచో ప్రాయోపవేశమునైన చేయవలెను. ఈ విధంగా రాజ ధర్మాలనన్నిటిని అనుష్టించు 
రాజు ప్రజలకు మేలు జరుగుటకై ఆయా కార్యములందు సేవకులను నియోగింపవలెను. 
ఎపషో౭భిల: కర్మ విధిరుక్తో రాజ్ఞన్సనాతనః, 
ఇమం కర్శవిధం ఎఐద్వాల్‌ క్రమళో వైళ్ళుచూదయో: 325 
ఇంతవరకు రాజు అనుష్టించవలసిన ధర్మమంతా వివరించబడింది. ఇక 
వైశ్యశూద్రులు ఆచరించలసిన ధర్మమీవిధంగా వివరింపబడుతూంది. 
వైశ్య ధర్మాలు :- 
వైళ్ళున్తు కృతనంస్కారః కృత్వా దారవరి[గ్రవామ్‌, 
వార్తాయాం నిత్వయృుక్తస్వ్యాత్సచూనాం బైన రక్షణో 326 
వ్రజొవతిర్ధి వైశ్యాయ నృష్టా వరిదదే వజాన్‌, 
బ్రాహ్మణాయ చ రాజ్ఞే చ సర్వాః వరిదదే వ్రజాః 327 
న చ వైళ్ళన్వ కొమస్సాన్న రక్షేయం వచూనితి, 
' వైళ్వే చేచ్చతి నాన్యేన రక్షీతవ్వాః కథంచన 328. 
మణీముక్తా ప్రవాళానాం లోహానాం తొంతవస్వచ, 
గంధానాం చ రసొనాం చ విద్యా దర్హ్దబలాబలమ్‌ ౩29 
బీజానాముప్తివిచ్చ స్వాత్‌ క్షేతదోషగుణన్య చ, 
మానయోగం చ జానీయాత్తులాయోగాంళ్ల నర్వళః, 330 


౨2RD 


నవమాధ్యాయం 


వైశ్యుడు ఉపనయన సంస్కారం చేసికొని, వివాహం కూడ చేసికొని సేద్యం 
మొదలైన పనులలో పశు సంరక్షణలో నిమగ్నుడై ఉండాలి. బ్రహ్మదేవుడు ఆవులను 
నృష్టించి వైశ్యునికి అవ్పగించాడు. అట్లే ప్రజలను నృష్టించి బావ్మణునికి, 
క్షత్రియునికిచ్చినాడు. వైశ్యుడు పశువులను రక్షించనని ఎప్పుడు కూడ పలుకకూడదు. 
అందువల్ల వైశ్యుడు పశు రక్షణ చేస్తుండగా ఇంకెవ్వరు' పశువులను రక్షించుటకు 
పూనుకొనకూడదు. ఇంకను వైశ్యుడు మణులు, ముత్యాలు, పగడాలు, వెండి, బంగారు 
వంటి లోహాలు, బట్టలు, సుగంధ ద్రవ్యాలు, లవణాది రసాలు వీటియొక్క విలువల 
హెచ్చుతగ్గులను సమయానుకూలంగా గుర్తించాలి. విత్తనాలు నాటు పద్ధతిని, పాలముల 
యొక్క మంచి చెడులను, వస్తువులను కొలిచే కొల మానాన్ని, తూనికలకు సంబంధించిన 
తులామానాన్ని గుర్తించగలిగియుండాలి. 


సారాసారం చ భాండానాం దేళానాం చ గుణాగుణాన్‌, 

లాభాలాభం చ వణ్యానాం వచానాం వరివర్ధనమ్‌ 331 

భృత్యొనాం చ భృతిం వద్యాద్భాషాళ్ళ వివిధా నృణామ్‌, 

ద్రవ్యాణాం స్థానయోగాంళ్ళ క్రయవిక్రయమేవ చ 3౩32 

ధర్మేణ చ (్రవ్యవృద్దావాతి షై ద్యత్నముత్తమమ్‌, 

దద్యాచ్చ నర్వభూతానామన్న మేవ ప్రయత్నతః 3౩33 ' 

ఇంకా వస్తువుల మంచి చెడ్డల్ని, ఎ దేశంలో ఎ వస్తువు అమ్మితే లాభం ఎక్కువ 
వస్తుంది. ఎ దేశంలో అమ్మితే నష్టం వస్తుంది మొదలైన వాటిని గోపోషణ పద్ధతిని అతడు 
తెలిసియుండాలి. భృత్యులకెవ్వరికెంత జీతమివ్వాలి అనేదాన్ని, అనేక విధమైన భాషలను, 
వస్తువులను నిలుచేయు పద్ధతిని, వస్తువుల క్రయ విక్రయాదులను అతడు బాగా తెలిసి 
ఉండాలి. ఇంకా ధర్మ మార్గంలో ద్రవ్యాన్ని అభివృద్ధి పరిచే మార్గం బాగా తెలిసినవాడై 
ఉండాలి. సమస్త జీవులకు ఆహారాన్ని కూడ తానే సమకూర్పగల్గినవాడై ఉండాలి. 
విప్రాణాం వేదవిదుషాం గృవాస్తానాం యళస్వినామ్‌, 
వశవ్రాపైైన తు శూదన్వ ధర్మో వై శ్రేయన: పరః 334 
చచిరుతృష్టవవ్రామర్‌ మృదువాగనహంకృతి: 
(బ్రాహ్మణాద్యాశ్రయో నిత్యముత్సృష్షాం జాతి మచ్నీతే 335 
శూద్రుడు వేదవేత్తలు, గృహస్థులు, స్వకర్మానుష్టానం ద్వారా కీర్తి పొందిన 

బ్రాహ్మణులకు సేవ చేయవలెను. ఆ పనియే అతనికి స్వర్గమోక్షములను రెండింటిని 
కలిగించుచున్నది. ఉత్కృష్ణులైన బ్రాహ్మణు శుశ్రూష చేసే శూద్రుడు బయట వెలుపల 
పరిశుద్భడై, పరుషంగా మాట్లాడక, అహంకారం లేకుండా ఉంటే మరణానంతరం తనకంటె 
ఉత్కృష్టమైన జాతిలో పుడుతాడు. 

ఎషోzనావది వర్ణానాముక్తః కర్మ విధిళ్ళుభః 

ఆవద్యవీ హీ య స్తేషాం క్రమళ న్తన్నిబోధత 336 


283 


మనుస్మృతి 
ఇంతవరకు సాధారణంగా బ్రాహ్మణాది నాలుగు కులాలవారు చేయాల్సిన ధర్మ 
విధానం గురించి చెప్పబడింది. ఆపదలప్పుడు వారు అనుష్టించాల్సిన ధర్మవిధానమును 
ఇక మీకు తెలుపుతానని భృగుమహర్షి పలికెను. 
ఇతి మానవే ధర్మ శాగ్రే భృగుప్రోక్రాయాం సంహితాయాం నవమో౭ధ్యాయ; 
భృగుమహర్షి చెప్పిన మానవధర్మశాస్తమనే సంహితలో తొమ్మిదవ అధ్యాయం 
సమాప్తం. 
దశమాధ్యాయం 
అధీయిరం న్రయో వర్గాః న్వకర్మన్థా ద్విజాతయః, 
ప్రబూయాబద్ర్రాహ్మోణ స్తేషాం నేతరావితి నిశ్చయః 1 
నర్వేషాం బ్రావ్మాణో విద్యాద్వుత్తుపాయాన్‌ యథావిధి, 
వ్రబూయాదితరేభ్యళ్ళు నయం బైవ తథా భవేత్‌ 2 
బ్రాహ్మణుడు మొదలైన ద్విజాతులందరు స్వకర్మను అనుష్టిస్తూనే వేదాధ్యయనాన్ని 
చేయాలి. కాని వీరికి బ్రాహ్మణుడే వేదాన్ని చెప్పాలి కాని తక్కిన క్షత్రియ వైశ్యులు 
వేదాధ్యాపనాన్ని చేయకూడదు. బ్రాహ్మణుడు అన్ని జాతుల జీవనోపాయాన్ని తెలిసికొని 
తానందరికి స్వయంగా ఆచరిస్తూ ఉపదేశం చేయాలి. 
వైశేష్యాత్స కృతిశైెష్షా న్నియమన్య చ ధారణాత్‌, 
నంస్కారన్య విశేషాచ్చ వర్ణానాం బ్రాహ్మణ: ప్రభుః ౩ 
(బ్రాహ్మణ: క్షత్రియో వైళ్వస్తయో వర్ణా ద్వొజాతయః, 
చతుర్ధ ఎక జాతిన్తు జూధ్రో నాస్తి తు వంచమః 4 
జాతి విశేషంవల్ల, (బ్రహ్మదేవుని ఉత్తమాంగాన్నుండి వుట్టినందువల్ల, 
నియమములనన్నిటినీ అనుష్టించుట వల్ల తక్కిన కులాల వారికందరికి బ్రాహ్మణుడు 
ప్రభువగుచున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను మూడు కులాలవారు ద్విజాతికి 
చెందినవారు. శూద్రుడు చతుర్ధజాతివాడు. ఈ నాలుగు జాతులు తప్ప ఐదవ జాతి 
అనేది లేదు. 
నర్వవర్దేషు తుల్వాను వత్నీవ్యక్షతయోనిను, 
ఆనులోమ్యేన నంభూతా జాత్యొ జోయా స్త్ర ఎవ తే 5 
స్రీష్వునంతరజాతొౌను ద్వజైరుత్సాదితాన్‌ నుతాన్‌, 
నదృశానేవ తానాహుర్శాతృదోషవిగర్థి తాన్‌ 6 
అనంతరాను జాతొనాం విధిరేష సృనాతనః, 
ద్వ్యేకొంతరాను జాతానాం ధర్మం విద్యాదిమం ఏధిం 7 
బ్రాహ్మణుడు మొదలైన నాలుగు కులాలవారు వ్యభిచార దోషం లేని అదే 
కులానికి చెందిన కన్యను శాస్త్ర విధి చొప్పున వివాహం చేసికొని ఆ స్త్రీల యందు కన్న 


రంల ఆ wld (ఆ 


సంతానం తల్లిదండ్రుల జాతిగలిగి సజాతీయులగుచున్నారు. ద్విజులు తమజాతికంటె 
తక్కువ స్ర్తీని పెండ్లి చేసికొని ఆమెయందు కన్న సంతానాన్ని మాతృ దోషంఉన్నా 
సజాతీయులతో సమానంగానే పరిగణింతురు. ఇది తమ జాతికి తరువాతి జాతి (స్రీలకు 
పుట్టిన సంతానానికి సంబంధించింది. అంటే బ్రాహ్మణునకు క్షత్రియ స్త్రీ వల్ల, క్షత్రియునికి 
వైశ్య స్రీ వల్ల, వైశ్యునికి శూద్ర ప్రీ వల్ల పుట్టిన సంతానానికి సంబంధించినది. ఇక తమ 
జాతికి రెండవ జాతిదైన స్త్రీకి పుట్టిన వారికి సంబంధించిన విధి చెప్పబడుతున్నది. 

(బావ్మాణా దైర్ధాళ్ళాళన్వాయా మంబప్తో నామ జాయతే, 

నిషాదః చూదకన్వాయాం యః పారశవ ఉచ్యతే 8 

క్షత్రియా చ్యూదకన్వాయాం క్రూరాచారవివోరవాన్‌, 

క్షత్రజ్ళూ ద్రవపు రంతు రుగ్రో నామ ప్రజాయతే 9 

బ్రాహ్మణునికి వైశ్యకన్యయందు పుట్టినవాడు అంబష్టుడు. అదే బ్రాహ్మణునికి 

శూద్ర కన్యయందు పుట్టినవాడు పారశవుడు లేక నిషాదుడు. క్షత్రియునికి శూద్ర స్తీ 
యందు పుట్టినవాడు ఊగ్రుడనబడును. అతడు క్రూరకర్మలు, క్రూరచేష్టలు కలిగి క్షత్రియ 
శూద్ర స్వభావము కలిగియుండును. 

వివ్రన్య త్రిషు వర్ణేమ నృవతే ర్వర్ధయోర్హుయోః 

వైళ్వన్య వర్ణే బైకస్మిన్‌ వడేతే౭వళదాఃన్భృతాః, 10 

క్షత్రయాద్విప్రకన్యాయాం నూతో భవతి జాతితః, 

వైళ్యాన్మాగధవై దేహౌ రాజవిప్రాంగనానుతౌ 11 

శభూద్రాదాయోగవః: క్షత్తా చండాలళశ్ళాధమో నృణామ్‌, 

.వైళ్ళ్యరౌజన్య విప్రాను జాయంతే వర్ధనంకరాః 12 

విప్రునికి తక్కిన మూడు వర్ణములకు చెందిన స్రీలకు, క్షత్రియునికి తక్కిన రెండు 

వర్ణముల స్రీలకు, వైశ్యునికి శూద్ర స్రీ యందు పుట్టిన కుమారులు సవర్ణజాతి పుత్రులకంటె 
తక్కువవారు. క్షత్రియునికి బ్రాహ్మణ స్తీ యందు పుట్టినవాడు సూతుడు, వైశ్యునకు 
క్షత్రియ బ్రాహ్మణ స్త్రీల యందు పుట్టిన వారు మాగధ వైదేహులు. శూద్రునివల్ల వైశ్య,క్షత్రియ, 
బ్రాహ్మణ ప్రీల యందు పుట్టినవారు ఆయోగవుడు, క్షత్ర, చండాలుడు అనువారు. 


ఎకొంతరే త్వొానులోమ్వూదంబప్తోగ్రా యథా స్పృతౌ, 
క్ష(తృవైదేవాకౌ తద్యత్‌ ప్రాతిలోమ్యే2వి జన్మని 13 
వుత్రా యే2నంతరస్తీ జాః క్రమేణోక్తా ద్విజన్ననామ్‌, 
తౌననంతరనామ్న న్తు మాతృదోషాత్రచక్షతే 14 
ఒకటివిడిచి ఒక అంతరం కల స్రీలకు అనులోమమున పుట్టిన ( బ్రాహ్మణునికి 
వైశ్య స్రీయందు, క్షత్రియునికి శూద్ర స్త్రీ యందు ) అంబష్ట ఉగ్రులు ఏ విధంగా స్పర్శార్హులో 
అట్లే ప్రతిలోమంలో పుట్టిన ( శూద్రునికి క్షత్రియ స్రీయందు, వైశ్యునికి బ్రాహ్మణ ప్రీయందు 
జన్మించిన ) క్షత్రుడు, వైదేహకుడు కూడ స్పర్శార్హులే. ద్విజులకు తమ తరువాతి జాతులలో 


మనుస్మృతి 


అనులోమ ప్రకారముగా పుట్టిన సంతానాన్ని వారి తల్లిజాతిని బట్టి హీనజాతులుగా 
ఎంచుదురు. 


సంకీర్ణ జాతులు ః 


బ్రావ్మణాదు గ్రకన్యాయామావృతో నామ జాయతే, 
అభీరో౭ంబష్ట్రకన్వాయామా౭యోగవ్వాం తు ధిగ్గ్యణః 15 
బ్రాహ్మణునికి ఉగ్ర కన్యయందు పుట్టినవాడు, ఆవృతుడు. అట్లే బ్రాహ్మణునికి 
అంబష్టకన్యయందు పుట్టిన వానిని ఆభీరుడని అందురు. 
ఆయోగవళ్ల క్షత్తా చ చండాలళ్ళాధమో నృణామ్‌, 
ప్రాతిలోమ్యేన జాయంతే జబాద్రాదవనదాస్త్రయః 16 
వైళ్వాన్మాగధవైదేవొ క్షత్రియాత్తూత ఎవ తు, 
ప్రతీవ మేతే జాయంతే వరే వ్యపనదాస్త్రయః 17 
ప్రాతిలోమ్యమున శూద్రునికి పుట్టిన ఆయోగవుడు, క్షత్త చండాలుడు ఈ ముగ్గురు 
శూద్రుని కంటె తక్కువవారు. వైశ్యునికి ప్రతిలోమమున పుట్టిన మాగధవైదేహులు, 
క్షత్రియునికి ప్రతిలోమంగా పుట్టిన సూతుడు వీరు ముగ్గురు కూడ శూద్రుని కంటె తక్కువవారే. 
జాతో నిషాదాచ్చూద్రాయాం జాత్యా భవతి వుల్కనః, 
శూద్రాజ్ఞాతో నిషాద్వాం తు నవై కుక్కటకః నృత: 18 
క్షత్తుర్ణాత న్తథోగ్రాయాం శ్వపాక ఇతి కీర్శతే, 
వైదోహ కేన త్వంబమా ముతృన్నో వేణ డచ్యతే 19 
నిషాద జాతి పురుషునికి శూద్ర స్రీయందు పుట్టిన వానిని పుల్కసుడంటారు. 
అట్లే శూద్రునికి విషాద స్రీయందు పుట్టిన వానిని కుక్కుటకుడంటారు. క్షత్తకు ఉగ్ర 


స్రీయందు పుట్టిన వానిని శ్వపాకుడంటారు. వైదేహకుని వలన అంబష్టుని యందు వుట్టి 
వానిని వేణుడని పిలుస్తారు. 


ద్విజాతయన్సువర్ణాను జనయంత్యవ్రతౌంన్తు యాన్‌ 

తాన్‌ సావిత్రి వరిభ్రష్ణాన్‌ వ్రాత్వానితి ఎనిరికేత్‌ 20 

వ్రాత్వొత్తు జాయతే ఎప్రాత్సాపాత్మా భూర్ధకంటకః, 

ఆవంత్యావాటధానౌ చ వుష్పథ్తైూఖ ఎవ చ 21 

ర్లుల్లో మల్లళ్ళ రాజన్వాద్రాత్వాన్నిచ్చివి రేవ చ, 

నటళ్ళ కరణశ్రైవ ఖసో ద్రవిడ వివ చ 22 

వైళ్యాత్తు జాయతే వ్రాత్యొత్సు ధన్యాబార్భ్య ఎవ చ, 

కొరూళళ్ళ విజన్మా చ మైత్రస్సాత్వత ఎవ చ 23 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సవర్ణ స్త్రీల యందు జన్మించినా ఉపనయన 

సంస్కారం లేక గాయత్రీ మంత్రహీనులైన వారిని వ్రాత్యులని అంటారు. ఆ వ్రాత్య 


దశమాధ్యాయం 


పురుషునికి సవర్ణ ప్రీలయందు పుట్టిన వానిని భూర్జ్దకంటకుడంటారు. వానిని ఆయా 
దేశాలను బట్టి ఆవంత్యుడు, వాటధానుడు, పుష్పధుడు, శైఖుడని పిలుస్తారు. వ్రాత్యుడైన 
క్షత్రియునికి సవర్ణ స్రీయందు పుట్టిన వారిని ర్సుల్ల, మల్ల, నిచ్చివి, నట, కరణ, ఖస, 
ద్రవిడులని ఆయా దేశాలననుసరించి పిలుస్తారు. వ్రాత్యుడైన వైశ్యునికి తనజాతి ప్రీయందు 
పుట్టిన వారిని ఆయా దేశాలననుసరించి సుధన్వాచార్యుడు, కారూశుడు, విజన్ముడు, 
మైత్రుడు, సాత్వతుడు అని పిలుస్తారు. 

వ్యభిబారేణ వర్ణానామవేద్యా వేదనేన చ, 

న్వకర్శణాం చ త్యొగేన జాయంతే వర్ణ నంకరాః 24 


నంకీరయోనయో యే తు వ్రతిలోమానులోమజా,, 
అన్యోన్య వ్యతిషిక్తాళ్ళు తాన్‌ వ్రవక్షామ్య శేషతః 25 
బ్రాహ్మణులు మొదలైనవారు తెలిసి, తెలియక చేసిన వ్యభిచారం వలన పుట్టి 
స్వజాతి కర్మలను వదిలిపెట్టినందువలన వర్ణసంకరులేర్పడుచున్నారు. ప్రతిలోమానులో 
మాల వల్ల పుట్టిన సంకరజాతులనిప్పుడు విస్తారంగా తెలుపుతాను. 
నూతో వైదేహక్షళ్పైవ చండాలళ్ళు నరాధమః, 
మాగధః క్షతృజాతిళ్ళు తథా యోగవ ఏవ చ 26 
ఎతే షట్‌ నదృళాన్వర్హాన్‌ జనయంతి న్వయోనిమ, 
మాతృజాత్యొం వ్రనూయంతే వ్రవరాను చ యోనిను 27 
సూతుడు, వైదేహకుడు, చండాలుడు, మాగధుడు, క్షత్త ఆయోగవుడను ఆరుగురు 
తమ స్వజాతి స్రీలయందు స్వజాతి సంతానాన్ని పొందుచున్నారు. 
యథా త్రయాణాం వర్ణానాం ద్యయోరాత్మాన్న్ల జాయతే, 
ఆనంతర్వాత్తూయోన్వాం తు తథా బాహ్వేవ్వపి క్రమాత్‌ 28 
తే చావీ బావ్వోన్‌ నుబహూంన్తతో వ్యధికదూషితాన్‌ 
వరన్సరన్య దారేమ జనయంతి వగర్లి తాన్‌ 29 
యథైవ చూదో బ్రావ్మాభ్యాం బాహ్యోం జంతుం వ్రనూయతే, 
తథా బాహ్యుతరం బావ్వాళ్ళాతుర్వ ర్ల వ్రనూయతే 30 
ప్రతికూలం వర్తమానా బాహో బాహ్వతరాన్‌ వును 
హీనా హీనాన్‌ వ్రనూయంతే వర్హాన్‌ వంచద్దైవ తు 31 
_ బ్రాహ్మణునకు తన స్వజాతి ప్రీ యందు, క్షత్రియ వైశ్య స్ర్తీలలో పుట్టిన పురుషులు 
ద్విజాతులగుచున్నట్లే, ప్రతిలోమము వల్ల పుట్టినవారు సైతం ద్విజాతులగుఛున్నారు. ఈ 
విధంగా అనులోమ ప్రతిలోమాల పుట్టిన వారు తమకు సజాతీయులైన ప్ర్రీలయందు 
కడుహీనులను పుట్టించుచున్నారు. ఎట్లనగా శూద్రుడు బ్రాహ్మణ ప్రీయందు తనకంటె 
హీనుడు కర్మబాహ్యుడైన చండాలుని ఎట్లు పుట్టిస్తున్నాడో, అట్లే కర్మ బాహ్యుడైన చండాలుడు 
చాతుర్వర్థాలకు చెందిన స్రీలయందు తనకంటె బాహ్యులైన వారిని పుట్టించుచున్నాడు. 


287 


మనుస్మృతి 


బ్రాహ్మణాది నాలుగు వర్ణములలో బాహ్యులైన ఆయోగవ, క్షత , చాండాలురు ముగ్గురు 
తమజాతి స్త్రీ యందు చాతుర్వర్ణాలకు చెందిన స్రీలందు తమకంటె హీనులైన పదునైదుగురిని 
పుట్టిస్తున్నారు. అట్లే అనులోమజులకంటె హీనులైన మాగధ వైదేహ సూతులు కూడ తమ 
జాతి స్రీలు, ఇతర చతుర్వర్థాలకు చెందిన స్రీలయందు హీనులైన పదిహేను మందిని 
పుట్టిస్తున్నారు. 

ప్రసాధనోవచౌరజ్జ మదానం దొనబీవనమ్‌, 

సైరింధ్రం వాగురావృత్తిం నూతే దన్యురయోగవే ౩2 

మైతేయకం తు వైదోహో మాధూకం నంవ్రనూయతే, 

నాన్‌ ప్రశంనత్వజ[నం యో ఘంటాతొడోzరుబోదయే 33 

నిషాదో మార్గవం నూతే దానం నౌకర్మజీవనమ్‌, 

వౌవర్తమితి యం ప్రాహురార్యావర్తనివాసినః: 34 

మృతవ స్త్ర భృత్స్యనార్యాను గర్హి తాన్నాళశనాను చ, 

భవంత్వాయోగనీ షేతే జాతి హీనాః వృథక్‌ త్రయః 35 

దస్యునకు ఆయోగవి స్రీయందు పుట్టినవానిని సైరంధ్రుడని అంటారు. అతడు 
తల దువ్వుట, కాళ్ళు పిసుకుట, వలలు మొదలగు వాటిచే జీవిస్తాడు. వైదేహునకు 
ఆ యోగవ స్రీయందు పుట్టినవాడు మైత్రేయకుడు. అతడు తియ్యగా మాట్లాడుచూ, 
ప్రతి ఉదయం రాజుయొక్క అంతఃపురం ముందు గంటనువాయిస్తూ అందరిని పొగుడుతూ 
బ్రతుకుతూ ఉంటాడు. నిషాదకన్యకు ఆయోగవి యందు పుట్టినవాడు దాసుడనుపేరు 
గల మార్గవుడు. అతడు నౌకలను నడిపిబదుకుతున్నందువలన ఆర్యావర్తంలో 
ఉన్నవారతనిని కైవర్తుడనిపిలుస్తారు. సైరింద్ర మైత్రేయ, మార్గవులనే ఈ ముగ్గురు 
పీనుగులమీది బట్టలుకట్టు కొని, ఎంగిలి అన్నం తింటూ ఆయోగవులకంటే భిన్నంగా 
జాతిహీనులై బ్రతుకుతున్నారు. 
. కొరావరో నిషాదాత్తు చర్మకారః ప్రనూయతే, 

వైదేహ సైరింధ్రభోధౌ బహిర్రామప్రతిశ్రయౌ ౩6 

చండాలాత్సాండునోపొళ నక రవ్యవహారవాన్‌, 

ఆహిండికో నిషాదేన వైదేవ్వోమేవ జాయతే 37 

చండాలేన తు సోపాకో మూలవ్యననవృత్తిమాన్‌, 

వుల్కన్వాం జాయతే పొవన్సదా నజ్జనగర్థి తః 38 

నిషాదస్తీ తు చండాలాత్పుత్రమంత్వావసాయినం, 

ళ్ళళానగోచరం సూతే బాహ్యోనామవి గరి తం 39 


నిషాదునివల్ల వైదేహస్తీయందు పుట్టినవాడు కారావరుడులేక చర్మకారుడు... 
వైదేహసైరింధ్రులను వారిని గ్రామానికి వెలుపల ఉంచాలి. చండాలునికి వైధేహస్తీయందు 
పుట్టిన పాండుసోనాకుడనువాడు (మేదరివాడు) వెదుళ్ళతో పని చేసిజీవిస్తాడు. నిషాదునివల్ల 


288 


దశమాధ్యాయం 


వైదేహస్రీయందు పుట్టిన వాడు ఆహిండుకుడు ఇతడు చెరసాలయొక్క బయటనుండి 
కావలిగాయుచుండును. చండాలునికి పులసయందు పుట్టినవాడు సోపాకుడు. (తలవరి) 
ఇతడెల్లప్పుడు రాజుయొక్క ఆజ్ఞననుసరించి శిరచ్చేదములు చేయుటయే ప్రధాన వృత్తిగా 
పెట్టుకొన్నవాడు. ఇతడు చాలా పాపాత్ముడు కావున సజ్జనులు ఎప్పుడూ ఇతనిని నిందిస్తూ 
ఉంటారు. చండాలునకు నిషాదస్రీకి పుట్టినవాడు అంత్యావసాయి. ఇతడు స్మశానంలో 
ఉంటూ శవాలకు కావలికాస్తాడు. ఇతడు బాహ్యులందరికంటే తక్కువవాడు. 
నంకరే జాతయ స్తేఃతాః వీతృమాత్ఫ వ్రదర్శితాః 
వ్రచృన్నా వా వ్రకొళా వా వేదితవ్వాః న్వళర్శభిః 40 
ఇంతవరకు చెప్పబడిన జాతులన్నీ తల్లిదండ్రుల వ్యభిచార దోషంవల్ల పుట్టిన 
సంకరజాతులే వీరిని వారివారి కర్మలవల్లనే గుర్తింపవలసియుంటుంది. 
నజూతిజానంతరజాష్షట్‌ నుతా ద్వాజధర్శిణః 
శూద్రాణాం తు నధర్మాణన్స ర్వే౭వధ్వాంనజాః న్మృతాః 41 
తపోబీజవభావైన్తు తే గచృంతి యుగే యుగే, 
డత్సర్షం చావళర్షం చ మను ష్వేప్వివా జన్మతః 42 
బ్రాహ్మణక్షత్రియవైశ్యులకు సమానజాతి స్రీలయందు (శూద్రస్త్రీ తప్ప) తరువాతి 
జాతి స్రీలయందు అనులోమంవల్ల పుట్టిన వారు ఆరుగురు బ్రాహ్మణధర్మమైన ఉపనయనం 
మొదలైన కర్మలకు అర్హులై ఉంటారు. కాని బ్రాహ్మాణాదులవల్లనే జన్మించినా 
ప్రతిలోమంవల్ల పుట్టినవారు మాత్రం శూద్రతుల్యులు. వారికి ఉపనయన సంస్కారార్హతలేదు. 
(బ్రాహ్మణాది సజాతి వ్యక్తులు, అనులోమంవల్ల పుట్టిన అనంతరజాతివారు తపః ప్రభావంచే 
క్షేత్ర ప్రభావంచే విశ్వామిత్రాదులవలె బీజప్రభావంచే వ్యాసాదులవలె గొప్పదనాన్ని తక్కువ 
దనాన్ని సైతం పొందుతారు. 
శనకైస్తు క్రియాలోపాదిమా క్షత్రియజాతయః, 
వృషలత్వం గతా లోకో బ్రావ్మాణాదర్శనేన చ 43 
సాౌండ్రకొళౌఢ్రదవిడాః కొంభోజా యవనాళ్గ కాక, 
పారదాః వవ్లావాళ్వీనాః కిరాతా దరదాః ఖశాః 44 
ముఖ బాహూరువజ్ఞానాం యా లోకే జాతయో బహిః, 
మ్లేచృవాచళ్ళార్యవాచన్స ర్వే తే దన్యవః న్మృతాః 45 
ఈ క్షత్రియ జీతులన్నీ ఉపనయనాదులకు దూరమైనందువల్ల , యజన 
అధ్యయనాదిక్రియలను బ్రాహ్మణులనుండి తెలిసికొనక క్రమంగా శూద్రులైరి. పౌండ్రుకులు, 
ఓడ్రులు, ద్రవిడులు, కాంభోజులు, యవనులు, శకులు, పారదులు, పహ్హవులు, చీనులు, 
కిరాతులు,దరదులు, ఖశులు ఆవిధముగా క్రమంగా శూద్రులైనారు. బ్రాహ్మణ, క్షత్రియ, 
వైశ్యులలో ఉపనయనాది సంస్కారములేక ఏజాతులు వెలివేయబడ్డాయో ఆజాతులవారు 
మ్లెచ్చ భాష మాట్లాడినా, ఆర్యభాష మాట్లాడినా వారందరిని దస్యులని పిలిచేవారు. 


మనుస్మృతి 
యే ద్వజానామవళదా యే చావధ్వంనజా: న్మృతాః, 
తే నిందితై ర్యర్తయేయుర్‌ ద్విజానామేవ కర్మభిః 46 
ద్విజాతులలో అపశదులు, అపధ్వంసజులైన వారందరు ద్విజాతులకుపయోగించ 

ఈ ఈ కర్మలు చేయుచు బ్రతికేవారు. 

సూతానా మళ్ళు సారథ్యమంబవ్షానాం చికీత్సనమ్‌, 

వైదోహకానాం స్రీకొర్యం మాగధానాం వణీక్‌ వథః 47 

మత్తుఘాతో నిషాదానాం త్వ ష్టిస్తాయోగవన్య చ, 

మేదాంధ్రచుంచుమద్తూనా మారణ్య వళుహింననమ్‌ 48 

క్షత్రుగ్రపుల్బ సానాం తు బిలౌకో వధబంధనమ్‌, 

ధిగ్గ్యణానాం చర్మకొర్యం వేణానాం భాండవాదనమ్‌ 49 

చైత్య ద్రుమళ్ళశానేమ శైలేనావవనేషు చ, 

వసేయురేతే విజ్ఞానా వర్తయంతః న్వకర్శభిః 50 

సూతులు గుజ్జములను కట్టి సారథులుగా ఉండుట, అంబష్టులు వైద్య 

చేయుట, వైదేహులు అంతఃపురంలో ఉండుట, మాగధులు తిరుగుతూ వర్తకం చేయు! 
నిషాదులు చేపలు పట్టుట, ఆయోగవులు వడ్రంగి పని చేయుట, మేదులు, ఆంధ్రుల 
చుంచులు, మద్గులు వీరు అడవిమృగములను హింసించి బ్రతుకుట, క్షత్తలు, ఉగ్రుల 
పుక్కసులు వీరు కలుగులలో నుండు ఉడుములు మొదలగువానిని వెలికి తీసి చంపు! 
పట్టుట, ధిగ్వణులు తోళ్ళపని, వేణులు మద్దెల తప్పెటలు మోగించుట మొదలైన వృత్తుల 
ఊళ్ళ సమీపంలో ఉండే చెట్ల కింద, శ్మశానాల్లో, పర్వతాలు, అడవులు, వీటి దగ్గర జీవిస 
ఉంటారు. 

అనపాొత్రాళ్ళ కర్తవ్యా ధనమేషాం ళ్వగర్థభమ్‌ 57 

వాసాంసీ మృతబేలాని భిన్నభాండేమ భోజనమ్‌, 

కొర్జాయనసమలంకొరః వరివజ్వా చ నిత్యశః 52+ 

న తై నమయమన్విబ్బేత్స్పురుషో ధర్మమాబరన్‌, 

వ్యవహారో మిథ స్తేషాం వివాహన్సదృశైెన్సవు 53 

అన్నమేషాం పరాధీనం దోయం స్వాద్భిన్నభాజనే, 

రాత్రౌ న విచరేయుస్తే గ్రామేమ నగరేమ చ 54 

దివా చరేయుః కార్వార్ధం చిహ్నితా రాజళాననైః 

అబాంధవం శవం బైవ నిర్ణ రేయురితి స్థితి 55 

వధ్వాంళ్ళ వాన్యున్సతతం యథా శాస్తం నృపాజ్జయా, 

వధ్యవాసాంసీ గృహ్హీయుళ్ళ య్వాశ్సాభరణాని చ 56 

వర్ణా పేతమవిజ్ఞాతం నరం కలుషయోనిజమ్‌, 

ఆర్యరూవమివానార్యం కర్మభిః స్రైర్విభావయేత్‌ 57 


దశమాధ్యాయం 


చండాలురు, శ్వపచులు వీరు ఊరివెలుపల నివసించాలి. వీరికి తినుటకు కాని, 
వండుకోవటానికి గాని పాత్రలు లేవు. కుక్కలు గాడిదలే వీరి ధనము,శవాలపై నున్న 
వస్త్రాలు విరి బట్టలు, పగిలిపోయిన కుండల్లో వీరుతింటారు. ఇనుముతో చేసిన 
అలంకారాలే వీరికి అలంకారాలు. విరెల్లప్పుడు దేశద్రిమ్మరులై ఉంటారు. ధర్మము 
నాచరించు సమయాన వారితో కలిసి వ్యవహారం చేయరాదు. వీరు ఇచ్చిపుచ్చుకోవడం, 
పెండ్లిండ్లు తమలోతామే చేసికోవాలి. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టవద్దు. వీరు రాత్రులలో 
గ్రామాల్లో పట్టణాల్లో తిరుగకూడదు. రాజశాసనాన్ని తీసికొని వీరు పగటిపూట మాత్రమే 
గ్రామాల్లో గాని పట్టణాల్లోగాని తిరుగాలి. వీరి శవాలను గతిలేని శవాలవలె ఊరిబయట 
పారవేయాలి. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి మరణ దండనకు అర్హమైన వీరిని 
రాజు యొక్క ఆజ్ఞననుసరించి న్యాయమైన రీతిలోనే చంపాలి. ఇంకా వారి బట్టలు, 
ఆభరణాలు, పడుకొనేశయ్యలు మొదలైన వాటిని అధికారులు తీసికోవాలి. 
అనార్యతా నిమరతా [క్రూరతా నివ్రయాత్మతా, 
వ్రరుషం వూంజయంతీహ లోకో కలుషయోనిజమ్‌ 58 
సంకరజాతి యందు జన్మించి అతని వర్ణమేదో తెలియకుండ ఆర్య రూపంలో 
తిరుగుతున్న అనార్యుడగు వానిని వాని యొక్క ఈ ప్రవర్తనలననుసరించి గుర్తించాలి. 


పీత్రుం వా భజతే శీలం మాతుర్యోభయమేవ వా, 

న కథంచన దుర్వోనిః ప్రకృతిం స్వాం నియచ్చతి 59 

కులే ముఖ్వౌపి జాతన్వ యన్య స్యూద్యోనినంకరః, 

నంభ్రయత్యోవ తచ్చీలం నరో౭ల్పమవి వా బహు 60 

యత త్వేతే వరిధ్వాంసాజాయంతే వర్ణదూషకాః, 

రాష్టికైన్సహ తద్యాష్టం క్రీవమేవ ఎఐనళ్ళతి 67 

బ్రావ్మాణార్జే గవార్టే వా దేవాత్వాగో౭నువన్కుతః 

స్రీజాలాభ్యువవత్తౌ చ బాహ్వానాం సిద్ధికారణమ్‌ 62 

ఈ సంకరజాతివాడు తండ్రి వలెనో, తల్లివలెనో, లేక ఇద్దరివలెనో సంచరించుచు 

తన పుట్టుకను ఎదోవిధంగా కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించినా కప్పి పుచ్చుకోజాలడు. 
గొప్ప కులంలో పుట్టినా వర్ణసంకరంజరిగితే ఆ మానవుడు కొద్దో గొప్పో తండ్రి గుణాన్ని 
తప్పక పొందుతాడు. ఎచ్చట వ్యభిచారం దోషంవల్ల ఈ వర్ణసంకరులు పుట్టుతారో,వారివల్ల 
రాజ్యమంతా వెంటనే నశిస్తుంది. అందువల్ల ఆరాజ్యంలోని బ్రాహ్మణులు, గోవులు, 
బాలురు, స్త్రీలను కాపాడుటకై ఇతరమైన కోరికలేవి లేక తమ దేహత్యాగాన్ని చేసేవారు. 
స్వర్గాది పుణ్యలోకములను తప్పక పొందుతారు. 

అహింసా నత్యమ స్తేయం కౌచమింద్రియని[గ్రవాః 

ఎతం సామాసీకం ధర్మం చాతుర్వుర్లే౭ బ్రవీన్మనుః 63 

అహింసనాచరించుట, సత్యంపలుకుట, దొంగతనం చేయకుండుట, శుచిగా 
ఉండుట, ఇంద్రియాలను నిగ్రహించుకొనుట అనే అన్నికులాలవారికి ఉండవలసిన ధర్మాలు. 
291 


మనుస్మృతి 
"కూద్రాయాం బ్రాహ్మణాజ్ఞాతః క్రేయసా చేత్రజూయతే, 
అగ్రేయాన్‌ శ్రేయసీం జాతి గచృత్యాసనవ్ర మాద్యుగాత్‌ 64 
శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణఖ్లైతి జాద్రతామ్‌, 
క్షత్రియాజ్ఞాతమేవం తు విద్యా ద్వైళ్వాత్తథైవ చ, 65 
బ్రాహ్మణునికి శూద్ర స్రీ యందుపుట్టిన సంతతి స్రీయెతే ఆ స్రీని బ్రాహ్మణుడే 
వివాహం చేసికొని స్రీనేకంటే, ఈ విధంగా ఎడవ జన్మలో పారశవుడు బ్రాహ్మణుత్వాన్ని 
పొందుతాడు. ఈవిధంగా శూద్రుడు (పారవశుడు) బ్రాహ్మణుడు కావచ్చును. లేక 
బ్రాహ్మణుడు శూద్రస్తీని పెండ్డిచేసికొని తరువాత ఆ సంతతిని శూద్రసంతతినే చేయవచ్చు. 
ఇట్లే క్షత్రియుని నుండి వైశ్య ఇతర వర్ణాల ప్రేలయందు పుట్టినవారు క్షత్రియులు వైశ్యులు 
కావచ్చును. కాలేకపోవచ్చును. 
అనార్వాయాం సముతృన్నో బ్రాహ్మణాత్తు యదృచ్చయా, 
బ్రాహ్మణ్యామవ్యనార్యాత్తు ఢ్రేయన్తం క్వేతి బేదృవేత్‌ 66 
జాతో నార్వామనార్వాయామార్వాదార్వో భవేద్గుజైైః 
జాతో వ్వనార్వాదార్వాయామనార్య ఇతి నిశ్చయః 67 
తావుభావవ్యనంస్కా ర్వా వితి ధర్మో వ్యవస్థితః 
వైగుణ్యాజ్ఞన్మనః వూర్వా ఉత్తరః వ్రతిలోమతః 68 
నుబీజుం చైవ నుక్షేతే జాతం నంవద్యతే యథా 
తథార్వాజాత ఆర్యాయాం నర్వం నంస్కార మర్హతి 69 
బ్రాహ్మణునివలన శూద్రస్తీయందు పుట్టినవాడు, బ్రాహ్మణప్రీయందు శూద్రునివలన 
జన్మించినవాడు ఇద్దరిలో ఎవరు ్రేష్టుడన్నచో ఆర్యునివలన అనార్యస్తీయందు పుట్టినవాడు 
ఆనార్యుడౌతాడు. అల్లే ఆనార్యపురుషునివలన ఆర్యస్రీయందు పుట్టినవాడు అనార్యుడౌతాడు. 
ఈ ఇద్దరు కూడ ఉపనయనాది సంస్కారములకర్ణులుకారు. మొదటివాడు శూద్రురాలికి 
పుట్టినందువల్ల, రెండవవాడు ప్రతిలోమమునపుట్టినందువల్ల ఉపనయనసంస్కారానర్హులు. 
మంచిపొలంలో వేసిన మంచివిత్తనమేవిధంగా చక్కగా మొలుస్తున్నదో అట్లే ఆర్యునకు 
ఆర్యస్తీయందు పుట్టినవానికి సమస్తసంస్కారములు లభిస్తాయి. 
బీజమేకే ప్రశంనంతి క్షేత్ర మన్వే మనీషిణః, 
బీజక్షేతే తథైవాన్యే తత్రేయం తు వ్యవస్థీతిః 70 
అక్షేతే బీజముతుష్టమంతరైవ వినళ్వతి, 
అభీజకమపి క్షేత్రం కేవలం స్థండిలం భవేత్‌ 71 
కొందరు బీజమే ప్రధానమైందని దాన్ని పొగుడుతారు. మరికొందరు క్షేత్రమే 
ప్రధానమంటారు. ఇంకా కొందరు బీజక్షేత్రాలు రెండు కలిసి ప్రధానమైనవని చెప్తారు. 
చౌడుభూములో వేసినవిత్తనం మధ్యలోనే నశిస్తున్నది కనుక క్షేత్రం బీజం రెండు ప్రధానమైనవె. 


292 


a 


దశమాధ్యాయం 


యన్మాద్పీజవభావేణ తిర్యగ్డా బుషయో౭ భవన్‌, 
వూజితాళ్ళ వ్రశస్తాళ్ళు తస్మాన్మాద్బీజం వ్రళన్వతే 72 
అనార్వమార్యకర్శ్ణాణ మార్యం చానార్వకర్మిణమ్‌, 
నంవ్రధార్వా౭బ్రవిద్దాతా న నమౌ నానమావితి 73 
మృగమందు పుట్టినా బీజప్రభావం వల్ల కొందరు బుషులై పూజాదికమును 
పొందినవారు కావున బీజమే ప్రధానమంటారు. కొందరు ద్విజధర్మముననుష్టించుశూద్రుని, 
శూద్రధర్మముననుష్టించుద్విజుని చూచి వీరు బ్రాహ్మణసములుకారు. శూద్రసములు 
కాకపోరు అని బ్రహ్మదేవుడు తెలిపెను. 
(బ్రాహ్మణా బ్రవ్మాయోనిన్హా యే న్వకర్శణ్యవస్థితాః 
తే నమ్యగువజీవేయు: షట్క ర్మాణి యధాశ్రమమ్‌ 74 
అధ్వావనం బాధ్యయనం యజనం యాజనం తథా, 
దానం ప్రతిగ్రవాళ్తువ వట్క ర్హాణ్య[గ్రజన్ననః 75 
వషణ్డాం తు కర్శ్గణామన్వ త్రీణి కర్మాణి బీఐ5ొః, 
యాజనాధ్యాపనే బైవ విచద్దాచ్చ వ్రత్యగ్రవాః 76 
(తయో ధర్మా నివర్తంతే బ్రావ్మాణాత్‌ క్షత్రియం ప్రతి, 
అధ్వావనం యాజనం చ తృతీయళ్చు వ్రతిగ్రహః 77 
వైళ్ళం వ్రతి తథైవైతే నివర్రేరన్నితి స్థితః 
న తౌ ప్రతిపొతాన్‌ ధర్మాన్‌ మనురావా వ్రజావతిః 78 
బ్రాహ్మణులు తమ తమ కర్మానుష్టానమున శ్రద్ధవహించి అధ్యయన. అధ్యాపన, 
యజన, యాజన, దాన, ప్రతిగ్రహములనే షట్కర్మనిరతులైఉండాలి. ఈ షట్కర్మలలో 
అధ్యాపనం యాజనము, ప్రతిగ్రహమనే మూడు అతనికి జీవికలై ఉపయోగపడుతున్నాయి, 
బ్రాహ్మణునికి వైశ్య క్షత్రియులకు భేదమిచ్చటనే ఉన్నది. క్షత్రియవైశ్యులకు పై మూడు 
ధర్మాలు లేక అధ్యయన, యజన, దానములనే మూడు ధర్మాలు మాత్రమున్నాయి. 
శస్రాన్రభృత్త(ం క్షతన్య వణీళృచభుకృషిర్విళు 
ఆజీవనార్థం ధర్శన్తు దానమధ్యయనం యజః 79 
క్షత్రియుడు శస్తాన్తములు ధరించి, వైశ్యుడు కృషివాణిజ్యములతో 
బ్రతుకుచున్నాడు. ఆధ్యయన, యజన, దానాలు వీరి ఆత్మకు ఉపవయోగించేవి. 
వేదాఖ్వానో బ్రావాణన్వ క్షత్రియన్య చ రక్షణమ్‌, 
వార్తా కర్మెవ వైళ్యన్య విళిష్పాని న్వకర్మను 80 
బ్రాహ్మణుడు వేదాభ్యాసాన్ని, క్షత్రియుడు ప్రజారక్షణాన్ని వైశ్యుడు వర్తకమును 
చేయాలి. ఇదివీరికి ప్రధానధర్మాలు. 


293 


మనుస్మృతి 
ఆపద్ధర్మాలు :- 
అజీవంన్తు యభోక్తేన బ్రాహ్మణః స్వేన కర్మణా, 
జీవేత్‌ క్షత్రియధర్శేణ న వ్యాన్య ప్రత్యనంతరః 81 
డభాభ్యామవ్యజీవం స్తు కథం స్వాదితి చేదృవేత్‌ 
కృషిగోరక్షమాస్గాయ జీవేద్రైశ్యన్య జీవికామ్‌ 82 
బావ్మాణుడం తనకై నిర్దేశించిన కర్మలననువ్నిన్తూ వాటివల్ల తన 
జీవయాత్రసాగకపోతే క్షత్రియధర్మాలైన నగరగ్రామరక్షణ వంటి వానిని చేయవచ్చును, అతడు 
బ్రాహ్మణక్షత్రియవృత్తుల వల్ల కూడ (బ్రతుకలేకపోతే వైశ్యుని వృత్తియైన కృషి, 
గోరక్షణంమొదలైన ధర్మాలనవలంబిస్తూ బ్రతకవచ్చు. 
వైళ్ళవృత్వాపి జీవంన్తు బ్రాహ్మణః క్షత్రియో? పివా, 
హింసాప్రాయాం వరాధీనాం కృషీం యత్నేన వర్హ్ణయేత్‌ 83 
కృషీం సాధ్వితి మన్యంతే సా వృత్తిన్సద్వాగర్లి తా, 
భూమిం భూమి ళయాంట్సైవ హంతి కొష్ట్రమయోముఖమ్‌ 84 
బ్రాహ్మణుడు లేక క్షత్రియుడు వైశ్యవృత్తితో బ్రతుకుతూ హింసకు కారణమైన 
ఎడ్లు మొదలగు వానిపై ఆధారపడియుండు వ్యవసాయమును మాత్రం చేయవద్దు. కొందరు 
వ్యవసాయం చాలా గొవృదని అంటారు. కాని నజ్ఞనులు మాతం దానిని 
అనప్యాంచుకొంటున్నారు. ఈ వ్యవసాయుం వల్గభూవింని దున్నేందుకు 
ఉపయోగించేసాధనాలు భూమిని భూమిలో ఉండే అనేక ప్రాణులను చంపుతున్నాయి. 
ఇదం తు వృత్రివై కల్యాత్తఃజతో ధర్మనైవుణమ్‌, 
వట్పణ్యముద్దృతోద్దారం విక్రోయం విత్తవర్ధనమ్‌ 85 
నర్వాన్‌ రసానపోహేత కృతొన్నం చ తిలైన్సహ, 
అళ్ళనో లవణం బైన వళవో యే చ మానుషాః 86 
నర్వం చ తొంతవం రక్తం శాణక్రొమావికాని చ, 
అపిబేత్ఫురరకాని వలమూలే తథౌషధీ:ః 87 
ఆవళ్ళన్రం విషం మాంనం నోమం గంధాంళ్లు నర్వళు 
క్షీరం కొదం దధి ఘృతం తైలం మధు గుడం కుళాన్‌ 88 
ఆరణ్యాంళ్చ వజూన్‌ నర్వాన్‌ దంష్షిణళ్ళ వయాంసి చ, 
మద్యం నీలిం చ లాక్షాం చ నర్వాంక్షైళళఫాంన్తథా 89 
బ్రాహ్మణక్షత్రియులు తమకు సరియైన వృత్తి దొరకనప్పుడు ధర్మమెకలిగి 
ధనమునభివృద్ధి చేసే వస్తువులనమ్మాలి. కాని తెల్లావాలు, నూవులు, నూవుల పొడి కలిపిన 
అన్నం, పాషాణములు, ఉప్పూ, జంతువులు, రంగువేసిన బట్టలు, గోగునార, అగసినారతో 
తయారు చేయబడ్డబట్టలు, కంబళ్ళు, పండ్లు, దుంపలు, బెషధులు, నీరు, శస్త్రములు, 
విషం, మాంసం, సోమలత, సుగంధద్రవ్యాలు పాలు, తేనే, పెరుగు, నెయ్యి, నూనె, బెల్లం. 


దశమాధ్యాయం 


దర్భలు, అడవుల్లోతిరిగే పశువులు, మద్యం, నీలి, లక్క, ఒంటిగిట్టగల గుజ్జంవంటి 
జంతువులను మాత్రం అమ్మకూడదు. 
కతొమముత్సాద్వ కృష్యాం తు న్యయమేవ కృషీవలః, 
విక్రీజీత తిలాన్‌ జాద్రాన్‌ ధర్మార్థ మచిరస్టీతాన్‌ 90 
భోజనాభ్యం జనాద్దానాద్యదన్యత్కురుతే తిలైః 
కృమిభూతః ళ్వువివాయాం వితృభిన్సవా మజ్జతి 97 
రైతుతానే ఇంకొకపంటతో కలిపి నూవులను పండించి లాభానికై వాటిని 
దాచి పెట్టకఅవ్మూలి. భోజనం, తలంటు, (అభ్యంజనం) దానం వీనికంటెఇతర 
కార్యక్రమాలకు నువ్వులనుపయోగించువాడు కుక్క అమేధ్యంలో పురుగై పుట్టి తన 
పితృదేవతలతో కలిసి ఉంటాడు. 
నద్వః పతతి మాం సేన లాక్షయా లవనశోన చ, 
(త్వ హేణ చూదోభవతి బ్రాహ్హ అః కీరవికశ్రయాత్‌ 92 
మాంసము, లక్క, ఉప్పు, వీటినమ్మినవాడు వెంటనే భ్రష్టుడుగును. పాలనమ్మితే 
మూడుదినాల్లో శూద్రుడగును. 
ఇతరేషాం తు వణ్యానాం విక్రయాదిహ కొమతః, 
(బావ్నాణన్సవ్తర్యాత్రేణ వైళ్యభావం నియచ్చతి, 93 
బ్రాహ్మణుడు ఇప్పుడుచెప్పిననాటికి తక్కిన వస్తువులను బుద్ధిపూర్వకంగా అమ్మితే 
ఎడురాత్రులలోవైశ్యుడగుచున్నాడు. 
రసా రసైర్నిమాతవా న తోంవ లవణం రసైః 
కృతాన్నం బాళ్ళతాన్నేన తిలా ధాన్వేన తత్సమూ:ః 94 
బెల్లం మొదలగు రసద్రవ్యాల్ని నెయ్యి మొదలగు రసద్రవ్యాలతో మార్చవచ్చుగాని 
ఉప్పును మాత్రం దేనితోను మార్చితీసికోరాదు. వండిన అన్నాన్ని బియ్యంతో మార్చితీసికోచ్చు. 
నువ్వులను వాటితో సమానమైన ధాన్యాలతో మార్చితీసికోవచ్చు. 
జీవేదేతేన రాజన్యన్స ర్వేజావ్యనయం గతః, 
నత్వేవ జ్యాయసీం వృత్తమభిమన్వేత కర్ణి చిత్‌ 95 
యో లోభాదధమో జూత్వా జీవేదుత్సృష్షకర్మభిః, 
తం రాజా నిర్ధనం కృత్వా క్షీవ్రమేవ ప్రవానయేత్‌ 96 
వరం న్వధర్శో విగుణో న పారాక్వః న్వనుష్టితు, 
వరధర్శేణ జీవన్‌ హి నద్యః వతతి జూతిత: 97 
రాజు ఆపత్కాలంతో బ్రాహ్మణునివిషయంలో నిషిద్ధమైన వస్తువులనమ్మియైనా 
బ్రతుకవచ్చుగాని బ్రాహ్మణవృత్తితో మాత్రమెప్పుడు జీవించరాదు. క్షత్రియ, వైశ్య, శూద్రులు, 
ఆశతో పై జాతివారి కర్మలననుష్టిస్తూ బ్రతుకుతుంటే రాజువారిని కనిపెట్టి వారి ధనమంతా 
లాగుకొని రాజ్యమునుండి వెళ్ళగొట్టాలి. తన ధర్మం మంచిదికాకపోయినా తప్పులేదుకాని 
295 


మనుస్మృతి 
ఇతరుల ధర్మాన్ని మాత్రం ఎప్పుడు అనుష్టింపకూడదు. పరథర్మాన్ని అనుష్టిస్తే వెంటనే 
అతడు (భ్రష్ణుడౌతాడు. 
వైళ్య్ళో జీవన్వుధర్శ్మేణ జూద్రవృత్తాపి వర్తయేత్‌, 
అనాచరన్నకొర్యాణి నివర్తేత బ శక్తిమాన్‌, 98 
వైశ్యుడు స్వధర్మతో జీవించలేకపోతే అకార్యాలు చేయకుండా శూద్రధర్మంతో 
బ్రతికి, తిరిగి తాను కొంత శక్తివంతుడైన తరువాత ఆధర్మాన్ని వదలి పెట్టవలెను. 
అశక్నువంస్తు బశ్రూషాం శూద్రః కర్తుం ద్వాజన్మనామ్‌, 
వుతదారాత్వ్యయం ప్రాప్తో జీవేత్మారుక కర్మభిః: 99 
యైః కర్మభిః ప్రచరితైజృుశ్రూష్యంతే ద్విజాతయః, 
తాని కొరుక కర్మాణి శిల్భాని వివిధాని చ 700 
ద్విజులకు శూశ్రూషాదులను చేయలేని శూద్రుడు అతని భార్యపుత్రులు ఆకలితో 
బాధపడుతున్నప్పుడు వైశ్య ధర్మమైన భక్ష్యాదులను చేసి అమ్మి జీవించవచ్చును. లేక 
ద్విజశుశ్రూషకు ఉపయోగించే వడ్రంగం మొదలైన శిల్పములతో జీవనం సాగింపవచ్చును. 
వైళ్ళువృత్తి మనాతివ్షన్‌ బ్రాహ్మణః స్వే వథి స్థితః 
అవృత్తికర్షితస్తీ దన్నిమం ధర్మం నమాచరేత్‌ 101 
బ్రాహ్మణుడు ఆపత్కాలంలో స్వధర్మంతో పాటు క్షత్రియవైశ్యధర్మాలననుష్టిస్తూ 
జీవించవచ్చు. ఆవిధంగా బ్రతుకలేకపోతే ఈ ధర్మములనతడనుష్టింపవచ్చును. 
సర్వతః వ్రతిగృహ్హీాయాద్రావ్మాణ న్వనయం గతః; 
వవిత్రం దువ్యుతీత్యేతద్ధర్శతో నోవవద్యతే 102 
నాధ్వావనాద్వాజనాద్వా గరి తాద్వా (వ్రతిగ్రవాత్‌, 
దోషో భవతి విప్రాణాం జ్వలనాంబునమా హి తే 103 
జీవితాత్వ్యయమావన్నో యో౭న్నమత్తి యతన్తతః 
ఆకాశమివ వంకేన న న పాపేన లివ్యతే 104 
ఆజీగర్తన్సు తం వాంతుమువొనర్పద్భుభుక్షీతః 
న చాలివ్యత పాపేన క్షుత్రతకారమాచరన్‌ 105 
శ్యమాంనమిచృన్మార్లోzత్తుం ధర్మాధర్మ విచక్షణః, 
ప్రాణానాం పరిరక్షొర్థం వామదేవో న లిప్తవాన్‌ 106 
భరద్వాజుః క్షుధార్తన్తు నవుత్రో విజనే వనే, 
బహ్వీర్తాః ప్రతిజగ్రాహ వృభో న్తక్లో మహాతపాః 107 
క్రుధార్తశాత్తు మభ్యాగాద్విశ్వామి(త్రః శ్వజాఘనీమ్‌, 
బండాలహాస్తాదాదాయ ధర్మాధర్శ విచక్షణ: 108 
వప్రత(గ్రవోద్వాజనాద్యా తథై వాధ్యాపనాదవి, 
వ్రతిగ్రహః వ్రత్యవరః (పేత్య ఐవ్రన్వ గర్హి తః 109 
296 


దశమాధ్యాయం 
యాజనాధ్వావనే నిత్వం క్రియేతే నంన్ఫృతాత్మనాం 
వతిగ్రవాన్తు క్రియతే వూద్రాదవ్వంత్వజన్మనః 110 
బ్రాహ్మణుడాపదలో నున్నప్పుడునిందిత మైనకర్మ చేస్తున్నవారి దగ్గరకూడ దానం 

స్వీకరించవచ్చు. పవిత్రమైన గంగాజలం ఎక్కడకూడ అపవిత్రం కాదుకదా. పాపాత్ములకు 
వేదాధ్యాపనం చేసినా, వారిచే యాగం చేయించినా, వారి దగ్గర దానం తీసికున్నా 
బ్రాహ్మణులకు దోషమంటదు. బ్రాహ్మణుడు ఆకలితోఅలమటించిపోతున్నప్పుడు 
శూద్రునికంటె తక్కువ జాతివాని ఇంటసైతము భోజనం చేయవచ్చును, ఆకాశనికి బురద 
అంటనట్లు అతనికి పాపమంటదు. పూర్వకాలంలో అజీగర్తుడనే ముని ఆకలితో 
తనకుమారుడైన శునశ్ళేపుని యజ్ఞపశువుగా తానే అమ్మి యజ్ఞమున నూరు గోవులు 
దోరుకుతాయన్న ఆశతో తనే అతనిని చంపుటకు పూనుకొనెను. ఆకలి వల్ల అతడాపాపాన్ని 
చేసినందువల్ల అతనికాపాప మంటలేదు. అట్లె వామదేవ మహర్షి ఆకలితో బాధనడుచు 
ధర్మాధర్మములు చూడక ప్రాణముల రక్షించుకొనుటకు కుక్కమాంసమును సహితము 
తినగోరినా అతనికి పాపం అంటలేదు. అదే విధంగా భారద్వాజ మహర్షి ఆకలివల్ల 
బాధపడుచు పృథువనే వడ్రంగి దగ్గర అనేకమైన ఆవులను దానంగా తీసికొన్నాడు. ఇంకా 
విశ్వామిత్ర మహర్షి ఆకలితో బాధపడుచు ధర్మా ధర్మ విచక్షణ లేక చండాలుని చేతిలో 
నున్న కుక్క యొక్క పొత్తి కడుపు మాంసాన్ని తీసికొని తినబోయెను. దానం తీసికొనుట, 
యాగం చేయించుట, వేదాధ్యాపనము: చేయించుట అనే మూడు వృత్తులలో చెడ్డవారి 
దగ్గరి నుండి దానం స్వీకరించడం ఎమాత్రం తగనిది. యాగం చేయించటమైనా, వేదమును 
చెపుటయైనా సంస్కార వంతులనుండి చేయవచ్చు అంతకంటె తక్కువవాని నుండి 
కూడచేయవచ్చు. అందువల్ల దానం స్వీకరించడం పై రెండిటి కంటె తక్కువైంది. 

జవవోమైర పైత్వేనో యాజనాధ్వావనైః కృతమ్‌, 

వ్రతిగ్రహనిమిత్తం తు త్వాగేన తవసైవ చ 777 

యాజనం అధ్యాపనాల వల్ల కలిగిన పాపాన్ని జపహోమాలతో తగ్గించవచ్చు. 

కాని ప్రతి గ్రహం వల్ల కలిగిన పాపం ఆధనాన్నంతా దానం చేసి ప్రాయశ్చిత్తం చేసికొంటేనే 
నశిస్తుంది. 


శిలోంఛామప్యాదదీత విప్రో జీవన్‌ యత న్తతః 
వ్రతిగ్రవోచ్చిలః శ్రేయాం స్తతో వ్యుంభః వ్రళన్వతే 112 
సీదద్భిః కువ్యమిచ్చద్భి ర్ధనే వా వృథివీవతి,, 
వాచ్యస్వ్యా త్నాతకై ర్వి(పై రదిత్సం స్తాగమర్హతి 113 
అకృతం చక్పతాల్‌ క్షేత్రా దౌరజూవిక మేవ చ, 
హిరణ్యం ధాన్య మన్నం చ వూర్వుం వూర్వామదోవవత్‌ 114 
బ్రాహ్మణుడు శిలోంఛ వృత్తిచే జీవించవలెను. అవి దొరకితే అసత్రతిగ్రహం 


చేయరాదు. అసత్రతిగ్రహంకంటె శిలావృత్తి దానికంటె ఉంఛవృత్తి ఒకదాని కంటె ఒకటి 
శ్రేష్టమైనవి. బాధపడుచు యాగాదులకులయోగించే ధన ధాన్యాలను ఇమ్మని 


మనుస్మృతి 
రాజునడుగవచ్చును. రాజు శ్రోత్రియుడు, యోగ్యుడైన ఆ బ్రాహ్మణునికి దానం చేయకపోతే 
అతనిని లబ్బుడని నిర్ణయించివదిలిపెట్టాలి. దున్ని పండియున్న పొలం కంటె దున్నక ఉన్న 
పొలం దానం తీసికొనుటకు తగినది. అక్కడ కొంతైనా స్వకష్టార్దితముంటుంది. ఆ పోలం 
కంటె ఆవులు, మేకలు, గొజ్టెలు, బంగారం, ధాన్యం, అన్నం మంచివి. వీటిలో తరువాతి 
వస్తువుల కంటె ముందు ముందు చెప్పబడ్డవస్తువులు శ్రేష్టమైనవి. 
నప్త వితాగమా ధర్మా దాయో లాభః క్రయా జయః 
ప్రయోగః కర్ణ యోగళ్ళు నత్రతిగ్రవా ఎవ బ 115 
విద్యా శిల్పం భృతి స్తేవా గోరక్షం వివణీః కృషః, 
ధృతి ర్పైక్షుం కుసీదం చ దళ జీవన హేతవః 116 
ధర్మము తప్పకుండ వంశపారంపర్యంగా అభించింది, ధర్మంగా అమ్ము 
కున్నవాటిలో దొరికిన లాభం, కొన్నవస్తువు, జయించిన ధనం, వడ్డీకిచ్చుట, వర్తకము, 
కృషి మొదలగునవి. సత్రతిగ్రహము లను ఏడు ధర్మప్రకారముగా ధనం సంపాదించవలసిన 
రీతులు. ఇంకను అందరు బ్రతుకుటకు వేదేతర విద్య, శిల్పం, జీతం తీసికొనుట, 
ఇతరులసేవ, గోవులను రక్షించుట, అను పదిరీతులు లనువైనవి. 
బ్రావ్మాణ: క్షత్రియో వా౭వీ వృద్ధిం నైవ ప్రయోజయేత్‌, 
కొమం తు ఖలు ధర్మార్థం దద్వాత్సాపీయ సే౭ల్పికామ్‌ 777 
బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని వడ్డీ పైన బ్రతుకరాదు. ఆ ధనం 
ధర్మకార్యాలకు ఉపయోగిస్తే తక్కువ వడ్డీని మాత్రం తీసికోవాలి. 
చతుర్గమాదదానో2౭పీ క్షత్రియో భాగమావది, 
ప్రజా రక్ల్షన్‌ పరం శక్తా కిల్సిషాత్‌ ప్రతిముచ్వతే 118 
న్వధర్మో విజయన్తన్య నావావే స్యోతృరాజ్మఖః, 
శస్తేణ వైళ్వాన్‌ రక్షీత్వా ధర్మ్యమాహార యేదృలిమ్‌ 119 
ధాన్యేో౭ష్టమం ఎశాం వుల్కం ఐంళం కార్లావణావరమ్‌, 
కర్మోవకరణా జూ) ద్రాః కొరవః ళిల్పిన స్తథా 120 
క్షత్రియుడాపద యందు ప్రజలనుండి నాలుగవపాలు పన్ను తీసికొన్నా ప్రజలను 
శ్రద్ధతో కాపాడితే అతనికాపాపమంటదు. ఆ రాజునకు యుద్ధమే స్వధర్మము. 
అతడాయుద్ధంలో పరాబ్ముఖుడుకారాదు. వైశ్యులను తన బలంవల్ల దొంగలనుంచి రక్షించి 
వారి దగ్గరినుండి పన్నును తీసికోవాలి, ధాన్యమున ఎనిమిదవపాలును పన్నుగా 
తీసికొనవలెను. అట్లే వారు పొందే ధన లాభంలో ఇరవైయవభాగాన్ని పన్నుగా తీసికోవాలి. 
శూద్రులు, శిల్పులుమొదలగువారి దగ్గర పని మాత్రమే చేయించుకోవాలి. పన్ను తీసికోరాదు. 
శూద్రన్తు వృత్తి మాకొంక్షన్‌ క్షత్రమారాధయేద్వది, 
ధనినం వావ్వుపారాధ్య వైళ్ళం బాధో జిజీవిషేత్‌ 121 


దశమాధ్యాయం 


స్వర్గార్ధ ముభయార్థం వౌవిప్రా నారాధయేత్తు నః 

జాత బ్రాహ్మణశభన్య నొవ్వాన్య కృతతృత్వతా 122 

వివ్రసేవైవ జాద్రన్య విశిష్టం కర్మ కీర్తృతే 

యదతో౭న్యద్ధి కురుతే తదృవత్యన్య నివృలమ్‌ 123 

వ్రకల్యా తన్వ తైర్వుల్టిః న్వకుటుంబాద్యధార్హ తః, 

శక్తిం బావేక్షః దాక్ష్యం చ భృత్వానాం చ వరిగ్రహమ్‌ 124 

ఉచ్చిష్ట మన్నం దాతవ్యం జీర్ణాని వననాని చ, 

పులాకొశ్రైవ ధాన్యానాం జీర్ణాఖెవ వరిచృదాః 125 

శూద్రుడు బ్రతుకు దెరువుకై క్షత్రియునైనా ధనవంతుడైన వైశ్యునైనా 

సేవించిబతుకవచ్చును. అతడు న్వర్గాన్ని కోరినా, ఐపాకనుఖాలు కోరినా, 
బాహ్మణ సేవచేయాలి. బ్రాహ్మణుని సేవించుటయే శూద్రుని ధర్మము. అందువల్ల శూద్రునికి 
అన్యవృత్తులకంటె బ్రాహ్మణ సేవయే ముఖ్యమైంది. బ్రాహ్మణసేవ కంటె ఇతరమైన పనులు 
వేస్తే అవన్నీ వ్యర్థమౌతాయి. ఆ బ్రాహ్మణుడు కూడ సేవకుడు చేస్తున్నపనిని అతని 
ఫామర్శ్యాన్ని, అతని కుటుంబాన్ని గమనించి తన ఇంటి నుండి వానికి అవసరమైన జీవికను 
ఏర్పాటుచేయాలి. ఆ శూద్రునికి తమ ఇంట మిగిలిపోయిన అన్నాన్ని పెట్టాలి. తమ 
ఎట్టలు ఇవ్వాలి. ధాన్యం ఇవ్వాలి. 

న జూద్రే పొతకం కించి న్న చ నంస్మారమర్హ తి, 

నాస్వాధకారో ధర్మే 2స్తీన థర్మాత్‌ వ్రతిషేధనమ్‌ 726 

ధర్మేవువన్తు ధర్మజ్ఞా నృతాం వృత్తమనుష్షితాః 

మం(త్రవర్హం న దుష్యంతి ప్రళంనాం వ్రొాన్నవంతిచ, 127 

యధా యథా వా నద్వూత్త మాతిష్టత్వననూయకు 

తథా తధథేమం బాముం బ లోకం ప్రావ్నోత్యనిందితః 128 . 

శక్తేనావీ హి జూద్రేణ న కారో ధననంచయః 

శూదో హి ధనమాసాద్య బ్రావ్మణానేవ బాధతే 129 

శూద్రుడు నిషిద్ధములైన వెల్లుల్లి మొదలైన వస్తువులు తిన్నా అతనికి పాపం 

వెందదు. అందువల్ల అతడు ప్రాయశ్చిత్తం చేసికోవలసిన అవసరంలేదు. అతనికి అగ్ని 
హోత్రాది ధర్మానుష్టానంలో అధికారమూ లేదు. అతడు ఫలానా ధర్మం ఆచరించకూడదనే 
షేధమూలేదు. ధర్మానుష్టానాన్ని కోరే స్వధర్మాన్ని తెలిసిన శూద్రులు, పెద్దలు చేసినట్టు 
మంత్రములు లేక అతిథి సత్కారాది విధులననుష్టింపుచు దోషవంతులు కాక కీర్తి 
పొందుచున్నారు. ఇతరులను దూషించక స్వధర్మాన్ని అనుష్టించే శూద్రుని జనులందరు 
సాగుడుట వల్ల ఇహ పరలోకాల్లో కీర్తి పొందుచున్నాడు. శక్తి ఉన్నా శూద్రుడు ధనము 
వాచి పెట్ట పెట్టవద్దు. అట్లు అధిక ధనాన్ని సంపాదించి బ్రాహ్మణులనతడు బాధ పెట్తున్నాడు. 


299 


మనుస్మృతి 
ఏతే చతుర్ణాం వర్ణానామావద్ధర్శాః ప్రకీర్తితాః, 
యాన్‌ నమ్యగనుతివ్షంతో వజంతి పరమాం గతిమ్‌ 130 
ఇంతవరకు బ్రాహ్మణాది నాలుగు వర్ణాల వారనుష్టించాల్సిన ఆపద్ధర్మాలు 
కూడచెప్పబడ్డాయి. వీటినాచరించి వారందరు ఉత్తమ స్థితి పొందుచున్నారు. 
ఎవ ధర్శవిధిః కృత్ను శాతుర్వర్లుస్యః కీర్తితః 
అత: సరం వవక్షామి (పప్రాయభిత్తవిధం చభమ్‌ 131 
ఇంతవరకు బ్రాహ్మణాది నాలుగు వర్జ్ణాలవారనుష్టంచాల్సిన ధర్మాల గురించి 
చెప్పడం జరిగింది. ఇక ప్రాయశ్చిత్త విధి వివరింపబడుతుంది. 
ఇతి మానవే ధర్మశా స్తే భృగుప్రోక్తాయాం సంహితాయాం దశమో౭ధ్యాయః 
భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మశాస్తమనే సంహితలో పదవ అధ్యాయం సమాప్తం. 


ఎకొదశాధ్యాయం 

సాంతానికం యక్ష్త్రమాణమధ్వుగం నర్వవేదనం॥! 

గుర్వర్థం వితృమాత్రర్థం స్వాధ్వాయార్థూవతాపిన:ః 7 

నవైతాన్‌ న్నాతకాన్‌ విద్యాద్రాహ్మణాన్‌ ధర్శభిక్షుకొన్‌, 

నిస్నేభో దేయ మేతేభ్యో దానం విద్వావిశేషతః 2 

ఇతేభ్యో హి ద్విజాగ్రేభో దేయమన్నం నదక్షీణం, 

ఇతరేభ్యో బహిర్వేద కృతాన్నం దేయముబ్వతే 3౩ 

వివాహం చెసికొనవలెననుకొనువాడు,యాగాలు చేయగోరువాడు, బాటసారి, 

సర్వస్వమంతా విశ్వజిద్యాగలో దానం చేసినవాడు, గురువుగురించి, తల్లి దండ్రులగురించి 
ధనం కోరేవాడు, వేదాధ్యయనకాలంలో తనకు కావలసినవస్తువులు కోరువాడు, రోగి 
ఈవిద్యావంతులకు తప్పక దానం చేయాలి. ఈ బ్రాహ్మణులకు యజ్ఞవేదిలోపల దక్షిణతో 
అన్నము పెట్టవలెను. తక్కినవారికి యజ్ఞవేది వెలుపల అన్నం పెట్టాలి. ధనము నెచ్చటనైనా 


దానం చేయవచ్చు. 
సర్వరత్నాని రాజా తు యథార్లం ప్రతిపాదయేత్‌, 
బ్రాహ్మణాన్‌ వేదవిదుషో యజ్ఞార్థం బైవ దక్షిణామ్‌ 4 


రాజు వేదవేత్తలైన బ్రాహ్మణులకు యాగదక్షిణలను, వారివారి అర్హతననుసరించి 
సమస్త రత్నాలను దానం చేయాలి. 
కృతదారో౭వరాన్‌ దారాన్‌ భిక్షిత్యా యో౭ధిగచ్చతి, 
రతిమాత్రఫలం తన్వ ద్రవ్యదాతు న్తు నంతతిః 5 
ధనాని తు యధాశక్తి ఐ(ప్రేమ ప్రతిపాదయేత్‌, 
వేదవిత్సు వివిక్తోమ (పేత్య న్వరం నమచ్చుతే 6 


ఎకాదశాధ్యాయం 


పెండ్లి చేసికొన్న బ్రాహ్మణుడు ఇతరుల భార్యల యాచనచేస్తే అతనికి రతి సుఖం 
మాత్రం కలుగుతుంది కావున అతనికి దానం చేయరాదు. వేదవేదాంగసంపన్నులై 


బ్రాహ్మణోత్తములకు యధా శక్తి దానం చేసినవాడు చనిపోయిన తరువాత స్వర్గాన్ని 
పాందుతాడు. 


యస్య తైవార్షికం భక్తం వర్యాప్తం భృత్తః వృత్తయే, 

అధికం వావీ ఐద్యేత న సోమం పాతు మర్గతి 7 

అతః న్వల్పీయసి ద్రవ్వే యస్ఫోమం పిబతి ద్వాజః 

న పీతసోమవూర్వో౭వి న తస్యాప్నోతి తతృలమ్‌ 8 

శక్తః పరజనే దాతా న్యజనే దుఃఖజీవిని, 

మధ్యాపాతో వఐివాన్వాదః న ధర్శః ప్రతిరూవకః 9 

భృత్వానామువరోధేన యత రోత్యౌర్ల దైహికమ్‌, 

తదృవత్యనుఖోదర్శ ౦ జీవతళ్స మృతన్వ చ 70 

(వృద్దా చ మాతావితరౌ సాధ్వీ భార్యా శిళుః నుతః, 

అవ్యకొర్యశతం కృతః భర్తవ్వా మను రబ్రబిత్‌.) 

తనకు, తనసేవకవర్గానికి మూడు సంవత్సరాలకు సరిపడినంత లేక అంతకు 

మిక్కిలి భోజన పదార్గమున్న చో ఆ ద్విజుడు సోమయాగం చేయవలెను. అంతకంటె 
తక్కువ ధనముండి సోమయాగం చేసిన బ్రాహ్మణుడు మాత్రం సోమయాగఫలాన్ని 
పోందలేడు. తన తల్లిదండ్రులు మొదలైన పరివారం బాధలు పడుతున్నా పట్టించుకోక 
ఇతరులకు దానం చేసేవాడు చేసేది ధర్మకార్యం కాదు అది తొలుత తేనెవలెనుండిచివరకు 
విషమునాస్వాదించినట్లు తొలుత కీర్తిని కలిగించినా చివరికది పాపాన్ని కలిగిస్తుంది. అల్ల 
ఆలు బిడ్డలు మొదలగువారిని పోషించక వారిని దుఃఖ పెట్టుతూ పరలోకలో పుణ్యం 
కలుగుతుంద” చేసే దానాలన్ని దాత బ్రతికియున్నా చనిపోయినా అతనికి కష్టాలనే 
కలిగిస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రులు పతివ్రతయైన భార్య, శిశువుగా ఉన్న సుతుడు 
వీరినందరిని చేయ కూడని పనులెన్నైనా చేసి పోషించాలి. 

యజ్ఞచ్చేత్‌ వ్రతిరుద్ధ్దస్సా దేకేనాంగేన యజ్వునః, 

బ్రాహ్మణన్వ విశేషేణ ధార్మికో నతి రాజని 11 

యో వైళ్ళః స్యాదృహువజు ర్లీ నక్రతురసోమవః, 

కుటుంబాత్తన్వ తధ్రవ్య మావారే ద్యజ్ఞనిధయే 12 

ఆహారేత్రీణి వా ద్వే వా కొమం చూదన్వ వేళ్ళనః 

న హి శూద్రన్వ యజ్జేము కళ్చిదస్తి వరిగ్రహః 13 

యో౭నాపొతాగ్ని శృతగు రయజాః చ నవానగుః, 

తయోరపి కుటుంబాఖ్యా మావారేదవిచారయన్‌ 14 


ఆదాననిత్యాచ్చాదాతు రాహరేదవ్రయచ్చృతః, 
తథా యళో౭న్య వ్రథతే ధర్మశెవ వ్రవర్ధతే 15 
ధార్మికుడైన రాజు పరిపాలన చేస్తుంటే ఒక బ్రాహ్మణుడు చేస్తున్న యజ్ఞంలో ఒక 
అంగం అసంపూర్ణమై యజ్ఞానికి అంతరాయం కలిగినపుడు అనేక పశువులు ఉన్నా క్రతువులు 
సోమయాగము చేయక ఉన్న వైశ్యుని నుండి యజ్ఞ పరిపూర్తి కొరకు ధనాన్ని తెచ్చుకొనవలెను. 
అట్లే యజ్ఞానికి కావలసిన రెండు లేక మూడు అంగాలు లోపిస్తే శూద్రుని ఇంటి నుండైన 
ధనాన్ని ద్రవ్యాన్ని తెచ్చి దాన్ని పూర్తి చేయవచ్చు కాని శూద్రుని దగ్గరదానం మాత్రం తీసికోరాదు. 
అదేవిధంగా నూరు ఆవులుండి ఆహతాగ్ని కానివాడు వేయి ఆవులుండి యాగములు 
చేయని బ్రాహ్మణుల ఇంటి నుండి విచారించ కుండా ధన ద్రవ్యాలను తెచ్చి అసంపూర్ణంగా 
ఉన్న యజ్ఞాన్ని పూర్తి చేయాలి. ఎల్లప్పుడు ఇతరుల నుండి దానం తీసికొంటూ ఇతరుల 
యజ్ఞ పరిపూర్తికై ఎమి ఇవ్వని బ్రాహ్మణుని నుండి బలవంతంగానైనా ధనం తీసికొని వచ్చి 
యజ్ఞాన్ని పూర్తి చేస్తే ఆ విధంగా చేసినవానికి కీర్తి కలుగుతుంది. ధర్మకార్యం పూర్తిబె తుంది. 
తథైవ నప్తమే భక్తే భక్తాని షడనళ్ళతా, 
అళ్ళుస్త నవిధానేన వార్తవ్వం హీనకర్శణః 16 
ఖలాత్‌ క్షేత్రా దగారాద్వా యతో వా౭వువలభ్యతో, 
ఆఖ్యాతవ్యం తు తత్త స్కై వృభృతే యది వృచృతి 17 
అదేవిధంగా మూడురోజులు నియతంగా ఉపవాసంచేసి నాల్గవరోజు తప్పని 
సరిగా పారణ చేయాలి. కావున ఆపారణకై ధనం లేకపోతే కావలసిన ధనాన్ని హీనకర్ముని 
ఇంటి నుండి దొంగతనం చేసియైనా పూర్తిచేయవచ్చు. ఆ దొంగ తనం చేసిన ధనధాన్యాలు 
కళ్ళంలో నుండిగాని, పొలంలోనుండిగాని, ఇంటినుండిగాని మరింకే ప్రదేశంనుండిగాని 
హీనకర్ముని దగ్గరి నుండి తెస్తే అతడీవిషయాన్ని అడిగితే నిర్భయంగా చెప్పవచ్చు. 
._ (ట్రాహ్ముణన్వం న హార్తన్యం క్షత్రియేణ కదాచన, 
దన్యునిమ్కియయో న్తు న్వమజీవన్‌ వార్తు మర్హతి 18 
యో నాధుభ్యో౭రమాదాయ సాధుభ్య న్సంవ్రయచ్చతి, 
న కృత్వాన్లవ మాత్మానం నంతారయతి తా వుభౌ 19 
క్షత్రియుడు బ్రాహ్యణుని ధనాన్ని ఎప్పుడూ అపహరింపకూదు. అతడు కష్ట 
దశలో ఉన్నప్పుడు మాత్రం దన్యులు, విహితకార్యాలు చేయని వారి ధనాన్ని 
అపహరింపవచ్చు. అసాధు పురుషుల ధనాన్ని బలవంతంగా తీసికొని మంచివారికి పంచిపెద్తే 
తాను, అసాధుపురుషులు, సాధుపురుషులు అందరూ బాగువడతారు. 
యద్ధనం యజ్ఞశీలానాం దేవన్వం తద్వాదుర్భుధా,, 
అయజ్బానాం తుయద్విత్త మానురస్తాం తదుచ్వతే 20 
న తస్మిన్‌ ధారయే ద్దండంధార్మికః పృథివీవతిః, 
క్రత్రియన్య హి బాలిశ్యాద్రాహ్మణ స్పీదతి క్షుధా. 21 


ఎకాదశాధ్యాయం 


తన్య భృత్యజనం జ్ఞాత్వా న్వకుటుంబా న్మహీవతిః, 
(్రతళీలే చ బిజ్ఞాయ వృత్తిం ధర్వాం వ్రళకల్పయేత్‌ 22 
తల్పయిత్వాన్వ వృత్తిం చ రక్షే దేనం నమంతతః, 
రాజూ హి ధర్మవడ్చాగం తస్మాత్రాప్నోతి రక్షితాత్‌ 23 
యజ్ఞం చేసేవారి ధనం దేవతల ధనమని యజ్ఞం చేయక ఉండేవారి ధనం 
రాక్షస ధనమని పెద్దలు చెప్పుతారు. బ్రాహ్మణుడు యజ్ఞాన్ని పూర్తి చేయుటకుకై పైన 
చెప్పినవారి దగ్గర ధనాన్నిగాని, ద్రవ్యాన్నిగాని, బలాత్కారంగా తీసికొన్నా, రాజతనిని మాత్రం 
శిక్షించకూడదు. బ్రాహ్మణుడు ధనహీనుడగుటకు రాజేకారణం. అందువల్ల రాజు 
శ్రోత్రియుడు, సజ్జనుడైన ఆ బ్రాహ్మణుని చదువు సంధ్యలు, ప్రవర్తన మొదలగునవి 
తెలిసికొని ఆ బ్రాహ్మణునింటనుండ సేవకులు భార్యా పుత్రులు జీవించునట్లు తన ఇంటి 
నుండి ధన ధాన్యాల్ని అతని ఇంటికి పంపించాలి. ఇట్లు సద్బాహ్మణునికి జీవికను కల్పించి 
శత్రు,చోరులవల్ల అతనికి అపాయం కలుగకుండ రక్షించాలి. ఆవిధంగా సద్రాహ్మణులను 
రక్షించినందువల్లనే రాజు ఆరవ భాగం పన్ను పొందటానికి అర్హుడౌతున్నాడు. 
న యజ్ఞార్థం ధనం శూదాద్వాపో భిక్షేత కర్ణి చిత్‌, 
యజమానో హి భిక్షిత్వా చండాల: (ప్రేత్య జాయతే 24 
యజ్ఞార్థమర్ధం భిక్షిత్వా యో న నర్వం ప్రయచ్చతి, 
న యాతి భానతాం ఐవః కొకతాం వొ శతం నమాః 25 
దేవన్వం బ్రాహ్మణన్వం వా లోభోనోవహినస్తీ యః, 
న పాపాత్మా వరే లోకో గృభ్రోచ్చిష్టేన జీవతి 26 
బ్రాహ్మణుడు యజ్ఞనిర్వహణకై శూద్రుని ఎప్పుడు కూడ యాచింపరాదు. ఆవిధంగా 
యాచన చేస్తే అతడు చనిపోయినతరువాత చండాలుడౌతాడు. యజ్ఞమునకై ధనద్రవ్యాలను 
యాచించి ఆధనద్రవ్యాలనన్ని ఆయజ్ఞానికై వినియోగించకపోతే ఆ పాపాత్ముడు చనిపోయిన 
తరువాత నూరేండ్లు కాకిగానో, గ్రద్దగానో పుట్తాడు. ఆశకు లోనై దేవాలయానికి చెందిన 
ధనాన్నో, బ్రాహ్మణునికి చెందిన ధనాన్నో అపహరించు పాపాత్ముడు జన్మాంతరమున గద్దలు 
తినగా మిగిలిన ఆహారంతిని బ్రతుకుతాడు. 
ఇష్టీం వైశ్వానరీం నిత్యం నిర్వ పేదభైవర్యయే, 
క్లువ్తానాం వచనోమానాం నివ్యుత్యర్థమనంభవే 27 
ఆవత్మ లోన యో ధర్మం కురుతే నావది ద్విజః 
న నాప్మోతి ఫలం తన్వ వరత్రేతి ఐబారితమ్‌ 28 
ఒక సంవత్సరం పశుసోమయాగాలు చేయకపోతే ఆ దోషపరిహారానికై తన దగ్గర 
ధనం లేనప్పుడు శూద్రాదుల నుండైనా ధనం తీసికొని వైశ్వానరేష్టిని చేయాలి. ఆపద 
కలిగినప్పుడు విధించిన ధర్మాన్ని ఆపదలు లేనప్పుడు అనుష్టించిన బ్రాహ్మణుడు ఆ యజ్ఞాది 
కార్యఫలాన్ని అనుభవించలేడు. 


మనుస్మృతి 
విజ్రైళ్ళ దేవైన్సాధ్రైళ్ళ బ్రాహ్మణైళ్ళ మువార్షిభిః 
ఆవత్తు మరణాదృతైర్వాధేః వ్రతినిధిః కృతః 29 
ప్రభుః వ్రథమకల్పన్వ యో౭నుకల్పేన వర్తతే, 
న సొంవరాయికం తన్వ దుర్శతేర్వాద్యతే ఫలమ్‌ 3౩0 
విశ్వేదేవతలు, సాధ్యులు, బ్రాహ్మణులు, మహర్షులకు రోగంవంటి కష్టాలు వస్తే 
మరణానికి భయపడి సోమయాగాది ముఖ్యయాగాలు చేయలేని సమయంలో దానికి 
బదులు వైశ్వానరం మొదలగు ఇష్టులను చేయాలి.ప్రధానమైన యాగం చెయగలిగి కూడ 
దానికి ప్రతినిధులైన వైశ్వానరాదియాగాలు చేసేవాడికి దోషపరిహారరూపమైన ఫలితం 
పొందలేడు. 
న బ్రాహ్మణో౭వేదయేత కించిద్రాజని ధర్మవిత్‌, 
న్వవిర్యేజైవ తాజ్పుష్వాన్మానవానవకొరిణః 31 
స్వవీర్యాద్రాజవీర్యాచ్చ స్వవీర్యం బలవత్తరమ్‌, 
తస్మాత్స్వేనైవ వీర్యేణనిగృహ్హీయాదరీన్‌ ద్విజః 32 
్రతీరధర్వాంగిరసే: కుర్వాదిత్య్వవిచారయన్‌, 
వాక్‌ ళన్తం వై బ్రావ్మాణన్య తేన వాన్వాదరీన్‌ ద్విజః 33 
రాజు చక్కగా పరిపాలిస్తున్నప్పుడు ధర్మములన్ని తెలిసిన బ్రాహ్మణుడు తనకు 
జరిగిన అన్యాయాలను చెప్పక అభిచార హోమాదులు మొదలగు స్వశక్తి చేతనే వారిని 
శిక్షించాలి. కాని తన విరోధులను చంపుట మాత్రం తగదు. బ్రాహ్మణ బలం, రాజుబలం 
ఈ రెండింటిలో బ్రాహ్మణ బలమే చాలా మిన్న కాబట్టి బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సుచేతనే 
తనకు కీడు చేసిన వానిని శిక్షించాలి. తనకు కీడు చేసిన వారిని అధర్వవెదమున ఆంగీరస 
బుషి తెల్పిన అభిచార మంత్రములచే నిగ్రహించాలి. బ్రాహ్మణునికి అతని వాక్కే 
శస్త్రమువంటిది. 
క్షత్రియో బాహువిర్వేణ తరేదాపదమాత్మన* 
ధనేన వైళ్ళుళూద్రౌ తు జవవోమైర్హిజోత్తమః 34 
క్షత్రియుడు తనకు కలిగిన ఆపదను తనపరాక్రమంతో దాటాలి. వైశ్యుడు శూద్రుడు 
ధనంతో కష్టాలనెదుర్కోవాలి. బ్రాహ్మణుడైతే జపహోమాదులతో తనకష్టాలనెదుర్కోవాలి. 
విధాతా శాసితా వక్తా మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే, 
తస్మై వా కుళలం బ్రూయాన్న శపవ్పాం గిరమీరయేత్‌ 35 
శా స్తవిహితకర్మలననుష్టించేవాడు, పుత్రశిష్యాదులను శాసించేవాడు, ప్రాయశ్చిత్తాది 
ధర్మాలను చెప్పేవాడు, అందరితో స్నేహంగా ఉండేవాడే బ్రాహ్మణుడు. అతడు కనిపిస్తే 
అతనిక్షమాన్ని అడగాలే తప్ప శుష్కవచనాలు మాట్లాడగూడదు. 
న బై కన్యా న యువతిర్నాల్పవిద్యో న బాలిశ్వ, 
హోతా స్వాదగ్నివోత్రన్వ నార్లో నానంన్ఫృత న్రథా 3౩6 


ఎకాదశాధ్యాయం 

నరకో పి వతంత్వేతే జువ్వూంతన్స చ యన్య తత్‌, 

తస్మాదై(తానకుళలో హోతా స్యూదేందపారగః ౩7 

ప్రాజావత్యుమదత్యాళుమగ్నాః ధేయన్వ దక్షిణామ్‌, 

ఆనాహితాగ్నిర్భవతి బ్రాహ్మణో విభవేనతి 38 

వుణ్యాన్యన్వాని కుర్వీత శ్రద్ధధానో జితేంద్రియః, 

న త్వల్ప దక్షీజైర్వడ్డెర్య జోతేహ కథంచన 39 

ఇంద్రియాణి యళః న్వరమాయుః కీర్తిం వ్రజాః వజూన్‌, 

వాంత్వల్పదక్షీణో యజ్ఞ స్తన్మాన్నాల్పధనో యజోత్‌ 40 

కన్య, యువతి, తక్కువ చదువుకలవాడు, మూర్చుడు, రోగబాధితుడు, ఉపనయన 

సంస్కారము జరుగనివాడు వీరందరు యజ్ఞ యాగములు చేయుటకనర్హులు. వీరు 
యజ్ఞయాగాదులు చేస్తే నరకంతో పడుతారు. కావున వేదములు చదువుకొని శ్రాతకర్మలలో 
నేర్పరియైన బ్రాహ్మణుడు మాత్రమే యాగంచేయాలి. బాగా ధనమున్న బ్రాహ్మణుడు 
అగ్భ్యాధేయం చేసేటప్పుడు ప్రజాపతి దేవతాకమైన ప్రాజాపత్యాశ్వాన్ని దక్షిణగా ఇవ్వకపోతే 
అతడు అనాహితాగ్నితో సమానుడై అగ్న్యాధేయ ఫలాన్ని పొందజాలడు. శ్రద్ధ కలవాడు, 
జితేంద్రియుడు ఐన బ్రాహ్మణుడు యజ్ఞం కంటె ఇతరమైన తీర్ణయాత్రల వంటి 
పుణ్యకార్యాలు చేయాలి. అతడు యజ్ఞం చేస్తే వేదవిహిత దక్షిణలకంటె తక్కువ 
దక్షిణనియ్యరాదు. యజ్ఞం చేసి తక్కువ దక్షిణనిస్తే ఇంద్రియాల, కీర్తిని, స్వర్గాన్ని, 


ఆయుస్సును, సంతానాన్ని, పశువులను, వంతల ల కావున తక్కువ ధనమున్నవాడు 
యాగం చేయుట మంచిదికాదు. 


అగ్ని వోత్ర్తవవధ్వాగ్నీన్‌ బ్రాహ్మణః కొమకొరతః, 

చాంద్రాయణం బరేన్మానం విరవాత్వానమం హి తత్‌ 41 

యే జాద్రాదధిగమ్యార్థమగ్ని హోత్రముపానతె, 

బుతి(జ స్తే హి జూద్రాణాం బ్రహ్మవాదిమ గర్హి తాః 42 

తేషాం నతతమజ్ఞానాం వృవలాగ్నువ సేవినామ్‌, 

వదా మస్తకమాశ్రమ్య దాతా దుర్గాణి నంతరేత్‌ 43 

నిత్యాగ్నిహోత్రియైనవాడు సాయం ప్రాతః కాలాల్లో అగ్నిని ఉపాసించకపోతే 

అది వీరుడైన పుత్రుని చంపిన దానితో సమానం కాబట్టి ఒక నెల వరకు చాంద్రాయణ 
వ్రతాన్ని ఆచరించాలి. శూద్రుల దగ్గర ధనాన్ని యాచించి అగ్నిహోత్రాన్ని ఉపాసించే 
వాడు శూద్రులకు పురోహితుడౌతాడే కాని వేద వాదుల నిందకు పాత్రుడై తానాచరించిన 
అగ్న్యాధాన ఫలితాన్ని మాత్రం పొందలేడు. ఆ విధంగా శూద్రుల దగ్గరినుండి ధనం తీసికొని 


అగ్నినుపాసి సిస్తే ఆ మూర్చుని శిరస్సు పై ప్తాదముంచి ధన దాత నరకం దాటుతాడు కాని 
యాగం చేసినవానికి ఖేలితం లభించదు. 


అకుర్షూన్విహితం కర్మ నిదితం చద నమాచరన్‌, 
వ్రనక్త ల్చేంద్రియార్జేమ ప్రాయచ్చిత్తీయతే నరః 44 
305 


మనుస్మృతి 

అకొమతః కృతే పాపే ప్రాయభళ్సిత్తం ఐదుర్భుధాః 

కొమకారకృతే౭ప్వాహురేకే శ్రుతినిదర్భనాత్‌ 45 

అకొమతః కృతం పావం వేదాభ్యా సేన చుద్ధ్యతి, 

కొముతస్తు కృతం మోవోత్రాయచ్చితై: పృథగిఃధైః 46 

శాస్త్ర విహితాలైన సంధ్యావందనాది కర్మలు చేయక శాస్త్రనిషిద్ధమైన హింసాది 

కార్యక్రమాలు చేస్తూ, ఇంద్రియలోలుడైన వాడు ప్రాయశ్చిత్తం చేసికోవాలి. తెలియక తప్పు 
చేసినప్పుడే ప్రాయశ్చిత్తం చేసికొనవలెనని కొందరంటే వేద నిదర్శనము చూపి తెలిసి తప్పు 
చేసినను ప్రాయశ్చిత్తం చేసికోవచ్చునని కొందరంటున్నారు. తెలియక చేసిన తప్పును ద్విజుడు 
వేదాభ్యాసం వల్ల సరిదిద్దుకోవచ్చునని తెలిసి చేసిన తప్పుకు అనేక విధములైన ప్రాయశ్సిత్తాలు 
ఆచరించవలెనని చేస్తున్నారు. 

ప్రాయళ్చిత్తీయతాం (ప్రాపు దైవాత్ఫూర్వకృతేన వా, 

న నంనర్గం బ్రజోత్సద్భిః ప్రాయళిక్తే 2కృతే ద్విజః 47 

ఇహ దుళ్ళరితైః కేచిత్సే చిత్స్ఫూర్యకృతై న్తథా, 

ప్రాన్నవంతి దురాత్మానో నరా రూవవివర్వయమ్‌ 48 

నువర్ణబోర:ః కౌనఖ్యం నురావః వూతవక్రతామ్‌, 

ధాన్వ దోరో౭ంగహీనత్వ మాతిరైక్యం తు మిశ్రకః 49 

వీచునః పౌతినాసిక్యం నూచకః వూతికక్రతాం 

ధాన్యబోరో ౦౧గహీనత్వమాతిరేక్యథం తు మిశ్రకః 50 

అన్నహర్తా౭౭మయావిత్వం మౌక్కం వాగవవారకః, 

వస్తావవారకః శ్వైత్రం సంగుతామళ్ళహారకః 51 

ఎవం కర్మ విశేషేణ జాయంతే నద్విగర్హి తాః 

జడమూకొంధబధిరా వికృతాకృతయస్తధథాౌ 52 

దురదృష్టవశాత్తుననో, పూర్వ కర్మ దోషం వల్లనో ప్రాయశ్చిత్తం చేసికొనవలసి 

యుండగా ఆ ప్రాయశ్చిత్తం చేసికొనక సజ్ఞనులతో కలువరాదు. ఈ జన్మమున చెసిన 
పాపాలతో పూర్వ జన్మంలో చేసిన పాపాలతో కొందరు కుష్టు రోగాదులచే వికృత రూపును 
పొందుతున్నారు. బంగారమును దొంగిలించు వానికి గోళ్ళు చెడిపోవును. మద్యపానము 
చేయువాని పండ్లు నల్లగా మారిపోతాయి. బ్రాహ్మణులను చంపినవాడు క్షయ రోగాన్ని 
పొందుతాడు. గురుభార్యతో వ్యభిచారం చేసినచో చర్మమంతా చెడిపోవును. లోభికి 
ముక్కు ఎప్పుడు దుర్వాసనతో ఉండును. చేయని నేరాలు మోపువాడు దుర్వాసన కల 
ముఖం కలిగి ఉంటాడు. ధాన్యాన్ని దొంగిలించినవాడు అంగహీనుడౌతాడు. ఇతరుల 
బట్టలు దొంగిలించువాడు తెల్ల కుష్టుతో బాధ చెందును. గుజ్జము నెత్తుకొని పోయినవాడు 
కుంటివాడగును. ఈ విధంగా జడులు, మూగవారు, గుడ్డివారు, చెవిటివారు తాము 
చేసిన పాపాల వల్ల వికృతాకారులై సజ్జనులు నిందించుచుండగా బాధపడుతూ ఉంటారు. 


306 


ఎకాదశాధ్యాయం 


చరితవ్యమతో నిత్యం ప్రాయళ్సిత్తం వివద్ధయే, 
నింద్వైర్లి లక్షణైర్యుకా జాయంతే నివ్యుతైననః 53 
జన్మాంతరమున చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికోకపోతే కురూపులై పుడ్తారు. 


కావున మరు జన్మంలోనైనా ఇటువంటి రూపం రాకుండా ఉండటానికి ప్రాయశ్చిత్త 
చేసికోవాలి. 


బ్రహ్మహత్య నురాపానం స్తేయం గుర్వంగనాగమః, 

మహాంతి పొతకొన్యావహొన్ఫంనర్ధళ్సావి తైన్సహ 54 

అనృతం చ నముత్కర్తే రాజగామి చ పైచనమ్‌, 

గురోక్సాలీక నిర్బంధ: నమాని బ్రహ్మహత్యయా 55 

(బ్రహ్మోజ్ఞతా వేదనిందా కొటసాక్షం నుహృదధ్యధః, 

గర్హి తాన ద్యయోర్డగ్ధిన్సు రాపాననమాని షట్‌ 56 

నిక్షేవస్యావహరణం నరాళ్తురజతన్వు చ, 

భూమివజమణీనాం చ రుక్మ స్తేయనమం నృతమ్‌ 57 

రేతస్పేకః న్వయోనీమ కుమారీవ్వుంత్యజూను చ, 

నఖ్యుః వుత్రన్వచ స్రీషు గురుతలునమం విదుః 58 

బ్రహ్మ హత్య, సురాపానం, దొంగతనం, గురువు భార్యతో వ్యభిచరించుట, ఈ 

పాపాలు చేసిన వారితో కలసి ఉండడం వీటిని ఐదు మహాపాతకములని అంటారు. 
గొప్పవాని ముందు తానూ గొప్పవాడినని అబద్దాలాడుట, రాజు దగ్గర ఇతరులపై కొండెములు 
చెప్పుట, గురువు పై నింద మోపుట ఈ మూడు బ్రహ్మహత్యతో సమానమైనవి. వేదములు 
చదువకపోవుట, వాటిని నిందించుట, కూట సాక్ష్యములు చెప్పుట, స్నేహితులను చంపుట, 
నిషిద్ధమైన పదార్థాలను భక్షించుట, భక్షింప దగని వస్తువుల తినుట అనే ఆరు సురాపానంతో 
సమానమైనవి. దాచిపెట్టిన ధనాన్ని అపహరించుట, వెండి, గుట్టిములు, మానవులు, 
భూమి వజ్రములు, మణులు మొదలైనవి అపహరించుట బంగారాన్ని అపహరించిన దానితో 
సమానం. తోడ పుట్టినది, కన్య, చండాల స్త్రీ, స్నేహితుని భార్య, కోడలు వీరితో సంభోగము 
చేయుట గురుభార్యతో సంభోగించుట వంటిది. 

గోవధో౭యాజ్య నంయాజ్వు పారదార్వాత్మ విక్రయాః, 

గురుమాతృపితృత్వాగు స్యాధ్యాయాగ్నోం: నుతన్య చ 59 

వరనిత్తితానుజే౭నూఢే పరివేదనమేవ చ, 

తయోర్ణానం చ కన్వాయా న్రయో రేవ చయాజనమ్‌ 60 

కన్యాయా దూషణం బైవ వాద్గుష్యం బ్రతోలోవనమ్‌, 

తటాకారామదారాణామవత్యన్ల చ విక్రయ: 61 

ప్రాత్యతా బాంధవత్వాగో భృత్వాధ్వావనమేవ చ, 

భృత్వా చాధాయనాదానమవణ్వానాం చ విక్రయ: 62 


తల్‌ 


మనుస్మృతి 


నర్యాకరేష్యధీకారో మహాయంత్రప్రవర్తనమ్‌, 

హింనొషధీనాం స్త్రాజీవో౭భిచారో మూలకర్మ చ 63 

ఇంధనార్ధమచువాణాం ద్రుమాణామవవాతనమ్‌, 

ఆత్మొర్థం చ క్రీియారంభో నిందితాన్నాదనం తథా 64 

అనాహితాగ్నితా సేయ మృణానా మనవక్రియా, 

అనచ్వాస్తాధిగమనం కౌళీలవ్యన్య చ క్రియా 65 

ధౌన్యకువ్యవజ స్తేయం మద్యవ స్ర్తీని షేవణమ్‌, 

స్రీజూద్రవిట్‌ క్షత్రవధో నాస్తిక్యం బోవపాతకమ్‌ 66 

గోవధ, జాతిదుష్టులచే కర్మదుష్టులచేయాగం చేయించుట, ఇతరుని భార్యతో 

వ్యభిచారం చేయుట, తన్నుతాను విక్రయించుకొనుట, గురువును తల్లిదండ్రులను 
పోషించకపోవుట. వేదాధ్యయనాన్ని స్మార్తాగ్నిని పుత్రుని వదిలి పెట్టుట, చిన్నవాడు అన్న 
కంటే ముందు సపెండ్లిచేసికొనుట, తమ్ముడు పెండ్లిచేసికొన్న తరువాత అన్న పెండ్లిచేసికొనుట 
వీరిద్దరికి కన్యనిచ్చుట, వారిద్దరిచే యాగం చేయించుట, కన్యను చెరచుట, వడ్డిచే బ్రతుకుట, 
బ్రహ్మచర్యవ్రతాన్ని పోగొట్టుకొనుట, చెరువులు, ఉద్యానవనాలు, భార్యాపుత్రుల 
నమ్ముకొనుట, సకాలమునకు ఉపనయనం చేయకపోవుట, పినతండ్రి మొదలగు 
పెద్దలననుసరింపకపోవుట, జీతం తీసికొని వేదం చెప్పుట, అట్లే వేదం చదువుట, 
అమ్మతగనివస్తువు నమ్ముట, గనులపై అధికారం, గొప్ప ఆనకట్టలు కట్టుట, ఓషధులను 
భస్మం చేయుట, తన భార్యవల్ల బ్రతుకుట, అభిచారహోమములచే నేరము చేయనివారిని 
చంపుట, మంత్రములు ఓషధులచే ఇతరులనువశపరుచుకొనుట, వంటచెజుకుకై పచ్చని 
చెట్లను నరుకుట, దేవతానివేదనచేయక ఆహారంతీసికొనుట, నిషద్ధపదార్ధముల భుజించుట, 
చేతనైనను అగ్భ్యాధానం చేయకుండుట, దొంగతనం చేయుట, నృత్యగీతవాద్యముల 
నభ్యసించుట, ధాన్యం, లోహాలు, పశువులు, వీనిని దొంగిలించుట, సురాపానంచేసే స్త్రీని 
పొందుట, స్రీలను, శూద్రులనుక్షత్రియులను సంహరించుట, నాస్తిక్యము ఇవన్నియు 
ఉపపాతకములు . 


బ్రాహ్మణన్య రుజు కృత్వా ఘాతిర (ఘేయమద్యయోః, 
జైహ్వూం చ మైథునం వుంని జూతి భంశకరం నృతమ్‌ 67 
బ్రాహ్మణుని కొట్టుట, కంపుఉన్నవస్తువులను మద్యమును వాసనచూచుట, 
మోసం, పురుషుడు పురుషునితో మైధునం చేయుట ఇవన్ని జాతిభ్రంశాన్ని కలిగిస్తాయి. 
ఖరాశ్తోష్టమృ గేబానామజావిక వధన్తథా, 
నంళరీఠరణం జ్ఞేయం మీనాహిమహివన్వ చ. 68 
గాడిద, గుజ్జం, ఒంటె, మృగం, జింక, ఏనుగు, గొట్టె, మేక, చేపలు, సర్పం, గేదె 
వీనిని చంపుటను సంకరీకరణమందురు. 
నిందితోభ్యో ధనాదానం వాణిజ్యం శూద్ర సేవనమ్‌, 
అపాత్రీకరణం జ్లేయమనత్యన్య చ భావణమ్‌ 69 
308 


ఎకాదశాధ్యాయం 


నిందితుల దగ్గరినుండి దానం తీసికొనుట, వర్తకం, శూద్రుని కొలువు, 
అబద్ధమాడుట వీటిని అపాత్రీకరణమందురు. 


(క్రీమికీటవయోపహత్వా మద్యానుగతభోజనమ్‌, 
ఫలైధఃకునుమ స్తేయమథైర్వుం చ మలావహమ్‌ 70 
క్రీములు, కీటకాలు, పక్షులు వీనిని చంపుట, మద్యంతో కలిపి తెచ్చిన ఆహారం, 
పండ్లు, పూవులు, కట్టెలుదొంగిలించుట, అధైర్యం అనేవి మలమును కలిగిస్తాయి. 
ఎతాన్వేనాంసీ నర్వాణి యథోకాని వృథళ్సుతక్‌ 
యై ర్షై(ర్రుతై రపోహ్వంతే తాని నమ్వుజ్నూబోధత. 71 
ఈ చెప్పబడ్డ బ్రహ్మహత్యాదిపాపాలు ఏయే ప్రాయశ్చిత్తాలవల్ల తీరుతాయో 
వివరించబడుతుంది. 
ప్రాయశ్చిత్తాలు :- 
(బ్రవ్మావో ద్వాదళనమాః కుటీం కృత్వా వనే వ సేత్‌, 
భైక్షాశ్యాత్మ విచద్ద్యర్ధం కృత్వా ళవశిరోధజమ్‌ 72 
అక్షం శస్త్ర భృతాం ప్రో న్వాద్రాదువామిచ్చయాత్మన: 
ప్రాళ్యేదాత్మానమగ్నౌ వా నమిద్ధో త్రరవాక్సిరాః 73 
యజేత వా౭ళ్తుమేథేన న్వర్థితా గోనవనేన వా, 
అభబిద్విళ్ళుజిద్స్యాం వా (ివృతాగ్నిమ్రతావి వా 74 
జవన్‌ వాన్వాతమం వేదం యోజనానాం శతం వ్రజేత్‌, 
(బబ్రవ్మావాత్వావనోదాయ మితభుజ్న్‌ి యంతేంద్రయః 75 
నర్వన్వం వోదవిదు షే బావ్మణాయోవపాదయేక్‌; 
ధనం వా జీవనాయాలం గృహం వా నవరిచృదమ్‌ 76 
హవిష్యభుగాఃనున రేట్‌ ప్రతిస్రోతన్స రన్వతిమ్‌, 
జపేద్యా నియతావోర స్రీ రై వేదన నంహితామ్‌ 77 
కృతవావనో నివ సేదామాంతేో గోవ్రజే౭పి వా 
ఆశ్రమే వృక్షమూలే వా గోబాహ్హ ణ హితే రతః 78 
బ్రావ్నాణార్జే గవార్డే వా నద్యః ప్రాణాన్‌ వరిత్యజేత్‌, 
ముచ్యతే బ్రహ హత్యాయా గోప్తా గోర్రాహ్మణన్య చ 79 
త్రైవారం వ్రతిరోద్దా వా నర్వన్వామవజిత్వ వా, 
వివ్రన్య తన్నిమిత్తే వా ప్రాణాలాభో విముచ్యతే 80 
బ్రహ్మహత్య చేసినవాడు పన్నెండు సంవత్సరాలు అడవిలోగుడిసెవేసికొని 
తలపుజ్జ్టెను చేతిలో పట్టుకొని దానిలో బిచ్చమెత్తుకుంటూ పన్నెండు సంవత్సరాలు తిరగాలి. 
బుద్ధిపూర్వకంగా బ్రహ్మహత్యచేస్తే బాణములకు గురియై చావాలి, లేక మండుతున్న 


na 


మనుస్మృతి 
అగ్నిలో మూడుసార్లు తలక్రిందులుగా దూకాలి. అశ్వమేధయాగంతో కాని, సర్జిత్తు, గోసవనం, 
అభిజిత్తు, విశ్వజిత్తు త్రివృదగ్నిష్టోమయాగం వీటిలో ఏదైనా యాగాన్ని చేయాలి. 
బ్రహ్మహత్యా పాపాన్ని పోగోట్టుకొనుటకు మితంగా తింటూ, నియతేంద్రియుడై ఎదో ఒకవేదం 
చదువుతూ నూరు యోజనాలు నడవాలి. శ్రోత్రియుడు వేదవేత్తయైన బ్రాహ్మణునకు తన 
సర్వస్వం దానం చేయాలి. కాకపోతే ధనధాన్యపశుసమృద్ధిగల ఇంటినైనా దానం చేయాలి. 
నియతాహారం కలవాడై హవిస్సును భుజిస్తూమూడువేదాలు చదువుతూ సరస్వతీనదివరకు 
నడచిపోవాలి. తలకొరిగించుకొని ఊరిచివరనైనా కొట్టంలోనైనా ఆశ్రమంలోని చెట్టుక్రిందనైనా 
గోబ్రాహ్మణులసేవచేస్తూ పన్నెండు సంవత్సరాలు నివసించాలి. ద్యాదశవార్శిక వ్రతంతో 
బాధలలో ఉన్న బ్రాహ్మణుని గాని ఆవునుగాని రక్షించుటకై తనప్రాణాలు వదలాలి. ఈ 
విధంగా ఆవులను బ్రాహ్మణుల రక్షించేవాడు బ్రహ్మహత్యాపాతకంనుండి దూరమౌతాడు. 
దొంగలు మొదలైనవారు బ్రాహ్మణధనాన్నిదొంగిలిస్తే వారిని అడ్డుకొని జయించినా, ఆ 
కొట్లాటలో ప్రాణాలను కొల్ఫోయినా అతడు బ్రహ్మహత్యకు దూరమౌతాడు. 
ఎవం దృఢద్రతో నిత్యం బ్రహ్మాబారీ నమాహితః, 
నమాప్తే ద్వాదళే వర్తే బ్రహ్మహత్యాం వ్యపోహతి 81 
ఈ విధంగా దృఢవ్రతుడై, బ్రాహ్మచారిగా నుండి పన్నెండు సంవత్సరాలు గడిపితే 
అతడు బ్రహ్మహత్యా పాపానికి దూరమౌతాడు. 
శివ్వా వా భూమిదేవానాం నరదేవనమాగమే, 
స్వమేనో౭వభృథస్నాతో హయమేధే వముచ్వతే 82 
ధర్మన్న బ్రావ్మాణో మూలమగ్రం రాజన్య దబ్యతే, 
తస్మాత్సమాగమే తేషామేనో ఎఖ్యావ్య చద్ధ్యతి 83 
రాజు అశ్వమేధయాగము చేస్తున్నప్పుడు బుత్విక్కులందరు ఉన్నప్పుడు 
వారిముందం (బవ్మావాత్య చేనీినవాడం తనపాపాన్ని వారందరికి తెలివి 
అవభృధస్నానసమయంలో తాను కూడ స్నానం చేస్తే తన పాపాన్ని పోగొట్టుకొంటాడు. 
ధర్మానికి బ్రాహ్మణుడు మూలమైతే రాజు అగ్రస్థానం ఇట్టి రాజు బ్రాహ్మణుడు ఉన్నచోట 
తన పాపాన్ని చెప్పుకొని బ్రహ్మహత్యా పాపాన్ని పోగొట్టుకో వాలి. 
బాహ్మణన్సంభవేనైవ దేవానామవీ దైవతమ్‌, 
ప్రమాణం బైవ లోకన్య బ్రహ్మో తైవ పొ కొరణమ్‌ 84 
తేషాం వేదవిదో బూయుస్తయో 2 ప్యేనునునివ్పుతిమ్‌, 
సా తేషాం పావనాయ స్వాత్సవిత్రా విదుషాం హి వాక్‌ 85 
బ్రావ్మాణుడు వుట్టుకతోనే దేవతలకు కూడ మాజ్యుడగుచున్నాడు 
అతడేలోకకారణముగా కూడ ఉన్నాడు. వారిలో వేదజ్ఞులైన ముగ్గురు బ్రాహ్మణులైనను 
బ్రహ్మహత్యాపాపమును తొలగించుప్రాయశ్చిత్తము చెప్పెదరు. విద్వాంసుల వాక్కుచాలా 
పవిత్రమైనది. కావున విద్వత్పరిషత్తును పాపపరిహారార్థం అడుగాలి. 


310 


ఎకాదశాధ్యాయం 
అతో౭న్యతమమాన్థాయ విధిం వివన్సమహితః 
(టబ్రవ్మావాత్వాక్సృతం పావం వ్యవోవత్యాత్మవత్తయా 86 
అందు వల్ల బ్రహ్మహత్య చేసినవాడు పై యుపాయాల్లో దేనినైనా జితేంద్రియు థై 
ఆశ్రయించి ఆపాపాన్ని పోగొట్టుకోవాలి. 
హతా గర్భమవిజ్ఞాతమేతదేవ వ్రతం చరేత్‌, 
రాజన్యవైళ్వౌ బేజానావాత్రేయీమేవ చ స్రీయమ్‌ 87 
ఉక్తా? బైవానృతం సాక్షే వ్రతిరుధ్య గురుం తథా, 
అవపపహత్య చ నిక్షేపం కృత్వా చ స్రీనువృద్వధమ్‌ 88 
ప్రీ గర్భమును విచ్చిన్నం చేసినా, యాగం చేస్తున్న క్షత్రియునైనా, వైశ్యునైనా చంపినా 
బుతుస్నాతయైన స్త్రీని చంపినా బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తాన్నే చేసికోవాలి. అట్లే తప్పుడు 
సాక్ష్యాలు పలికినా, గురువుపై నేరం మోపినా, నిధులను అపహరించినా, స్త్రీని స్నేహితుని 
చంపినా ఈ బ్రహ్మహత్యా(ప్రాయశ్సిత్తాన్నే చేసికోవాలి. 
ఇయం విజుద్ధిరుదితా వ్రమాప్వాకామ తోద్వాజమ్‌, 
కామతో బ్రాహ్మణవధే నివృతిర్న విధీయతే 89 
తెలియక బ్రాహ్మణ హత్య చేసిన వానికే ఇంతవరకు ప్రాయశ్చిత్తం చెప్పబడింది. 
తెలిసి తెలిసి బ్రాహ్మణహత్య చేస్తే ప్రాయశ్చిత్తమనేది కనిపించదు. 
నురాం పీతా ద్విజో మోహాదగ్నివర్ణాం నురాం పిబోత్‌, 
తయా నకాయే నిర్రగే ముబ్యతే కిల్ఫిషాత్తతః 90 
గోమూత్రమగ్నివర్హం వా పిబేదుదకమేవ వా, 
వయోఘృతం వా క్షరణాద్లోశకృదనమేవ వా.91 
కణాన్వా భక్షయేదభ్రం పీణ్యాకం వా నకృన్నిళి, 
నురాపానావనుత్త్యర్థం వాలవాసా జటీ ధ్యజీ.92 
బ్రాహ్మణుడు మోహంతో కల్లు తాగితే ఎట్టగా కాచిన కల్లును అతని 
నోటిలోపోయాలి. ఆవిధంగా అతని శరీరం కాలితే అతడాపాపంనుండి విముక్తుడౌతున్నాడు. 
లేక ఆవుమూత్రాన్నైనా, ఆవుపాలనైనా, ఆవునేతినైనా, గోమయరసాన్నైనా సలసలకాచి 
చనిపోవునంతవరకు త్రాగాలి. కాకపోతే ఆవుతోక కుచ్చుతో కంబళినేయించుకొని వస్తంగా 
ధరిస్తూ జడలను ధరించి, కల్లుముంతను ముఖానికి కట్టుకొని నూవులగింజలనుగాని 
గానుగపిండినిగాని రాత్రి పూట మాత్రమే తింటే మద్యపాన దోషం పోతుంది. 
నురావై మలమన్నానాం పొప్తా చ మలముబ్యతే, 
తస్నాద్రావ్మాణరాజన్నే వైశ్యళ్ళ న నురాం పిబేత్‌.93 
గౌడీ పైష్టీ చ మాధ్వీ చ ఎఐజ్టేయా త్రివిధా నురా, 
యధైవైకా తథా నర్వా న పొతవ్వా ద్విజోత్తమైః94 
యక్షరక్షుఫిశాచాన్నం మద్యం మాంనం నురానవమ్‌, 
311 


మనుస్మృతి 
తద్ర్రావ్మాతన నాత్తవ్యం దేవానామళ్నతా వావిః.95 
అమేధ్యే వావతేన్నత్తో వైదికం వాన్యుదావారేత్‌ 
అకొర్వమన్వత్కు ర్వాద్వా బ్రాహ్మణో మదమోవాతః. 96 
యన్వ కొయగతం బ్రహ్మ మద్యేనాప్తావ్యతే నతృత్‌, 
తస్య వ్యపైతి బ్రాహ్మణ్యం జూదత్వం చ న గచ్చతి.97 
మద్యం అన్నాలలో మలం వంటిది. ఆ మలం పాపాన్ని కలిగించేది కావున 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మలమువంటి మద్యాన్ని తాగకూడదు. గౌడి, పైష్టి, మాధ్వి 
అని సురమూడు విధాలుగా ఉంటుంది. ఈ మూడు విధాలైన మద్యాలలో దేనినీ ద్విజులు 
త్రాగరాదు. ఈ మద్యాలు నిషిద్ధమాంసం, సుర, పులియ బెట్టి తయారు చేసిన ఆసవము 
ఇవన్ని యక్ష రాక్షస, పిశాచులు తినేవి త్రాగేవి కావున దేవసంబంధమైన హవిస్సునుతినే 
బ్రాహ్మణుడు ఈ రాక్షసాన్నము తినరాదు. మద్యము త్రాగి మత్తుడైన బ్రాహ్మణుడు మైమరచి 
మలంలోనైనా పడిపోవచ్చు. వేదమంత్రాలు చదువుచూ ఉండవచ్చు. ఇంకా ఏవైన 
అకార్యములనన్నా చేయవచ్చును. బ్రాహ్మణశరీరంలో ఉన్న వేదవాక్యమొక సారి 
మద్యపానంచేతతడిస్తే అతని బ్రాహ్మణ్యం తొలగిపోతుంది. అందువల్ల మద్యపానం తగనిది. 
ఎషా విచిత్రాభిహితా నురాపానన్య నిష్ణృతిః, 
అత డఊోర్ణం ప్రవక్షామి నువర్ణ స్తేయనిప్కుతిమ్‌. 98 
ఇంతవరకు సురాపాన పాపానికి అనుష్టించాల్సిన ప్రాయశ్చిత్తాలు వివరింపబడ్డాయి. 
ఇక బంగారం దొంగతనం చేస్తే దానికి అనుష్టించాల్సిన ప్రాయణ్సిత్తాలు వివరింపబడుతాయి. 
నువర్హ స్తేయకృద్వవో రాజానమభిగమ్య తు, 
స్వకర్మ ఖ్వావయన్‌ బ్రూయాన్మా భవాననుశిస్తితి. 99 
గృహీత్వామునలం రాజా నకృద్ధన్వాత్తు తం న్వయమ్‌, 
వధేన జుధ్యతి స్తేనో బ్రావ్మాణ న్తవసైవ తు.100 
తవసావనునుత్సున్తు నువర్ధస్తేయజం మలమ్‌, 
బీరవాసా ద్వజో౭రణ్వే చరేద్రహ్మవాణో వ్రతమ్‌.?07 
ఇతరుల ఇండ్లలో బంగారాన్ని దొంగతనం చేసిన బ్రాహ్మణుడు రాజు దగ్గరకు 
పోయి, తాను చేసిన పాపపు పనిని ఆతని సభలో చెప్పుకొని తన్ను శిక్షింపమని వేడుకోవలెను. 
అప్పుడు రాజు ముసలమనే ఆయుధాన్ని తీసికొని అతనిని శిక్షించాలి. దొంగతనం చేసిన 
వాడు మృతుడై శుద్దిని పొందుతాడు. అదే బ్రాహ్మణుడు దొంగతనం చేస్తే తపస్సు చేసి 
శుడ్రి, పొందవచ్చును. బ్రాహ్మణుడు తవన్నుచేని దొంగతనం చేసిన పాపాన్ని 
పోగొట్టుకొనదలచితే నారబట్టలు కట్టుకొని, అడవిలో పన్నెండు సంవత్సరాలు బ్రాహ్మహత్య 
చేసిన వాడు చేయు వ్రతాన్ని అనుష్టించాలి. 
ఎతెరుతైరపోహేత పావం స్తేయకృతం ద్విజం, 
గురుస్తీగమనీయం తు ద్రతై లేభిరపానుదేత్‌. 102 


ఎకాదశాధ్యాయం 


బ్రాహ్మణుడీవ్రతాలను అనుష్టించి దొంగతనం చేసిన పాపాలను తొలగించుకోవాలి. 
గురుస్రీగమనం చేసినవాడు ఈ విధంగా ఆ పాపాన్ని తొలగించుకోవాలి. 
గురుతల్వభిభా ష్రైనన్త ప్తే న్వప్వాదయోమయే, 
నూర్మీం జ్వాలంతిం స్వాళ్లి ష్యేన్బత్యునా న చివుద్ధతి.103 
న్వాయం వా శిళ్ళ్నవృవషణావుత్సత్వాధాయ చాంజులౌ, 
నైబుతీం దిశమాతి షైదానిపాతాదజిహ్మగః 104 
గురుభార్యతో సంగమమొనర్చినవాడు తాను చేసిన తప్పును రాజుతో చెప్పికొని 
బాగా కాగిన ఇనుపమంచంపై పడుకొని కాలిన ఇనుపస్ర్తీ ప్రతిమను కౌగిలించుకొని 
చనిపోయి ఆ పాపాన్ని తొలగించుకోవాలి. లేదా తానే తన శిశ్నవృషణములను కోసికొని 
చేతి లో పట్టుకొని తాను చనిపోవునంతవరకు నైరుతిదిక్కు వైపు పోవలెను. 
ఖట్యాంగీ చీరవాసా వా ళ్లుత్రలో విజనే వనే, 
ప్రాజాపత్యం చరేత్స(చృమభబ్ధమేకం నమాహతః. 105 
చొంద్రాయణం వా త్రీన్‌ మాసానభ్య స్వేన్నియతేంద్రియః 
వావిష్వేణ యవాగ్యా వా గురుతలావనుత్తయే. 106 
తన భార్యఅని భ్రమించి గురుభార్యతో కూడిన వాడు తలపుఖ్జైను చేతిలో పట్టుకొని 
నారచీరలు కట్టుకొని, గడ్డం మీసం పెంచుకొని శ్రద్ధతో, నిర్షనవనంలో ఒక సంవత్సరం 
ప్రాజాపత్యవ్రతాన్ని ఆచరించాలి. లేక ఇంద్రియాలను నిగ్రహించుకొని మూడునెలలు 
చాంద్రాయణవ్రతం చేస్తు ఫలమూలాల నైనా నీవారాది ధాన్యాల కడుగునైనా ఆహారంగా 
తీసికొవాలి. 
ఎతెర్రూతై రకపోహేయుర్శహాపాతకినో మలమ్‌, 
డవపాతకీన స్తేవమేభిర్నానావిథై ర్రూతై : 107 
ఈ వ్రతాలననుష్టిస్తూ మహాపాతాలవల్ల కలిగిన పాపాన్ని పోగొట్టుకోవాలి. ఇక 
ఉపపాతకాలవల్ల కలిగే పాపాన్ని ఈ విధమైన ప్రాయశ్చిత్తాల ద్వారా తోలగించుకొవాలి. 
ఉవపాతకనంయుక్తో గోఘ్నో మానం యవాన్‌ పిబోత్‌, 
కృతవాసో వ సేద్గోషే చర్శణా తేన నంవృతః 108 
చతురకొలమళ్నీయాదక్షారలవణం మితమ్‌, 
గోమూ(త్రేబాచరేత్నానం ద్వౌ మాసౌ నియతేంద్రియః, 109 
దివానుగబ్బేద్దాస్తాన్తు తిష్టన్నూర్ల్య్రం రజః పిబోత్‌, 
శుశ్రూషీతాః నమన్కృత్వ రాత్రౌ విరాననం వ సేత్‌.110 
తష్టంతీవ్వనుతి ష్టేత్తు వజంతివ్వవ్వనువ్రజేత్‌, 
ఆసీనాను తథాసీనో నియతో వీతమత్సరః. 111 
ఆతురామభిశసాం వొ బౌరవ్యాభ్రూదిభిర్భయిః, 
వతితాం పంకలగ్నాం వా నర్వోపాయైర్విమోచయేత్‌. 112 


మనుస్మృతి 
ఉ స్టే వర్షతి శీతే వా మారుతే వాతి వా భృశమ్‌, 
న కుర్వీతాత్మనన్తాణం గోరళ్ళత్వా తు శక్తీ త: 113 
ఆత్మనో యది వాన్వేషాం గృహే క్రేత్రజథవా ఖల 
భక్షయంతీం న కథయేత్సిబంతం బైన వత్తకం.774 
అనేన విధినా యస్తు గోఘ్మో గామనుగచ్చతి, 
న గోహత్వాళ్ళతం పొవం కైభిర్మా సై ర్వూవోవాతి. 115 
గోహత్య అనే ఉపపాతకం చేసినవాడు ఒకనెలవరకు బియ్యపుగంజిని త్రాగి 
ఉండవలెను తరువాత క్షౌరం చేసికొని ' తాను చంపిన గోవుచర్మంతో శరీరాన్ని కప్పుకొని 
ఉప్పుకారంలేకనాల్గవకాలాన తింటూ మూడునెలలు అవులమందలోనే ఉండాలి. 
గోమాత్రంతో స్నానం చేస్తూ జితేంద్రియుడై ఉప్పుకారం లేక హవిష్యాన్ని రెండవదినం 
సాయంకాలం తింటూ రెండవ మూడవ నెలగడపాలి. ఈ మూడు నెలలు పగటిపూట 
ఉదయాన ఆవులను తోలుకొనిపోతూ నిలబడి ఉండి ఆవులగిట్టల వల్లవచ్చిన దుమ్ముచే 
పవిత్రం కావాలి రాత్రియందాగోవులకు ఒళ్ళుగోకుటవంటి శుశ్రూషలతో గోడమొదలగువాని 
నానుకొనక వీరాసనం వేసి కొని కూర్చుండాలి ఇట్లు పరిశుద్దుడై కోధంలేక ఆవులు నిలబడితే 
తాను నిలబడాలి. అవి నడుస్తూ ఉంటే వాటివెంట పోవాలి. కూర్చుంటే కూర్చోవాలి. 
ఆవులు రోగంతో ఉన్నా దొంగలు, పులులవాతబడ్డా, క్రిందబడ్డా, బురదలో పడ్డా వాటిని 
రక్షించాలి. ఎండ, వాన, చలి బాగా ఉన్నా ఆవులకు నంరక్షణ చేయక తాను 
రక్షణచేసికోకూడదు. అవి ఇతరుల ఇండ్లలో, పొలాల్లో మేస్తుంటే ఎవరికి చెప్పవద్దు. 
దూడ పాలుతాగుతున్నవిషయాన్ని ఎవరికి చెప్పకూడదు ఈ విధంగా గోహత్య చేసినవాడు 
మూడునెలలు గోశుశ్రూష చేస్తూ గోహత్యా పాపాన్ని పోగొట్టుకుంటాడు. 
వృషభైకొదశా గాళ్ళ దద్వాత్సు చరితవ్రతః, 
అఎధ్యమానే నర్వన్వం వేదవిద్నో నివేదయేత్‌. 116 
ఈ విధంగా చక్కగా ప్రాయశ్చిత్తం చేసికోని పది ఆవులను ఒక ఆబోతును 
బ్రాహ్మణునకు దానం చేయాలి. అంతధనం లేకపాతే ఉన్నధనాన్ని బ్రాహ్మణులకు దానం 
చేయాలి. 
ఎతదేవ వ్రతం కుర్యురువపాతకినో ద్విజాః, 
అవకీర్ణివర్లం ళద్ధ్యార్థం బాంద్రాయణమధాసి వా. 117 
ఒక్క అవకీర్ణితప్ప తక్కిన ఉపపాతకాలు చేసిన వారంతా తమపాపం తొలగటానికి 
ఇదే (ప్రాయశ్చిత్తం చేసికొవాలి. లేదా చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. 
అవకీర్ణీ తు కాణోన గళ్థభోన చతువ్పథే, 
వాకయజ్ఞవిధానేన యజేత నిర్భతిం నిశ. 118 
హుత్వొోగ్నౌ విధివద్దోమానంతతళ్ళ సమేత్య చా, 
వాతేంద్రగురువహ్నీ నాం జుహుయాత్పర్పిషావుతీః. 119 


314 


ఆకౌదశాధ్యాయం 

కొమతో రేత స్పేకం వ్రతన్ధన్య ద్వాజన్మన,, 

అతిక్రమం వ్రతన్యావార్ధర్శజ్ఞా బ్రహ్మవాదినః. 120 

మారుతం వురుహూతం చ గురుం పానక మేవ చ, 

చతురో వ్రతినో౭భ్యేతి బ్రాహ్మం తోజో2వకీర్థినః 121 

ఏతస్మన్నోనని ప్రాప్తే వసీత్వా గర్రభాబినమ్‌, 

నప్తాగారాంళ్ళ రేద్భైక్షం న్వకర్శ పరికీర్తయన్‌.122 

తేభ్యో లబ్టోన భైక్షేణ వర్తయన్నేళ కొలికం, 

ఉవన్పృళం స్రీషవణం త్యబ్లేన న వివద్ధ్యతి.?23 

అవకీర్ణిటైంనవాడు కన్ను కాయగాచిన గాడిదయొక్క వనతో నాలుగు 

త్రోవలకూడలిలో పాకయజ్ఞతంత్రంలో ఉన్నట్లు నిర్‌రుతిని గూర్చి రాత్రిపూట హోమంచేయాలి. 
ఇట్లు శాస్త్రప్రకారం హోమంచేసి తరువాత 'సంమాసించన్తుమరుతః అనే బుక్కుతో 
వాయువు, ఇంద్రుడు, బృహస్పతి, అగ్ని దేవతలకు నేతితో హోమం చేయాలి. అవకీర్ణియనగా 
బ్రహ్మచర్యవ్రతాన్ని పూని స్తీసంగమము చేయుద్విజుడు. అవకీర్ణి తాను చేసిన వేదాధ్యయన, 
నియమానుష్ణానంవల్ల కలిగిన బ్రహ్మతేజస్సు అతనిని వదిలి వాయువు, ఇంద్రుడు, బృహస్పతి, 
అగ్ని అను దేవతలను పొందుతున్నది. అందువల్ల అవకీర్ణి తాను చేసిన వేదాధ్యయన 
నియమానుష్టానంవల్ల కలిగిన బ్రహ్మతేజస్సుపొందుట కాయాదేవతలగూర్చి ఆజ్యహోమం 
చేయాలి. ఈ అవకీర్ణిగర్ణభ వపాహోమంచేని, గర్హభచర్మాన్ని ధరించి నేనవకీర్ణినని చెప్పుకొనుచు 
ఏడిండ్డుతిరిగి బిచ్చమెత్తుకోవలెను. అట్టు లభించిన బిచ్చంతో ఒకే కాలం భోజనం చేస్తూ 
త్రిసంధ్యలలో స్నానం చేస్తూ సంవత్సరంగడిపితే అతడు పరిశుద్ధుడౌతాడు. 

జాతిభ్రంళకరం కర్మ కృత్వాన్యతమమచృయా, 

చరేత్సాంతవనం కృభ్రం ప్రాజావత్యమనిచృయా,. 124 

నంకరాపాత్రకృత్యాను మానం శోధనమైందవమ్‌, 

మలినీకరణీయేమ తప్త్రస్సాద్యావకై స్రహమ్‌. 125 

తాను బుద్ధిపూర్వకంగా జాతిభ్రంశాన్ని కలిగించు ఏదైనా పని చేస్తేసాంతపనమనే 

ప్రాయశ్చిత్తాన్ని చేసికోవాలి. అసంకల్పితంగా పాపం చేస్తే ప్రాజాపత్య కృద్చాన్ని చేయాలి. 
సంకరీకరణం, అపాత్రీకరణం అనే కర్మలకు ఒకనెలచాంద్రాయణవ్రతాన్ని చేయాలి. 
మలినీకరణాలను బుద్ధిపూర్వకంగా చేస్తే మూడు రాత్రులు కాగుతున్న బియ్యపుగంజి 
తాగాలి. 

తురీయో బ్రహ్మహత్య(ొయా: క్షత్రియన్య వధే న్వృతః, 

వైశ్వే౭ష్టమాంళో వృత్త స్టే చూద జ్లేయన్తు షోడశః. 126 

అకామతన్తు రాజన్యం వినిపాత్య ద్విజోత్తమః, 

వృషభైకనహాస్తాగా దద్యాత్సు చరితవ్రతః:. 127 


315 


మనుస్మృతి 


త్వ్యభ్రం చరేద్వానియతో జటీ బ్రహ్మహణో ద్రతమ్‌, 
పనన్‌ దూరతరే (గ్రామాద్వుక్షమూలనికేతన:. 128 
బుద్ధిపూర్వకంగా క్షత్రియుణ్జి చంపితే బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తంలో అంటే మూడు 
సంవత్సరాలు [ప్రాయశ్చిత్తం ఆచరించాలి. బుద్ధిపూర్వకంగా వైశ్యుని చంపితే బ్రహ్మహత్యలో 
ఎనిమిదవ వంతు అనగా ఒకటిన్నర సంవత్సరం, శూద్రుని బుద్ధిపూర్వకంగా చంపితే 
పదహారవవంతు అనగా తొమ్మిది నెలలు ప్రాయశ్చిత్తం చేసికోవాలి. బ్రాహ్మణోత్తముడు 
తెలియక రాజును చంపితే వేయి ఆవులను ఒక ఆబోతును బ్రాహ్మణులకు దానమీయాలి. 
అట్లు కాకపోతే జితేంద్రియుడై జడలు దాల్చి ఊరివెలుపల చెట్టుక్రింద ఉంటూ మూడు 
సంవత్సరాలు బ్రహ్మహత్యావ్రతాన్ని ఆచరించాలి. 
ఎతదేవ బరేదభైం ప్రాయళ్చిత్తం ద్విజోత్తమఃి 
ప్రమావ్య వైళ్ళం వృత్తస్థం దద్యాబై)కశతంగవామ్‌. 129 
ఎతదేవ వ్రతం కృత్స్నం షణ్మాసాబ్బూద్రహా చరేత్‌, 
వృషభైకొదశా వావీ దద్వాద్వావాయ గొస్సి తాః 130 
మంచి నడవడిగల వైశ్యుని బ్రాహ్మణుడు తెలియక చంపితే ఆరు నెలలు 
బ్రాహ్మహత్యా వ్రతాన్ని అనుష్టించి నూటొక్క ఆవులను దానం చేయాలి. ఇదే విధంగా 
తెలియక శూద్రుని చంపితే ఆరునెలలు బ్రహ్యహత్యా వ్రతాన్ని బ్రాహ్మణుడు చేయాలి 
పైగా పది ఆవులను ఒక ఆబోతును బ్రాహ్మణులకు దానం చేయాలి. 
మార్జారనకులా హతాః చాషం మండూకమేవ చ, 
శ్వూగోధోలూకకొకాంళ్లు ఛూదవాత్వావతం చరేత్‌. 131 
వయఃవీబో త్రిరాత్రం వా యోజనం వా౭ధ్వనో వ్రజేత్‌, 
ఉవన్పృళ్యేత్తవంత్వొాం వా నూక్తం వా౭ఖైవతం జపేత్‌. 132 
అఖభ్రిం కార్‌వ్వాయసీం దద్యత్సర్సం వాతా ద్వాజోత్తమః, 
పలాలభారకం వండే సైనకం బైకమాషకమ్‌. 133 
ఘృతకుంభ ౦ కరాహేతు తిలదోణం తు తిత్తిరౌ, 
శుకో దావోాయనం వతం క్రొంచం హాతొః తిహాయనమ్‌. 134 
వాత్వా హంనం బలాకొం చ బకం బరి ఇమేవ చ, 
వానరం శ్వేనభానొ చ నృర్శయేద్రాహ్మణాయ గామ్‌. 135 
వాసో దద్వాద్దయం హత్యా వంచ నీలాన్‌ వృషాన్‌ గజుమ్‌, 
అజమేషావనడ్వాహం ఖరం హతైెంకహాయనమ్‌.136 
బ్రాహ్మణుడు పిల్లి, ముంగిస, పాలపిట్ట, కప్ప, కుక్క ఉడుము, గూబ, కాకి వీని 
చంపినచో,శూ ద్రహత్యాప్రాయశ్చిత్తమునాచరించవలెను. బుద్ధిపూర్వకంగా వీటిని చంపినచో 
మూడు రాత్రులు పాలే ఆహారంగా తీసుకోవాలి, లేదా ప్రతి దినమొక యోజనం నడవాలి. 
కాకపోతే మూడు రోజులు నదిలో స్నానం చేయాలి. అదీ వీలుకాకపోతే జలదేవతాకమైన 


ఎకాదశాధ్యాయం 
ఆపోహిష్టామయోభువః అనే మంత్రాన్ని జపించాలి. అట్టె బ్రాహ్మణుడు పామును చంపితే 
వాడిమొనగల ఇనుపదండాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. నపుంసకుని చంపితే 
గడ్డిమోపును, మాడెత్తు సీసపు పాత్రను దానంచేయాలి. పందిని చంపితేనేతితో నిండిన 
పాత్రను, తిత్తిరి పక్షిని చంపితే నాలుగు తూముల నూవులు, చిలుకను చంపినచో రెండు 
సంవత్సరాల దూడను, క్రాంచపక్షిని చంపితే మూడు సంవత్సరాల దూడను, హంసను, 
బెగ్గురుపక్షిని, కొంగను, నెమలిని, కోతిని డేగను గద్దను, వీటిలో ఏ ఒక్కదానిని చంపితే 
గోదానాన్ని చేయాలి. గుజ్ఞాన్ని చంపితే వస్త్రదానం చేయాలి. ఏనుగును చంపితే ఐదునల్లని 


ఎద్దులు దానం చేయాలి. మేకపోతును చంపితే వృషభాన్ని, గాడిదను చంపితే ఒక సంవత్సరం 
ఉన్న దూడను దానం చేయాలి. 


క్రవ్యాదాంస్తు మృగాన్‌ వాత్వా ధేనుం దద్వాత్తయస్వినీమ్‌, 
అ(క్రవ్వాదాన్వత్త్స తరీమ్ముష్ణం హత్యా తు కృష్ణలమ్‌.137 
జీనకార్ముక బస్తావీన్‌ వృథర్రద్యాద్వాశుద్ధయే, 
చభతుర్గామవి వర్ణానాం నారీర్హ త్వా౭నవస్థితా:. 138 
పచ్చి మాంసం తినే పులిమొదలైన వాటిని చంపితే పాడిగల ఆవును దానంచేయాలి. 
పచ్చి మాంసం తినని మృగాలను చంపితే పెద్ద దూడను, ఒంటెను చంపితే ఒక గురిగింజ 
ఎత్తు బంగారాన్ని, వ్యభిచారం చేసే బ్రాహ్మణ స్త్రీని చంపితే గుజ్జం జీనును, అట్టి క్షత్రియ 
స్త్రీని చంపితే ధనుస్సును అట్టి వైశ్య స్త్రీని చంపితే మేకను, ఖటువంటి శూద్ర స్త్రీని చంపితే 
పొట్టేలును దానం చేయాలి. పై త్రిజాతి స్త్రీలను అనాలోచితంగా చంపితే ఆ బ్రాహ్మణుడు 
శూద్రహత్య చేసినప్పటి ప్రాయశ్చిత్తాన్ని చేసికోవాలి. 
దానేన వధనిర్లేకం నర్భాదీనామశళక్నువన్‌, 
ఎకైకశళ్ళరేత్తృబచృం ద్విజః పాపావనుత్తయే.139 
నర్పాదులను చంపి దానం చేసి తత్పాయశ్చిత్తం చేసికో లేకపోతే ఆ 
ప్రాయశ్చిత్తపరిహారార్థం ప్రాజాపత్య కృన్చాన్ని చేయాలి. 
అస్థిమతాం తు నత్తానాం నహానన్వప్రమావణో, 
వూరే బానన్యనస్థాం తు జూద్ర హత్వావతం చరేత్‌.?40 
కీించిదేన తు విప్రాయ దద్వాదస్థిమతాం వధే, 
అనన్హాం బైవ హింసాయాం ప్రాణాయామేన చద్ధ్యతి. 141 


ఎముకలు గల తొండలవంటి వేయి జంతువుల్ని చంపినప్పుడు ఎముకలు లేని 
నల్లి వంటి ప్రాణులను బండెడన్ని చంపినప్పుడు శూద్రవధ ప్రాయశ్న్చిత్తాన్ని చేసికోవాలి. 
ఎముకలు గల జంతువులనుచంపి ప్రాయశ్చిత్తం చేసికొంటున్నప్పుడు బ్రాహ్మణునికి కొంత 
ద్రవ్యాన్ని దానం చేయాలి. అట్లే ఎముకలు లేని జంతువులను చంపినప్పుడు ప్రాణాయామం 
కూడ చేసి ప్రాయశ్చిత్తం చేసికోవాలి. 


athe 


మనుస్మృతి 
వలదానాం తు వృక్షాణాం భేదనే జవ్యమృకృతమ్‌, 
గుల్మవల్లిలతానాం చ వుపష్పీతానాం చ వీరుధామ్‌.?42 
అన్నాద్వజానాం నత్తానాం రనజానాం చ నర్వశః, 
ఫలవుపష్పోదృవానాం చ ఘృతప్రాళో విశోధనమ్‌. 143 
కృష్ణజానామోవధీనాం జాతానాం చ న్వయం వనే, 
వృథాలంభే౭నుగచ్చేద్దాం దినమేకం పయోవ్రతః. 144 
ఫలములిచ్చు చెట్లను పొదలను,తీగలను, పూలచెట్లను పడగొడ్తే గాయత్రి 
మొదలైన నూరు మంత్రాల్ని జరిపించాలి. అన్నాదులందు పుట్టినవి. బెల్లం మొదలైన 
రసద్రవ్యాల్లో పుట్టిన, అత్తిమొదలైన కాయలు, ఇప్పమొదలైన పువ్వుల్లో పుట్టినవి ఐన 
పురుగులను చంపిన పాపము నేతిని ఆపోశనంగా తీసికొంటేపోతుంది. దున్నినందు వల్ల 
పుట్టిన నస్యాలను, తనంతట తానే మొలచిననివ్వరి ధాన్యం వంటి ధాన్యాలను 
నిష్టయోజనంగా పీకితే పాలు మాత్రం ఆహారంగా తీసికొని ఆవువెంట దినమంతా ఉండాలి. 
ఎతై(ర్రుతైరపోహ్యం స్వాదేనో హింసానముదృవమ్‌, 
జ్ఞానాజ్ఞానకృతం కృత్స్నం శ్నణుతానాద్వభక్షణే. 145 
ఈ పైన చెప్పిన వ్రతాలననుష్టించి తెలిసి తెలియక చేసిన ప్రాణహింస వల్ల కలిగిన 
పాపాన్ని పోగొట్టుకోవాలి. ఇక తిన తగని వస్తువులను భక్షిస్తే కలిగే పాపాన్ని పోగొట్టుకోవటానికి 
చేయాల్సిన వ్రతాలను వివరిస్తున్నాను. 
అభక్షణభక్షణ ప్రాయశ్చిత్త ౦:- 
అజ్ఞానాద్యారుణీం పేత్వా నంస్కా రేఖైవ శుద్ధ్యతి, 
మతివ్రూర్యమనిరైేళ్ళం ప్రాణాంతికమితి స్థితి: 146 
అపన్సు రాభాజనన్థా మద్యభాండస్థితా స్తథొ, 
పంచరాత్రం పిబేతీత్యా శంఖవుష్బీశ్రితం వయః. 147 
స్నృష్ఞాః దత్వాచ మదిరాం ఐధివత్రతిగృవ్వూ చ, 
శూదోచ్చివ్టాళ్ళు పీత్వావః కుళవారి పిబోత్ర్యవామ్‌. 148 
బ్రావ్మణస్తు నురావన్య గంధమాఘాయ సోమవః, 
(ొాణానవ్సు త్రరాయమ్యు ఘృతం ప్రాళ్ళు వివద్ధ్యతి. 149 
అజ్ఞానాత్రాళ్ళ్య విణ్మూత్రం నురానంన్పృష్టమేవ చ, 
__ వునన్సంన్కారమర్ల ౦తి త్రయో వర్గాద్వాజాతయః. 150 
నవనం మేఖలా దండో భైక్షచర్యా ప్రతాని చ, 
నివర్తంతే ద్విజాతీనాం వునన్పంస్మా రకర్శణీ. 151 
అభోజ్యానాం తు భుక్తాన్నం స్రీశూదోచ్చిష్టమేవ చ, 
జగ్గా మాంనమభక్ష్యం చ నప్తరొంత్రం యవాన్‌ పిబేత్‌. 152 
తెలియక మద్యాన్ని బ్రాహ్మణుడు తాగితే మరల ఉపనయన సంస్కారం వల్ల 


౧4౦ 


బకాదశాధ్యాయం 

పరిశుద్ధుడాతాడు. బుద్ది పూర్వకంగా దాన్ని తాగితే ప్రాణత్యాగమే దానికి తగిన ప్రాయశ్చిత్తం. 
పైష్టి ్నయనేసురాపాత్రలోను, తదితర మద్య పాత్రలలోను ఉన్ననీటిని త్రాగినవాడు ఐదుదినాలు 
శంఖపుష్టి అనే ఓషధి చేర్చి కాచిన పాలను త్రాగాలి. మద్యాన్ని తాకినా, ఇతరులకిచ్చినా, 
మంత్ర పూర్వకంగా తీసికొన్నా, శూద్రుడు తాగగా మిగిలిన నీటిన తాగినా, మూడు దినాలు 
దర్భచేర్చికాగబెట్టిన నీటిని తాగాలి. సోమయాగం చేసిన బ్రాహ్మణుడు మద్యపానం చేసిన 
వాని ముఖగంధాన్ని వాసన చూస్తే స్తే నీటిమధ్య మూడు ప్రాణాయామాలు చేని, నేతిని తాగినచో 
అతడు పరిశుద్దుడౌతాడు. తెలియక మద్యం, సురల రసం కలిసిన అన్నాదులరసాన్ని 
త్రాగిన బ్రాహ్మణాది ద్విజాతులు ముగ్గురు పునరుపనయనం చేతనే పరిశుద్భలౌతారు. 
క్షౌరం, మౌంజిని ధరించుట, దండం ధరించుట, భిక్షాటనం బ్రహ్మచారివ్రతం వీటిని రెండవ 
ఉపనయన, సమయంలో మళ్ళీ ఆచరించాల్సిన పనిలేదు. అభోజ్యులైన వారి అన్నం 
తిన్నా, స్రీలు, శూద్రులు తినగా మిగిలిన దాన్ని తిన్నా తినకూడని జంతువుల మాంసాన్ని 
తిన్నా ఎడురాత్రులు కాగుతున్న యవలగంజిని త్రాగాలి. 

జుక్రొని చ కషాయాంళ్స పీత్వామేధ్వాన్యపి దింజః, 

తావదృవత్యవ్రయతో యావత్తన్న ప్రజత్యధః. 153 

ఎడ్వరావాఖర్యోవ్లాణాం గోమాయోః కసికొకయోః, 

ప్రాళ్థ మూత్రవురీషాణి ద్విజశాంద్రాయణం చరేత్‌. 154 
వప్పాణి భుక్త్వా మాంసాని భౌమాని కవకాని చ, 
అజ్ఞానం చైవ నూనాస్థమేతదేవ వ్రతం చరేత్‌. 155 

క్రవ్యాదనూకరోక్షాణాం కుక్కు టానాం చ భక్షణ, 
నరకొకఖరాణాం చ తప్తకృచ్చం విశోధనమ్‌. 156 
మానికొన్నం తు యో౭శ్నీయా దనమావర్తకో ద్విజః, 
న త్రీఖ్యవో న్యువవ సేదేకాహం బోదకో వ సేత్‌.157 
స్వభావంగా తియ్యగా ఉండి చాలా కాలమున్నందు వల్ల లేక నీరు పోసినందువల్ల 
పులిసే వస్తువులు, సలసల కాచిన నిషిద్దాలు కాని కషాయాలు, ద్విజుడు తింటే అవి 
జీర్ణమయ్యే వరకు అతడు అపరిశుద్దుడే. ఊరక. గాడిద, ఒంటె, నక్క, కోతి, కాకి విటి 
మలమూత్రాలను ద్విజుడు తెలియక తిన్నా చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. ఎండబెట్టిన 
మాంసాన్ని, భూమిలో మొలిచే గోంగూర వంటి ఆకులను, జింకమాంసాన్ని, తెలియని 
మాంసాన్ని, కటికవాని దగ్గరినుండి తెచ్చిన మాంసాన్ని తిన్నచో ద్విజుడు చాంద్రాయణ వ్రతాన్ని 
ఆచరించాలి. మాంసం తినే జంతువులు, ఊరపంది, ఒంటె, కోడి, కాకి, గాడిద, వీని 
మాంసాన్ని బుద్ధి పూర్వకంగా తింటే తప్తకృచ్చమనే ప్రాయశ్చిత్తాన్ని చేసికోవాలి. సమావర్తన 
వ్రతాన్ని ఆచరింపని బ్రహ్మచారి మాసిక శ్రాద్ధమునకు సంబంధించిన భోజనాన్ని తింటే 
మూడు దినాలుపవాసముండి ఒక దినం నీటిలోనే ఉండాలి. 

బ్రవ్మాచారీ తు యోz౭శ్నేయా న్మధు మాంనం కథంచన, 

న కృత్వా ప్రాకృతం కృభ్రం వ్రతశేషం నమావయేత్‌.?58 


319 


మనుస్మృతి 


బడాలకాకాఖూచ్చుష్టం జగ్గా శ్వునకులన్వ చ, 

కేళకీటావవన్నం చ వపిబోద్రహ్మ నువర్చలామ్‌. 159 

అభోజ్యమన్నం నాత్తవ్య మాత్మన చుద్ధిమిచృతా, 

అజ్ఞానభుక్రం తూతార్యం శోధ్యం వాప్వాళు శోధనైః 160 

బ్రహ్మచారి, మధు, మాంసాలను భుజిస్తే ప్రాజాపత్య కృచ్చాన్ని ఆచరిం? 

బ్రహ్మచర్య వ్రతాన్ని పూర్తి చేయాలి. పిల్లి,కాకి, కోడి, ముంగిస, నీటి ఎంగిలి అన్నాన్ని 
వెంట్రుకలు, పురుగులు పడిన అన్నాన్ని, తింటే దర్భలు వేసి సలసల కాచిన నీటిని తాగా 
పరిశుద్దంగా ఉండాలని అనుకొనేవాడు తినరాని అన్నాన్ని తినకూడదు. అట్లు తెలియ 
తింటే దాన్ని వాంతి చేసికోవాలి లేక ప్రాయశ్చిత్తం చేసికొని పాపపరిహారం చేసికోవాలి. 


ఎవషో౭నాద్వాదనస్యోక్షో వ్రతానాం వినిధో విధిః 
స్తేయదోషావవారాణాం వ్రతానాం జ్రూయతాం విధిః. 267 
ఇంతవరకు తినకూడని వస్తువులు తింటే చేసికోవాల్సిన ప్రాయశ్సిత్తాల 

వివరింపబడ్డాయి. ఇక వివిధాలైన దొంగతనాలకు చేయాల్సిన ప్రాయశ్స్చిత్తాల 
వివరింపబడుతాయి. 
స్రేయప్రాయశ్చిత్త ౦:- 

ధౌన్యాన్న ధనబౌర్యాణి కృత్వా కొమాద్దిజోత్త మః, 

న్వజాతీయగృవాదేవ కృబ్రాభేన విచుద్ధ్యతి. 162 

మనుష్యాణాం తు వారణో స్రీణాం క్రేతగృహన్య చ, 

కూవవావీజలానాం చ చద్ధిశ్సాంద్రాయణం న్మృతమ్‌. 163 

దవ్యాణామల్పృసారాణాం స్తేయం కృత్యూzన్యవేళ్ళతః, 

చరేత్సాంతవనం కృబ్ర్రం తన్ని ర్యాత్యాత్మజుద్దయే. 164 

భక్షభోజ్యూపహరణో యానళయ్యాననన్వచ, 

వువృుమూలఫలానాం చ పంచగవ్యం విశోధనమ్‌. 165 

బుద్దిపూర్వకంగా ధాన్యాన్ని, అన్నాన్ని, ధనాన్ని ద్విజుడు తన జాతివాని ఇం; 

నుండి దొంగిలిస్తే ఒక సంవత్సరం వరకు ప్రాజాపత్య కృచ్చాన్ని ఆచరించాలి. మనుష్యుe 
స్త్రీలు, పొలాలు, ఇండ్లు, బావి, దిగుడు బావినీటిని మెలమెల్లగా దొంగిలిస్తే చాంద్రాయ: 
వ్రతమే ఆచరించాలి. తక్కువ విలువ ఉన్న వస్తువులను దొంగతనం చేస్తే ఆ వస్తువుల: 
యజమానికప్పగించి ఆత్మశుద్ధికై సంతపనమనే కృచ్చప్రాయశ్చిత్తాన్ని చేసికోవాలి. భః 
భోజ్యాలను దొంగతనం చేస్తే, రథాలు మొదలైన వాటిని, పాన్సులు, పీటలు,పుష్పా. 
గడ్డ వస్తువులు, పండ్లు వీటిలో దేన్ని అపహరించినా పంచగవ్యంతో పరిశుద్ధి చేసికోవాళి 

తృణకొష్షద్రుమాణాం చ చువ్చాన్నన్వ గుడన్వ చ, 

చేలచర్శామిషాణాం చ త్రిరాత్రం స్వాదభోజునమ్‌. 166 


ఎకాదశాధ్యాయం 
మణీముక్తావ్రవాళానా తొామన్య రజతన్వ చ, 
అయఃకొంస్యోొవలానాం చ ద్వాదళాహం కణాన్నతా.167 
కార్పాసకీటజోడ్డానాం ద్విళపై కళఫన్య చ, 
పక్షిగంధౌషధీనాం చ రజ్ఞాశ్సైవ త్ర్యవాం పయః.168 
గడ్డి, కట్టెలు, బియ్యం, బెల్లం, బట్టలు, తోళ్ళు, మాంసం వీటిలో దేన్ని దొంగతనం 
చేసినా మూడు రాత్రులవరకు ఉపవాసం చేయాలి. మణులు, ముత్యాలు, పగడాలు, 
రాగి, వెండి, ఇనుము, కంచు వీటిలో దేన్నైనా అపహరిస్తే అన్నిదినాలు బియ్యం నూకలు 
తినాలి. దూది, పట్టు బట్టలు, చిలినగిట్టలు, చీలని గిట్టలు కలజంతువులు, పక్షులు, 
సుగంధ ద్రవ్యాలు, ఓషధులు, తాళ్ళు వీనిలో దేనిని అపహరించినా ప్రాయశ్చిత్తంగా మూడు 
రోజులు పాలే ఆహారంగా తీసికొవాలి. 
ఎతెర్యుతైరపోహేత పావం స్తేయకృతం ద్విజ 
అగమ్యాగమనీయం తు వ్రతై రేభిరపానుదేత్‌.169 
ఈ పద్ధతులననుసరించి నానావిధములైన దొంగతనాలవల్ల ఏర్పడు పాపాన్ని 
పోగొట్టుకోవాలి. ఇక పొందతగని స్త్రీని పొందిన కలుగు పాపాలకు ప్రాయశ్చిత్తాలు వివరిస్తాను. 
గురుతల్వవ్రతం కుర్వాదేతస్సిక్షా న్వయోనిము, 
నభఖ్యుః వుతన్వ చ స్రీమ కుమారీవ్వుంత్యజాను చ.170 
పెతృవ్వుసేయీం భగినీం స్వప్రీయాం మాతురేవ చ, 
మాతుళ్ళు భ్రాతు న్తనయాం గత్వా చాంద్రాయణం చరేత్‌.171 
తోడ పుట్టిన అక్కా చెల్లెండ్లు, స్నేహితుని భార్య, కోడలు, కన్యలు, శూ(ద స్త్రీలతో 
వ్యభిచారం చేసిన వాడు గురుతల్పగుడు చేయు ప్రాయశ్చిత్తాన్ని చేయాలి. మేనత్త కూతురు, 
చిన్నమ్మ, పెద్దమ్మ బిడ్డలు, మేనకోడలు, మేన మామ కూతురు వీరిని పొందితే చెల్లెలితో 
రంకులాడిన వానికి కలుగు పాపముంటుంది కావున చాంద్రాయణ ప్రతమాచరించాలి. 
న తాస్తినన్తు భార్యార్థే నోవయబ్బేత్తు బుద్ధిమాన్‌, 
జ్ఞాతిత్వేనాను పేయాస్తాః పతతి హ్యూవయన్నధ: 172 
అమానుషీషు వురుష ఉదక్యాయామయోనిమ, 
రేతస్సిక్తా జలే బైవ కృభ్రం సాంతపనం బరేత్‌.173 
మైథునం తు నమాసేవ్య వుంసి యోషితి వా ద్విజః. 
గోయానే౭వ్వు దివా చైవ నవాసొస్నానమాచరేత్‌.?74 
చండాలాంత్యస్రీయో గత్వా భుక్త్వా చ ప్రతిగృవ్యా చ, 
పతత్యజ్ఞానతో విప్రో జ్ఞానాత్సామ్యం తు గచ్చతి.175 
: పైన జెప్పిన మేనత్త కూతురు. పినతల్లి, పెదతల్లి కూతురు, మేనమామ కూతురు 
వీరు దాయాదులు కావున వీరిని వివాహం చేసికొన్నచో అధోలోకాన్ని పొందుతాడు. ఆవు 
తప్ప తక్కిన జంతువులందు, రజస్వలయైన స్రీయందు, ఇతర స్థలాలలోను, నీటిలోను 


321 


మనుస్మృతి 

పురుషుడు తన శుక్రాన్ని వదిలితే సాంతపనమనే కృబ్రాన్ని ఆచరించాలి. బండ్లు మొదలగు 
స్థలాలలో, పగటిపూట, నీటి లోపల మైథునం చేసినవాడు తాను ధరించియున్న వస్రములతో 
స్నానము చేసి పరిశుద్దుడు కావలెను. బ్రాహ్మణుడజ్ఞానంతో చండాల స్త్రీని, శూద్ర స్ర్తీని 
పొంది, వారి అన్నాన్ని తిని, వారిచ్చింది తీసికొన్నచో అతడు పతితుడౌతాడు. అప్పుడతడు 
పతితునికి విధించిన ప్రాయశ్చిత్తము చేసికోవలెను. లేక బుద్ధిపూర్వకంగా వారితో పోతే 
సజాతి (స్త్రీలతో పోయినప్పుడు చేసికొన్నట్లు చంద్రాయణవ్రతాన్ని ఆచరించాలి. 

ఎవ్రదుష్పాం స్రీయం భర్తా నిరుంధ్యాందేక వేళ్ళని, 

యత్పుంనః వరదారేమ తవ్పైనాం చారయేద్రూతమ్‌. 176 

సా బేత్సునః వ్రదుష్వేత్తు సదృశేనోవయం త్రితా, 

కృభ్రం చాంద్రాయణం బైన తదస్వాః పావనం నృతమ్‌.?77 

యతృ రోత్వేకరాడ్రేణ వృవలీ సేవనాద్ధాజుః 

తడ్యైక్షభుగ్రవన్ని త్యం (తభిర్వర్లెర్వూవోహతి.?78 

వ్యభిచారం చేస్తున్న భార్యను ఒక ఇంట్లో ఉంచి బంధించాలి. ఆమెతో 

పరదారగమనం చేసినవాడు చేయు ప్రాయశ్చిత్తాన్ని చేయించాలి. ఆ విధంగా [ప్రాయశ్చిత్తం 
చేసికొని కూడ తమ కులం వానితో వ్యభిచారం చేస్తే ఆ పావవరివోరార్థమ్రై 
చాంద్రాయణవ్రతాన్ని చేయించాలి. బ్రాహ్మడొక రాత్రి చండాల స్త్రీతో పోయి సంపాదించుకొన్న 
పాపాన్ని భిక్షాన్నముచే బ్రతుకుచు, గాయత్రి మంత్రాన్ని మూడు సంవత్సరాలు జపిస్తూ 
ఉన్నందువల్ల పోగొట్టుకొంటాడు. 

ఎషాం పావకృతాముక్తా చతుర్ణామవి నిష్టృతిః, 

వతితైన్సంప్రయుకానామిమాః శృణుత నివ్బృతీ: 179 

నంవత్సరేణ వతతి వతితేన నహాచరన్‌, 

యాజనాధ్వ్యావనాద్వౌనాన్నతు యానాననాళనాత్‌. 180 

యో యేన వతితేనైషాం నంనర్థం యాతి మానవు 

న తస్కైన వ్రతం కుర్యాత్తతృ్సంనర్ధవిజుద్ధ్దయే. 181 

ఇంతవరకు హింస, అభక్ష్య భక్షణం, దొంగతనం, అగమ్యా గమనం, అనే నాలుగు 

పాపాలకు ప్రాయళ్సిత్తాలు చెప్పబడ్డాయి. పతితులతో కలిసి తిరిగేవాడు చేయాల్సిన 
('ప్రాయశ్చిత్తాలివి. ఒకే బండిలో, ఒకే ఆసనంలో కూర్చుండుట, ఒకే పంక్తిలో తినుట అనే 
దోషాలున్న వారితో కలిసి తిరిగినవాడు ఒక సంవత్సరంలోనే పతితుడౌతాడు. వేదాధ్యాపనం, 
పెండ్లి వీటి ద్వారా పతితులైన వారితో కలిసి తిరుగువాడు వెంటనే పతితుడౌతాడు. తానెట్టి 
పతితునితో కలిసి తిరిగితే ఆ పతితుడు చేయవలసిన ప్రాయళ్చిత్తాన్ని చేస్తే పాపదూరుడౌతాడు. 

వతితన్వోదఠళం కార్యం నవండైర్భాంధవైర్భహాః, 

నిందితే౭వాని సాయాహ్నే జ్ఞాత్వృత్విగ్గురునన్ని ధౌ. 182 

దాసీ ఘటమపాం వూర్హం వర్య స్యేత్రేతవత్పదా, 

అ హోరాత్రముపాసీరన్న శౌచం బాంధవైన్సహ. 183 

322 


ఎకాదశోధ్యాయం 


నివర్తేరంశ్ళ తస్మాత్తు నంభాషణనవాననే, 

దాయాద్యన్య ప్రదానం చ యాత్రా బైన హి లౌకికీ. 184 

జ్వౌష్ట్హతా చ నివర్తేత జ్యోష్షావాష్యం చ యద్ధనమ్‌, 

వ్వేవాంళం ప్రొవ్ను యాబాన యవీయాన్‌ గుణతో౭ ధికః. 185 

పతితుడైవానికి అతని సపిండులు, బంధువులు, ఊరిబయట జ్ఞాతి, బుత్విక్‌, 

గురువుల సమీపంలో శూన్య తిథియైన నవమి సాయంకాలాన ప్రేత కార్యాలు, ఉదక 
దానం, పిండప్రదానం వంటి కార్యాలు చేయాలి. దాసీ స్తీ పెట్టిన నీళ్ళ కుండను డ్రేతవలె 
దక్షిణాభిముఖంగా ఉంచి దానిలో ఉన్న నీళ్ళు కారిపోయేటట్లు కాలితో తన్నాలి. అతని 
సపిండులంతా ఒకే దినం అశౌచాన్ని పాటించాలి. సపిండాదులా పతితునితో మాట్లాడుట, 
ఒక ఆసనంపై కూర్చొనుట, అప్పిచ్చుట, శ్రాద్దాదులందు నిమంత్రణ చెప్పుట వంటి లౌకిక 
వ్యవహారాల్ని చేయరాదు. అట్టి పతితుడు వయస్సులో పెద్దవాడైనా పెద్ద వానికిచ్చే 
గౌరవమర్యాదలు ఇవ్వవద్దు. అట్లె జ్యేష్ణునికి ఇవ్వాల్సిన ఉద్ధరాంశాన్ని కూడ ఇవ్వనక్కరలేదు. 
పైగా ఇతని తమ్ముడు సుగుణవంతుడైతే అతనికే జ్యేష్టుని ఉద్ధరాంశాన్ని ఇవ్వాలి. 


ప్రాయఖ్ళిత్రే తు చరితే వూర్హకుంభనుపాం నవమ్‌, 
తేనైవ సార్ధం ప్రాస్యేయు: స్నాత్వా వుణ్వే జలాళయే.?86 
న త్వవ్సు తం ఘటం ్రాన్వ వ్రవఐళ్ళు భవనం న్వకమ్‌, 
నర్వాణి జ్ఞాతికారాణి యధావ్రూర్యం నమాచరేత్‌. 187 
పతితుడు ప్రాయశ్చిత్తం చేసికొన్న తర్వాత అతని సమానోదక సపిండులు 
పతితునితో కలిసి పరిశుద్ధమైన నీటిలో స్నానం చేసి జలపూర్ణమైన కొత్త కుండను ఆ నీటిలో 
వేయవలెను. ఆ తరువాత అతడు తన ఇంటికి వచ్చి సాధారణమైన పనులన్నీ చేసికోవాలి. 
వతదేవ ఎధిం కుర్వొాద్యోషిత్సు వతితాన్వవి, 
వస్తాన్నపానం దేయం తు వ సేయుళ్ళ గృహాంతికే.188 
ఎనస్విభిరనిర్లి కై ర్నా ర్థం కించిత్తు హాబరేత్‌, 
కృతనిర్లేజానాంక్రైవ న జుగుప్పేత కర్ణి చిత్‌. 189 
బాలఘ్నాంళ్ళు కృతభ్నూంళ్ళ విజిద్దానపి ధర్మతః, 
శరణాగతహంతృాంళ్ర స్రీవంత్సాంళ్ళన నంద సేల్‌.190 
స్త్రీ పతితయైతే భర్త, సపిండాదులు ఈ విధంగానే ప్రేతకార్యాలన్ని చేసి ఆమెను 
తన ఇంటి దగ్గర ఉంచుకొని ఆమెకు బట్టలు, అన్నపానాలు మొదలైన వాటిని ఇవ్వాలి. 
పాపాలు చేని ప్రాయశ్చిత్తం చేసికొనిన వారితో ధన నంబంధమైన కార్యాలు 
ఇచ్చిపుచ్చుకోవడాలేవి చేయకూడదు. అట్లే ప్రాయశ్చిత్తం చేసికొన్నవారిని వారు ఇంతకు 
ముందు చేసిన పాపాలు పేర్కొని నిందింపరాదు. బాలుని చంపినవాడు చేసినమేలును 


మరచిపోయేవాడు, శరణుజొచ్చిన వాడు, స్త్రీలను చంపువాడు, అతడు ఎంత పవిత్రంగా 
ఉన్నా వారితో కలిసిమెలిసి నివసించకూడదు. 


323 


మనుస్మృతి 


ఎపషాం ద్విజానాం సావిత్రీ నానూబ్వేత యథావిధి, 
తాం శారయిత్యా (తీన్‌ కృచ్రాన్‌ యథావిధ్యూువనాయయేత్‌. 797 


నిర్దిష్టమైన కాలంలో యధావిధిగా ఉపనయనం జరుగని ద్విజుల చేత మూడు 
ప్రాజాపత్యకృ్చాలు చేయించి ఆ తరువాత ఉపనయన సంస్కారాన్ని శాస్త్ర ప్రకారం 
చేయించాలి. 
ప్రాయభ్చిత్తం బిళీర్ష్ణంతి వికర్శస్థాన్తు యే ద్విజాః, 
(బ్రహ్మణా చ వరిత్వక్తా స్తేషా మ ప్వేతదాదిశేత్‌. 192 
ఉపనయన సంస్కారం జరిగినా శూద్రసంగమం వల్ల ద్విజ కర్మలనన్నిటిని, 
గాయత్రీ మంత్రాన్నీ మరచిపోయిన ద్విజుడు కూడ మూడు ప్రాజాపత్య కృచ్ర్రాలను చేయాలి. 
యధర్ణి తేనారయంతి కర్మణా బ్రాహ్మణా ధనమ్‌, 
తన్వోత్స రేణ జుద్ధుంతి జప్యేన తవసైవ చ.193 
జపీత్యో త్రీణి సావత్రాన్సవాస్రాణీ నమాహితః, 
మానం గోష్టే పయః పీత్వా ముచ్యతేz2సన త్ర గ్రహాత్‌. 194 
ఉవవానతృళం తం తు గోవ్రజా త్పునరాగతమ్‌, 
ప్రణతం వరివృబ్బోయు: సామ్యం సొమ్యేచ్చసీతి కిమ్‌. 195 
నత్వముక్త్వా తు వ్యిపేమ వికీరేద్యవనం గవామ్‌, 
గోభిః వ్రవర్తితే తీర్జే కుర్యున్తన్య వరిగ్రహమ్‌. 196 
నిందించ తగిన దుష్ప్రతిగ్రాహం వంటి కర్మల ద్వారా బ్రాహ్మణుడు ధనం 
సంపాదిస్తే ఆ ధనాన్ని ఇతరులకు దానం చేసి ఇకముందు చేప్పే జపతపాదులచే అతడు 
పరిశుదృడౌతాడు. దుర్మార్గుల దగ్గర దానం స్వీకరిస్తే మూడువేల గాయత్రీ మంత్ర జపాన్ని 
చేసి, ఆవులు కాస్తూ, ఆ ఆవుల పాలను మాత్రం తాగుతూ ఒక నెల రోజులుంటే అతని 
పాపం నశిస్తుంది. ఆతడు నెల రోజుల తర్వాత బక్కచిక్కి ఇంటికి తిరిగివస్తే తోటి 
బ్రాహ్మణులు అతనితో మంచిగా మాట్లాడాలి. అప్పుడాతడు తన తోటివానితో ఇకనేను 
అసత్‌ ప్రతిగ్రహము చేయనని గడ్డిని చేతిలో ఉంచుకొని ప్రతిజ్ఞ చేయవలెను. ఈ విధంగా 
ప్రతిజ్ఞ చేసి ఆ గడ్డిని ఆవులకు వేసి అవి ఆ గడ్డిని తిన్న తరువాత పరిశుద్ధమైన ఆ స్థలమున 
ఆ బ్రాహ్మణులాతనిని కౌగిలించుకోవలెను. 
భ్రాత్యొనాం యాజనం కృత్వా వరేషా మంత్యకర్శ చ, 
అభిచారమహీనం చ త్రిభిః కృట్రై ర్వ్యపోహతి.197 
శరణాగతం వరిత్యజ్వా వేదం విప్పావ్య చ ద్విజః 
నంవతృరం యవాహార న్రత్సావమస సేధతి. 198 
నిర్దిష్ట కాలంలో ఉపనయ సంస్కారం చేసికొనని వ్రాత్యులచే వ్రాత్యస్తోమంవంటి 
యాగాలు చేయించినవాడు, నిషిద్ధులకు ప్రేత సంస్కారం వంటి కర్మలు చేయించినవాడు 
అభిచారం, అహినం వంటి యాగాలు చేసినవాడు మూడు ప్రాజాపత్య కృవ్భములతో 


324 


ఎకాదశాధ్యాయం 


పరిశుద్దుడౌతాడు. శరణుజొచ్చిన వానిని రక్షింపక వదిలిపెట్టుట, అనధ్యయన దినాల్లో 
వేదాధ్యయనం చేయుటవంటి పాపాలు ఆతడు ఒక సంవత్సరం వరకు యవలను తింటూ 
గడిపితే నశిస్తాయి. 

శసృగాలఖరైధ్రష్ణో గ్రామైః క్రవ్యాద్భి రేవ చ, 

నరాళోగష్టవరా హైళ్ళ ప్రాణాయామేన జద్ధ్యతి. 199 

వష్టాన్న కొలతొ మానం సంహితాజవ ఎవ వా, 

హోమాళ్స సకలా నిత్యమవాంక్ష్తానాం విశోధనమ్‌.200 

కుక్క, నక్క, గాడిద, ఊరిలోనున్న పిల్లి మొదలైన పచ్చిమాంసాన్ని తినే జంతువులు, 

ఒంటె, పంది కరిస్తే ప్రాణాయామముచే పరిశుద్దుడు కావచ్చు. పంక్తి బాహ్యులతో కలసి 
తింటే అట్టివారు ఒకనెల వరకు మూడు దినాలుపవాసము నాలుగవ దినం సాయంకాలం 
భోజనం, మళ్ళీ మూడు రోజులుపవాసం నాలుగవ దినం సాయంకాలం భోజనం అన్నట్లు 
కాలం గడుపుచూ ఆ సమయంలో ప్రతి దినం వేదాధ్యయనం చేస్తూ 'దేవకృతస్యైనసె 
వయజనమసిస్వాహా' అనే ఎనిమిది మంత్రాలతో హోమం చేస్తే ఆ నెల రోజులకు అపంక్తి 
భోజన పాపం పోతుంది. 


ఉష్టయానం నమారుహ్వూ ఖరయానం తు కొముతః, 
స్నాత్వా తు ఎవో దిగ్వాసాః ప్రాణాయామేన జుద్ధతి.201 
౨నాద్భిరవ్సు వా ప్వార్త శారీరం నన్ని వేళ్ళు చ, 

నవేలో బహిరాష్గత్య గామాలభ్య ఎజుద్ద్యతి.202 
వేదోదితావాం నిత్వానాం కర్మణాం నమతిశక్రమే, 
స్నాతకవ్రతోలో పే చ ప్రాయశ్శిత్తమ భోజనమ్‌.203 


ఒంటెలు లేక గాడిదలు కట్టిన బండిని బుద్ధిపూర్వకంగా ఎక్కిన బ్రాహ్మణుడు 
దెసమొలతో స్నానం చేసినవాడు ప్రాణాయామం చేస్తే పరిశుద్ధడౌతాడు. నీళ్ళలో మూత్ర 
పురీషాలను విడిస్తే కట్టుకున్న బట్టతో ఊరిబయటికి వచ్చి నదిలోనో చెరువులోనో స్నానం 
చేసి ఆవును ముట్టుకుంటే అప్పుడు పరిశుద్దుడౌతాడు. వెదప్రతిపాదితమైన నిత్య కార్యాలను 
వదిలిపెట్టినా స్నాతకవ్రతాలను వదలిపెట్టినా ఒకపూట భోజనం చేయకపోవుటే 
ప్రాయన్చిత్తమౌతుంది. 
హుంకారం బ్రాహ్మణ స్యోక్షా త్యంకారం చ గరీయనకి, 
స్నాత్వానళ్నన్న హళ్ళేష మభివాద్య ప్రసాదయేత్‌.204 
తాడయిత్వా తృణో నావీ కంఠే వాబద్ధ్య వానస్తా 
వివాదే వావినిర్జిత్య ప్రణివత్య ప్రసాదయేత్‌.205 
విద్యా వయస్సులలో తనకంటె పెద్దవాడైన బ్రాహ్మణునితో హుంకరించి లేక 
నీవు అని ఏకవచనంతో అగౌరవపరిస్తే స్నానంచేసి భోజనం చేయక ఆ బ్రాహ్మణుని కాళ్ళు 
పట్టుకొని గడుపవలెను. అట్లె అతడు తృణంతో కొట్టినా, మెడకు బట్టవేసి ఈడ్చినా, వాదంలో 
జయించినా అతనికి నమస్కరించి సంతోషపెట్టాలి. 


మనుస్మృతి 
అవగూర్య త్వబ్బళతం నహన్రమభిహాత్య చ, 
జిఘాంనయా బ్రాహ్మణన్య నరకం ప్రతివద్యతే.206 
శోణీతం యావతః పొంనూన్‌ నంగృహ్లోతి మహీతలే, 
తొవంత్యబభ్రనహప్రాణి తత్సర్లా నరకే వ సేత్‌.207 


అవగూర్య చరేత్‌ కృచ్ళ మతికృబ్రం నిపాతనే, 
కృబ్రాతికృబ్రౌ కుర్వీత ౨ఎవ్రస్వోత్సాద్య శోణీతమ్‌.208 
ఆ బ్రాహ్మణుని చంపదలచి కట్టె పైకెత్తితే నూరేండ్లు నరకంలో నివసిస్తాడు, 

కట్టెతో కొట్టితే వేయి సంవత్సరాలు నరకంలో బాధలు పడుతూ ఉంటాడు. బ్రాహ్మణుని 
కొట్టినప్పుడు అతని శరీరంనుండి రక్తం కారితే భూమిపై పడ్డప్పుడు ఎన్ని రేణువులు రక్తంలో 
తడుస్తాయో అన్ని వేల సంవత్సరాలు బ్రాహ్మణుని కొట్టినవాడు నరకంలో ఉంటాడు. 
బ్రాహ్మణుని చంపుటకై దండాన్ని ఎత్తితే అతికృచ్చ వ్రతాన్ని ఆచరించాలి. అతనికి దెబ్బ 
తగిలితే కృచ్చాతికృచ్చాలు రెండింటిని ఆచరించాలి. 


అన్నుక్తనివ్యుతీనాం తు పాపానామవనుత్తయే, 
శక్తిం బావేక్ష పాపం చ ప్రాయళిత్తం వ్రకల్పయేత్‌. 209 
ఇందు చెప్పబడని పాపాలను తొలగించుకొనుటకై కర్తయొక్క శరీరదార్థ్యాన్ని, 
అది తెలిసి చేశాడా లేదా అనే విషయాన్ని, ఎన్నిసార్లు చేయబడిందనే విషయాన్ని 
పరిగణనలోనికి తీసికొని ప్రాయశ్చిత్తం చేయాలి. 
యైరభ్యుపాయై రేనాంసీ మాననో వ్యవకర్షతి, 
తాన్‌ వో౭ భ్యుపాయాన్‌ వక్షామి దేవర్షిపితృ్స సేవితాన్‌. 210 
మానవుడు తన పాపాలను తొలగించుకొనే ఉపాయాలు కొన్ని దేవతలతో, 


బుషులతో, పితృగణంతో చేయబడ్డాయి. వాటిని కూడ వివరిస్తాను అని భృగు మహర్షి 
పలికెను. 


(త్యవాం ప్రాతవ్రహం సాయం త్రోహమద్యాదయాచితమ్‌, 
(త్వ్యవాం వరం చ నాళ్నీయా త్రాజావత్యం చరన్‌ ద్వాజః277 
'ప్రాజాపత్య కృద్చాన్ని చేసే ద్విజుడు అయాచితంగా తనకు దొరికిన ఆహారాన్ని 
మూడు దినాలు పగటిపూట మాత్రమె భుజించాలి. మూడు దినాలు రాత్రిపూట మాత్రమే 
తినాలి. మూడు దినములే మాత్రం ఆహారం తీసికొనవద్దు. (ఉపవాసం చేయాలి ). 
గోమూత్రం గోమయం క్షీరం దధి నర్పిః కుళోదకమ్‌, 
ఎకర్యాతోపవానళ్చు కృభృం సొంతవనం నృృతమ్‌.212 
గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, ఆవునేయి అనే పంచగవ్యాలను, దర్భలు 


చేర్చిన నీరు ఈ ఆరిటిని చేర్చి ఒక దినం తినాలి. మరుసటి రోజు ఉపవాసముండాలి. 
దినిని సాంతపనమంటారు. 


326 


ఎకాదశాధ్యాయం 
ఎకైకం గ్రానమళ్నీయాత్త్యవోణీ త్రీణి వూర్వవత్‌, 
(త్ర్వవాం బాపవ సేదంత్య మతికృచ్చం చరన్‌ ద్విజః213 
అతికృదప్రతమునాచరించువాడు తొలిమూడు దినములు ప్రాతఃసాయ 
సమయాల్లో అయాచితంగా వచ్చిన ఒక్కొక్క ముద్దను మాత్రమే తినాలి. తరువాత మూడు 


దినములు వరుసగా ఉపవాసముండాలి. తరువాత మూడు దినాలు మరల ఒక్కొక్క 
ముద్దను మాత్రమే ఉదయం రాత్రివేళల్లో భక్షించాలి. 


తప్తకృభ్రం చరన్‌ విప్రో జలక్షీరఘృతానిలాన్‌, 
వ్రతిత్ర్యవాం పిబేదుష్ణాన్‌ నతృత్నాయీ నమాహితః 214 
తప్తకృచ్లమనే వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణుడు మూడు దినాలు కాచిన నీటిని, 
మూడు దినాలు కాచిన పాలను, మూడు దినాలు కరిగించిన నేతిని, తీసికొని ఉపవాసం 
చేయాలి. ప్రతి దినమొకసారి మాత్రమే స్నానం చేయాలి. 
యతాత్మనో ప్రమత్తన్య ద్వాదళశాహమభోజనమ్‌, 
వరాకో నామ కృటబ్రో2 యం నర్వపాపావనోదన:.215 
పరాక కృద్చంలో ద్విజుడు అప్రమత్తుడై పన్నెండు దినములు ఉపవాసం చేయాలి. 
ఈ పరాక కృవ్చం సమస్త పాపములను పోగొట్టుతుంది. 
ఎకైకం ప్రోనయేత్సిండం కృష్ణే చక్లే చ వర్ణ్హయేత్‌, 
డవస్సుళం స్రీషవణ మేతబ్బాంద్రాయణం న్మృతమ్‌.216 
వీతమేవ విధిం కృత్నుమాచరేద్యవమధ్యమే, 
శుక్సవక్షాదినియతశ్చరంళ్ళాంద్రాయణం వ్రతమ్‌.217 
అష్టావష్ణా నమళ్నీయా త్పిండా న్మధ్యందినే స్థితే, 
నియతాత్తా వావిష్వాళీ యతిబాంద్రాయణం చరన్‌.278 
చతురః ప్రాతరళ్నీయాత్‌ పిండాన్వివ్రః నమావాతః, 
చతురో స్తామితేనూర్వే ఛవబాంద్రాయణం స్మృతం.219 
యథా కథంచిత్సిండానాం తస్రో౭ళీతీన్స మాహితః, 
మాసేనాళ్ళన్‌ వావివ్యన్య చంద్ర స్యైతి నలోకతామ్‌.220 
శుక్షపక్ష దినాల్లో ఒక్కొక ముద్దను పెంచుతూ కృష్ణపక్ష దినాల్లో ఒక్కొక్క ముద్దను 
తగ్గించాలి. ' అమావాస్యనాడు ఉపవాసముండాలి. పూర్ణమినాడు పదునైదు ముద్దలు 
మాత్రవేం తినాలి. వ్రతి దినము మూడు పూటలు స్నానం చేయాలి. దీన్ని 
పిపీలికాచాంద్రాయణవ్రతమనీ అంటారు. యవ మధ్యమ చాంద్రాయణవ్రతంలో కూడ 
ఇదే పద్దతిననుసరించాలి. యతిఛాంద్రాయణమున ప్రతి దినము మధ్యాహ్నము ఎనిమిది 
ముద్దలు మాత్రమే తినాలి. దీనిలో శుక్షపక్షంలో ప్రతి దినం ఆహారాన్ని హెచ్చించడం గాని 
కృష్ణపక్షంలో ప్రతిదినం ఆహారాన్ని తగ్గించడం గాని జరుగదు. యతిచాంద్రాయణంలో 
మధ్యాహ్నం మాత్రమే తినాలి. రౌత్రివేళల భుజింపరాదు. శిశు చాంద్రాయణంలో ప్రతి 


327 


మనుస్కృతి 


దినం ఉదయం నాలుగు ముద్దలు, రాత్రి నాలుగు ముద్దల ఆహరం తీసికోవాలి. 
నీవారధాన్యపు ముద్దలు ఒకనాడు పది, ఒకనాడు ఐదు, మరియొకనాడు పదహారు 
ఒకనాడుపవాసం ఈ విధంగా నెలలో రెండువందల నలుఖై ముద్దలు మాత్రమే ఆహారంగా 
తీసికొని చేసే చాంద్రాయణం వల్ల అతడు సకల పాపముల పోగొట్టుకొని, చంద్రలోకాన్ని 
చేరుతాడు. 


ఎతద్రుదాస్త థాదిత్వా వనవశ్తాచరన్‌ వ్రతమ్‌, 

అహింసాం నత్వమక్రోధమార్ధవం చ నమాచరేత్‌.227 

మహావ్యాహృతిభిర్లో మః కర్తవ్యః నాయమన్వవామ్‌, 

అహింసా నత్యమక్రో థధమార్థవం చ నమాబరేత్‌.222 

(రమా స్తీర్ని శాయాళ్లు నవాసా జలమావిళేత్‌, 

ప్రీజూద్రవతితాంశ్రైవ నాభిభాషేత కర్ణి చిత్‌.223 

స్థానాననాఖ్యాం ఐఎవారేదళక్రో౭ధశ్ళయీత వా, 

బ్రహ్మచారీ వ్రతీ చ స్వాద్గురు దేవద్విజార్పుళః.224 

సావిత్రీం చ జ పేన్నిత్వం వవిత్రాణి చ శక్తీతః 

నర్వేషేవ వ్రతేప్వేవం ప్రాయళ్చిత్తారమాదృత:.225 

ఈ చాంద్రాయణవ్రతాన్ని ఏకాదశరుద్రులు, ద్వాదాశాదిత్యులు, సప్తమరుత్తులు, 

అష్టవసువులు కూడ మహర్షులతో కలిసి సమస్త పాప పరిహారార్థం చేసినారు. చాంద్రాయణ 
వ్రతమునాచరించువాడు ప్రతి దినం మహా వ్యాహృతిమంత్రాలతో హోమం చేయాలి. 
నెల వరకు అహింస, సత్యం, అక్రోధం, ఆరనం మొదలైన సుగుణాలు కలిగి ఉండాలి. 
పగటిపూట, సాయం సమయాన, ధరించిన వస్త్రాలతో మూడు మూడు మార్లు స్నానం 
చేయవలెను. ఆ వ్రతం చేసేటప్పుడు స్త్రీలతో, శూద్రులతో, పతితులతో మాట్లాడకూడదు. 
ఈ సమయంలో రాత్రింబగళ్ళు కూర్చొని కాని, నిలబడి కాని ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని 
అవలంబిస్తూ పెద్దలు, బ్రాహ్మణులు, దేవతలనర్చిస్తూ ఉండాలి. ఎల్లప్పుడు గాయత్రీ 
మంత్రమును జపిస్తూ ఉండాలి. అట్లే ప్రతి దినం స్నానం చేసేటప్పుడు అఘమర్షణ సూక్తాన్ని 
జపించాలి. తక్కిన ప్రాజాపత్యాదికృచ్రాల్లొ సైతం గాయత్రీమంత్ర జపాన్ని, అఘమర్షణ 
స్నానాదులను వదులరాదు. 

వతైర్హ్రిజాతయళో ధ్యా వ్రతై రావిప్ఫుతైననః 

అనావివ్భృుతపాపాంస్తు మంత్రెర్లో మైళ్ళ శోధయేత్‌.226 

ఖ్యావనేనానుతా పేన తవసా౭ధ్యయనేన చ, 

పావకృన్ముచ్యతే పాపాత్తథా దానేన చావది.227 

అందరికి తెలిసిన పాపాలు చేసినవారు ఈ ప్రాయశ్చిత్తాలనాచరించి పరిశుద్ధులు 

కావాలి. ఇతరులకు తెలియని పాపాలున్నవారు తమ పాపాలను మంత్రాలు, హోూమాల 
ద్వారా పోగొట్టుకోవలెను. పాపములు చేసినవాడు తన తప్పులు నలుగురికి 


328 


ఏకాదశాధ్యాయం 
చెప్పుకొన్నందువల్ల, పశ్చాత్తాపపడుటవలన, తపస్సు వలన, వేదాధ్యయనం వల్ల, దాన, 
చేసినందువల్ల తన పాప దోషాలను పోగొట్టుకొంటాడు. 
యథా యథా నరో౭ ధర్శం న్వయం కృతాః నుభావతే, 
తథా తథా త్యబేవాహి స్తేనాధర్మేణ ముచ్యతే.228 
యథా యథా మనస్తన్య దుష్ఫ్రతం కర్మ గర్ల తి, 
తథా తథా శరీరం తత్తేనాధర్మేణ ముచ్వతే.229 
కృత్వా పావం హి నంతవ్వ తస్మాత్సాపాత్‌ ప్రముచ్యతే, 
నైవం కుర్వాం వునరితి వివృత్తా వూయతే తు నః230 
ఏవం నంచింత్య మనసా (పేత్వ కర్మఫలోదయమ్‌, 
మనోవాజ్బూర్తిభిర్నిత్యం శుభం కర్మ నమాచరేత్‌.237 
మానవుడు పాపం చేస్తే తాను చేసిన తప్పులను పెద్దలముందు ఎంత త్వర? 
వెల్లడి చేస్తాడో అంతత్వరగా అతడు పాపములకు దూరమౌతాడు. అట్లే అతని మనస 
ఎంతగా పశ్చాత్తాపానికి గురియౌతుందో అంత తొందరగా అతడుపాపానికి కూ 
దూరమౌతాడు. అతడు పాపాన్ని తెలిసి చేసినా, తెలియక చేసినా, పశ్చాత్తాపానికి గురియై 
మళ్ళీ ఇటువంటి పాపపు పనులను చేయనని నిశ్చయించుకోవాలి. తాను చేసిన శుభాశు 
కర్మల ఫలితాన్ని సదా ఆలోచిస్తూ మనోవాక్కాయములచే మంచి పనులనే ఎల్లప్పు 
చేయుచుండవలెను. తాను తెలిసీ తెలియక చెడు పనులు చేస్తే పశ్చాత్తాపంతో బాధప 
తిరిగి అటువంటి తప్పుడు పనులు చేయరాదు. 
అజ్ఞానాద్యది వా జ్ఞానాత్భత్వొ కర్మ విగర్లి తమ్‌, 
తస్మాద్వముక్రీమన్విచృన్‌ ద్వితీయం న నమాబరేత్‌.232 
యన్మీన్‌ కర్షణ్యన్య కృతే మననస్వాదలాఘవమ్‌, 
తస్మింస్తావత్తవః కుర్వాద్వావత్తుష్షికరం భవేత్‌.233 
తపోమూలమిదం నర్వం దైవమానుషకం నుఖమ్‌, 
తపోమధ్యం బుధైః: ప్రోక్తం తపోంతం వేదదర్శి భిః.234 
తెలిసి తెలియక తప్పుడు పనులు చేసినవాడు పశ్చాత్తాపంతో ఆ పాపపు పనుల 
తిరిగి చేయవద్దు. పాపములు చేసినవాడు తన మనస్సుకు తృప్తి కలుగునంతవర 
ప్రాయశ్ళిత్తాన్ని ఆచరిస్తూనే ఉండాలి. దేవతలు, మానవులు అనుభవించు సుఖాలకన్ని! 
తపస్సే కారణము. తపస్పే అన్ని కార్యాలకు ఆది మధ్యాంతములని చెప్పవచ్చును. 
బ్రావ్మణన్య తపో జ్ఞానం తవః క్షత్రస్వ రక్షణమ్‌, 
వైళ్ళన్య తు తపో వారా తపళూదన్య్ల సేవనమ్‌.235 
బుషయస్స్పంయతొత్మానః: ఫలమూలాని లాశనాః, 
తపసైవ ప్రవళ్యంతి త్రైలోక్యం సచరాచరమ్‌.236 
జ్ఞానం సంపాదించుకొనుట బ్రాహ్మణుని తపస్సు. రాజుకు ప్రజా సంరక్షణ 


మనుస్మృతి 
తపస్సు. కృషి, గోరక్ష, వాణిజ్యములు వైశ్యుని యొక్క తపస్సు. పరిచర్యయే శూద్రుని 
తపస్సు. బుషులు మనోవాక్కాయములందు నియమమెర్పరచుకొని పండ్లు, గడ్డలు, 
గాలిని ఆహారంగా తీసికొని తపస్సు చేసి తమ జ్ఞానచక్షువుతో చరాచరసృష్టితోనున్న 
ముల్లోకాలు చూడగల్లుచున్నారు. 
జొషధాన్వగదో ఐద్వా దైవీ చ వివిధా స్థితి 
తవ సైవ ప్రసిద్ధంతి తవ స్తేషాం హీ నాధనమ్‌.237 


స్‌ 


కున్తరం యద్దురావం యద్దుర్గం యచ్చ దువ్కరమ్‌, 
నర్వం తు తవసా సాధ్యం తపో హి దురతిక్రమమ్‌.238 
మవాపొతకిన్ష్రైవ కేషాశ్తారార్యకారిణ, 
తవ సైవ నుత ప్తేన ముచ్వంతే కిల్పిషాత్తత:2339 
కీటాశాహివతంగాళ్ళు వళవళ్ళ వయాంని చ, 
స్థానరాణీ చ భూతాని దివం యాంతి తపోబలాత్‌.240 
జెషధాలు, ఆరోగ్యం, బ్రహ్మజ్ఞానం, ధర్మశాస్త్రం తెలిసికోగలిగిన జ్ఞానం, దేవతలకు 
చెందిన స్వర్గాది లోకాలు ఇవన్నీ తపస్సు వలననే సిద్ధిస్తున్నందువల్ల తపస్సు వాటికి సాధకమై 
(వన్‌ ద్ధి చెందింది. దాటరానిదానిని, పాందరానిదానిని, సాధ్యంకానిదానిని, 
చేయరానిదానినంతయు తపస్సుతో సాధించవచ్చు. కావున తపస్సుకు అసాధ్యమనేది లేదు. 
మహాపాతకులైనా మిగిలిన ఉపపాతకాది అకార్యాలు చేసేవారైనా గొప్ప తపస్సు చేసి 
పాపాలను పోగొట్టుకొనుచున్నారు. కీటకములుగాని, సర్పాలుగాని, పశు పక్షులు గాని, 
స్థావర జంగమములు ఏవియైనా తపస్సునాచరించి స్వర్గమును చేరుకోగలుగుచున్నవి, 
యత్సి ంచిదేనః కుర్వంతి మనోవాబభూర్తి భిర్ధనాః, 
తత్సర్వం నిర్రవాంత్వాచు తవ సైవ తవోధనాః.241 
తవసైవ వఐళుద్దన్య బ్రావ్మాణన్య దివౌకసః, 
ఇజ్యాళ్ళు వ్రతిగృవ్లాంతి కామాన్‌ నంవర్థ్ధయంతి చ.242 
మనో వాక్కాయములచే జనులు చేస్తున్న పాపాలన్నిటిని తపోధనులైన మహర్షులు 
తపస్సంపదచే నాశనం చేస్తున్నారు. తపస్సు చేసి పరిశుద్ధుడైన బ్రాహ్మణుడు చేయు 
యాగంలోని హవిస్సులనన్నిటి దేవతలు స్వీకరించి వారి కోరికలు తీర్చుచున్నారు. 
ప్రజావతిరిదం శాన్తం తవ సైవాసృజత్‌ ప్రభుః 
తథైవ వేదాన్సృషయన్త వసా ప్రతి పేదరే.243 
ఇత్వేత త్రవనో దేవా మవాభాగ్యం వ్రచక్తళతే, 
నర్వస్వాన్వ వ్రవళ్ళుంత న్రవనః వుణఖ్యముత్తమమ్‌.244 
హిరణ్యగర్భుడను ప్రజాపతి తపస్సు చేసియే ఈ ధర్మశాస్త్రాన్ని రచింపగలిగినాడు. 
అట్లే బుషులందరు తపస్సు చేసియే వేదములను సందర్శించగలిగినారు. ఇన్ని కార్యాలు 
తపస్సు వల్ల జరిగినందువల్ల ఇవన్ని తపస్సు యొక్క మహాభాగ్యమని పెద్దలందురు. 


న్న్న గి 


వేదాభ్యాసో 2న్వవాం శక్తా మహాయజ్ఞశక్రియా క్షమా, 

నాళయంత్వావ వావొని మహావాతకజాన్యని.245 

యథైధ స్తేజసా వహ్నిః ప్రాప్తం నిర్రవాతి క్షణాత్‌, 

తథా జ్ఞానాగ్నినా పాపం నర్వం దవాతి వోదవిత్‌.246 

ప్రతి దినం తన శక్తి కొద్ది వేదాభ్యాసం చేసి పంచమహాయజ్ఞాలు చేస్తూ, ఓపిక 

కలిగి ఉంటే, మహాపాతకాల వల్ల కలిగిన పాపాలు సైతం నాశనమైపోతాయి. అగ్ని ఎండిన 
కట్టెలనుక్షణంలో దహించునట్లు వేదవేత్త యొక్క జ్ఞానాగ్ని సమస్తపాపాలను అపహరిస్తుంది 

ఇత్యేోతదేనసాముక్రం ప్రాయశ్చిత్తం యధావిధి, 

అత డోరం రవాస్వానాం ప్రాయశ్శిత్తం నిబోధత.247 


ఇంతవరకు అందరికి తెలిసిన బ్రహ్మ హత్యాది పాపాల ప్రాయళ్చిత్తాన్ని వివరించి 

తరువాత రహస్యంగా చేసిన పాపాల ప్రాయశ్చిత్తం వివరింపబడుతున్నది. 

నవ్యూహృతిప్రణవకాః వాణాయామాన్తు వషోడళ 

అవి భూణవాణం మానొత్పునంత్వ్యవారహః కృతాః248 

కౌత్సం జప్త్వావ ఇత్వేద్వాసివ్షం చ వ్రతీత్వచమ్‌, 

మాహిత్రం చద్ధవత్వశ్చ నురాపో౭వి విజద్ధ్యతి. 249 

నకృజ్జివ్తాన్వ వామాయం శివనంకల్పమేవ చ, 

అవపపహ్పూత్వ నువర్ధం తు క్షణాదృవతి నిర్శలః.250 

వావివ్రాంతీయమభ్యన్వ న తమంవా ఇతీతి చ, 

జపీత్వా పౌరుషం నూక్తం ముచ్యతే గురుతల్పగః.251 

సప్తవ్యాహృతులతోను, ప్రణవంతోనున్న గాయత్రీ మంత్రంతో పదహారు 

ప్రాణాయామాలు ప్రతి దినం చేస్తే భూణహత్యాది పాపాలన్ని వెంటనే నశిస్తాయి. కౌత్స 
మహర్షిచే దృష్టమైన “ఆపోనఃశోశుచదఘం” అనే సూక్తం, వసిష్ట మహర్షిచే దృష్టమైన ప్రతీతి 
సూక్తం, మాహిత్ర సూక్తం, శుద్ధవతీ సూక్తం, అనే మూడు సూక్తాలు ప్రతి దినం చదివితే 
నెల లోపల సురాపానం చేసినవాడు కూడ పరిశ్ళడౌతాడు. బంగారమునపహరించిన 
బ్రాహ్మణుడు “ అస్యవామస్య పలితస్య ' అనే సూక్తాన్ని గాని శివ సంకల్పాన్ని గాని ఒక్కసారి 
చదివినా ఆతడు చేసిన పాపం నశిస్తుంది. “హవిష్పాంతమజరం” అనే పందొమ్మిది 
బుక్కులనుగాని, “న తమంహో న దురితం అనే ఎనిమిది బుక్కులను గాని, ఇతివా 
ఇతిమే మనః అనే బుక్కును గాని పురుష సూక్తమును గాని ప్రతి దినం చదువుతూ 
ఉంటే గురుభార్యా గమన దోషాన్నుండి విముక్తుడౌతాడు. 

ఎనసాం న్థూలనూక్షాణాం చికీర్షన్న వనోదనమ్‌, క 

అవేత్వచం జ పేదబ్రం యత్కిం బేదమితీతి వా.252 


221 


మనుస్మృతి 
గొప్పనైన పంచమహాపాతకాలను గాని, చిన్నవైన ఉపపాతకాలను గాని చేసి ఆ 

పాపాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నవాడు “అవ తేహేడోవరుణనమోభిః' అనే బుక్కును 
గాని, “యత్కించేదం వరుణదేవ్యైవ్రతం” అనే బుక్కును, ఇతివా ఇతిమే మనః అనే 
బుక్కును గాని దినమునకొకసారి చొప్పున సంవత్సరం వరకు జపిస్తే అతని పాపాలన్నీ 
నాశనమౌతాయి 

ప్రతిగృహ్యావ్రతిగ్రావ్యాం భుక్వ్వా బాన్నం విగర్హి తమ్‌, 

జవంస్తరత్సమందీయం వూయతే మానవస్త్యవాత్‌.253 

సోమారౌద్రంతు బ హ్వేనా మానమభ్యున్య చద్ధ్యతి, 

స్రవంత్యామాచరన్‌ స్నానమర్యమ్హామితి చ త్వచమ్‌..254 

అబ్దార్ధమింద్రమిత్యేతదేనస్వీ నప్తకం జ సేత్‌, 

అప్రశస్తం తు కృతొ(వ్రు మానమాసీత ఖైక్షభుక్‌.255 

మం(ైళశ్ళాళల హోమాయైరబ్ధం హుతా' ఘృతం ద్విజ, 

నుగుర్వవ్వవహంత్వేనో జపా వా నమ ఇత్వ్యచమ్‌.256 

మహాపాతకనంయుకోz నుగబ్బేద్గాన్స మాహితః, 

అభ్యుస్యాభం పావమానీ ర్రైక్షాహారో విచుద్ధ్యతి.257 

గ్రహించతగిన వాని దగ్గర అన్నాన్ని తీసికొని పాపాన్ని పొందితే “తరత్సమందీ 

ధావతి'అనే మంత్రాల్ని మూడు దినాలు జపిస్తే ఆ పాపం దూరమౌతుంది అనేక పాపాలు 
చేసినవాడు “సోమారుద్రా ధారయే ధామసుర్యం” అనే నాలుగు బుక్కులను గానిఅర్యమణం 
మిత్రం వరుణమగ్నిం అనే మూడు బుక్కులను గాని ప్రతిదినం నదిలో స్నానం చేస్తూ 
నెలదినాలవరకు జపిస్తే అతడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా అనేక పాపాలు 
చేసినవాడు “ఇంద్రంమిత్రం వరుణమగ్నిం” అనే ఎడు బుక్కులను ఆరునెలల కాలము 
జపించాలి. నీటిలో మలమూత్ర విసర్జన వంటి పాపాలు చేస్తే ఒక నెలవరకు భిక్షాన్నమును 
తినుచుండిన అతనిపాపములు నశించిపోతాయి. మహాపాతకమొనర్చినవాడు “దేవకృతస్య' 
"అనే శాకలహోమమంత్రములతో ఒక సంవత్సరం ఆజ్యహోమం చేసి నమ ఇంద్రశ్చ' అనే 
బుక్కును సంవత్సర కాల జపం చేస్తే అతని పాతకమంతా నశించిపోతుంది. అట్లే అతడు 
ప్రతిదినం ఆవులను మేపుచూ ఆవుల వెంటపోవుచూ జితేంద్రియుడై భిక్షాహారాన్ని 
తింటూ“యః సావమనీ రభ్యేతి” మొదలగు బుక్కులను అనేక మార్లు జపిస్తే అతని పాపలన్నీ 
నశించిపోతాయి. 

అరణో వా త్రిరభ్వన్య ప్రయతో వేదనంహితామ్‌, 

ముబ్యతే పొతక్షెన్స ర్వైః వరాకై శో ధితస్తి భిః258 

త్రహం తూవవ సేద్యుక్త స్తీరహ్నో2 భ్యువయన్నర్యః, 

ముచ్యతే పాతకైన్సరై స్తీర్రపిత్వా౭ ఘమర్షణమ్‌.259 

యథాళ్వమేధః క్రతురాట్స ర్యపాపావనోదనః, 

తధథాఘమర్షణం నూక్తం నర్వపాపాననోదనమ్‌.260 

332 


ఎకాదశాధ్యాయం 


మూడు (పోక్షణముం్యటత్రములచే పవిత్రుడై మం(త్రబ్రాహ్మణ రూపమైన 

వేదసంహితను అరణ్యంలో ఉండి పారాయణం చేస్తే అతడు సమస్త పాపాలనుండి 
ముక్తుడౌతాడం. మూడు రాత్రులు ఉవవానముండి మూడం నంధ్యలలో 
ఆఫఘమర్షణమంత్రాలు మూడు సార్లు జపిస్తూ స్నానం చేస్తు ఉంటే అన్ని పాపాలు 
నాశనమౌతాయి. యాగాలన్నిటిలో అశ్వమేధయాగం  శ్రేష్టమైనట్లు అఘమర్షణసూక్తం 
పాపహరాలైన సూక్తాలన్నిటిలో శ్రేష్టమైంది. 

హతాః లోకొనపీమాంస్రీనళ్ళన్నవీ యతస్తతః, 

బుగ్వేదం ధారయన్‌ విప్రో నైనః ప్రాప్నోతి కించన.261 

బుక్సుంహితాం త్రిరభ్యన్య యజువాం వా నమాహితః, 

సామ్నాం వా నరహస్వానాం సర్వపాపైః వ్రముచ్యతే.262 

యథా మవోహ్రదం (ప్రాప్వ క్షిప్తం లోష్టం వినళ్వతి, 

తథా దుళ్ళరితం నర్వం వేదే త్రివృతి మజ్జతి.263 

బుబో యజూంషి బాన్వాని నొమాని ఐవఐిధాని చ, 

ఎవ జేయస్ర్తీవృదేందో యో వేదైనం న వేదదిత్‌.264 

ఆద్యం యశత్ర్యక్షరం బ్రహ్మత్రయీ యన్మీన్‌ వ్రతిష్టితా, 

న గుహా 2న్వస్రీవృద్వేదో యన్తం వేద న వేదదిత్‌.265 

బుగ్వేదాన్ని ప్రతి దినం అధ్యయనం చేస్తూఉంటే సమస్తలోకాలను హత్యచేసినా, 

మహాపాతకుల ఇంట్లో భుజించినా అతని కే మాత్రం పాపమంటదు. బుగ్వేదాన్ని మూడు 
మార్లు అధ్యయనం చేసినవానికి, యజుర్వేదంపై శ్రద్ధకలవానికి, సామవేదాన్నంతా 
పారాయణం చేసిన వానికి ఎట్టి పాపాలు కలుగవు. గొప్పమడుగులో మట్టిపెళ్ళ పడి కరిగి 
పోయినట్లు మూడు వేదాలనధ్యయనం చేన్తూ ఉన్నవాడి దగ్గర నమస్తపాపాలు 
నశించిపోతాయి. బుగ్వేదం, యజుర్వేదం, సామవెదానికి సంబంధించిన మంత్రాలను 
త్రివృద్వేదమంటారు. త్రివృద్వేదం తెలిసినవాడు వేదములన్నీ తెలిసినవాడు. అకార 
ఉకారమకారాత్మకమైనప్రణవం వేనికి మొదట ఉచ్చరింపబడుతుందో వేదములన్ని 
ఎచ్చటనున్నవో ఆత్రివృద్వేదము పరమగుహ్యమైంది. దాన్ని ఎరిగిన వాడే వేదవెత్త. 


ఇతి మానవే ధర్మశాస్త భృగుప్రోకాయాం సంహితాయాం ఎకాదశో ధ్యాయః. 
భృగుమహర్షి చెప్పిన మాన: ననే నంహితయందు పదకొండవ 


అధ్యాయం సమాప్తం 
333 


మనుస్మృతి 
ద్వాదశాధ్యాయం 

చాతుర్వర్హున్య కృత్నో2 యముక్తో ధర్మ్శన్త్రయానమఘ, 

కర్మణాం ఫలనిర్వుత్తిం శంన నస్తత్త(తః వరామ్‌.? 

న తానువాచ ధర్మాత్మా మహర్షీన్మానవో భృగుః, 

అన్య నర్వన్వ శృణుత కర్మ యోగన్య నిరయమ్‌.2 

మహానుభావా మాకింతవరకు బ్రాహ్మణక్షత్రియ వైశ్యశూద్రులనుష్టించాల్సిన 

ధర్మాలనన్నీ చెప్పినవారు. ఇక ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలకు తరువాతి జన్మలలో 
కలుగుఫలమేవిధంగా ఉంటుందో దానినంతా వివరించండి అని మహర్షులు భృగుమహర్షిని 
అడిగినారు. అపూడామహర్షులతో మనుపుత్రుడైన భృగుమహర్షి సమస్తకర్మల యొక్క 
ఫలితాన్ని ఇట్లు చెప్పసాగెను. 

భుభాశుభఫలం కర్మ మనోవాగ్రేహనంభవమ్‌, 

కర్మజా గతయో నృాణాముత్తమాధమమధ్యమాః.3 

త స్యేవ త్రివిభసోవీ త్రధిష్షానన్య దేహినః, 

దశలక్షణయుక్తన్య మనోవఐద్వాత్రువర్తకమ్‌. 4 

మనస్సు, వాక్కు దేహం ఇవిచేసే కర్మ శుభాశుభఫలములనుకలిగిస్తున్నది. 

ఈ కర్మవల్లనే జీవులకు ఉత్తమ, మధ్యమ అధమగతులేర్పడుతున్నాయి. ఈ విధంగా 
జీవికి మనోవాక్కాయములచే ఉత్తమాది త్రివిధగతులేర్పడుతున్నా. దశవిధ లక్షణాలుగల 
కర్మకు కారణమని చెప్పాల్సి ఉంది. 

వరదవ్యావ్వభిధ్వానం మనసానిష్టచింతనమ్‌, 

ఎతథాభినినేళశళ్ళ త్రివిధం కర్మ మాననమ్‌.5 

వొారువ్వమనృతం దైవ పైచున్వం చాపి నర్వళు 

అనంబద్ధప్రలావళ్ళ వాజ్ముయం స్వా చృతుర్విధమ్‌.6 

అదత్తొనామువాదానం హింసా బై వావిధానతః, 

వరదారోవ సేవా చ శారీరం త్రివిధం నృతమ్‌.7 


పరులధనాన్ని సంపాదించాలనే కోరిక, ఇతరులకు కీడు చేయాలనే భావన, భౌతిక 
విషయాలపై పట్టుదలకలిగియుండుట అనే మూడు అశుభమైన మానస కర్మలుగా 
పరిగణింపబడుతున్నాయి. పరుషంగా పలుకుట, అబద్దాలడుట, పరోక్షంలో ఇతరుల 
తిట్టుట, అసంబద్ధమైన మాటలాడుట అనే నాలుగు వాక్కుకుసంబందిన అశుభకర్మలు. 
ఇతరుల సొమ్మును బలాత్కారంగా లాక్కోవడం, ఇతరులను హింసించడం, వ్యభిచారం 
చేయడం అనే మూడు శరీరానికి సంబంధించిన పాపకర్మలు. 


మాననం మన సైవాయమువభుక్షై చభావభమ్‌, 
వాచా వాబాళ్ళతం కర్మ కొయేనైన చ కాయికమ్‌.8 


334 


ద్వాదశాధ్యాయం 


శరీరజైః కర్శదో పైర్వాతి సావరతాం నర 
వాబికైః వక్షిమృగతాం మాన సై రంత్యజాతతామ్‌.9 
జీవుడుమనస్సుచే చేయుశుభాశుభకర్మల యొక్కఫలితమైన సుఖదుఃఖాలను 
మనన్సుతోనే అనుభవిస్తుండగా వాక్కు చేయుశుభాశుభకర్మవలాన్ని వాక్కుచేతనే 
అనుభవిస్తున్నాడు. అట్లే శరీరంతో చేయుశుభాశుభకర్మలవలన గౌరవము, వ్యాధిమొదలైన 
ఫలితాలనుభవిస్తున్నాడు. మానవుడు శరీరసంబంధాలైన కర్మదోషాలనాచరించి చెట్టు 
కొండవంటి స్ట్థావరాలుగా మారుచున్నాడు. వాగ్గోషాలనాచరించి పక్షిజన్మ మృగజన్మ 
మొదలైనవి పొందుతున్నాడు. మానసదోషాలవల్ల చండాలాది అంత్యజాతులులో 
జన్మనెత్తుతున్నాడు. 
వాగ్గండో౭థ మనోదండః కొయదండ స్తధైవ చ, 
య స్వైతే నిహితా బుద్దా త్రిదండీతి న ఉచ్యతే. 10 
జైదండమేతన్నికివ్య సర్వభూతేషు మానవః, 
కొమక్రోధౌ తు నంయమ్యు తతస్సిద్ధిం నియచ్చతి. 11 
పై మూడు విధాలైన దోషాలు పొందకుండ నిషిద్ధమైన మాటలు పలుక 
కున్నందువల్ల వాగ్గండాన్ని చెడం ఆలోచనలు లేకవునోదండాన్ని చెడ్డపనులు 
చేయకకాయదండాన్ని కలిగిఉన్నందువల్ల అతనిని త్రిదండి అని అనవచ్చును త్రిదండాన్ని 
సమస్త ప్రాణులయందు ప్రయోగించుకొంటే మానవుడు మోక్షసిద్దిని పొందగలుగు చున్నాడు. 
యోz స్వాత్మనః కారయితా తం క్షేత్రజ్ఞం ప్రచక్షతే, 
యః కరోతి తు కర్మాణి న భూతాత్మోభ్యతే బుధైః. 12 
జీవనంజ్లో౭ ంతరాత్మాన్యన్స హజన్స ర్భ దేహినామ్‌, 
యేన వేదయతే నర్వం నుఖం దుఃఖం చ జన్నను.13 
ఆత్మోపకారకమైన శరీరాన్ని శుభాశుభాలైనఅన్ని కార్యాలు చేయుటకు 
వినియోగించేవాడు క్షేత్రజ్ఞుడని పంచభూతాత్మకమై సమస్తకార్యాలను చేసే శరీరాన్ని భూతాత్మ 
అని అంటారు. ఈ క్షేత్రజునికన్నాభూతాత్మకన్నా భిన్నమై సమస్తప్రాణులలో ఉన్న 
అంతరాత్మయేజీవుడు. అతడే ఆయా సమయాలందు సుఖాదుఃఖాది భావాలను 
గుర్తింపగలుగుచున్నాడు. 
తావ్రుభౌ భూతసంవృకౌ మహాన్‌ క్షేత్రజ్ఞ ఎవ చ; 
డబ్బ్భావబేము భూతేమ స్థితం తం వ్యావ్య తిష్షతః. 14 
అనంఖ్యాః మూర్తయన్తన్య నివృతంతి శరిరతః, 
డబ్బావచాని భూతాని నతతం బేష్టయంతి యాః 15 
వంచభ్య ఎవ మాత్రాభ్యః (పేత్య దుష్పుతినాం నృణామ్‌, 
శరీరం యాతనార్జీయమన్వదుత్పద్యతే ధ్రువమ్‌. 16 


335 


మనుస్మృతి 
తేనానుభూయ తా యామిాళ్ళరీరేశోవా యాతనాః, 
తా స్వేవ భూతమాత్రాను వ్రలీయంతే ఎభాగళు. 17 
ఆ మహత్తత్వం మరియు క్షేత్రజ్ఞుడు ఇద్దరు పృధివ్యాది పంచభూతములతో కూడి 
7త్తమమధ్యమాధమ జంతువులందున్న పరమాత్మనాశ్రయించి ఉన్నారు. ఆ పరమాత్మనుండి 
తజ్ఞలనే అనంఖ్యమూర్తులు గల జీవులు లింగశరీరములతో అగ్నినుండి 
ల్వడుమిణుగురులవలె నీచమధ్యమోత్తమమైన భూతకర్మలందు ప్రవరిస్తున్నారు. పాపం 
| సేమానవులు నరకంలోని సమస్తబాధలనుభవించుటకై జరాయుజాదిదేహవ్యతిరిక్తమైన 
రూతనాశరీరం పరలోకంలో పంచభూతాలవల్లనే కలుగుచున్నది. పాపాత్ములైన జీవులు 
కయాతనాశరీరంతోనే యముడు పెట్టుసమస్త బాధలనుభవించి, సూక్ష్మశరీరంనశించగా 
నికి మూలమైన పంచభూతాల్లోనే లయంచెందుచున్నారు. 
సో౭ నుభూయానుఖోదర్భన్‌ దోషాన్విషయయనంగజాన్‌, 
వ్య సేతకల్శషోz భ్వోతి తావేవోభౌ మవౌజనౌ.78 
తౌ ధర్మం వళ్తుతస్తస్వ పాపం చాతంద్రితౌ నవా, 
యాభ్యాం ప్రాప్నోతి నంవృక్తః (పేత్వేవా చ నుఖానుఖమ్‌.19 
యద్వావరతి ధర్మం న ప్రాయళోz ధర్మమల్సళు, 
తైరేవ చావృతో భూతై న్వుర్జే నుఖముపాొచ్నతే.20 
యది తు ప్రాయళో ౭ ధర్మం సేవతే ధర్శ్మమల్పళః 
తైర్ఫూతైన్సు వరిత్యక్రో యామాః ప్రాప్కోతి యాతనాః.27 
యామోస్తా యాతనాః ప్రొవ్య న జీవో వీతకల్నషు 
తొన్వేవ వంచ భూతాని వునరభ్యేతి భాగళః. 22 
దేహి లింగశరీరంతో శబ్దస్పర్శాదివిషయానుభవం వల్ల కలిగిన యమబాధలనన్నీ 
అనుభవించి నరకానుభవం వల్ల పాపాలు పోగొట్టుకొని మహత్సరమాత్మలను 
పొందుచున్నాడు. ఆ జీవుడు ధర్మాన్ని అధికంగా అధర్మాన్ని తక్కువగా ఆచరించి 
స్ఫ్థూలశరీరరూవంలో పరిణమించిన పృధివ్యాది భూతాలతో కూడి స్వర్గసుఖాన్ని 
అనుభవిస్తున్నాడు. ఆ జీవుడే ధర్మాలు తక్కువగా అధర్మాలు ఎక్కువగా చేసి స్తూల 
శరీరరూప భూతాలతో కలిసి యమబాధలనన్నిటిని అనుభవిస్తున్నాడు . ఆ జీవుడు 
యమయాతనలనన్నిటిని అనుభవించి పాపములను పోగొట్టుకొని తిరిగి పంచభూతాత్మకమైన 
శరీరాన్ని పొందుతున్నాడు. 
ఎతా దృష్టాంన్య జీవన్య గతీ స్వేనైవ చేతసా, 
ధర్మ్శతో౭ ధర్మతశ్రైవ ధర్మే దధ్యాత్సదా మనః23 
ఈ విధంగా జీవునికి పాపాచరణవల్ల కలుగు యమ యాతనలను మనస్సులో 
ఉంచుకొని మానవుడెల్లప్పుడు తన మనస్సును ధర్మాచరణయందే ఉంచాలి. 
నత్తం రజన్తమృశ్చైవ (త్రీన్విద్వాదాత్మనో గుణాన్‌, 
యైర్వ్యా ప్వేమాన్‌ స్ధితో భావా న్మృహాన్సుర్వానకేషత:. 24 
336 


మనుస్మృతి 
యో యదైషాం గుణో దేహే సాకల్వేనాతిరిచ్యతే, 
న తదా తద్దుణప్రాయం తం కరోతి శరీరిణమ్‌.25 
ఆత్మకు సత్యం, రజస్సు తమస్సు అను మూడుగుణాలున్నాయి. ఈ మూడు 
గుణాలతో నున్న మహత్తత్వం అంతటా వ్యాపించియున్నది. ఈ మూడు గుణాలలో ఎగుణం 
శరీరమందెక్కువగా కన్పిస్తే ఆ గుణంగలవాడని నిశ్చయించాలి. 
నత్తం జ్ఞానం తమో 2 జ్ఞానం రాగద్వేవొ రజన్మ్రృతమ్‌, 
ఎతద్వ్యాప్తిమదేతేషాం నర్వభూతా(శితం వవు£26 
జ్ఞానరూపమైనది సత్వజ్ఞానం. అజ్ఞానరూపమైనది తమస్సు. రాగద్వెషరూపమైన[& 
రజస్సు. శరీరమున ఈ ఈ భావాలు వ్యాపించియుండును. 
తత్ర యత్రీతినంయ్యుక్తం కించిదాత్మని లక్షయేత్‌, 
ప్రశాంతమివ జుద్దాభం నత్తం తదువధారయేత్‌.27 
యత్తు దుఃఖసమాయుక్త మ ప్రీతికరమాత్శనః, 
తద్రజో ప్రతివం విద్వాత్తతతం వోరి దేహినామ్‌.28 
యత్తు స్వా న్మోహనంయుక్త మవ్వక్తం విషయాత్మకమ్‌, 
అవ్రతర్భమవిజ్జేయం తమ న్తదువధారయేత్‌.29 
ఆత్మయందు(ప్రేమతో శ్రమలేక ప్రశాంతంగా నున్నట్లు కన్పించే గుణం సత్వగుణ! 
దుఃఖంతో నుండి ఆత్మకు సంతోషాన్ని కలిగించి ప్రాణులకు విషయస్పృహను కలిగిస 
సత్వస్వరూపాన్ని తెలుపనందువల్ల ఆత్మవిరోధియై యుండు గుణము రజోగుణ 
మంచిచెడ్డలు తెలుపుజ్ఞానంలేనిది, స్పష్టంగా లేనిది, విషయాత్మకము, ఆకారస్వరూపాల; 
ఊహించుటకు వీలు లేనిది. అంతఃకరణబహిఃకరణములచే ఎరుగరానిది తమోగుణమ 
ఆ్రయాణామవీ బైతేషాం గుణానాం యః ఫలోదయః, 
అగ్రో మధో జమఘన్యళ్ళ తం ప్రవక్షామాకేషతః 30 
ఇక ఈ సత్వరజస్తమోగుణాలవల్ల కలిగే ఉత్తమ, మధ్యమాధమ రూపమై 
కర్మఫలాలువివరించబడ్తాయి. 
వేదాభ్యానన్తపో జ్ఞానం శౌచమింద్రియని[గ్రవాః, 
ధర్శక్రియాత్మచింతా చ సాత్తింకం గుణలక్షణమ్‌. 31 
ఆరంభరుచితా భైర్యమనత్సా ర్యవరిగ్రహః, 
విషయోవ సేవా చాజనం రాజనం గుణలక్షణమ్‌.32 
లోభ; స్వవ్నో ధృతిః క్రౌర్యం నా స్తిక్కం భిన్నవృత్తతా, 
యాచిమతా వ్రమాదళ్ళ తామనం గుణలక్షణమ్‌.33 
వేదాభ్యాసం, తపస్సు, జ్ఞానం, శుచిగానుండుట, ఇంద్రియాలను నిగ్రహిం 
కొనుట, ధర్యకార్యాలు చేయుట, ఆత్మచింత అనేని సాత్వికగుణలక్షణాలు . చెడుపన 


ద్వాదశాధ్యాయం 


యందుత్సావాం, ద్దైర్యంలేక పోవుట చెడువనులయందు ఆలోచన, శబ్బాది 
విషయాలననుభవింపగోరుట అనునవన్నియు రాజసగుణలక్షణాలు.అత్యాశ, అతినిద్ర, 
అధైర్యం, క్రౌర్యం. నాస్తిక్యం ఆచారరాహిత్యం, యాచించుస్వభావం ధర్మకార్యాచరణయందు 
పట్టుదలలేక పోవుట అనేవి తామసగుణలక్షణాలు. 

(తయాణామవి చైతేషాం గుణానాం త్రిమ తిష్టతామ్‌, 

ఇదం సామాసీకం జ్ఞేయం క్రమళో గుణలక్షణమ్‌. 34 


మానవునిలో ఎల్లప్పుడు ఈ త్రిగుణాల లక్షణాలు కన్పించినా ఈ లక్షణాలు కూడా 
సాధారణంగా కనిపస్తాయి. 
యత్కర్శ కృత్వా కుర్వంళ్ళ కరిష్యంకెన లజ్ఞతి, 
తత్‌ జయం బిదుషా నర్వం తామనం గుణలక్షణమ్‌.35 
యేనాన్మిన్‌ కర్మణా లోకే ఖ్యాతిమిచ్చతి వుష్క లామ్‌, 
న చ శోచత్వనంవత్తౌ తద్విజ్జయం తు రాజనమ్‌.36 
యత్స ర్వేశోచ్చతి జ్ఞాతుం యన్న లజ్ఞతి చాచరన్‌, 
యేన తువ్వతి చాత్మాన్య తతృత్తః గుణలక్షణమ్‌.37 
పని చేయబోవున్నప్పుడు, చేయునప్పుడు, చేసిన తరువాత సైతం సిగ్గుపడుట 
తమోగుణవంతుని లక్షణము. తానొకపని చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొనవలెనని అట్లే 
ఆ ఆపని ఫలించకపోయినా నిరాశ చెందనివాడు రజోగుణసంపన్నుడు. సమస్తవిషయాలు 
తెలిసికోవలెనన్న భావన పని చేస్తున్నప్పుడు సిగ్గుపడకపోవుట తాను చేసిన పనివల్ల 
ఆత్మతృప్తిని పొందుట అనేవి సత్వగుణునిలక్షణాలు. 
తమసో లక్షణం కొమో రజనన్త్యర్థ ఉచ్యతే, 


అణాల 


నత్తన్య లక్షణం ధర్మః శైష్ట్ణామేషాం యథో త్రరమ్‌.38 
తమోగుణానికి కామబుద్ధి, రజోగుణానికి ధనసంపాదనతత్వం, సత్వగుణూనికి 
ధర్మబుద్ధి కలిగి ఉండుట అనేవి ప్రధానలక్షణాలు. 
యేన యాంస్తు గుణోనైషాం నంసారాన్‌ వ్రతివద్యతే, 
తొన్‌ నమా సేన వక్ష్యామి నర్వస్వాన్వ యథాక్రమమ్‌.39 
ఈ గుణాలవల్ల మానవుడు ఎఎగతులుపొందునో అవి అన్ని వివరించబడుతాయి. 


దేవత్వం సాత్వకా యాంతి మనువ్వుత్వం చ రాజుసాః, 
తిర్వక్షృం తామనా నిత్వమిత్వేషా త్రివిధా గతిః40 


సాత్వికగుణసంవన్నులు దేవత్వమును పొందగా రాజనగుణసంపన్నులు 
మానవులైపుట్తారు. తమోగుణసంపన్నులు తిర్యగ్గన్మ నొందెదరు. ఇది త్రివిధజన్మ ప్రాస్తి 
లక్షణం. 
త్రవిధా త్రివిదైషాం తు విజ్టోయా గౌణికీ గతిః, 
అధమా మధ్యమాగ్రా చ కర్శవిద్వా విశేషతః 47 
338 


ద్వాదశాధ్యాయిం 
సత్వాదిగుణాలవల్ల కలుగు జన్మలగురించి చెప్పబడ్డా, అవి దేశకాలభేదాన్న 
ననుసరించి అధమ, మధ్యమ ఉత్తమభేదములతో మరల మూడువిధములుగా ఉన్నవి. 
స్థావరాః క్రిమికీటాళ్ళ మత్స్యాన్సర్పాన్స కచ్చపాః 
వళవళ్చు మృగ్గాశ్తైవ జఘన్వా తామసీ గతిః42 
వాస్తినళ్ళ తురంగాళ్ళ శూద్రా మ్లైచ్వాళ్ళ గర్హి తాః 
సేంవో వాఘా వరాహాళ్ళ మధ్యమా తామసీ గతిః43 
చారణాళ్సు సువర్హాశ్ల వురుషాశ్రైవ దాంభికాః 
రక్షొంసి చ పిశాబాళ్ళ తామసీమాత్తమా గతి: 44 
చెట్టు, గుట్టలు మొదలైన స్థావరాలు, క్రిమికీటకాలు, చేపలు. పాములు. తాబేళ్ళు 
పశువులు, మృగాలు ఇవన్నీ తామసగుణం వల్ల కలిగిన నీచజన్మలు, ఏనుగులు. గుజ్టాలు, 
శూద్రులు, మ్లేచ్చులు. సింహాలు, వ్యాఘ్రాలు, పందులు ఇవన్నీ తామసగుణం వల్ల కలిగే 
మధ్యమజన్మలు. నటులు మొదలైనవారు, పక్షులు, ఆడంబరంగా తిరిగే మానవులు, 
రాక్షసులు,పిశాచులు వీరంతా తామసగుణంవల్ల కలిగే ఉత్తమ జన్మలు. 
ర్లుల్లా మల్లా నటాళ్లైవ వ్రురుషాళ్ళ న్రవృత్త యః, 
ద్యూతపాన వ్రనక్షాళ్ళ జమన్వారాజసీ గతిని4ర 
రాజానః క్షత్రియాశెన రాజ్ఞాం బైవ వురోహితాః 
వాదయుద్ద వ్రధానాళ్ళ మధ్యమా రాజసీ గతివి46 
గంధర్వా గుహ్యకా యక్షా విబుధానుచరాళ్ళ యే, 
తథై వాప్సురనన్సర్వా రాజసీమాత్తమా గతి:.47 
కజ్దసాము చేసేరుల్లులు, బాహుయుద్దం చేసే మల్లులు, నటులు, శస్త్రములచే 
జీవించుసైనికులు, జూదరులు, తాగుబోతులు వీరంతా రాజసులలో అధమజన్ములు. 
రాజ్యం చేసే రాజులు, క్షత్రియవంశంలో పుట్టినవారు, రాజసులలో మధ్యములు. అట్లె 
గంధర్వులు, గుహ్యకులు, యక్షులు, దేవతలకు అనుచరులైన విద్యాధరులు, అప్పరసలు, 
వీరంతా రాజసులలో ఉత్తములు. 
తావసా యతయో ఏఎప్రా యే చ వైమానికా గణాః, 
నక్షత్రాణి చ దైత్వాళ్సు ప్రథమా సాత్తికీ గతిః.48 
యజ్యాన బుషయో దేవా వేదా జ్యోతీంషి వత్సరాః 
పితర్వ్వ్హైవ సాధ్యాళ్ళ ద్వితీయా సాత్త్వికీ గతిః.49 
(జ్రహ్మో విశ్వనృజో ధర్మో మహానవ్యక్తమేవ చ, 
డత్తమాం సాత్తింకీమేతాం గతిమాహుర్శనీషిణ: 50 
తపస్వులు. సన్యాసులు, వేదవేత్తలైన బ్రాహ్మణులు, విమానాలలో తిరిగే కొందరు 
దేవతలు, నక్షత్రాలు. దైత్యులు వీరంతా సాత్వికగుణసంపన్నులలో తక్కువవారు. యాగం 
చేసే స్వభావం కలవారు, బుషులు. దేవతలు, సాధ్యులు వీరంతా. సాత్వికులలో 


339 


మనుస్మృతి 
మధ్యములు, బ్రహ్మదేవుడు, మహత్తు, అవ్యక్తం ఇవి అన్ని సత్వగుణ సంపన్నులలో ఉత్తమ 
శ్రేణికి సంబంధించినవి. 


ఎవ నర్గన్సముదిష్ట న్రీవ్రకారన్య కర్మణః, 
విధస్తివిధ:ః కృత్నుః నంసారస్ఫా ర్యభౌతికః.51 
ఇంతవరకు సత్వరజస్తమోగుణములవలన చేయుకర్మలవలన పుట్టు ఉత్తమ, 
మధ్యమాధమములను మూడుభేదములతోనుండు ప్రాణివర్గ్లాన్నంతా వివరించడం జరిగింది. 
ఇందియాణాం ప్రనంగేన ధర్శస్వా సేవనేన చ, 
పాపాన్‌ నంయాంతి నంనారమవఎద్వాంనో నరాధమాః. 52 
మూఢులైన మానవులు ఇంద్రియాలకు వశమగుటవల్ల ధర్మాన్ని అనుష్టించ 
నందువల్ల పాపఫలితాన్ననుభవి స్తున్నారు. 
యాం యాం యోనిం తు జీవో యం యేన యేనేహ కర్మణా, 
క్రమళో యాతి లోకే2 న్మీం స్తత్తత్సర్యం నిబోధత.53 
తాము చేసే ఆయా కర్మలవల్ల పుట్టె జన్మలగురించి ప్రస్తుతం వివరించ 
బడుతుంది. 
బహూన్‌ వర్షగణాన్‌ ఘోరాన్న రకొన్‌ ప్రావ్య తత్రయాత్‌, 
నంసారాన్‌ ప్రతివద్యంతే మహాపాతకినస్తీంమాన్‌.54 
బ్రహ్మహత్యాదిమహాపాపాలను చాల కాలమనుభవించినా ఆపాపానుభవం 
ఇంకామిగిలి ఉన్నందువల్ల ఆ మహాపాతకులు ఈ జన్మలనెత్తుచున్నారు. 
శనూకరఖరోప్షాణాం గోజావిమృగవక్షీణామ్‌, 
చండాలవుల్కనానాం చ బ్రవ్మావో యోనిమృబచ్చతి.55 
బ్రహ్మహత్యచేసినవాడు తాననుభవింపవలసిన నరకాది పాపఫలాన్ని అనుభవించి 
ఇంకా మిగిలి ఉన్నందువల్ల కుక్క, గొట్టి, మృగము, పక్షి చండాలురు, పుల్కసులువీరి 
జన్మలెత్తుచున్నాడు. 
క్రిమికీటవతంగానాం ఎిడ్భుజాం బైవ వక్షిణామ్‌, 
హింస్రాణాం బైన నత్తానాం నురాపో బ్రాహ్మణో వ్రజేత్‌.56 
సురాపానం చేసిన బ్రాహ్మణుడు క్రిమి కీటకములు, మిడుతలు, మలాన్ని తినే 
జంతువులు, పక్షులు, క్రూరమృగాలు విటియొక్క జన్మనెత్తుచున్నాడు. 
లూతొహినరటానాం చ తిరళ్ళాం బాంబు చారిణామ్‌, 
హీంస్రానాం చ వీశాబానాం స్తేనో వివ్రన్సవాన్రశః 57 
బంగారమునెత్తుకొనిపోయిన బ్రాహ్మణుడు సాలీడు,పాము, తొండ, నీటి పక్షులు, 
హింసించేస్వభావం కల మృగాలు, పిశాచాల జన్మనెత్తుచున్నాడు. 


340 


ద్వాదశాధ్యాయం 


తృణగుల్మలతానాం చ క్రవ్యాదాం దంష్టీణామవి, 


త్రూరకర్మక్ళతాం బైవ శతశో గురుతల్పగః.58 స 


గురుభార్యను పొందినవాడు గడ్డి, పొదలు, తీగలు, పచ్చిమాంసం తినే గద్దలు, 
కోరలున్న సింహం ఇతరుల చంపే పులులు మొదలైనజంతువులుగా పుట్టుచున్నాడు. 
హింసా భవంతి క్రవ్వాదాః క్రిమయో భక్ష్యభక్షీణ* 
వరన్పరాదినః స్తెనాః (పేతాంత్వస్రీని షేవిణ: 59 
ఇతరషప్రాణులను వధించువారు పచ్చిమాంసం దినే పిల్లులు, రాక్షసులౌతారు. 
లేక తినదగని దానిని తినే క్రిములైజన్మనెత్తుతారు. ఇంకా ఒకరి మాంసాన్ని ఒకడు తినే 
వారుగా చోరులుగా, చండాలాదిస్రీలతో పోయేజాతులలో పుట్టుతారు. 
సంయోగం వతితైరత్వా వరస్వైవ చ యోషితమ్‌, 
అవవ్పాత్వ చ ఐనవన్వం భవతి బ్రహ్మరాక్షనః 60 
పతితులతో స్నేహం చేసేవాడు, పరస్తీవ్యామోహం కలవాడు, బ్రాహ్మణుని ధనాన్ని 
అపహరించేవాడు. వీరందరు బ్రహ్మరాక్షసులై పుట్టుతారు. 
మణీముక్షొవ్రవాళాని హృత్వా లోభేన మానవః, 
వివిధాని చ రత్నాని జాయతే హేమకర్పృమ. 67 


అత్యాశతో ఇతరుల ఇంట్లో రత్నాలు, ముత్యాలు, పగడాలు. మొదలైనవాటిని 
దొంగతనం చేసిన మానవుడు తరువాతి జన్మలో బంగారుపని చేయువాడై పుడ్తాడు. 
ధాన్యం హృతాః భవత్వాఖుః కొంన్వం వాంనో జలం వ్లవః, 
మధు దంళః వయః కొకో రనం శ్వా నకులో ఘృతమ్‌. 62 
మాంనం గృధో వపాం మద్గుస్తెైలం తైలవకః ఖగః 
చీరివాళన్తు లవణం బలాకొ శకునిరధి. 63 
కౌళేయం తిత్తిరిర్భృతాః కొమం వృాత్వా తు దర్హురః 
కొర్పానతాంతవం క్రొంబో గోధా గాం వాగ్గుదో గుడమ్‌. 64 
చుచుందరిళ్ళు భాన్‌ గంధాన్‌ వత్రశాకం తు బర్హిణు, 
శ్యావితృతాన్న౦ వివిధమకృతాన్నం తు శల్యకః 65 
ఇతరుల ధాన్యాన్ని అపహరించినవాడు ఎలుకగా పుట్టుతాడు. కంచును దొంగిలిస్తే 
హంసగా నీటిని దొంగిలించి బెగ్గురు పక్షిగా, తేనెను దొంగిలించి ఈగగా, పాలను దొంగిలించి 
కాకిగా, చెరుకువెొుదలైనరనవనస్తువులనపహరించి కుక్కగా, నేయిని ఎత్తుకొని 
పోయిముంగినగా జన్మనెత్తుతాడం, మాంనమును దొంగిలించినవాడు గడ్డగా, 
వపనుదొంగిలిస్తే నీటికాకిగా నూనెను దొంగిలించి గబ్బిలంగా ఉప్పుదొంగిలించి చీరివాకంగా 
పెరుగు ఎత్తుకొని పోయి కొంగగా జన్మనెత్తుచున్నాడు పట్టు బట్టనపహరించి తిత్తిరి పక్షిగా, 
నారబట్టనెత్తుకొని పాయి, కప్పగా దూదిబట్టనపహరించినవాడు క్రాంచపక్షిగా, ఆవునెత్తుకొని 
పోయి ఉడుముగా, బెల్లాన్ని దొంగతనం చేసి వాగ్గువదమనే పక్షిగా పుట్తున్నాడు. 


341 


మనుస్మృతి 


సుగంధద్రవ్యాలనపహరించినవాడు చుండెలుకగా, ఆకుకూరలను దొంగతనం చేసినవాడు 
నెమలిగా, వండిన అన్నాన్ని ఎత్తుకొనిసోయినవాడు ముండ్లపందిగా జన్మనెత్తుతున్నాడు. 
బకో భవతి వృాతాంగ్నిం గృవాకొరీ వ్యూవన్క రమ్‌, 
రక్రొని వృత్వా వాసాంసి జాయతే జీవజీవకః 66 
వృకో మృగేభం వ్వాఘో ళం ఫలమూలం తు మర్మ దః, 
దప్రీమృుక్తః స్తోకకో వారి యానాన్యుష్టః వచూనజుః 67 
అగ్నిని అపహరించినవాడు కొంగగా, చెట్టు, రోకలి మొదలైన గృహొపకారణాల 
నపహరించి పేడ పురుగుగా, ఎజ్జిని బట్టలు దొంగతనం చేసి వెన్నెల పురుగుగా పుడ్తున్నాడు. 
జింకను, ఎనుగును దొంగిలించి తోడేలుగా గుజ్బాన్ని దొంగిలించి పులిగా పండ్లు 
కాయలపహరించి కోతిగా, స్త్రీని దొంగిలించి ఎలుగుబంటిగా, నీటిని అపహరించి 
చాతకపక్షిగా, బండ్లుమొదలైనవానిని దొంగిలించి ఒంటెగా ఇతరమైన పశువులనపహరించి 
మేకగా పుట్టుచున్నాడు. 
యద్వా తద్వా వరద్రవ్య మవపహత్వ బలాన్నరః, 
అవళ్ళాం యాతి తిర్వక్త్యం జగ్గా బైపాహుతం హవ: 68 
ఇతరుల ద్రవ్యాన్ని బలవంతంగా అపహరించి లేక హోమానికి సిద్దమై యున్న 
పురోడాశాన్ని బలవంతంగా ఎత్తుకొనిపాయి తిన్నచో తప్పక మృగమై పుట్టును. 
స్రియో౭ప్వేతేన కల్పేన కల్పేన వృత్వా దోషమవావుయుః, 
ఎతేషామేవ జంతూనాం భార్యాత్యమువయాంతి తాః .69 
స్రీలు కూడ ఇదే విధంగా ఇతరుల ధనాన్ని అపహరిస్తే స్రీమృగాలుగా 
జన్మనెత్తుతారు. 
స్వేభ్య స్ప్వేభ్యన్తు కర్శభ్యుచ్చుతా వర్దా హ్యనావది, 
పాపాన్‌ నంనృత్య నంసారాన్‌ (పేవ్యతాం యాంతి శత్రుమ .70 
బ్రాహ్మణాది చాతుర్వర్ణములవారు తమకు శక్తియున్నా తమనిర్దిష్ట ధర్మాలను 
వదిలివేస్తే పాపంపొంది జన్మాంతంలో శత్రువులకు దాసులగుచున్నారు. 
వాంతావ్యూల్మాముఖః (పేతో విప్రో ధర్మాత్సంకాచ్చుతః, 
అమేధ్యకుణపాళీ చ క్షత్రియః కటవ్రూతనః.71 
మైత్రాక్షజ్యోతికః (పేతో వైశ్యో భవతి వూయభుక్‌ 
బై లాళకళ్ళు భవతి జూద్రో ధర్మాత్సకాచు తః 72 
బ్రాహ్మణుడు స్వతః కర్మభష్ణడైతే వాంతి చేసికోన్న అన్నాన్ని తింటూ జ్వాలా 
ముఖుడనే డ్రేతగా జన్మిస్తాడు. క్షత్రియుడు స్వకర్మభ్రషుడైతే పురీషశవాలను తినే 
కటపూతనుడనే (ప్రేతగా పుట్టుతాడు వైశ్యుడు. తనకర్మ భ్రష్టుడైతే మైత్రాక్షజ్యోతి అనే 


చీమును భుజించే (ప్రేతగా పుడ్తాడు. శూద్రుడు చీరపేలను భక్షించే చైలాశకమనే (పేతగా 
పుడ్తాడు. 


342 


ద్వాదశాధ్యాయం 


యథాయథా నిషేవంతే విషయాన్‌ విషయాత్మకాః 

తథా తథా కుళలతా తేషాం తేమావజూయతే .73 

తే౭భ్యాసాత్క ర్మణాం తేషాం పాపానామల్పబుద్ధయ,ః 

నంప్రొవ్ష్నువంతి దుఃఖాని తాను తాస్వివా యోనిమ. 74 

తామిస్రాదిషు బోగ్రేమనరకేషు వివర్తనమ్‌, 

అసిపత్రవనాదీని బంధనచ్చేదనాని చ.75 

ఎవిధ్యాశ్సైవ నంపీడాః కాకోలూకైళ్ళ భక్షణమ్‌, 

కరంభవాలుకొతాపాన్‌ కుంభీపాకొంళ్ల దారుణాన్‌. 76 

నంభవాంళ్ళ వియోనీమ దుఃఖప్రాయాను నిత్యశః, 

శీతాతపాభిఘాతాంళ్ళ ఐవిధాని భయాని చ.77 

శబ్దాది విషయాలను సేవించుచున్నకొద్ది ఆయావిషయాలయందు ప్రావీణ్యవ 

కలుగుచుండును. మూఢబుదుద్భులైనవారు ఆయాపాపకర్మలనునుష్టిన్తూ ఆయ, 
పాపఫలితంగా ఆయా జాతులలో పుట్టుచున్నారు. వారు తామిస్రాది ఘోరనరకాలన 
అసిపత్రవనం ఛేంధనం, మేదనం వంటి బాధలను అనుభవిస్తారు. ఇంకా అనేకవిధాలై 
బాధలను, కాకులు, గూబలు తినుట కాలిన ఇసుకలో మాడుట కుంభీపాకంమొదలై 
ఘోరనరకాలెన్నో అనుభవింతురు, ఇంకా ఇతర జాతుల్లో పుట్టుట చలి, వాన, ఎం 
మొదలగు వానియందుండుట మొడలైన బాధలనుభవిస్తారు. 

అనకృద్దర్శవాసేమ వానం జన్మ చ దారుణమ్‌, 

బంధనాని చ కొష్టాని వర(పేవ్యత్వమేవ చ .78 

బంధుపయబఐఎయోగాంళ్ర నంవాకం బెవ దుర్ధనై:, 

ద్రవ్యార్ధనం చ నాళం చ మిత్రామిత్రన్వ చార్ధనమ్‌ .79 

జరాం బైవావ్రతీకారాం వ్యాధిభిశోవపీడనమ్‌, 

క్లేశాంళ్ళ వివిధాంస్తాంస్తా నృత్యుమేవ చ దురయమ్‌ .80 


మరియు మాటిమాటికి గర్బవాసం చేయుట, జన్మరూపమైన దారుణమై 
దుఃఖాన్ని అనుభవించుట, పుట్టిన తరువాత సంకెళ్ళు మొదలైన వానితో కట్టబడు 
ఇతరులకు దాసులై యుండుట, మొదలైన కష్టాలనన్నీ అనుభవిస్తారు. బంధు మిత్ర 
ఎడబాటు, దుర్దనులతో సహవాసం, ధనం సంపాదించుట, దాన్ని నష్టపోవుట, శత్రువు 
మిత్రులను సంపాదించుకొనుట మొదలైన కష్ట కార్యాలు చేస్తారు. తిరుగు? 
ముసలితనాన్ని, రోగాల బాధను, అనేక విధాలైన బాధలు, జయింపరాని మృత్యువు 
సైతం పొందుతారు. 

యాద్బృశేన తు భావేన యద్యతృర్శ నిషేవతే, 

తౌదృశేన శరీరేణ తత్తత్సృలముపాళ్ను తే . 81 

ఎటువంటి భావనతో కర్మ చేస్తామో, ఆ కర్మఫలంగా అటువంటి శరీర 
లభిస్తుంది. 


మనుస్మ ఎత 


ఎవ నర్వన్సముభ్ధిష్టః కర్మణాం వః ఫలోదయః, 
నైజ్రైేయనకలం కర్మ ఎవ స్వేమం నిబోధత . 82 
ఇంతవరకు ఆయాకర్మల యొక్క దుష్ఫలితాల గురించి వివరించబడింది. ఇక 
బ్రాహ్మణునికి మోక్షాన్ని కలిగించే కర్మల గురించి వివరించబడుతుంది. 
వేదాభ్యానస్తవో జ్ఞాన మింద్రయాణాం చ నంయమః, 
అహింసా గురు సేవా చ నిశ్రేయనకరం వరమ్‌ .83 
నర్వేషామవి బేతేషాం వభానామివా కర్మణాము, 
కించిబ్రేయన్మ రతరం కర్మోక్తం వురుషం ప్రతి .84 
నర్వేషామపి బైతేషామాత్మజ్ఞానం వరం న్మృతమ్‌, 
తద్ధ్య(గ్రుం సర్వవిద్యానాం (ప్రావ్యతేవ్వూమృతం తతః .85 
షణ్ఞామేషాం తు నర్వేషాం కర్మణాం (పేతు బేహ చ, 
శ్రేయన్మ రతరం జ్ఞ్లోయం నర్వదా కర్మ వైదికమ్‌.86 
వెదికోకరయోగే తు నర్వాజ్వేతాన్వశేషతం, 
అంతర్భవంతి క్రమళశస్తస్మింన్తన్మీన్‌ క్రియాఎఐభౌ . 87 
ప్రతి దినం వేదములనభ్యసించుట, వాటి అర్థాన్ని తెలిసికొనుట, తపస్సు, 
బ్రహ్మజ్ఞానం, ఇంద్రియములనణచుట, అహింస, పెద్దలను సేవించుట మొదలైనవి 
బ్రాహ్మణునకు మోక్షాన్ని కలిగిస్తాయి. పైన చెప్పిన వేదాధ్యయనాది కర్మలలో మిక్కిలి 
శ్రేష్టమైన కర్మ ఆత్మజ్ఞానము. దాని వలన బ్రాహ్మణుడు మోక్షము సంపాదించుకొనగలుగును. 
అల్లే పై ఆరు కర్మలలో ఆత్మజ్ఞానరూపమైన వైదిక కర్మ సర్వశ్రేష్టం. కావున బ్రహ్మజ్ఞానాన్ని 
తప్పక సంపాదించాలి. పరమాత్మోపాసనమనే వైదిక కర్మయందే పైన చెప్పిన కర్మలన్నీ 
ఆయా క్రియా విధులందు విలీనమగుచున్నవి. కావున బ్రహ్మజ్ఞాన సంపాదనమే సర్వశ్రేష్టము. 
నుఖాభ్యుదయిళం బైవ నై(్రేయనసీకమేవ చ, 
వ్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్‌. 88 
ఇహ చాముత్ర వా కొమ్యుం వ్రవృత్తం కర్మ క్రీర్తంతే, 
నివ్మామం జ్ఞానవూర్వం తు నివృత్తమువదిళ్ళతే.89 
వ్రవృత్తం కర్మ నం సేవ్య దేవానామేతి సామాతామ్‌, 
నివృత్తం సేవమానస్తు భూతాన్వత్వేతి వంచ వై .90 
ఈ ప్రతి కర్మ స్వర్గాది సుఖములను కలిగించు జన్మటప్రాప్తికి కారణమైన (ప్రవృత్తి 
కర్మగా సంసారనివృత్తి హోతువైన నివృత్తి కర్మగా రెండు విధములుగా ప్ర ప్రసిద్ధి చెందినది. 
ఈ లోకంలో పరలోకంలోను కోరికలను తీర్చునది ప్రవృత్తికర్మ, నిష్కామమైనది, 
జ్ఞానపూర్వమైనది అగు కర్మ నివృత్తి కర్మ ప్రవృత్తికర్మను చక్కగా నిర్వర్తించినచో దేవలోకాన్ని 


పొందవచ్చు. అట్లే నివృత్తికర్మను ఎల్లప్పుడు అభ్యసించి పంచభూతాత్మమైన సంసారాన్ని 
దాటి మోక్షమును పొందుచున్నాడు. 


ద్వాదశాధ్యాయం 
నర్వభూతేమ చాత్మానం నర్వభూతాని బాత్మని, 
సమం వళ్ళన్నాత్మయాజీ స్వారాజ్య మధిగచ్చతి. 91 
ఆత్మజ్ఞానం కలవాడు సమస్త భూతములందు తనను, అట్లే తనయందు సమస్త 
భూతాలను దర్శిస్తూ మోక్ష సామ్రాజ్యమును దర్శించగలడు. 
యధథోక్రాన్యవీ కర్మాణి వరిహాయ దజోత్తమః, 
ఆత్మజ్ఞానే ఈమే చ స్యాద్యోదాభ్యా సే చ యత్నవాన్‌ .92 
మోక్షాన్ని అర్థించేవాడు పైన 'పేర్కొన్ని కర్మలలో అన్నీ వదిలి పెట్టినా బ్రహ్మజ్ఞానము, 
ఇంద్రియ జయం, వేదపారాయణమను మూడిటిని మాత్రం తప్పక ఆచరిస్తూ ఉండాలి. 
ఎతద్ధి జన్మ సాఫల్యం (బావాణన్వ ఎకేషత,, 
(పా ప్రైతత్సతతృత్తో హి ద్విజో భవతి నాన్యథా .93 
ద్విజుడైనవాడు ప్రధానంగా బ్రాహ్మణుడు పై ఆత్మజ్ఞాన వేదాభ్యాసాదులచే తన 
జన్మను సఫలం చేసికోవాలి. మిగిలిన ఎ కర్మలాచరించినను ద్విజ జన్మసార్ధకం కాజాలదు. 
వీతృదోవమనుష్యాణాం వేదళ్చక్షున్స నాతనమ్‌, 
అశక్యం బాప్రమేయం చ వేదశాస్తమితిస్థితిః .94 
పితరులకు దేవతలకు మనుష్యులకు వేదమే కన్ను వంటిది. ప్రమాణమైనది. 
అది అపొరుషేయం కావున ఇతరులెవ్వరు రచింవవీలు లేనిది. మీమాంసాది 
శాస్త్రములన్యాయాలతో సంబంధం లేనిది కావున అప్రమేయమైనది. 
యా వేదబాహ్వా: శ్రతయో యాళ్ళ యాళ్చ కుదృష్టయః, 
నర్వాస్తా నివృలాః (పేత్య తమోనిష్టా హి తాః న్మృతాః .95 
డత్సృద్యంతో చ్యవంతే చ యాన్యతోz న్వాని కొని చిత్‌, 
తాన్యరాంక్కా లికతయా నివృలాన్యనృతాని చ .96 
వేదబాహ్యాలైన ఆధునిక శాస్త్రాలు, వేదాన్ని నిందించే దృష్టితో చూడబడే శాస్త్రాలు 
ఇవి అన్నీ వ్యర్ణమైనవే. వేద బాహ్యాలైన శాస్త్రాలు కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి. 
గిట్టుతున్నాయి. ఇవన్నీ ఆధునికమైనవి కావున ప్రయోజనం లేనివి. 
బాతుర్వర్లం తయో లోకొళృతాంరశ్చాశ్రమా: పృథక్‌, 
భూతం భవదృవిష్యచ్చ నర్వం వేదాత్రనసీద్ధ్యతి .97 
శబ్దః నృర్శళ్ళ రూవళ్ళ రసో గంధళ్ళ వంచమః, 
వేదాదేవ ప్రనూయంతే ప్రనూతిగుణకర్మతః. 98 
బిభర్తి నర్వభూతాని వేదళశాన్తం ననాతనమ్‌, 
తన్మాదేతత్పరం మనే యజ్ఞంతోరన్య సాధనమ్‌ .99 
సైనావత్యం చ రాజ్యం చ దండనేతృత్యమేవ చ, 
నర్వలోకాధివత్వం చ వేదళాస్తవిదర్ల తి .100 


మనుస్మృతి 


యథా జాతబలో వహ్నిరవత్వా(ర్రానవీ ద్రుమాన్‌, 

తథా దహతి వేదజ్ఞః కర్మజుం దోషమాత్మనః: .101 

వేదశాస్తార్థతత్తంజ్ఞో యత్ర తత్రాశ్రమే వనన్‌, 

ఇ హైవ లోకే తిష్టన్‌ న బ్రహ్మభూయాయకలు తే. 102 

బ్రాహ్మణాది చతుర్వర్గాలు, భూరాది లోకాలు, బ్రహ్మచర్యాశ్రమాది నాలుగు 

ఆశ్రమాలు, వర్తమాన, భూత, భవిష్యత్కాలాలనే మూడు కాలాలు ఇవన్నీ వేదంలో ప్రసిద్ది 
చెందినాయి. శబ్ద స్పర్శ రూప రసగంధములనే పంచగుణాలు వేదంలోనే కన్పిస్తున్నాయి. 
సమస్త జీవులు కూడ వేదాన్నే సనాతన శాస్త్రంగా భావిస్తున్నారు. అందువల్ల వేదశాస్తం 
పురుషునికి గొప్ప పురుషార్థసాధకంగా కనిపిస్తున్నది. సేనాపతి పదవి, రాజ్యము, 
దండనాయకత్వము, సర్వలోకాధిపత్యం ఇవన్నీ వేదరూప శాస్తం తెలిసిన వానికి అబ్బుతాయి. 
బాగా మండుతున్న అగ్ని పచ్చి కట్టెలను సైతం కాల్చుచున్నట్లే వేదవేదార్థములు తెలిసినవాడు 
తన కర్మదోషాలను పోగొట్టుకొనును. వేదవేదార్థాలు తెలిసినవాడు ఎ ఆశ్రమంలో ఉన్నా, 
ఈ లోకంలోనే ఉన్నా మోక్షార్హుడై యున్నాడు. 


అజ్లోభో గ్రంధినః క్రేషా గ్రంభిభ్యో ధారిణో వరా, 
ధారిభ్యోజ్ఞానినః క్రేష్ణా జ్ఞానిభ్యో వ్యవసాయినః .103 
తపో విద్యా చ ఐవ్రన్య నిఃజ్రేయనకరం వరమ్‌, 
తవసా కిల్ఫివషం హన్తి విద్యయాz మృతమచ్నతే .104 
వేదం గురించి ఎ మాత్రం తెలియని వారికంటె ఇంట్లో వేదగ్రంధాలున్నవారు 
శ్రేష్టులు, వేద గ్రంధాలున్న వారికంటె వేదాన్ని అభ్యసించేవారు శ్రేష్టులు. వారికంటెను 
వేదవేదార్థజ్ఞానం కలవారు చాలా గొప్పవారు. బ్రాహ్మణునకు బ్రహ్మజ్ఞానం, తపస్సు ఈ 
రెండూ మిక్కిలి మేలు చేస్తాయి. తపస్సు చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మజ్ఞానం 
మోక్షాన్ని కలిగిస్తుంది. అందువల్ల బ్రహ్మజ్ఞానం చాలా గొప్పది. 
ప్రత్యక్షం చానుమానం చ శాన్రం చ వివిధాగమమ్‌, 
(త్రయం నువిదితం కొర్వం ధర్మజద్ధిమభీవృ తా. 105 
ఆర్షం ధర్మోవదేశం చ వేదళాస్తా౭విరోధినా, 
యన్తర్శే జానునంధత్తే న ధర్మం వేద నేతరః .106 
ధర్మశాస్త్రం యొక్క వాస్తవజ్ఞానాన్ని తెలుసుకో దలచినవాడు, ప్రత్యక్షానుమాన 
ప్రమాణాలను, ధర్మసాధనాలైన వివిధ శాస్త్రాలను, అనేక ఆగమ శాస్త్రాలను చక్కగా 
తెలిసియుండవలెను. బుషి దృష్టమైన వేదాన్ని, వేదానికి ఆధారాలైన స్మృత్యాది గ్రంధాలను 
వేదశాస్త్ర విరోధం లేని మీమాంసాన్యాయాలతో తెలిసికొన్నవాడే ధర్మశాగ్రం తెలిసినవాడు. 
నైశ్రేయసనమిదం కర్మ యభోదితమశేషత,, 
మానవన్వాన్య శాస్తన్య రహన్యమువదిళ్యతే .107 
ఇంతవరకు మోక్షసాధనమైన కర్మజాతమంతా ఎరిగించబడింది. ఇక ఈ మానవ 
ధర్మశాస్త్రము యొక్క రహస్య విషయాలు వివరింపబడ్డాయి. 
346 


ద్వాదశాధ్యాయం 
అనామ్నాతేమ ధర్మేమ కథం స్వాదితి బేద్భవేత్‌; 
యం ళివ్లా బ్రాహ్మణా (బూయున్సు ధర్మస్నాాదళంకితః. 108 
త మానవ ధర్మశాస్త్రంలో చెప్పబడని ధర్మాలను శిష్టులైన బ్రాహ్మణులనడిగి 
తెలిసికోవాలి. 
ధర్మేణాధిగతో యైస్తు వేదన్స పరిబ్బంవాణః, 
తే ళివ్టా బ్రావ్మణా జోయా: శ్రుతివ్రత్యక్ష హేతవః:. 109 
దశావరా వా పరిషద్యం ధర్మం వరికల్పయేత్‌, 
(త్వవరా వావి వృత్తనా తం ధర్మం న విబాలయేత్‌. 110 


వేదములను శిక్షా వ్యాకరణాద్యంగములు, మీమాంసా, ధర్మశాస్త పురాణాదులతో 

కలిపి చక్కగా అధ్యయనము చేసినవారే శిష్టులు. వారు వేదములను వేదార్థములను 
చక్కగా తెలిసినవారు. చాలామంది పండితులు కలిసి ధర్మ నిర్ణయం చేయుటకు వీలు 
లేకపోతే పదిమంది లేక ముగ్గురున్న పండిత సభ ఏ ధర్మాన్ని నిర్ణయిస్తుందో దాన్ని 
సంశయించక శిరసా వహించాలి. 

జ్రైవిద్యో హేతుక న్తర్మీ నైరుక్రో ధర్మపాఠకః, 

ఆ్రయశ్సాశ్రమిణ: వూర్వే వరిషత్స్యాద్రశావరా .111 

బు గ్వేదవిద్వజుర్విచు సామవేదవిదేవ చ, 

(త్యవరా వరివద్‌ జోయా ధర్శనంళయనిర్హయే .112 

ఎకోz వీ వేదవిద్ధర్మం యం వ్యవ సేద్ధింజోత్తమః, 

న విజ్టేయ: వరో ధభర్మోనాజ్ఞానాముదితోయుతై: .113 

పదిమంది ఉండు పండిత నభలో వేదాలకు సంబంధించిన మూడు 

శాఖలనధ్యయనం చేసినవారు ముగ్గురు శృతి స్మృతి విరుద్ధం కాని న్యాయ శాస్త్రాన్ని 
అధ్యయనం చేసినవాడు, మీమాంసా రూపమైన తర్క శాస్తం చదివినవాడు, నిరుక్తమును 
తెలిసినవాడు, ధర్మశాస్త్రములు చదివినవాడు, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు అను మూడు 
ఆశ్రమముల వారు ఉండవలెను. ముగ్గురుండు పండిత పరిషత్తులో బుగ్వేదము, 
యజుర్వేదము, సామవేదము అను మూడు వేదాలను వాటి అర్థమును తెలిసికొన్న ముగ్గురు 
పండితులుండవలెను. పండిత పరిషత్తులో ముగ్గురు సభ్యులు సైతం లేకపోతే 
వేదమునధ్యయనం చేసి వేదార్థాన్ని చక్కగా తెలిసిన బ్రాహ్మణోత్తముడొక్కడైనను ధర్మ 
విచారము చేయవచ్చును. వేద, వేదార్థ తత్వజ్ఞులు కానివారు పదివేల మంది ఉన్నా వారు 
నిర్ణయించిన ధర్మం గ్రాహ్యం కానేరదు. 


అవ్రతానామమంత్రాణాం జాతిమాత్రోపజీవినామ్‌, 
నవాన్రళన్సమేతానాం వరిషత్తఃం న విద్యతే .114 


యం వదంతి తమాభూతొా మూర్గా ధర్మమతదిఃదః, 
తత్సావం శతధా భూత్వా తద్వక్షూననుగబృతి .115 


347 


ఖంణుబ్మృళఆి 
బ్రహ్మచర్య వ్రతం లేక, గాయత్రీమంత్ర జపానుష్టానం లేక జాతిపై మాత్రం 
జీవించేవారు వేలమంది ఉన్నా వారు ధర్మ పరిషత్తులో సభ్యులు కాజాలరు. తమో గుణంతో 
నున్న మూర్ణులు ధర్మమేమి తెలియక ప్రాయళ్చిత్తాది విషయాలను చెప్పితే ఆ పాపం 
నూరింతలై ఆ పరిషత్‌ సభ్యులనందరిని బాధిస్తుంది. 
ఎతద్యో౭భిహితం నర్వం నిశ్రేయనకరం వరమ్‌, 
అనస్మాదవ్రచ్యుతో విప్రః వ్రాొవ్నోతి వరమాం గతిమ్‌ .116 
ఇంతవరకు మోక్ష సాధకమైన ఉత్తమ ధర్మాదికమునంతయు మీకు తెలిపితిని. 
ఈ ధర్మాన్ని తప్పని బ్రాహ్మణుడు అపవర్గ రూపమైన మోక్షాన్ని తప్పక పొందును, 
ఎవం న భగవాన్‌ దేవో లోకానాం హితకామ్యయా, 
ధర్మ్శన్య వరమం గుహ్యం మమేదం నర్గముక్తవాన్‌ .117 
అని జ్ఞాన రూపుడైన మనువు లోకహితాన్ని కోరి ధర్మశాస్త రహస్యాన్ని అంతా 
నాకు వివరించినాడు. 
నర్వమాత్మని నంవశ్వేత్తుచ్రానచృు నమాహితః 
నర్వం వ్యొత్మని నంవళ్వన్నాధర్శే కురుతే మనః .118 
ఆకైవ దేనతాన్సర్వాన్స ర్వమాత్మన్యవస్థితమ్‌, 
ఆత్మా హి జనయత్వేవషాం కర్మయోగం శరీరిణామ్‌. 119 
సద్వస్తువు అసద్వస్తువు పరమాత్మ న్వరూవమైన తన యందే ఉన్నట్లు 
భావింపవలెను. అట్లే సమస్తము తనయందే ఉన్నట్లు భావించువాడు అధర్మ 
కార్యములనెప్పుడు చేయజాలడు. ఇంద్రాది దేవతలందరు తన ఆత్మయే. సర్వము 
పరమాత్మ స్వరూపుడగు తనయందే ఉన్నది. ఈ ఆత్మయే కర్మాను బంధమును 
కలిగించుచున్నది. 
ఖం నన్నివేశయేక్టేమ చేష్టననర్భనే 2నిలమ్‌, 
వజ్బీ దృవ్చోః వరం తోజఃస్నే హే 2పో గాం చ మూర్తిమ, 120 
మనసీందుం దిళః శ్రోత్రే క్రాంతే విముం బలో హరమ్‌, 
వాచ్యగ్నిం మిత్రముత్సర్జే ప్రజనే చ ప్రజావతిమ్‌ .121 
ప్రశానసీతారం నర్వేషామణీయాంనమణోరపి, 
రుక్ళాభం న్వవ్నధథీగమ్యం విద్వాత్తం వురుషం వరమ్‌ .122 
బ్రహ్మ ధ్యానము చేయునప్పుడు బాహ్యాకాశమును శరీరాకాశమునందు లయము 
చేయవలెను. అట్లే బాహ్య వాయువును చేష్టా స్పర్శలకు కారణమైన శరీర వాయువున 
లయింప చేయవలెను. అగ్ని, సూర్యుల వెలుగును కడుపు, కండ్లలోని వెలుగున విలీనము 
చేయవలెను. బాహ్య జలమును దేహజలములలో, పృథివిని శరీరమున, చంద్రుని 
మనస్సులో, దిక్కులను శ్రోత్రేంద్రియమున, విష్ణువును పాదములందు, హరుని బలమున, 
అగ్నిని వాక్కులో, మిత్రుని పాయ్య్వింద్రియంలో, ప్రజాపతిని ఉపస్టేంద్రియమున విలీనము 
చేయవలెను. ఇట్లు ఆధ్యాత్మిక భూతాదులను స్వాత్మ యందు విలీనమైనట్లు భావించి 
348 


ద్వాదశాధ్యాయం 
కర్మలనియతిఫలాన్ని ఇస్తూ అణువు కంటె అణువుగా, జ్ఞాన నేత్రంతో తెలియుటకు వీలైన, 
బంగారం వలె ప్రకాశించుచున్న పరమాత్మ స్వరూపాన్ని జ్ఞానంచే చూడగలగాలి. 
ఎతమేకో వదంత్యగ్నిం మనుమనే ప్రజావతిమ్‌, 
ఇందమేకే వరే ప్రాణమవరే బ్రహ్మ శాళ్యతమ్‌ .123 
ఎవ నర్వాణి భూతాని వంచభిర్వ్యాప్వు మూర్తి భిః, 
జన్మవృద్ధిక్షయెర్ని త్యం నంసారయతి చక్రవత్‌ .124 
ఎవం యన్సర్వభూతేమ వశ్వత్వాత్తానమాత్మనా, 
న నర్వనమతామేత్వ బ్రహ్మోభ్లేతి వరం వదమ్‌ .125 
ఆ పరమాత్మను కొందరగ్ని అని, మరి కొందరు మనువనే ప్రజాపతియని, ఇంక కొందరు 
ఇంద్రుడని, ప్రాణమని శాశ్వత స్వరూపుడైన పరబ్రహ్మ అని పిలుస్తున్నారు. ఆ పరమాత్మయే 
ప్రాణులను పృథివ్యాది పంచమహాభూతములచే వ్యాపించి ఆ ప్రాణులకు జన్మ వృద్ధి క్షయ 
రూపమైన ఈ సంసారాన్ని చక్రం వలె తిప్పుచున్నాడు. ఈ విధంగా సమస్త ప్రాణుల యందున్న 
ఆత్మను బ్రహ్మజ్ఞానం చేత వాడు బ్రహ్మ సాక్షాత్కారం వల్ల ఉత్తమ స్థానాన్ని పొందుతున్నాడు. 
ఇత్వేతన్మానవం శాస్త్రం భృగుప్రోక్రం వఠన్‌ ద్విజః, 
భవత్వాచారవాన్ని త్యం యధేష్ణాం ప్రాప్పు యాద్గతిమ్‌ .126 
భృగు మహర్షి చెప్పిన ఈ మనుధర్మ శాస్త్రాన్ని శ్రద్దతో చదువుతున్న ద్విజుని: 
సదాచార సంపత్తి గలిగి చివరకు ఇష్ట లోకాలు కూడ కలుగుతాయి. 
ఇతి మానవే ధర్మశా(స్తే భృగుప్రోకాయాం సంహితాయాం ద్వాదశో 2ధ్యాయః 
భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మ శాస్త్రమనే సంహితయందు పన్నెండః 
అధ్యాయం సంపూర్ణం. 


349 


